MADRAS GOVERNMENT ORIENTAL SERIES, 


Published under the authority 
of the 


Goverament of Madras. 


General Mditor : 
T. CHANDRASEKRHARAN, MA, LT. 
Curator, Govt. Orzental Mantsoripts 
Library, Madras, 


No, L. 


కట్టావరద'రాజ ర లేము, 
(కాలా యోధ్యాకాండములు,) 


SRI RAMAYANAMU 


BY 


KATTA VARADARAJU. 


(BALA AND AYODHYA KANDAS) 


RTITICALLY EDITED WITH INTRODUCION 
AND NOTES 


By 


Sri N. VENKATA RAO, M.A., 
Sentor Lecturer and Head of the Telugu Department, 
Madras University, Madras. 


Published by 
511 §. GOPALAN, B.A, BL, 


Hony. Secretary, for the Administrative Committee, 
T.M.S.S. MAHAL LIBRARY, TANJORE, 


Price Rs. 10-0-0, 








Printed 
at the N 

Rathnam |} ‘wp 
Press . 

Madras-L 


INTRODUCTION 





The Government of Madras took up for 
consideration the question of publication of the 
various manuscripts in different languages on 
subjects like Philosophy, Medicine, Science, etc., early 
in May 1948. Important manuscript libraries in the 
Madras Presidency were requested to send a list of 
unpublished manuscripts with them for favour of 
being considered by the Government for publication. 
The Honorary Secretary of the Tanjore Maharaja 
Serfoji’s Sarasvathi Mahal Library, Tanjore, alone 
complied with this request. This list as well as a 
similar list of unpublished manuscripts in the 
Government Oriental Manuscripts Library, were 
carefully examined and a tentative selection of 
manuscripts suitable for publication was mado. The 
Government in their Memorandum No. 34913/48-10, 
Education, dated 4-4-1949, constituted an Expert 
Committee with the Curator of the Government Orien- 
tal Manuscripts Library, Madras, as the Secretary, 
for the final selection of manuscripts suitable for 
printing and for estimating the, cost of publication. 


The following are members of the Committee:— 


1. Sri T. M. Narayanaswami Pillai; M.A, B.L., 
» R.P. Sethu Pillai, B.A, Belay. 

» 0 M. Ramachandra Chettiar. B.A, తకం 
,» R. Krishnamoorthy, (Kalki) 

Dr. N: Venkataramanayya, M.A, Ph.D., 

Sri M. Ramanuja Rao Naidu, M.A: LT., 

» V. Prabhakara Sastri. 

» N. Venkata Rao, M. A., 

» H. Sesha Ayyangar. 


శ్‌ 


* 


ఛి 


* 


1 


10. | Masthi Venkatesa Ayyangar, M.A., 
11. Sri M. Mariappa Bhat, M.A., L.T., 

12. Dr.C. Achyuta Menon, వెత, Ph.D., 

13. ,, C. Kunhan Raja, M.A., D. Phil., 

14. ,, A. Sankaran, M.A, Ph.D:, L.T,, 

15. SriP.S. Rama Sastri, 

16. ,, 5. క Ramanatha Sastri, 

17. Dr.M. Abdul Haq, M.A., D.Phil. (Oxon), 
18. Afzul-ul-Ulama Hakim Khader Ahamed, 
19, SriP. D. Joshi, 

20. ,, S. Gopalan, B.A, షమ, 

21. ,, T. Chandrasekharan, M.A. L.T., 


The members of the Committee formed into Sub-~ 
Committees for the various languages, Sanskrit, 
Tamil, Telugu, Kannada, Malayalam, Mahrathi and 
Islamic Languages. They met during the month of 
May, 1949, at Madras and Tanjore to examine the 
manuscripts and make a selection. The recommenda- 
tions of the Committee were accepted by the Govern- 
ment in G. 0. No. Mis. 2745 Education, dated 31-8-1949 
and they decided to call these publications as the 
“ MADRAS GOVERNMENT ORIENTAL SERIES,” 
and appointed the Curator, Government Oriental 
Manuscripts Library, Madras, as the General Editor 
of the publications. 


The following manuscripts have been taken up 
for publication during the current year : 
“A” FROM THE GOVERNMENT ORIENTAL 
MANUSCRIPTS LIBRARY, MADRAS. 
TAMIL 


1. Kappal Sattiram. 
2, Anubhava Vaidya Murai 


మ న మ న స 


రాలాసిలు ఫై ల 


లపై లు రి రా 


da 


ee 


లాభాలు 


iii 


Attanakdlahalam . 

Upadéesa Kandam 

Colan Purva Pattayam 

Konga Desa Rajakkal 

Sivajnana Dipam 

Sadasiva Ruipam, with commentary. 


TELUGU 


Sangitaratnakaramu 

Ausadha 02200414 

Vaidya Nighantu 

Dhanurvidya Vilasamu 

Yoga Darsana Visayamu 

Khadga Laksana Siromani 
SANSKRIT 

Visanarayaniyam 

Bhargava Nadika 

Hariharacaturangam 

Brahmasutravrtti—Mitaksara 

Nyayasiddhanta Tattvamrtam 

MALAYALAM 
Garbha Cikitsa 


. Vastulaksanam 


Silpasastram 
Silpavisayam. 
Mahasaram 
Kanakkusaram 
Kriyakramam 


KANNADA 
Lokopakara 
Rattamata 
Diksabodhe 


లు CoE 
రాఖి 


వ న గ 


A&vasastram 


= Ausadhagalu 
. Vaidyavigsaya 


Satgitaratnakara 
Supasastra. 


ISLAMIC LANGUAGES 
Jamil-Al-Ashya 
Tibb-E-Faridi 
Tahqiq- Al-Buhran 
Safinat-Al-Najat 





“BB” FROM THE TANJORE MAHARAJA SERFOJII'S 


ఇ 


© 


-రాలాభాలు భం రా 


eo 0౫ 


రైధధోలఖ® 


10, 
ll. 


SARASVATHI MAHAL LIBRARY, TANJORE 


TAMIL 


Sarabhéndravaidya Murai (Diabetes) 

Do (E.N.T.) 
Agastiyar 2000 
Konkanarsarakku Vaippu 
Tiruccirrambalakkovaiyar with Padavurai 
Kalacakram 
Talasamudram 
Bharatanatyam 


. Pandikeli Vilasa Natakam 

. Pururava Cakravarti Natakam 

. Madana Sundara Vilasa Natakam 

. Percy Macquéen’s Collection in the Madras 


University Library on Folklore. 

Ramaiyan Ammanai : 

Tamil Patalka] including Pattinattar Venba 
and Vannankal 


న. 

sa 

3. a. 
సే. 


రది బ్రా 
ప సణిరాప 


3 


10. 
11. 


టై 
TELUGU 


Kamandakanitisaramu 
Taladasapranapradipika 
Raghunatha Nayakabhyudayamu 
Rajagopala Vilasamu 
Ramayanamu by Katta Varadaraju 


MARRATEHI 


Natyasastrasangraha 

Book of Knowledge 

Folk Songs. 

Dara Darun Veni Paddhati 
Asvasa Catula Dumani 
Pratapnsimhendra Vijava Prabandka 
Sarabhéndra T irthavali 
Lavani 

Dévén ira KuravanJi 
Bhakta Vilasa 

Sloka Baddha Ramayana 


SANSKRIT 


Asvasistra with Tricolour Tlustrations 
Rajamrganka 
Cikitsamrtasasara 
Ayurvedamahodadhi 

Gita Govinda Abhinaya 
Jopamucal 

Sahendra Vilasa 
Dbharmuakutam - Sundara Kanda 
Jatakasara 

Visnutattvanirnaya Vyakhya 
Sangita Darpaqa 

Bijapallava 


vi 


Tt is hoped that the publication of most of the 
mportant manuscripts willbe completed within the 
ext four years. 


Some of the manuscripts taken up for publication 
re represented by single copies in the Library and 
onsequently the mistakes that are found in them could 
ot be corrected by comparing them with other copies, 
he editors have, however, tried their best to suggest 
orrect readings. The wrong readings are given in 
ound brackets and correct readings have been suggest- 
id insquare brackets. When different readings are 
ound, they have been given in the foot-notes except 
n the case of a few books, in which the correct read- 
ngs have been given in the foot-note or incorporated 
n the text itself. 


The Government of Madras have to be thanked 
or financing the entire scheme of publication although 
here is a drive for economy in all the departments. 
fy thanks are due to the members of the Exper- 
lommittee who spared no pains in selecting the 
nanuscripts for publication. & have also to thank the 
‘arious editors, who are experts in their own field, for 
eadily consenting to edit the manuscripts and see 
hem through the press. The various presses that have 
o-operated in printing the manuscripts in the best 
nanner possible also deserve my thanks for the 
atience exhibited by them in carrying out the correct 
ions made in the proofs. 


Govt. Oriental 
2065001045 Library, [ T. CHANDRASEKHARAN, 


Madras. . లగా. 
1561000. ప... Mditor 


PREFACE. 


The Saraswathi Mahal Library in Tanjore is 
the result of the fusion of three different cultural 
influences, the Tamilian Cholas, the Telugu Nayaks 
and the Marathas, finally enriched by the impact 
of the west. The Manuscripts in the Library are 
in the respective languages of the rulers, Tamil, 
Telugu and Marathi. But it is a remarkable lesson 
tous intolerance that under the reigns of the three 
different dynasties, the successor evinced no hostility 
to the language of the predecessor. On the other 
hand, we find evidence of remarkable linguistic ex- 
periments, like Tamil manuscripts in Telugu script, 
Telugu and Tamil manuscripts in Nagari Soript 
written under the Maratha rulers, and Sanskrit manu- 
scripts in Telugu Seript. Each ruler collected works 
in many languages and many subjects, until in the 
time of Serfoli, the Great Maratha king, we find the 
Saraswathi Mahal well established as a centre of 
research and learning. 


Although the Sanskrit collections in the Library 
are by far the most voluminous, still the Telugu works 
in our archives are of supreme interest to the student 
of Telugu literature. The Telugu Nayak Kings of 
Tanjore were great patrons ot learning and them- 
selves talented writers; and their period witnessed 
splendid achievements in Tulugu literature, including 
the works of Kings and Princes and the famous 
minister, the Great Govinda Dikshita. Rich harvests 
in Telugu started by the Telugu Kings continued 
under the Maratha Kings, some of whom like Shaji 


ఇ dso 
Vil 


were great Telugu scholars and authors. Infact the 
Tanjore school of Telugu literature still remains a 
rich source of research for the Telugu student. 


The work published in the follwing pages 1s a rare 
and unique achivement of KATTaAa VARADARAJIU 
a royal poet, who flourished in A. D. 16090. Only two 
of tho Cantos, namely BALA and AYODHY A Kandas, 
could be published this year. The distinguished 
Editor of the work, Mr. N. Venkata Rao M. A., Senior 
Lecturer and Head of the Telugu Departmont of thé 
Madras University, has given us a clear idoa of tho 
merits of the work and of the peculiar placo ol its 
author in Telugu literature. He is particularly 
competent to tell the Telugu world that it is timo that 
the Telugu works in the Saraswathi Mahal are 
brought to light and given their proper place in 
Telugu literature. There is no doubt that this able 
edition of this great work will serve to rouse keen 
interest among Telugu scholars and that there will 
be wide demand for the publication of the remaining 
Cantos. 


We are gratfeul to the Goverment of Madras for 
the timely financial help given to us to publish the 
rare treasures in our archives. 


Tanjore ఏ. GOPALAN, 
ల Honorary Secretary, 
15-8-1950. Saraswathi Mahal ౭0402 Committee. 


INTRODUCTION. 


The Ramayana by Katta Varadardja Kavi presented to 
the Telugupublic for the first time is a unique production 
of Dwipada Kavya literature in general and Ramayana 
literature in particular. The Telugu Dwipada Kavya 
belongs to Dési or indigenous literary compositions like 
the Udaharana, Yakshagaina, Satake, Dandtakn, Vachana, 
and Sankirtana. They exhibit the genius and indivi- 
duality of Telugu in south Indian literatures more 
vividly than the so called classical types of Prabandha 
and Purina. But Dew literature has ౧౧ been properly 
studied by scholars and has remained an unexplored and 
neglected field for a long time. Tt is only during the last 
two or three decades that through the incessant and 
earnest efforts of research scholars, 1 literateurs began 
to realise the importance of these types of literature 
for the evolution of Telugu poetry. Among these types, 
Dupada stands most prominently as the basis of 


Gomes tenet YRC sLeirRhRT అననన. 20 యట్తుటల PETER ITITR HITE Rr renege aig 


క (i ) hea literature. Phis 77౧3 first brought to the notice 
౧| scholars by the present fditor by the publication 01 
Tripurantakolaharanamu of Tippana from the original 
manuscript copy obtained {rom the Tanjore Library in 
1937. A complete history of this Literature with original 
texts has just been published by him. 

(11) Yakshagana Literature : Introduction of Sri V. Prabhakara 
Sastri to Sugriva 042402 Yakshagann. 

(111) Sataka Literature: Late Vanguri Subba Rao through 
Sataka Kavula Oharitra 

(iv) Duipada Literature : This branch of literature is now being 
worked at by tho present Editor. A bibliography of all the 
Dwipada works has already been prepared with full 
particulars of works and authors. Lives of many uuknown 
Dwipada Kavya writers have been brought to light, and 
chapters relating to the techniquc, and critical notes on 
Dwipada works are under preparation. The other types 
are still to be worked at. 


షే 


ubsequent types of literature, and after the 0401 
ation of the two first great Dwipada works Basava 
Durinamu and Pandtiridhya Carttra of Palkurikt 
Jomandatha, with critical introduction, this has now 
Jecome a recognised type and a subject of advanced 


tudy and research in academic circles. 


Varadaraja’s _Ramayanamy is not only the biggest 
DJwipada work but also 0 the first of the available exact 
ranslations_(Yatha wilmikamy) in Telugu Dwipada 
{avya literature. Lt was written immediately after 
he age of Krsnadévariya. Fortunately for us, the 
nly manuscript copy of this work is preserved in the 
Manjore Library. (The Tanjore Maharaja Serbhoji 
araswati Mahal Library.) No other copy of this rare 
vork seems to be available in any of the Manuscript 
ibraries in and outside the Telugu country. Lt is 
herefore a matter of sincere gratification that this 
reat work is published by the authorities of the 
Tanjore Palace Library under 106 patronage of the 
Madras Government. 


The present publication of the first two Kandas 
riz, Bala and Ayodhya, are important from another 
boint of view. It helps us to settle the correct text of 
Ranganatha Ramayanamy, the most popular Dwipada 
work which preceded Varadaraja by three centuries. 


SAUTE own startin Ree 


[. Vide Telugu Catalogue No. 851 pp. 111121. Description of 
the manuscript:~—“" M.6 5-18 x 14. L 412 11-8 G. 19776. 
Complete. Mode of writing good, but ‘not free from mis- 

takes. There are lucane in some places, (Condition slightly 
injured.”’ 


x 


In 1942, the Andhra University brought out a critical 
edition of Ranganatha Namayanamu edited by the well 
known Telugu scholar Sri V. Prabhakara Sastri. In that 
edition two appendices are given besides the text :— 


(1) additional passages in the printed text 
and found in manuscripts. 


(2) additional passages found in manuscripts 
only. 


Incidentally, on examining the above excerpts, 
I found that many of the additional passages are from 
Varadaraja’s Raimiyinamu especially in the Ayodhya 
Kanda. There are also slight differences in the 
readings of those portions and the present printed 
text. 1 presume that if a thorough examination 
of all the available manuscripts of Ranganaaha 
Ramayanamy is undertaken, it will not only help in 
the comparison of the readings of Varadaraja’s work, 
but also help to determine the advisability of retaining 
the present eliminated portions ‘of Ranganadaha Rama 
yanamu as for example, the story of Suldchana. 


The author Varadaraju though not mentioned in 
the usual “lives of Poets”, is already known to the 
literary world through the efforts of research scholars"! 





Reece Teese శానాశోక గాను అభ భారా NPR TELAT కా entities ine rPTRRR Iho uci HR RE IH BEER FOIE hPa y APHIS pretibial chemin ధరల 4కా! 





1. (1) M. Ramakrishna Kavi M.A., Andhraraja Kayvulu (Telugu 
Royal poets) First Andhva Patrika Annual 1910. 


(1) N. Venkata Rao M.A. “ Forgotten Telugu poets. Katta 
Vardaraja Kavi’’ Bharathi 1930. 


(ili) Do. Katta Varadaraja Kavi and Dwipada Ramayana 
1940 Andhri (Pithapuram) 


xii 


and through the publication of his Prabandha 
1 Srirangamahatmyam in 1921. He is a Kshatriya of the 
solar race and a descendent of the famous Karikala 
01564, who constructed the anicut (Kattu in Telugu) on 
the Kaveri, from which his house or family name Kata 
is derived. He is the son of Haridasaraju and Krsnaimba 
and his grandfather was Rangappa Raju, an ally of 
Ramadévarayulu of the Aravidu dynasty. The latter 
ruled at Chandragiri from 1614 to 1633 and is a cousin of 
our Varadariaju. An inscription? states that Varada- 
raja’s father was living in 1637 A. D and hence it can 
be said that Varadaraju was living about 1650 A. D. 
This is confirmed from another source. The last 
Telugu poet whom Varadariju mentions is Allasiinl 
Peddana the poet laureate in the time of Krishna 
Déevaraya (1509—30), and one verse from Varadaraja’s 
work is quoted by Ganapavarapu Venkatakavi who 
was a protege of Muddalagiri, the Madura Nayaka 
Prince who ruled in 1674 A. D. * 


_ Varadaraju is a staunch vaishnavite and a disciple 
of one Etirajacharya. He is a sincere devotee of Hod 
Sri Venkateswara of Tirupati, and the following 
are his works that have come to our knowledge ;~~ 





జాతా. ర ననాజరలానలదరాలాిాలలా 








anna ena eee ane ae గాటు ame tana nue 0 nen no an lL Dena ran nn un టల శాల టి 


1. Printedas No.8 of Amudritandhra grantha Sarvaswamu 
series, Sri Rama Vilasa Press, Chitrada (East Godavari Dist.) 


2, Vide Dr. N. Venkataramanayya M.A., Ph.D., “Main literary 
trends in 17th Century Telugu literature’ ~ Bharathi 


8, N. Venkatarao M.A. Vidyavathi Dandakamu of Ganapavarapu 
Venkatakavi dedicated to Muddalagiri. Edited for the first 
timein the Bulletin of the Govt, Oriental Manuscripts 
library. Vol.l No. l. 1948 Madras, 


xiii 
(1) SRIRANGA MAHATMYAM: 


As has already been referrel to, this is a printed 
work and is a translation of Satadhyayr from Garuda 
Purinamu describing the greatness of the shrine at 
Srirangam. In this, the story of Ramayana is inciden- 
tally referred in connection with the establishment of 
Vaishnava faith by Vibhishana. Tt is in ten cantos 
and written in classical style which is much appre- 
ciated by scholars. 


(2) PARAMA BHAGAVATA CHARITRA :! 


This is also a Prabaniha in8 cantoes and deals 
with the lives of the 14 devotees Bhakthas- 
Prahlada, Narada, Parasara, Pundar tka, Vyisa, Ambariga, 
Sta, Saunaka, Bhigma Dalbhya, Dukmaingada, Arjuna, 
Vaststha, and Vibhisara). Unfortunately the whole 
work is not available and the Asvasas dealing with 
the lives of PRukmangada and Pundarika are alone 
available in the Tanjore Palace Library. Even these 
two cantoes contain good poetry. 


(3) DWIPADA RAMAYANAMU. 


The magnum opus of Varadariju is Ramayaname 
which is an ever-flowing fountain of poesy in Telugu, 
No theme or story has attracted the attention of Telugu 
poets more than the story of Rama as narrated by 








1. Inthe Telugu catalogue of the Tanjore library, the above 
two cantoes are given separate numbers as 177 Parama 
Bhagavatha Charita and 189 Pundlarika charitra in the 
pages 41 and 47. This sepatation led some scholars to 
presume that Punrdarika charitra 1s a different work from 
Parama Bhagavata Charitra, but in fact they ate oné and 
615406, 


xiv 


Sri Valmiki and as embodied in the various recensions 
of the first bard of the divine muse. Ramayana occupies 
the foremost place in Telugu literature and we have 
more than three to four hundred works relating to 
Ramayana and th3 story is represented by every 
branch of Telugu literature like Kavydt, purines 
Prabandha,  Dwipada, Sataka, Vachana,  Yalsuagenet, 
Dandaka, Pada, (థర and Sankirtane i. e., (rom 
the highest classical type of Maha Kavya to the 
ordinary folk-song sung by the unlettered women 
andl children. From the literary point of view, Rama- 
yana literature began from the 13th century and the 
bulk of itis produced in the succeeding centurios which 
isin no small msasure due to the propagation of 
Ramabhakthi through the earnest devotion of Bhadra~ 
chala Ramadasa and the divine music of Tyagarija. 


The story is of abiding interest through all 
ages and climes, and even in these days of modern 
disintegration in Telugu literature, the grentost 
modern poets have been handling the time-honoured 
old theme in classical molel with great success which 
shows how strong is the hold of Rama cult on the 
Telugu mind and Telugu genius. 


— న. 0 IT 


I. (i) Sri Venkata Parvatiswarakavulu - the harbingers of 
the modern eras; and they are twin poets, who have aptly 
chosen Ramayana of Valmiki to sing in Tolugun vorso 
like Rusa and Lava who first sang in Sanskrit, 


(ii) Sri Visvanatha Satyanarayand the many sided modern 
poetical genius has just finished Sundarakanda. 


(il) Sri K, Aswatha Narayana Rao of" Kalngodu, Bellary 


district, recently wrote the Ramayana in the biggest 
Dandaka type. 


KV 


There are many Ramayanas in Telugu before the 
the present work both in Dwipada and Champu but 
Varadariju has not madle mention of any of the pre- 
vious Ramayana writers, The following are the 
particulars of thoso works thrt are known to us from 
the latost researches. 


1, Rhanganadlu Ramayana. (Mwipada) by (౮౧4 
Buddha Reddy. The work is already roforred to and 
needs no introdu“tion to the Teluga public. 16 is 
much appreciated for ils racy Das style and also 
quoted by Laksanakaras, Tho late of the work is 
1270-1280 A. D. 


2,  Duwpade టంట TPalapaka Annamay ya 
(1408-1508 A.D.) Tallapaka Ghinnanna in the bio- 
graphy! of his grand-father states that Annamayya, 
the first great Sankirtanacharya of Tirupati wrote 
a Dwipada Ramayana in Telugu, but the work is not 
available now. A. య. of the work however seems to 
be preserved in the Tanjore Library in number 335 
styled as ‘Rama Katha. ’* Lt may also be surmised that 
some of the additional portions in the appendices of 
the Andhara University edition of  Ranganatla 
hkaniyana may also contain the Dwipadas from 
Annamaya's lost work. 


Among Campu Kavys  Bhiskara Rimdayanma 
is a well known and vues work written at the 
1, Vide hres Caritra edited bys వ్‌! v. Prabhakara 
_ $Sastri. Sri Vonkatoswara Oriental series, Tirupati Page 46, 


2, Catalogue of Telugu books in tg Tanjore Manuscripts 
library, page 117 


xvi 


beginning of the 13th century. This is not a true trans- 
lation of Valmiks Ramayuanre and correspouds in many 
places with Ranganatha Ramayana. 


(2) Erra Pregada liamayana. This is the first 
attempt of an exact translation in verse which how- 
ever is not available now and is only known through 
the quotations from Lakshana Granthas. The date of 
the work is about 1310 A. D. 


(3) Koravi Satyanarana alias Bhimana. Koravi 
Goparaju the brother's son of Bhimanna states that 
Satyanarana wrote a Ramayana in verse, hut it has 
not also come to light. This may bea later contem- 
peraneous work, with the above. 


(4) Sakalavarnana జాడ Ramayanamu. By 
Chitrakavi Ananthakavi (not available.) 


(5) Ramabhyudayamn. Ayyalaraju Ramabhadra 
Kavi wrote ihe story of Rama as a Kavya in8 cantos, 
and the style is greatly admired. 


It may not be out of place to state here that there 
are only two more Dwipada Kavyas in Telugu after 
Varadaraju, One by Bhosala Ekocji* who ruled at 

1 Vide catalogue of Telugu books Tanjore library page 121. It 

15 wrongly stated in the catalogue that the Rkoji is the half- 

brother of the famous Shivaji and ruled at Tanjore from 

1676-1688. I have corrected this mistake 15 yoars back and 

stated that the author of this Ramayna is Ekoji TL, the son of 

Tuljaji, and not EkojiT ascan be known trom a stndy 

of the introduction 01 the work. This author Bkoji known 

as Bava Sahib ruled from 1785-86 and hence should not be 
coufounded with the first ruler of Tanjore ~ Vide My 

Telugu article on Tanjore Maharatta Princes and Telugu 

literature - Chandrika (now defunct ) 


xvii 


Tanjore in 1735 to 36, and the other by Choda Ragha- 
vareddi a poet of Telingana, who lived about 1780 
A. D. (Manuscript in the Libriry at Anumakonda, 
Nizams Dominions) Vide Golukonda Kavula Sanchika, 
P. 406 


CIJNTENTS ఉం STYLE. 


Varadaraju has closely followed the original, but 
in one or two places has shown traces of having seen 
the other Ramayanas in the lield before him. 


(1) In Ramavatara Ghatta, the name of the 
weekday of Rama's birth is given as Budhbavara 
(Wednesday). But in the original no mention is made 
of the weekday of the birth of Rama. Our author 
evidently took this either from Ranganatha or 
Bhaskara in both of which this is givon. 


2, In 104/4 Sapa Vincchana UGhatta, the 
author has followed the original, in (12040202 gursing 
Ahalya to lie down on a heap of ashes (Bhasma వ్‌ yinee) 
and not to be seen by others. But Varadaraju has also 
added that Gautama dursed Ahalya to be a stone 
(Pisina). This was evidently been taken from Bhaskara 
Ramdaynra which makes a statement to the above effect, 
But apart from these apparently small alterations, the 
main trend of the story in carefully handled by Varada-~ 
raja who carries away the reader with his wonderful 
power of narration. 


Varadaraju is a Royal poet, and like his illustrious 
prodecessor Krishna Dévaraya, depicted in his work 
the political, social and 66000016 conditions of the age 
in which he lived. The facility with which he clothes 
his thoughts 3 in Sanskrit and in Telugu clearly reveals 


xviil 


a well-balanced even style, and employs very aptly 
the Dwipada metre which can be easily sung వం as to 
correspond with the original conception of the Sanskrit 
work as a (5/4 Kavya. There are many words, phrases, 
idioms and grammatical peculiarities which are only 
to be known from this work and which deserve the 
immediate attention of every Telugu scholar. If the 
remaning Kandas are also published, the work will 
open a plethora of material for linguistic and literary 
research. (For details relating to the above, please 
refer to my Telugu introduction). 


Tt has not been possible for me to deal with 
higher literary criticism ina work which is partly 
published. The study of Ramayana has been undor- 
taken by both Oriental and Occidental scholars, on 
modern lines, and it is in the light of modern thought 
and cultural environment that we have to interpret tho 
first great classic. Subjects like ‘the place of Ramayana 
in the assimilation of Aryan and non-aryan cultures’, 
have necessarily to be discussed specially when tho 
work has been translated or adopted in the Dravidian 
languages. I hope to give a complete criticism of tho 
Telugu Ramayana from both the subjective anil objoc- 
tive view-points, and to append an oxhaustive 
bibliography of Ramayana literature in Telugu, when 
the rest of the work comes out in complete form. 


This Ramayana contains 15600 Dwipada lines and 
1 have taken every possible care to preserve the text 
which had to be determined solely with the aid of a 
single copy. All the headings given in the Telugu 
work are taken from the original Sanskrit work 
according to sargas, to facilitate scholars in comparing 


xix 


with the original for literary criticism. Owing to innu- 
merable scribal errors in the orginal, and in the 
absence of another maanscript for comparison, it is 
regretted that inspite of great care bestowed in 
correction of the proofs, some errors have crept in, for 
which 1 crave the indulgence of the reader. 


In connection with this publication, ఓ have first 
to thank most sincerely ‘the Syndicate of the Madras 
University for having sn graciously granted me per- 
mission to edit this great work. Secondly, 1 have 
to acknowledge, specially, with thanks the timely 
assistance renTleredl and the very many facilities given 
to me in lenling the manuscript by the మంకు 
Secretary న. Gopalan, ఏ A., B. L., whose keen and 
lively interest in the progress of the publication has 
been a source of great inspiration to me; and it is due 
to this that ఓ was able to finish this heavy task in the 
specified time. Lastly I have to make mention of 
Sri స, Sivasundareswara Rao Ex. Pandit of the Govern- 
ment Oriental Manuscripts Library for going through 
the proofs and assisting me in the completion of 
the work. 


Madras | N. VENKATA RAO, M. A, 
19-—8—'50 ITead of the Department of Telugu, 
(Tndependence Day) ॥ Unversity of Madras. 


రాము జా. 


ఫ్స్‌స్టి ద్ర 

మదరాసురా్ట్ర య్య ప్రభుత్యమువారి నమాదరణమున 
చేడు తంజాన్రారి [శ్రీశరభోజీనరస్వతీమహల్‌ (గంథధాలయము 
వారిపశ్‌మున |పకటితమై [శ్రీకట్టా వరదరాజకవి కృత మైన ద్విపద 
రామాయణము "తెనుంసథభాషయందలి ద్విపదవాబ్బయ శాఖే 
గాక, రామాయణవాబయమునకు (ప్రల్యేకవిశిష్టత చేకూర్చిన 
మహో గంధము. ద్విపద వాబ్బయ శాఖలో (గంథపరిణామమున 
దీనిని మించిన [గంథములేదు, రామాయణద్విపదలలో నధిక 
వ్యా_ప్రీగల రంగ నాథరామాయణమునకు కాల[కమము ననున 
రించిన నిది ద్వతీయమేమయైనను యథావాల్ఫీకముగ మూలం 
నము ననువదించుటలో నిది యద్వితీయమని ఇెప్పనొప్పును, 
మటీయు కవిరాజశిఖా మణి నన్న-నోడ మహా! వి మొదలునిన్న టీ 
నటికు కీ ర్థిమా రులై నెలయుచున్న ఆం(ధ్రరాజకవులలో న్మగ 
గణ్యండగుకట్టా వరదరాజకని కవితానై శద్యము నెబుకపడుట 
కను, నపరశీలితమగు చేశీయద్య్బిపదవాజ్మి యమున నీశాబజక సందు 
నశెట్ర యున్న త స్థ సానముకలదో నిరూవించుటకును సీరామాయణ 
గంథ్రము విశేషము? త్‌ తోడ్చడును, కావుననిట్టి భాసావాబ్బయ 
చారి [తోపకారకమగు (గంథమును ము[దింఛిన తంజావూరి 
స్రు_స్సక భాండాగారము వారికి నాం! ధవిద్యల్గు'క మెంతయేని కృత 
జతే చూప(దగియున్న ది, 


(వా(త| పకి వివరణము, 
నేడు ముదిత మైన సాల, అ యోభ్యా కాండములు గల 
భాగమునకు మాతృక సరన్వతీమహాల్‌ (గంథాలయమున 51 
సంఖ్య గల సంపూర్ణ రామాయణ కాళషక గ్రంథము నుండి 


xxiii 

తృ్యము! అను పర్య కాన్యమువలన వాజ్బయసరికోధకులకు “పరిచి 
తుడు. ఈతయ సూర్య వంశ క్ష త్రియు(డు, కావేరికి నానక ట్ట 
కట్టించి, దాట ణహిందూ దేశమున వోళ రాజులకు మూలఫపురుషు? 
డగు కఠకాల చోళుని నంశోమున జన్సించినవాండు. ఈ నూలపు 
రుషుం డానకట్ట కట్టించుటచే వీవంశమువాు కట్టావారైరి, వరద 
రాజు తెనుగుది: సెలుని తరమునుండియు తనవంశవృవము డెలికి 
శమము తాను రచించుటకు గలయధి కారము, తాను 
కథానాయకుండగు సూర్య వంశీ యుండునునగు (శీరాముచందుని 
వంగమువాడగట  చేతగలిగినరని యీ కైందివిధముగ6 జెప్పి 
యున్నాయి. 

““ఇనకులంబున వేంక చేశుండు మున్ను 

జనియించి తనపుణ్య చారిత్ర మెల్ల 

బోయ కులంబున( బుట్టు వాల్సీకి 

సేయ నందు (బమోద చిగ్పుండుగాక 

అర్క_వంశోమున నీవై జలియించి 

తార్యాణగాణగనే తత గాథామృుతను 

. రచియింపువమునియె (శీ రామచం[దునకు 
నచలిత నా నిజాన్యయము 
రనచకిత్రంబు క కరన సేయవినుట (అవతారిక) 
తనయిలవేం గాదె తా మ పం కులు 


తనల wae 


Pre: (ప్రబంధవ ము కూర్చు గోదావరీ నుండలములో' శ, శ, 1921ల రీరాను 
వీలాస ముదాళరళొలలో క. మైంది, కావ్యనిధి ఆ ర్తిశేషులు, చెలికొని 
లచ్చా రాసు గారి వలన అము దితాంర్యం 2 _గంభన గస సము అను కొవ్యమాలలో 
నాఃంవపవుష్పముగ వెలువడినది, 

లి చెపుండు సొబఖ్యసము “పా ఏనాం (గాకోవులు కట్టా నరదరాజకవి"” 
భారతి (ధా ప్ర జ్యేష్ట i ఈ రామాయణమును. గూర్చి కవినిగార్చి విష్టలముగ 
“కరర స్యతికలగి (స ళు 1010 లో చే తేలిపియుంటిని. చూడుడు మితులు 
నీ గాస్టైను సేలటూ 8 పంకటగమణయ్య గారి. “౧౭వ కతొస్టి నాటి అయ వాజ్మయ 


(పంటు 112-111) ఫిశేపములుీి (భారతి పార్థివమాఘము) 


xxiv 


వరదరాజు వంగ వృతుమిది, 
తం| డివంశో ము 
కరికొల-చోడుడు 


| 
అతనిసంతలతి 


| 
శెలుణస బిజ్జలుండు 


తాతన 


రంగరాజు 





Ft PII INE భవాయ రా NN టా సతారా అ అత ఆం కతు అ టాం గారాటా న ఎ | 


| | | | 
కట్ట రాజు “పెద్దిరాజు పహారిడాన రాజు రఘునాథ రాజు లచ్చి రాజు 
| (బార్యక స్టాంబ్బ 
ll 


రానురాజు వరదరాజు తాత్నన 
(గ్రంథకర్త 





We 


తలి వంశము ప తయన 
భో 


పోచిరాజు సింగరాజు 


| 
భర్త -(కూతురు కృష్ణమాంబ, ఓబమాంబ (కూతురు-భర్త 


కట్టరంగరాజు ఆరవీటి రాజవంభఖీయుండగు 
కుమారుడు శీరంగరాయలు 
వారిడాసరాజు |b, 1614-1618 
| 
వరదరాజు రామ చదేనరాయలు 


(శీ, శ, 1618 - 1680 


RRV 
(పథమమున నీఏర వరాజునుగూర్చి 'తెలివినపుడు (శ్రీరామ 
కప కవిగా రీ రావమబేవరాయలను నళియ శావమరాయలుగా 
ఇభాఏంచ నరదరాజును గఖియ రామశాయలును వీనతల్లి పెదత ల్లి 
బిడ్డలని (వాసియున్నారు. చాలకాలమువణకు సీయభీపాయమే 
వాడుకలోనుండేను. కాని |శీచేలటూారి వేంకటరనుణయ్యగా రీ 
యంశమును పూర్తిగ విమర్శించి, శాసన [పమాణములను 
చూపి యిందు చేర్కొనిన రామబేవరాయ లళియ రామరాజు 
కాడని నిరారణశేసిరి, వరదరాజు నేర్కొ_నిన (తీరంగ రాయలు 
Wests sa తం డియో యనచో, నతనికి ఓబమాంబ 
యనుభార్య లేదు. మజియి నళియ శామురాయలకు రామ'చేన 
రాయలను నానూాంతరము నేదు. కానన వరదరాజు పేర్కొన్న 
రామ'బేన రాయు రామరాజు కాండని స్పష్టముగ తెలియుచున్నది. 
మీ కాలనిర్ధి యము Sui 

సెరీకిని కవిగారు రామ రాజభాంధ వ్యమును పురన్క 
రించుకొని వరదరాజు డీ. 1561) (పొంత ము వా? డని (వాసిరి, 
(రీరంగమః హాత్మ స్రము వీథికే యందును, నా వ్యా సములయందు 
నీ కాలమే పేర్కొ.నబకీ నది. కాని పూర్వ నుదహరించిన న 
టరముణయ్య గారి వ్యాన నము ననుసరించి యీతసని కాలము (శ్ర గ, 
1650 (ప్రాంతమని చెప్పనొప్పును రామచదేవరాయల. పరిపాలన 
కాలము (కీ శ. 1615-80 (పాంతమేశాక, కట్టా వరదరాజు 
తండి వహారిదాసురాజా దొనశొనన మొకటి యా సందర్భము 
మనకు తోడ్పడుచున్నది, ఇది కడపజిల్లాలో మాధవపుర [గామ 
మున హనుమంతరాయని ఆలయమున నున్నది, ఇందు చేరొనిన 
నంవత్సరము, 1686-87. కావున ' వరదరాజు నీశాలము వాండేయని 

చెస్పనొప్పును, 


xxvi 
"వేళొక విధమున గూడ సైకాల నిర్టిాయము నమరింప 
వచ్చును. వరదరాజ కవి (శ్రీరంగ మహోత్ళ ములో నాం కని 
సుతిలో నీ| కింది వారినీ6 'బేర్కొనినాండు, 
ఆజా 


ఉ, నన్నయభట్టు (ెగ్గడను నాఛన సోముని సార్వభ "ముంది 
క్కన్న నుపెద్దిరాజు మొదల తగు సం ధకపీం (ద్రముఖ్యులన్‌' 
సన్నుతిచేసి వారిరచనల్‌ పొనగించిన [తోవంగాంచియా 
యున్నిక నేను కా, తరచియించుట కున్నది నుత్సహించితిళా 


పై పద్యమున (పెస్ట్దడ అనగా న త్రాధయెగ్టడ, సార్వభొముండు 
(శీనాథుండు-పెద్దిరాజు అల్లసాని పెద్దన-పైని సేర్కొనవారిలో 
కాల[కమమున కడపటివాండు పెద్దన- కీ శ, 185 నజకును జీవిం 
చియుండెను, కావున వరదరాజకవి యా నెనుకవా(డు, ఇంతియే 
కోక నీతని (శీరంగ మహాత్మ న్ప్రమునుండి యోా|కింది పద్యమును, 
గణపవరపు వేంకటకవి తన (ప్రబంథరాజ వేంకటేశ్వర విజయ 
ఏలానము న 1 నం[గహించి యున్నా (డు. 


మ. ఎకతాళంబున వీరమచ్చెలరవం బేకంబుగా నట్టువల్‌ 
ధికతో ంత_త్తక రుంకురుంకు కిణు తాంధిత్తాంగి నాలోధికం 
ధిక తె _తేయ్యధి ధిక్కుధిక్కుధిక తా థికాథ్‌ తాళంబుల౯ా 
కకుబంతంబుల మాజుబల్కు- కొనగోల్క-శ్యంద మున్నా డగళా, 
(4-161) 


గణపవరపు వేంకటకవి (క్రీ, శ. 1674 (పాంతమున త౦జూ 
వూరిని పరిపొలించిన యుద్దళగిరి యా్రితులడై యాతని శంకిత 


నం! 





0జి జా చరాలు దాలలనానా అతా లుం 
న న న న... 


1, ఆమ్మదిత (గ్రంథ చింతామణిలో (క్రీ, క 1802లో ము(దికేము, అత్యా 
వళ్యకముగ మ్యూదింపందగిన (పావీనక్ళతులలో నిదియొకటి, 


KXvii 
ముగా ఏద్యావతీ దండకమును! చెప్పెను. కావున యాతడు 17 వ 
శతాగి ద్వితీయార్థం దున్న వాడు. వరవరాజు |గంథమునుండి 
యోాొతే(డు పద్యము (గహించుటచే నరసరాజు 17 వ శ్రతాగ్చి 
మ స్ఫినున్న వాడని నిశ్చితముగాం చెప్పవచ్చును, 
ఆజా ఏం రచనలు ఏ 

నరదరా౪ వైసప్తవమ తొభిమాని. యతి రాజాచార్యుల 
శిష్య యదు. శ్రీ పంక టిశ్చరుం డీతని యిష్ట ద వము, కావున నీశని 
రచనలన్నియు రక అశ రాంకితము లై యుండును - వీనిలో 
“మొదటిది, 


న జ TN త చరి త్ర = 
(పహ్లోద, నారద, పరాశర, పుండరీక, నాగి, వ్యాస, 
శుక, శౌనక, ఫీవ్మ, దాల్భాాయన, రుక్నాంగద, అర్జున, వసిష్ట 
విఖీిమణులను పదునలుసణ పరమభొగవతుల చరిత్ర పద్య కావ్య 
ముగా రచియింపంబడి నది, ఇది యెనిమిదియా శాసనముల కావ్యము. 
(శ్రీ వేంకటేశ్వరస్వామి కంకితము, (గంథాంత గద్య యిట్లున్నది. 

“ఇది (కీమదలమేలుమంగాసనాథ తిదవేంగళనాథ కటా 
మరఖీత సకల సా(మాజ్య నై భవ కట్ట హొరివానరాజతనూభవ 
సాహితీభోజ వరదరాజ పణీతం బై న పరమభాగవత చరిత్రం బను 
మసహా[ప్రబంధమునం దష్టమాశ్వాసము,.” 

ఈ గ్రంథము తినరచనల కన్నిటికిని మునైనట్లు కవి 
తన |శ్రీరంగమాసాత (1 ఫ్రమున నే యిట్లు ఇెప్పినాండు. 


బిర టేటాలఇనగోటోటనుగ తప రకాపనడనాకుట పతులు నచట నానాంగటో ERIN SERN NETH TPR ITT TNT RTM ORI TRS ఉగాాక శాతతడానున SER TITRIRI RITTER సలల టం SERINE ఈం ఉజాాణాణితాలా ఇంతా spatter iP జయరావు eRe తాన్యా వనాక్తటత4 


1. Rdited by ime {or first time in the Bulletin of the 
Government Oriental Manneripts Library Vol TZ. No.l. 
2, రతిరాజు గురుకృపారెబితు విజిత రతీరొజు యతిరొజుదాకార యతి 
భాజయోగి మదొభాద్యుచరణ కతపష్యక్ర, 





xx1il 
(శ్రీవేంక శేశ్వర స్వామి కలలో సీతనికిం (బత్యవమై ల. 
“మున్ను నాచే నంకితంబుగ నొనర్చితననిలోం జా 
'ఊొంద భాగవత చరిత మివు శనర్చుపబంధమ్ము ఇమ నాకు, 
నంకితమ్ముగ (1 (శీవేంకటాధథిపకిని” అని పలిశెను, 


రామాొయణమున స ప్ననందర్భమున నే యనతాదికయందు ;$ 


“నిను మెచ్చి వచ్చితి నీతలం 'పెటింగి, 

నను దిరు వేంగళనాథుగాం దెలియు 

సద్య కావ్యము. జేసి “పరమభాగవత, 

హృద్య చకిత్రంబు' నిచ్చితీ మాకు 

మంగళ [పద మసాన్యుము శ తాధ్యాయి, 
రంగవమూపహ+త 9 స్రంబు ర-దియించినాన్ర 

మాేర నిపుడు రామాయణద్విపద, 

మవుమోజంగ రచియింపు మింసలర.”” 


మై యుద్ధ్భృ తాంశ ములయిట్టి వరదరాజకవి తొలుత సరము 
భాగ వతేచరిిత్రమును నావెనుక (శ్రీరంగమాహాత్స ్యమును న్యాపిని 
(శీ రామాయణమును రచియించె ననియు నందు పరమ భాగవత 
చరిత్రమే యాళతనితొల్మిగంథ మనియు 'దెలియుచున్నది, 


"కాని యా[గగ్రంథమున పుండరీక, రుక్మాంగద, చరి త్ర 
ములుగల రెండాశ్వానములు మ్మూత్రమే లభించుచున్నని, గాని 
తక్కిన గ్రంథము పూర్తిగ లభించుట లేదు - పె రెండు కథలు 
గల భాగములు తంజావూరి పు స్తకశాొల (ఆకర పట్టికలో 
రెండు; (పత్యేక [0 వము గా "పేర్కొన్నారు, దీని ననుసరించి యీ 





be ఫుట్యు 41 పరము భగవతి దరి శ్ర. రుక్కాంగ దచరిత్రే స సంఖ్య 177. 
వుట, 4&7 ఫుండరీక-చర్మితము స సంఖ్య 189 


xxix 
పరదరాజకవి. పరమ భౌగవతచరిిత, పుండరీకచకిత శ్రీరంగ 
మహాత్మ్యము. “రామాయణము అను నాలుగు (గంథములు 
(వాసెనని నీ వేంకటరమణయ్య గారి వ్యానమున గలదు, కాని 
యినియొక్క_ గంథభాగములే యని యెటుంగునది, 


పస్తే గ్రీరంగమాసాత్స పసు 
దది పదియాశ్వానముల పద్య కాన్యము, గరుడపు రాణ 
మందలి శ తాధ్యాయి (శ్రీరంగ మహాత్య మునకు, 'దెనింగింపు, 
ఈ| గంథమందు( గలగద్య సరమభాగనత చరిత గద్యకంటు కొం 
చము మార్పుతో నిట్టున్నది, 


“ఏది ్రీవేళట వర్మపళొదాసాదిత చాటు భా రాని 
రాఘాటనరస చతుర్విధ చతుర కవితగరచనా చమత్కార నకల 
విద్వజ్ఞనాధార కట్ట హరిదానరాజ గర్భాష్టీచంద వరదరా జేం[ద 
పృణేతంబై_న గారుడపు రాణ శ తాధ్యాయి (గ్రరంగ మహాత్మ §ం 
బనువుహాో స్రబంధంబునందు సర్యంబును దళశమాశ్వానము, * 


వరద ఠశాజకవఏి (శీరంగమాహాత | ఫ్టిమును తనకన్న మున్నె 
వరు [(వాయలేదని యిట్లు చెప్పియున్నా(డు, 


ఉ, చేయరె తొల్లి సత్కవు లశేషసురాణములున్‌ జినుంగునం 
దీయితిహోన మెందు రచియింపమి తావక పుణ్య మెంత యా 
మ్నూయచతుపష్కు. సారము సనాతనగారుడ సంహితాళశ తా 
ధ్యాయి తెనుంగు సేయనొకం డర్ముండ 'నేంటిక ఏం [ద్రకోటిలోన్‌. 


కాని నేడు వరిశోధనము సేయంగా వరద రాజుకన్న 
ము న్నిరువురుకవులు (శ్రీరంగ మాహాత్మ్య్యములను రచియించి 
నట్లు తెలియుచున్నది, పీరియిరువుకును శశ్రైవులు, ఒకండు చెన్న 


KKK 


వులు నీగిరి ౫ ఈతండు (శ్రీరంగ మాహాత్ళ కము నేగాక్ష నవనాథ 
లు 

చర్మితపద్య కావ్యమును, శ్రీగిరి శతకమును రచియించీయున్నా (డు 
ఈతండు నవనాధ చరిత ద్విపదగ రచియించిన గొరనకుం 
బూర్వుండు, గొరన తనద్విపద కౌవ్యమున స్‌తని పన్య కావ్యమును 
బేర్కొనియున్నాండు. ఈతని (శ్రీరంగ మాహాత్మ్మ్య్యమునుండి 
నాలుగు పద్యములను జన (పబంథధర త్నాకరమున నుద్ధరించి 
నాండు, ఈతని కాలము క క నన శతాస్టి, 


రెండవకవి భె రవు(డు. శే నుంజే-ఈతండు శీరంగమావా 
త్‌ రమే "కాక, రత్న శాన్ర్రమును, కవిగజూంఠకుశ మును రచియించి 
యున్నా (డు, ఈతని|గంథము లన్ని యు ము[దితము లై నవి, గవి 
పదునాల్లవ శ తాప్టివాండు. ఏరిడవురును వ రద రాజునకు 
బూరుగ లేగడా | 


(శ్రీరంగ నుహాత గ గ్రమునందలి కవితారచననుగూర్చి శ్రీ 
'రామకృప్లక సిగారి యఖభి[పాయము నుదహరించుట క ర్త వ్యము, 


“ఖై రవుండను విప్రకవియు (శ్రీరంగ మహాత్మ మును రచి 
యిం చెను, దుష్టకవిఘోర పిశాచముల నదల్పు గురుఖై రనుండగు 
భై రనుని కవితా ప్రవావామున కీక్క_వి వాక్చుష్పడామము 
నిలువ జాలకున్నను, వర్జాంతపునది వోలెనది wanes 
నిత్య పరి నళ శోభితంబగు వరదరాజకృతి సరసమై పండతభృాంగ 
ముల కాకర్ష ణ యం(త్రమువలె నున్నది, ” 


(ఆం(ధ్రష్రిక్ష, (పథవు ప! స. 





న నన ee I Pe On LE TE 


ఈకనియహార్స్చి భారతీ వ(త్రీక ధాత జ్యేష్ట ము సంచికలో pe కొరచయిత 
బ్యాసముచూాడు డు, 


xxx1 
ద్భపద పా వమూయణఆము 

వరదరాఎకవి ద్విపదగామూ+య ణము నకు ముందుగా నీ 
. (క్రింది ద్విపదరచనములు వెలసినవి. వ్‌నిలో కాల్మకమము ననున 
రించిన ద్విపవకృగాలలో రంగనాథ శానూయగణము మొదటిది, 
దీనిరచనాకాలము, [$. శ, 1980 [పాంతము కాదగును, లాక్స్‌ 
ణికులచే నుదాహృతమై, సెక్కు. తడవలు మ్యుదణమునంది 
బహుశ ప్రచారముననున్న యీ ద్విపద కావ్యమును గుటించి విశే 

షముగ (పస్తావింప నవసరము లేదు. 


2, తాళ్లపాక అన్నమయ్యగారి గ పద రామాయణము, 
య 


తిరుపగి చేవస్థానమున సుప్రసిద్ధ నంకీ_నొచార్యులును, 
| న 
పదకసితా సార్భభౌములును, వమహాభ కులునగు అన్నమయ్య 


గారు ద్విపదలో రామాయణమును రచియించినబ్లుగా, వారి 
మునుమఃడు చిన్నన్న అన్నమాచార్య చరిత్ర యందిట్లు చెప్పి 
యున్నాండు, 
అన్నమావార్య రచనలు 

ద్వి, యోగ మార్గ ంబున నొక కొన్ని బుధులు 

రాగిల్ల శృంగార రసరీతికొన్ని 

వై రాగ్యరచనలో వొసింపంగొన్ని 

సారసనే[తుపై సంకీ_ర్హనములు 

సరసత్వమునందాళ నముఖముల్‌ గాంగ 

పరమత ంత్రములు ముప్పది శెండు వేలు 

(సవిమలద్విపద (పబంధ గూపమున 

నవముగా రామాయణము దివ్య భావ 

నావేంకటాాది మహాోత్త ఫ్ర మంతయును 


xxxii 
గావించిరుచుల శృంగారమంజరియు 
థతకముల్‌ పదికెండు నకలభాషలను 
(పిలేనినానా [పబంధముల్‌ ఇ 
అన్నమాచార్య చరిత సుట 46, 47 


(శ వేంకశేశ్వర |పాచ్యవిద్యాలయము చారిచేబకటితము) 
(శ్రీవేటూరి (పభాకరశౌత్రిగారిచే నంపాదితము,) 


సై నుదహరించిన యంశములనుబట్టి సం కీ రన ములు, 
శృంగారమంజరి మొదలగువానిని రచియించిన అన్నమయ్య గా నే 
రామాయణమును ద్భవదయాపమున రచియించినట్లు న్పష్ట్రమగు 
చున్నది, నవముగా ననుటచే నంతకుమున్ను రంగనాథ రామాయ 
ణము వెలయుచుండగా (గా త్తగాదీని నన్నమాభాద్యుండు రచి 
యించెనని చెప్పనొప్పును, నేంయ్యగంథధమంతయు కానరాకున్నను 
యుద్ధకాండ భాగము .లభ్యమగుచున్నది, తంజానూరి వు స్తక 
శాలలో శీకిరీ సంఖ్యగల రామకధయను ద్భిపదభాగ మోయన్న 
మయ్యుగారి ద్విపద రామాయణములోనిది కాదగును, మటియు 
ముందువివరింపబోవు రీతి, వరదరాజు రామాయణము నందలి దప 
దలు రంగనాథ రామాయణమున శే క్రి గ్రానట్లు గా, అన్నమా 
చార్యుల ద్విపదరామాయణ రచనలు నందు చేరియుండును, 
ఆంధ్రపిశ్వక భాపకిషత్తు వారుము[ దించిన రంగనాథ రామాయ 
ణములోని అనుబంధములలో శెండవ  యనుబంధములోని 
హెచ్చుగానున్న పం క్తులు వరదరాజు రామాయణ సం మ్రైలతో 
దీనిపోల్బనున్నాము, అశక్లై మొదటి యనుబంధములోని హెచ్చు 
గానున్న ద్విపదలు అన్నమాచార్య రచిత రామాయణము నుం 
డియ |గహించినారని మనము నిళ్చితముగ చెప్పనొప్పును. అన్న 


xxiii 
మావార్యుని వెనుక నచియించిన ద్విపద రామాయణను (పన్న 
అలలే 
తము ముద్రితమైన 


ర్మ కట్టూ నరదరాజు రామాయణము, 


దీసినిగూర్చి ముందు లెలుప్పుచున్నాండను యుంటిని, ఆ 
వెనుక ద్భిపదకావ్యము, 


4, భోనలయీకోజీ రామాయణము. 


ఈద్విపద రామాయణము పూర్తిగ లభ్యమగుచున్న ది, 
జన ముచే మహార్వాహ్రల మ్య, పాలించిన చేశము | దవిడ చేశ 
నుయ్యు సీరాజులు సంస్కృ తాం[ధ భాపాపాండిత్యము నలపొ 
దించి కవ్రులగుట విశేషము, ఈరామాయణమును రచియించిన 
'యేకోజీ క్రీ. శ, 1676 నుండి 1688 నజుకు తంజూవ్లూరిని పాలిం 
చిన వకోజీ (శివాజీ నవతిం తమ్ముడు) యని తంజావూరి తాళ 
షత ,తనుంప పుస్తక వివరణమున (వాయటడీనది, ఈ రామా 
యణమును రచియించిన యేకోజీ ఆతడు కాండనియు, రానూ 
యణమున నిచ్చిన సంశ (కమమును బట్టి యీతండు (క, న 
1729-86 వజకు పాలించిన తులజాజీ కొమారుడనియు సీత 
నికే బావాసాహేబు అను నామాంతరము గలదనియు నీతడు 
1785-86 లో నొక సంవత్సరము మాత్రమే రాజ్యము పాలిం 
వెననియు నీవజ'కే నిర్ణయించి నాడంను, ఇది యము[దితముగా 
నున్నది. 
ఈ రామాయణము నందలి ద్విపదలు రంగనాథ శామూా 
యణమున చేరినట్లు లేదు. కాగా, రంగనాథ రామొయణాను 
షా రాం అరోరా అ ఏర తాపపాబ్మమయు = అన 
వ్యాసము చండిక, 1 సం|| సంచిక 6, ఈప్యత్రిక యిప్పుడు లేదు, 


XXXIV 


బంధములలోని యధిక భాగములు, వరదరాజు రామాయణము 
లోనివి పోగా మిగిలినవి అన్నమాచార్య కృత రామాయణను 
లోనివే యని గట్టి నమ్మా )కము గలుగుచున్నది. భాస్కర రామా 
యణమువలె, రంగనాథ రామాయణముయొక్క- తొళపష్మత్ర (పతు 
లన్నింటిని సమో కరి౦ చి, నూమ్మముగా పరిశీలింపవలసి 
యున్నది, కూలంకహముగ నిట్టి పరిశీలన జరిగిన, అన్నమయ్య 
కృత ద్విపద రామాయణమును కొంతవణకు నుద్ధరింప గలుగు 
దుము, 


స్ట రాఘవ రెడ్డి...ది్విపదరానూయణము, 


తెలింగానాయందు దమ్మూ రావు పేట నివాసియగు చేడ 
రాఘవరెడ్డి అను నాతడు ద్యిపదళో రామాయణము రచియిం 
చినట్లు అనుమకొండ పరిశోధక మండలియందు గలదని గోలు 
కొండ కవ్రులసంచిక యందు[వాయం బడినది. 


ఎఎ రంగనాథభరామాయణము-వరదరాజురామవూయణము :2 


పైని చెప్పినరతి కట్టా వరదరాజునకు ముందుగల ద్విపద 
రామాయణములలో రంగనాథ రామాయణము (పఖ్యాతమై 
నది. ఆవెనుక తిదపతి క్షేత్రమున సంకీ _రనాచార్యులగు తాళ్ల పాక 
అన్నమయ్యగారి ద్విపద రామాయణ మొకటికలదు, కాని నేడది 
లభ్యముకా లేదు, వరదరాజు తన కృతిలో రంగనాథుని 'వేర్కొన 
చేదు-కవిస్తుతిలో “నన్నయభట్లారశాది” కన్రలను మ్మాత్రమే 
చీర్కొన్నాడు, రంగ నాథ “రావమవాయణ (పశంన యూ తామూాయ బి 
మున కానరాక పోయినను, నారామాయణ స్వరూపములను 
వరదరాజు గు ట్లించియే యున్నట్లా తని భాపాంతరీక రణపభక మే 
తెలుపు చున్న ది, రామాయణ పద్యకృత్యులలో భాసర 


వని? 


రామాయణము నవాల్మీశములై న కొన్నిఘట్టములు చేరినందున, 
కవిత్రయములోని వాండగు నెక్షాపెగ్గడ “వాల్మీకి భవువచోనై 
ఖరి రామాయణంబు నాం|భ(పబంధంబు”! చేసిశళ్సు, రంగనాథ 
రామాయణము నందలి యవాలీ కములైన ఘట్టములను తిల 
కించి, యథావాల్సీకముగ నీకృతిని రచియించి యున్నాండు, 
(గంథావ తారికలో, తన కీ స్టృద్రైవమగు (శీ వేంకకేళుండు 
ఆత 


“ద్విపద గావింవుము తేల తెల్ల మిగ 
నిపుణత శ్రీరాముని కథా క్రమంబు 
వాలాయమిది యథా వాల్మీకముగను 
చఛాలసోంకోర్సి రసస్థితుల్‌ మెటయ 
నీవుగా కితరులు చేరరు పూని 

ఏవం ఏవిధంబుగాం గలి నిర్వహింప” 


అనిచెపుటయే ప్రైయభిపాయమునకుం బోవకమగు 
చున్నది, 


వరదరాజు రంగనాథ రామాయణమును జూచినను 
మూాడకపోయినను తరువాత ద్విపద నామాయణ "లేఖకులు 
మాత్రము రంగనాథ రామాయణ (పతులలో వరదరాజు కృత 
రామాయణ ద్వొపదలను చేర్చిరి, ఈ విషయము [క్రీ శ. 1948 లో 
(బన్మా[శీ వేటూరి (వభాకరశాయ్రి చరణులచే పరిష్కృతమై, 
ఆం ధనిశ క ఛా పరినతు వారిచే (పకటితమైన రంగనాథ రామా 
యణమునుండి స్పష్టపడు చున్నది, వారి ముదిత (పతిలో రెండను 


mw 


నం. 





కల. వరాల ల చకా కరనా పాలయ తనల 





ass laand 


1, చదలు వాత మల్లన విప్రనారాయణ ఛరితయు అవతారిక పదము, 





క xxxvi 
బంభములు చేర్చం బడినవి. మొదటి యను బంధమున (వాంత 
(పతులందు గానరాక, పూర్వ మృుదణమునందు వమూతముగాన 
వచ్చునథిక భాగమును, శెండవ యనుబంధమున పూర్వము్ముద 
ఇములలో గానరాక (వాంత్మపతులలో రచించిన యధికభాగ 
ములును, పూర్వము[దణమునం గొన్నింటికి రచనాంతరములును 
గలవు, 


శెండవ యనుబంధములో పకిష్క_ రలు భూవిన యగిక 
భాగములలో నమయోధ్యాకాండమున నీ క్రిందిభాగము లన్నియు 
కట్టా వరదరాజు రామాయణ ములోనిని, 


అనుబంధములు, పుట, 101 వుట.1 80 - 28 పంక్సి 


fs 5 వ జరీ 
అననందులో వృద్ధ్నాలే న (బాహ్నాణులు 

'వెనుకొనిరాముండు విననిట్టులనిరి 

రథమున గట్టు తురంగంబులార ! 

పృథు వేగమున మోరు పోయెదేశేల 


స్థావరజంగమాత క మైనధరణి 
“జీవ ! సీరాక యిర్థించె నూకరణి 
ననియని పలుకుచు 


ఈ పంక్తులు వరదరాజు |గంథమున 485 వుట. 468. 
పంకినుండి 488 పుట, 4752 పం క్కి వణుకు గలవు, 


xxxvii 


రంగనాథ రామాయణము వరదరాజ రామాయణము 
పుట పం క్రీ ఫుట్‌ _ పం క్రి 
181 ~ 11. ఎంతదవ్విగ మునుగు కాటుడవి 446 _ 4922, 
వ శ 6 బదునాలుగండ్లు ఫ్‌ సైకించుర 4940 

181 - 18, శాంచనదళ , , .లలానుంబుజూచి 


448 = 4988, 

యాలత్ష తాగజుండు | 5012 

131 - 20 శ్రీరామునెడచాసి, .. 448 = 4852, 
నె కవైవులకు కోకింప | 4901 

151 = 9, ఎచ్చుసొమ్ములొనంగి యిరువదివేలు 588 - 8874, 
నొక దిప్పగ నుపశ్లై న 599 . 8472 


1§8 ~-21 బలపశా|క్రమశాలిం 


- 8800, 
కొని, .పోవవచ్చెనొ ol iy 


Hasso | 608 - 8856 

154 - ఉ నారచీరలు. , ధను ర్వేదపారగుని 612 ~ 8952, 

అట 

154 - 21, అనివల్య భరతు(డ త్యాపన్ను. 618 - 8995, 

డగుదు, , .పఠల్కెనవుడు | 9014 

155 - 2. అనురక్తులై . , .కూర్చింేరంగ 617 = 9084, 

నీవె న. | 9116 

155 - 26. అవీరశేఖరుండడలుచుంబలికి 626 _ 9808, 

..నునలను నెడవాసి " 

అ ఉను 

15' - 12 అరయ బె బై వాధీనుం డస్వతం| తుండు 688 - 9608, 

. చూడం జమియును | 9640 

157-21 సు + _పరంపరలయందు 647 - 9828, 

| 9836 

161-9. అలరాహు ముఖమున హరిణాంకు!, 669 - 10842, 
+ + -నూర్య ప్రభవాలె | 10874 


xxxvili 

(పస్తు స సుతము ముదిత మై మన ఇెందుకాండము తే ప౭ిశీలించికిని 
గాని తక్కినకాండములు పరిశీలించిన నీగంథమున ద్విపదలే 
తక్కిన కాండములలో జేరునని నిశ్చయింసవచ్చును. పై'వానిలో 
నీటి ముదిత పతికిని విశ్వకళాపరిపలత్తు (పతిలోని భాగనులకు 
నచ్చ టచ్చట పాఠ భేదములు కన్సట్టుచున్న వి, ఈపరిస్థితి పట్ట 
భూడలా రంగనాథ రామాయణ (పశు లామూల్మాగముగ 
పరిశోధింప వలసియున్న దనియు, నట్టిపరిశీలన జరిగినవో నందలి 
(పఖ్నీప్త భాగములనునవి (సులోచనవృత్తాంతము మొదలైన 
యవాల్శీక భాగములు) మూల_గ్గంథములోం. జేర్చదగిన యవ 
కాళము కలదనియు, వరదరాజు రామాయణమునకు కూడ సరి 
యగు పాఠములు లఖించుననియు స్పస్ట్రముగ సిశదముగుచున్నది, 


వరదరాజు ([గంథమున చబాలకాండయందు 5840 ద్విసద 
పం క్తులును అయోథధ్యాకాండయందు. 10788 పం'క్తులును 
మొ_త్తముమోంద 16584 పంక్తులు (అనగా 8292 ద్విపదలు) 
కలవు, - రంగ నాథ రావూాయణమున నీరెండు కాండములయం 
దును 7570 పంక్తులు మాత్రమేగలవు, అనగా న “ముకన్న 
తక్కు_వగనున్నది, దీనిని బట్టియె సంపూర్ణ గంథభ పరిమాణ 
మూహింపవచ్చును, 


(గంథవిషయము - కవితారీతులు, 


ఈ(గంథము మూలానుసారముగ నున్నదని చెప్పుటకు 
(గంథమున సం స్కృతే రామాయః:మున నున్ననర్లల ననుసరించి 
చేసినవిషయ విభాగమే చెప్పక చెప్పుచు: న్నది, వరదరాజు రాజకి 
న, ఫెంప్పుచేయనలసిన చ్రోట సవ చమ కరముల 


XXXIX 


తోడ, అనాటి రాజకీయసాంఘీక పరిస్థితుల విశేషముల తోడను 
“మేళవించి నీరామాయణమును రసవ_త్తరముగా రచియించి 
యున్నా (డు, 


వరదరాజు మూలము నెట్లనునుసరించినదియు. జూఫుటకు 
శెండుభట్టముల నుదావాకించుచున్నా ను, 


మూలము ఖే 
''యథామృతన్య నం(ప్రాక్రిర్యధోడర్ష మనూదశే 
యథా సదృశ దారేషు పుస్త జన్నా (పజస్యచ 
(పణష్టన్య యథో లాఘో యథా వార్టోమహోదయీ 
తై వాగమనం మ న్యేస్వాగ శం లే మహామునే 
కంచ తే పరమం కామం కరోమి కిము హార్షితః 
పాత్రభూతో౭సిమే (బ్రహ్మన్‌ ! దిష్ట్యా (ప్రాప్తోఒసి కౌశిక 
అద్య మీ సఫలంజన సే జీవితంచ సుజీవితమ్‌ 
పూర్వం రాజర్షి శ-బేన తపసా ద్యోతిత్మపభః 
(బన్నా ల్రర్షిత్వ మన్ను ప్రా హ్హః వూ బ్యో౭_సి బహుధామయా 
త దద్భుత మిదం ల పమ్మిత్రం పరమం మమ 
శుభకేత్రగత శ్చావాం తవసందర్శనా త్ప్రభో 
(బూహి య త్పాఏస్థితం తుభ్యం కార్య మాగమనం[ ప్రతి 
న ట్స స ల జో ఇటు హ్‌ 
ఇచ్చా మ్యునుగృహీతోఒయం త్వదర్థపరికృద్ధయ 
(బాలకాండ 18 వ సర్ల, శ్లో, 52.,.68) 


(ఆం|ధీకరణము) 
య! భోరుననిర్జల - భూమిసింగురియు 
ధారాళమగు నమృ - తవువాన రీతి 
తగినదంషతులకుం - దనయులు గలిగి 


లలి 
యగణిత నంతోవు = మందించి నటుల 
యున్నేనినాప్త్రంయో ధా యిన సాము 
కన్ను లముందరఠం  గనుపించుక రణి 
కొ౭కతారేంగి - కొలుచు నప్వేల్పు 
వారక యెదురంగా - వచ్చినమాడ్క్‌-_ 
మునినాథ ! నావునం = బునకు సీ-రాక' 
యనుషమ నంతోవే. మందించ నివుడు, 
ఎంతకల్యాణవు - య్యెను నేటిదివన 
మింతటి "వేడుక = యెట్లునాకొందు 
కుతియించెనాదు త అ పంబులన్ని యును 
సులఅభంబు7ా మిమ్మ్ము6 = జూడంగంగ వ్లై 
యేనుచేసినభాగ్య - మెవ్వ్రరుంబేయ 
'రానందమస్నుం - డనైతి నిప్వేళ 
రాజర్షి వయ్యును అజం అహా 
తే జటీం[దులకై న యా నీశళ కెిగలటె ? 
సినువచ్చుటం జేసి - చేడు నాభూమి 
సావనంబయ్యె నొ లా ఛాణ్వ వైఖరిని 
నాెకిశథవందిత ! -- నాకిట్టిచులు 
వేకూరందలంచి వి - చచ్చేసితి రిటకు 
"నేమి'వేండిననిత్తు - నెటుసేయువునిన 
"తావుసింపకొనదర్తు - తప్పదీమాట 
అవుగాము లెన్నక - యనుమానముడిని 
(వవిమలాత క నన్ను 6 త్తే బని గొనుమివుడుి” 


xxxxi 
పే భాగము రంగనాధ రాసహూయణమున లేదు, ఫొన్కర 
రామాయణము న నీఛాగవె మెట్లు వమౌొవ్చల బోందినదియు నీ క్రింది 
పద్య మువలన | 


స్కీ! 


అమృతంబు సంపా_ప్తమైన చందనంబున మకుభామి 
నురవృష్ట్ర గురిసినట్లు 
సెషన్‌ కర్థంబు నెజయం గఫినభంగీ నంబురాశికిం బర్వ 

మెనకరణి 

షి 

ననురూపసాధ్వియం దనపత్యునకు. బు_త్త)ిజనన మలిన 
మాడి మునివ రేణ్య! 
సీశుభాగమనంబు చేడు నాకిటం గ లైగాన ధన్యుండనై తిం 


గంటి. గీరి; 
శే, యల్లపుణ్యభోగములు నాశెదురువచ్చె, శుభచఃి| తుండ 
నలిత పళ్ళుద్దమతివి 


పరమషపా(త్రుడ వగు నీకు భ క్లితోడ, నేమి యడిగిన 
నీచ్చేద నెలమి వేడు” 


ఇట్లు మూలక్లోకములయం దున్నయర్థమును జాలభాగము 
ఏడిచి చానలేని యర్ధమును మటికొొంత (జేర్సి 'తెనిలించి 
యున్నాడు, ' 


వరదరాజు వనూలములోని శ బ్రములనుసాడ యనే 
[పయోగించుట విశేషము, 


మూలముకింబ కొంచెవుధికముగం జేక్చినవాని కుడా 
వ్నృతులు 


XKXX11 
శ్రీరామావతారఘట్టము. 

“తత శ్చ ద్వాదశే మాసే నైతే నావమి "కి తిన 
నత లేఒదితిదై వ ల్యే స్వోచ్చసంసైేను పంచసు 
(గాము కర్క_.శు లెగ్నే వాక్చ తె" విందునా నహ 
(పోద్యమౌా'నే జగన్నాథం సర్వలోక నమస్క_ తమ్‌ 

కౌనల్యాజనయ (దామం నరలయేణనంయుత మ 
విష్టో రర్లం మహాభాగ ం ప్రుత్త మైత్యాకునగ్ల నమ్‌ 
శస సల్యా శుశుభే తేన ఫ్రే ణామిత తేజసా 
యథా వశేణ బేవానా మదితి ర్వజపాణినా 
భరతో నావు కై_కేయ్యాం జీ నత్యపరా (కమః 
సాతా ద్విష్లో శృతుర్భాగ స్పర్వ్వై స్పముదితో గుస్టైః 
అథ లక్మణళ త్రుఘ్నా సుమి తా౭ఒజనయ త్పుతా 
వీఠా నర్వాస్త్రకుశలా పష్ట్రోరర్థనమన్విత" 
పుపే్టే జాత స్తు భరతో మనలో (పసన్నథీః 
సా్చే జాతౌతు సౌమితీ కుళి రే=.భ్యుది తే ర్యా 

(బాల. స 18. శ్లో. 7... లి 


“ నెలలొకపం[జెండు - నిండంగదాల్సి 
సులలిత మధుమాస - ళుక్షువతేమున 
నవమి బునర్వనూ - నతు|త్రమునను 
(పవివుల బుధవాన = రమున నుచ్చమున 
(గహముశ్రైదుండం - గర్క టకలగ్నమున 
నహమును జంద్రబృ - హాన్నటుల్‌ గూడి 
యుదయించి శుభ - దృస్ట్రినుండం గక. 
నదయాళత్ళు (నీరామ - చందునిం గనియె, 
దివ్యలతుణయుతు - దేవతానాథు 


KXKXI1 

నష్టయు నిం(ని న = య్యదితి గన్న ట్లు 
నర్భగుణాథ్యు బు - హ్యు మున గై కేయి 
నక్వశ్య రాష్ట్రమాం - శంబున భరతు 
లాలితంబుగ మోన - లగ్న ంబునందు 
భూాలోకమంచదారుం - బుణ్యాత్ముం గయ 
(శీమించు నట్టి యా - శ్లేషకర్క_టక 
సాములగ్నంబున - నలిన బాంధవుండు 
నుచ్చస్టితుండయి - యుండ సువిత 

న చ్చర్మ తులను అ = తుణుని శ్మతుఘ్నుం 
గనియెను చుక్కల - కరణి తేజమునం 
దసరి రజ్జ్వ్యలరూఢి - దళ రథాత్మజులు” 


క్‌. యాం|ధీకరణములో నరద రాజు (నీరాముడు జన్మిం 
చన వారము బుధవారముగా. జెప్టియున్నా(డు ఇది యీతండు 
భాన్క.ర రామాయణము ననుసరించి చెప్పినట్లు తోచుచున్నది, 
అందిట్లున్నది. 


స్కీ “ వెలయ. బం జండవ నెలయందుం జ తసునర్యసుబుధ 
భుద్ధనవమినాండు 

పంచ్శగహంబులు పరల నుచ్చస్థానగతులుగా గురు సు 
థాకరులునాడం 

గర్క_టకాఖ్య  లగ్నమునందుం గౌసల్యవారికర్థమగు 
రాము నమరంయంగనియె 

గరువారమునం జారుతరమాన లగ్నంబునను బుణ్యదశమ్‌ 
దినమున ౫ క 


XXXXIV 
అ పద్భనాభు నంశంబున భరతుం గనియెం గర్క-టకలగ్న 
మ్‌ సషకావ్రివార 
మువుర నేకాదళిని వివ్గునంశ మున సుమ్మిత లమ్మెణు 
శతుఘ్ను 'మెజటయ6గనియె, 7” 


మైప వదంములో. గవి రానూదుబు జనించిన వొరాప 
విశేషములు మజికొన్నింటిః చేర్చియున్నాండు. 


దీనినిబట్టి వారములు (శీ రామాదులు నాగరిక సింగ 
వెప్పంబడగా వరదరాజు రంగనాథ రామాయణము ననునరించి 
మూలముకంట నధికముగ నీవార విషయమును జీర్చెనని 
యెన్న నగును, 


౨. అహల్యా శాపమోతణములో 
“తథా శప్తాన్స సనై. శక్ర మహల్యామవి శష్తవాన్‌ 
వహ నర్ష నవా! పాణి బహూని త్యం నినత్స §? 
వాయుభమా నిరాహోరా తప్యంతీ భన )కౌయినీ 
అద్భశ్యా సర్భభూ తానా మాశ మే౭.సి 2) న్నివత్స వసి 
యథా వైత ద్వనం ఘోరం రామో దశరథాత్మజః 
ఆగమిపహ్యతీ దుర్భర నడా పూతొ భవివ్యసి.” 


గాతముం డవాల్యను పాపోూణము గమ ని శవించినట్లు పై 
కోకములలో లేదు, ఈవిషయమును 'ఛాన్కర రంగనాథ రానూ 
యణముల నుండి వరదరాజు (గహీంచి యధికముగ నిందు 
చేర్చెను, వై యుదావ్యాతులను బట్ట వరద రాజు తన్నగంథ ములో 
భాస్కర రంగనాథులను వేర్కొనక పోయినను వారి [గ్రంథము 
లను జూచినట్లు చెప్పనగొప్పును, 


KXXXV 
వరదరాజు మూలములో లేని పట్టుల జాతీ వార్దా చమష్టై 
రములచే నింవునింపీనాండు, 


kb అయోధ్యాపుర వర్హమున గోజబురు జంగులాళరులు 
దంచనపుంజేతులు” 


క్‌ స తాకల్యాణమునకు ముందు జనక మహారాజు దశర 
థునికి బంచిన శుభ లేఖ, విజయనగర సాామూజ్యమున రాయన 
మువారు [వాసెడు నక్క_ణ ననునరించినది, " 


శరాయనములవారు అందుక 


“థీమన )హోనుండ లేశ్వ శేందుకులో_త్త్రమాహీన్న పతాపజ 
సక మహారాజచం[దులంగారు మనువంశ దశరథు మను జేశునగరి 
బాలు మానసులకు సం(కపీతిం బంపు'మేలు వా Se నిరుద్ధమతమున 
శకిమునందబుం బరిణామచటి మొ రాజునందు తక మప్ప 
టప్పటి5 (వాసి యంపునది. 


మానై దేహి పెండ్లి చేసెద మివుడు మో [శ్రీరామునకును 
మో రాజువారును మో పురోహితులు వావ వైఖరులం శాస 
ల్యాది నతులు రావలెనని తమరాజుతోం 'దెలుపగావ లె” అనెడి 
పక్క. జదివిరి, 

(వరదరాజు రామాయణము పుట 203, 204 పం కలు 4906.20) 


కి, జనకుడు నీతొ వివావొ (ప్రయత్న మునకు ముందు 
చెప్పీనమాటలు HITE 


“అకుకానిమ ని యా జనకుండు 
ఆయింటి కీయింటి కరనురయేడి ? 


విమల] 

ఆ యయోఫ్యయు విదేహము మోకు నరియు 
నీవ్రు వసిష్ట వకానియు విచారించి 
కావలసిన పనుల్‌ గావించుకొనుండు 
మాకు నొక్కన్వతంతనూ ? అన్ని పనులు 
మాశెట్లు నరిపోవు "మేలవిమాకు 
నొప్పునే నెవ్వడ నొక ముహూర్తమున 
నిప్పుడ నలువుర కిత్తుం గన్నియలి' 

216 పుట 5214/5224 


జర 


4. నామతీర్థాదికములు _ తీర్చుట. నైస్థన సంప్రదాయము, 
పుట 812 


5. అంతఃపురములోనికి. రాజు వచ్చునప్పుడు రాజుగారి 
రాక తెలుపుచు బిరుదు గద్యలు చిలుకలు చదువుట 
పుట 2౫4 
6, రాజు న్నిదనుండి లేవగానే. పరిచారకులు దర్పణములు 
దాల్సీ నిల్చుట, “పఠివారకులును దర్పణములు దాల్చి” 
(పుట 808), 
చూడుడు రాయవాచకము “దర్పణముఖావలోక నానం 
తరంబున” 


7. వనమార్లమును చక్క_(బజిచుటకు వలయు పారలు 
మొదలగు సాధనములు, 
వుట 560 


5, అవనరముల వారు = అంగరడ్‌ - సువారంబువాడద-సం 
ఖల బత్యంబులు = కుంపుడునుాక్ష = నై. జీతకాం[ఢు = డెబ్బది 


న. 
“దిండు నీరూ ముంవపాొరు = ఒంటస్థు యా క. కానుక ఎ "మొదలగు 
“రాజకీయ పారఠిఫావి. క సుదములు వరదరాజు వాలమున (ప్రచా 
రములో నున్నవి, శాననములలో, కై ఫయతులలో, సాహిత్య 
ములో విరివిగా వాడుకలో నున్నవి, 


9, అరవ రాజ్య ముబోలె యందబు సిగల విదులు 
చుట్టుట. 


10. భరద్యాాజా[శమున, సాంగు బళౌనులాసములు 
కొొలవణి, కోలాటము వేరణి, కోలవారిణి - చిందు 
గుజ్జరి బా బేశినాట్యములు లా మ దైల, తాళములు 
రావణపహా సము - దండి - మొదలగు నుసకరణములు, 
సరదరాజు రసోచిత ము“ నచ్చటచ్చట వ్య నహాోరములో 
నుండు పదము లుపయోాగించినాండు, మచ్చునకు గా 
1. కిటుకులు దీరు - ర హన్యములుబయ లుపడు-కిటు కంతా! 
అని వ్యవహారము 
బి, అద్దిరాయీా చఛాపవౌసన, 
శి, అలి పఫొంతనము, 
, అననిజగూడి, పొటిలంబుగాయబోయి చెక్కు. చెదరక 


* సమె 


ఎంత పనిచేసిన [శమ లేకున్నట్లుడుంట, ఎంత పనిచేసిన 
ఫొశుము (పొటిలము) గా నున్నదని వాడుక 
5, (గామసింహాముల్లు - కుక్కలు, 


' ఇవి యానొడును నూండలీయకములుగా కళింగ (పొంత 
ముల వాడుక లో నున్నవి, 


6. 


Gan 


xxxxvili 
ఈ బందయె తీరుట = ఈ చిశాశేలీదట 


నిబద్ది = నిజము 


వరదరాజు వీఫులముగ జాతీయములను సామెత నుప 


యోాగించిసా(డు, తన్ను గట్ల తాళ్లు తాయణెచ్చినట్టు - క త్తీమోది 


సాము-మిన్ను విటిగి ము బడినట్లు - ఆవదిన్నటుల - గుటిక (మింగిన 


యా యం 


సిద్ధుడు-వింజమౌాకి డినట్లు - పుశ్లైడు కన్నీరు-కందుగుందు - గువ్వ 
కరిగాని యడుగు- మొదలగునవి, 


10. 
ll. 
12, 


18 గడిరాజు = శ తుశాజు 


న్ధ బ్లనిశేషములు 
దుక్కంబు = దుఃఖశ బ్ఞతద్భ నము, 
నిశేతము - గృహము - నిఘంటువులలో నికేతనము 
గలదుగాని నికేతము లేదు, 
అజారము = హాజారశ బ్లు రూపాంతరము 
మచ్చులు - మోదకట్టడము లేసి మి ధ్రైటిల్లు 


తన్నీ దతిత్తులు - మంచినీటితిత్తులు 


"పెద్దరాణి వాసము - పట్టపు దేవి 
యత్‌ నమున - కుదావాగణము - యకారయతి 
గరివించి - గర్వింవి రూపాంతరము 
డోయిట = దోయిట రూపాంతరము 
'(డోయిట పప . వేపచె-ట్లుకు)” 
దిందు - డిందు (దీక. *, .దిందుయతి) 
అక్కటికించి - కరుణించి 
ఉక్కో_లు - ఉక్కు “కోలు = ఉక్కుగొన్నట్ట్లుగా, మిక్కిలి 
బలముతో విజ్బభించుట 


నందలి 


14. కడిరాజు = మిత్రుండై నరాజు, పం కి భోజనము చేయురాజు 

15. కడివారు = పం కి భోజనము గలవాడు 

16, కచ్చి కావ్యము-క వికావ్యము, కవిశ బభవము కట్చి ఇశే 
కబ్బి లేడు - కవిరాజు 

17. ఆంబకములు = కన్నులు - “పడయుదునింక నంబకములీ 

(తేణమి” పండితా, చ.) 

18, చచిం(బెంబు - సిందూరము 

19. కరిసించు = ఎదిరించు 

20, సజ్ఞారములు - సామజాగారములు, ఏనుగులు 

నివసించు-దోటు - దీనిసం[ప్రదాయమిది, 


(పాచీనకాలమున రాజనగరులలో ర్మాతులు రక్షణా 
నాలుగు జాములు సాలుగు ఏనుగులను నగరివాకిలియందు కాపు 
నుంవెడివారు. వానికే “'యామకుంజరము” 'లనివేద-అయినుగు 
లుండు (ప్రదేశమునకు నావెనుక నగదడనకుకూడ నజ్జారము అను 
చేరువచ్చినది. సామజాగారము. నజ్జ్ఞాగారము. సజ్ఞారము అనీ దీని 
రూపావతారము - (ప్రాకృత భాషలలా * నకారము వహొకారముగా 
మాధుటచే, సజ్ఞ్జారముహాజ్ఞారము - వజా'రము అయినది, చూడు, 
డు. సింధు - హిందు హాజారము, తెనుళపన * అజారము ’ అను 
నజాది పదమైనది, “ోసింగంపుగ దై యుంచితిమజారముని”” 


(వుట 55/, పంక్తి 71688.) 


వ్యాకరణవి శేషములు, 


1. ‘నా అనుటకు “తని అను నర్వనాముమును భాథాళ 
ముగ (బయోగంచుట, 


వి, 


1 
చేతురు, కోతుగరు, పట్టుక, చేసుక-యి కాది (ప్రయోగ 


ములు సెక్కుసాడలు గలవు, 


ర, 


4. 


ఈ (వొద్దు కుపవానము - కుహు, 
చేయుధాతువ్రనకు “చేసు [పయోగము 

౩ 'నల్వ,. . .రాఘన్చండు నాయందు 

చేసు మిక్కిలి [ఏతి 

ఇశ్లు అంగరనృసింహకవి రాజరాజ్యాభిపేకమున, 
-మొదటిపద్యము- శ్రీసతి. . .వ్రాసుటకున్‌ - (పాను) 


క_ర్రయ్యు-త త్స మాశకారనంథి (క_రయయ్యు అనన లెను) 
బహువచనంబున 'రి గాగమురాపి 


చాలులును జ్వరితులు నింతులును నోచరింప “లు” యలి 


అర ర్ధ రాత్రి వేళ-అర్థ ర్మాతము అనవలయును 


(పథమావిభ కి కి “డు (సత్యయలోపము 
తన చెంగటికి సుమంతని. జరం బిలిచి 


చీదాదిథబంబుల “రాలు (పత్యమున పాలునకు యతి 
క్త ర భాం 


రమణి నీవు పనన్ను రాలవు గమ్ము - చిన్నయసూరిసూత్ర 


మున నచ్చుకేయతి వచ్చునుహాల్లు నకు రాదు 


10, 


ll. 


వై రిన మానము 
పృథుల పెన్నె జిగుంపు. 


ఆగమాన్య చ కారమునకు వ సమురామి 


Li 
రచనానై పుణే 

వశ్యవాక్క-గు వరదరాజు యొక్క ద్విపదరచన  మతిసర 
శమ, సర్వజన సులభ గావ్యూముగ నుండును, కవితా విల్పమున 
కమనీయ రచనా సౌందర్యమున, నిది రంగనాథ రామాయణ 
మునే నిధమునను దీసిపోదు - నన్నయభట్టారకునివలె వరద 
"రాజు సంస్కృ తాంధ భాపూేె లి బహు పనన్నత గలది, సం 
నత సమాసరచన వర్ల నల యందే వరదరాజు చేయును, 


కాంచన దళరత్న క ం౦దళ కర్ణి 
కాంచిత కోములవనాభి శోభితము 
మకరంద రనలోల మదచంచరీక 
నికర గాయన గాన నిబిడీ కృతంబు 
శౌనకాదిను మహో సంయమి (శెన్ట 
మూానితా శ్రమ లఅలనమాన కూలంబు 
మానిత సురత నంభమ రణదివిజ 
మోానేకుణా మణీ మీఖలారవము 
కలితలతా డోలికాలోల మాని 
కలకన్య కాతులా కోటిన్యనంబు 

పనస రసాల రంభానారికేళ 

తినిశ కముకవరోత్కీ్ణణ రోదంబు 
వారిశేళలీలోల దై మాని కాభి 
సాకికావీశామృ పా మోనబలము 
యాజన హోనుభూమోొ కాండజలద 
రాజకాచ్చచ్చ తరంగ మాలిక్షము 
కారండవమ రాళికాప్హ వీభూత 

గౌర సారన పరాగ (పపంచంబు, | 


Lil 
తెనుంసశె లికి ద్విపద రచనలో నుండెడి యవకాశము 
లను కవి పూర్తిగ వినియోగించు కొన్నాండు. న్‌ ద్విపద కాది 
పద విడివడి నట్లు రచించుట, యేగాక్క, పాదాంతమున నను 
(పానముల నుపయోగించి, చదువరుల చెన్సలకింపు నింపినాయ, 
ఒక్కొక విభక్తి (ప్రత్యయముతోోడనే ద్విపదలు వి_స్థరింస౮కీసి 
ననునవి విసువ్రపుట్టింపన్ర. ఉదాహరణము. |శ్రీమించురత్న కిరీ 
టంబుతోడ, అనునది 12 పం కుల వణకు నడచినది, భరతు(డు 
చేసిన శపథములు ప్టావిభక్షిలో. 


“ దదిశేదలంచిన నినమండలంబునె 
నెదిరిచూడంగ నిష్టుందేగాడి గతిక 
నిదురించు నాను దన్ని నవాని౫తికి స్ట్‌ అయోధ్య-7260 


అనునిట్టపం కులు నూరుగ లను, 
భరతునికి రాజనీతి బోధించువట్ల రశీంకే, సేయుదునె 
మొదలగస (ప్రశ్నార్గక (క్రియలతో 250 పంక్తులు గలవు. ఇట్ల 
య్యునుచదువువాని శేపాటి వాచకతయున్న నవి చదుసవలయు 
నదియు యుండునుగాని చర్విత చర్వణముగా న్నట్లు క న్పట్టవు, 


తెనుణసర చనకు మచ్చుతునుక 


“ రవిలేనిదినము సారథిలేని రథము 
కవి లేనికీ రి యంకము లేనిపోటు 
(పతిలేనివాదు తీర్చర లేనినేన 
ధ్యతిలేని తెగువ కూరిమి తేని 3లిమి 
దొర లేనివీవు చందుండు లేనిరాత్రి 


మ 
దక్ష గ నారాల గి సరగ. వం! నము బేవిబవము 


Liii 
సతీలేనిగ్ళవాము వాసన శేనిపూను 
భృతి లేనికొలువు కోయిల లేనివనము 
(శుతి లేనిపాట ళూరులులేనికోట 
కత లేనిరచన నిల్క_డ బేనివమాట ” 


ఇది [శ్రవ్య కావ్య మేయైనను, నరదరాజు నహజ(్రతిభా 
విశేషముంజూపి దృశ్య కావ్యములైన నాటకముల యందువ లె, 
ఇందలి పాత్రలను నజీవములై నట్లు చ్వితించినాండు. అందు 
ముఖ్యముగ నీతా, రామలవ్మణ భరత నంవాదము అంశయు 
రసపూరితము నై (పజాసామాన్యమును, పండితలోకమును సాకే 
విధముగ రంజింప జేయుచున్న వి. 


మూలగంథము * పాఠశ్యేగే మీచమధురమ్‌ ” అని ప 
ఖ్యాతీవహించినది గావున నాటగా పాడుట క్రనువగునట్టుగా ద్విప 
దలో దీనిని రచియించుట వి శేషము, ద్విపద మధురకవితా శాఖ 
కుం జెందినది, సంస్కృతమున మధుర మధురాశత్షరములతో 
వాల్మీకి కోకిల రామాయణము గానము చేసినట్లు వరదరాజు మధు 
రకవితా శాఖపై, చేశభావలలో మధురాతి నుధురమగు 'తెను 
గులో సీకావ్యము కంఠమె త్తి గాన మొనర్చినాండు, కథ రామకథ, 
కవి రాజకవి. కృతి ఏహి కామువ్మికద్విపద హేతువగు దోప, 
కావున తెనుగువారన్ని ' విధముల దీని నాదరింపం దగినది, ఇందలి 
కవితా వెశేవములను (గహింపవలెనన్న, [(గంథమంతయుం 
బూ ర్రిగ ము[ద్రణ భాగ్యము న౦వవ లెను, (పస్తుతమో చెండు 
శాండములను ము| దించి, ఆం[ధమహ+ః జనులకు వరదరాజ కవితా 


LIV 
మృతమును జని చూపించిన (శీతంజూవూరి నరభోజీ సరస్వతీ 
పు నక భాండాగారము వారి నాంధ విద్భల్లిోక మెంత యో 


(పశ ంసింప వలసియున్నది, 


తక్కిన (గంథభాగములుకూడ త్వరలో (పకోటింసంజేయు 
భార మౌాం[ధ్ర వమహోజనుల పై నిలిచియున్నది, 


ఈ మహో (గంథమునకిదియే (పథమ ము[దణము, ఇంతే 
కాక, ఏనకైక[పతి సహాయముగ జరిగిన గంథ సంస్క-రణము 
మూలను న నిందెన్నియేని లోపములుండవచ్చును. అచ్చుతప్పు 
లను సాధ్యమగు నంతవజకు సవరించితిని, ఇంకను నచ్చటచ్చట 
నిలిచియుండవచ్చును. వానిని నవరించి చదువుకొొందురుగాక్ర యని 
(ప్రాజ్ఞులకు విన్నవించుచున్నాను, 


ఇట్టి (గంథమునకు సంపాదకత్వము నహించుటకు 
నాకనుమలి నొనంగిన మదరాసు విశ్వపసద్యాలయ 'కార్యని ర్యా 
హాక్ష వర్లమువారికి నొమనః పూర్వక కృత జ్ఞ తాపూర్వక సమగ్ధా 
రము లర్పించు చున్నాండను, ఈ [గంథముదణ [పారంభము నుం 
డియు నత్యంత (శద్ధవహించి, మూలతాళప్మత |పతినొనంగి, సంస్థ 
రించుటకు ననుకూల పరిస్థితులను గల్పించి నన్న నేక విధముల 
(పోత్సహించిన, తంజావూరి పుస్తక భాండాగార గౌర వశార్య 
దర్శులు (శీ యస్‌, గోపాలక్గారి సహృదయత్వమును, నాదరాఖి 
మూానములను నేనెన్నం కును మజణువంజాలను, వారికి నాహృదయ 
పూరక కృతజ్ఞత , 


Lv 
అచ్చు మొదలిడిన నాంటనుండి యామూల్యాగముగ 
నూలతాళ పష్మత్మపతితో దీనిని పరిశీలించి, [పూవులు దిద్దుట 
యందును [గంథ సంస్క_రణమునందును నాకు చేదోడువాదోడు 
గానున్న చిరంజీవి శివసుంద లేశ్వరరావునకు నాయాశీస్సులు 


(గంథరత్నమగు నీక్చతి, రత్నము ము[డాతరశాలలో 
మ్నుదితమగుట నమంజనమేగ దా! ముదణమును నకాలములో 
నింతచక్క_ నంతరించిన మదరాసు రత్నము ముదాకుర 
శొలవారికి నాధన్య వాదములు, 

కృతిశివమ్‌, 
_స్వాతంత్యగినము ఇట్లు 
15_ఏ-50 ( ఏద్యారత్న ; 
నిడుదవోలు వేంకటరావు ఎం. వ, 
మదరాసు విశ్వవిద్యాలయాం[ధ్ర 
శాఖాధ్యతు(డు | 


108 
212 
213 


435 


AN 
ఈ 
bos 


ర్‌రిర్‌ 
847 
1101 


"129 


(శవ) 


1257 
1752 
1793 
1807 
1825 


1844 
1857 
1867 
1880 
96 
9488 
5180 
ర్‌1ర్‌ర్‌ 
5584 


5602 


87 


టంబెేసి 


యాగంబొౌ సాగనీక 


జిప్పు) 
వుండ 
పువ్వు 
పువ్వు 
ఫీ టీయిం 
(శ్రీరానూ 
భాగ్యముల్‌. 
తోడ 
యె్నే ని 
టంటేసి 
యాగంబొనశ్చిదనసు, 
...చై త్యులు సాగనీక 
తోపషంము 
సోక 
అ మోహిణి 


పరికీంసC 


వినయ 
"జీద్సుడ 
కోపించి 


న! 


287 
238 
289 
240 
245 


246 
260 


453 
256 
261 
262 
265 
266 


263 


269 


270 


278 


274. 
275 


జ్ర 
Oo 
os 


5730న 
ర్‌759 
5779 
5808 
438 
52 
కలి 
167 
172 
24.0 
309 
444 
461 
ర్ర47 
549 
556 
608 
638 
641 
643 
655 
739 
744 
756 
767 


విన్న (చాలు గన 
నీశేత 
వూూంయబొెణి 
చెటింగించ 

రాసి 
'సేయిదుయొ 
దలంవుని 
గర్తయ్యె 


ఒప్పు 
సంతో 
సున్నపు 
సోంకోర్చి 
గాంచనమణి 
సహా వాసు 
_కోథంబు 
గాంభీర్య 
దఆఅనువీి ని 
“హపొంక్పు 6 
యషప్పు డో 
యొసలగ్మి 


తెల్పంగ 


Pa 


యొ'స గు 
విన్నంజూలున 
న్‌శ్రీంత 
పూంబోజణ్యో 
“ఇిటీంగింప 
దాసి 
సేయుదుమొ 
దలంఫుమి 
గ్య్త్తయ్య్యు 


పటు 


271 
278 


279 


280 
రే 
287 
298 
814 
323 
328 


493 
884 
415 
శీ29్ర 
£51 
458 
464. 
£82 
484 
486 


864 
రర 


902 
983 
1౮71 
* 1214 
1785 
1972 
2100 
3307 
88639 
3432 
£198 
4580 
5089 
5097 
5966 


815 - 


ర్‌రి5్‌7 
6909 


సళ 
తప్పు 


ఆశ్వినీ 


శ తుమ్ము 
"కాలేన 
య్యుది 
మటదచినిచే ము 
మగుతు ర, 
ig షౌకు 
దొ్య్యల 
జాడంన 
మాయని 
వెనక్కా 
మేరకు లు 
(బొజ్జ 
యెయ్‌ీర 
దే తేర 
నొసంగి 
వకతు (జ 
సీష్గిలో 
గాహు(డు 
తనవ్ఫునం ' 
భాధ 
తల్లి లోడ 
రొకి. 
తౌడము 


నెయ్యది 


యుద సు 
ఫి 


మం 
మం: చిథిని వేసు 


మంకు ర 
“ఇ క్రోక్ర 
టెం 

దోరూ గల 


బొడు ౦౫ 


యే మీన 
యీ లేగ 
నొసంగి 
వంతు (డై 
ఫీథిలోో 
గుహుడు 
తనువునంర 
బాధ 
తోడ 
రకు 
తాడనము 


489 
492 
507 
ర్‌1ర్‌ 


జ్‌ 
Cc 
bw 


975 
6452 
6120 
6612 


7095 
7932 
8118 
8369 
9 98 
9274 
1011 
10705 


'బేనికరుం బె 5 
యం 


టాధీ 


ఖై మ్స 
సోదర 
rs 1 

మెం 

చు6ంచదొా 
జీలంగ,...వళ్ళిమ 
మహా 
'సేయుదు 
మున 


ట్ల 


దగ]నేయి.క 


విషయాను[క మణి కో 


చూలకాౌం౦ండము 


విహయము పుట 
ఇష్ట దేవతౌ స్తుతి 1 
(గ్రంథర-దనో దేశము వె 
స్వప్పృవృత్తాంతము ట్వ 
కవినంళ వర్ష నము గ్గ 
నంక్నే పరా మాయణాము 10 
కథారంభ ను 84 
అయోధ్యా పురవర్గనము త్ర 
దశరథుని రాజ్య'పాలనము 8'7 
నుం(త్రి వర్లన 89 
దశరథుడు పుత్రకామేష్టి జేయ యత్నించుట 40 
బుశ్యశ్ళంగుని కథ 48 
పుత్రకామేష్టి ర్‌ 
దళరథ్డుం డళ్వ మధయాగము చేయుట ర్‌? 
దేవతలు (బ్రహ్మతో సంభాషించుట 62 
దేవతల ప్రార్థనమున విష్ణువు మనుప్యావతార మెత్తుట 63 
దళర భ్ధునకు6 (బాజాపత్యేసురుషు (డు పాయసము నిచ్చుట 66 
డ్‌నతీలయంశముల వానరాదులు పుట్టుట G8 
శ్రీవు(దామచం(దావతొర ఘట్టము 69 
దశరభునికడకు విశ్వామి(తుండు వచ్చుట 73 
రాముని దనతో గూడ బంపుమశి విశ్యామితుండు దశరభునశుగుట 75 
విశ్వామి(త్రునివెంట రాముని బంపుటకు దళశరగుండు చింతించుట 77 
వసిస్టుండు విశ్వామి_ునిమహీ మ గాడానకుం జెప్పుట 80 
రామలక్ష్మణులు విశ్వామ్మితుని వెంట నరుగుట వు 


విశ్వామిత్రుడు రామునకు బలా తిఖలలను ప నిచ్చుట డెన్‌ 


విషయము 


అంగ దేళ వృత్తాంతము రామలక్ష్మణులకు విశ్యామి(తు (డు ఇవొస్పుట 


నులయ కరూళదేళవృ త్తాంతము 

తాట కావృ త్తాంతము 

తొటకాపధ 

రామునకు విశ్వామి(తు (డు దివ్యా(న్హ్రుము లిచ్చుట 
తపసంహారముల రామున కుపదేశించుట 
వామనమూరి చరితము 

రామాదులు నీద్ధాశ్రనమును జేరుట 

రాముడు మారీభాది రాక్షసుల జయించుట 
కళ కుళ నాభులవృత్తాంతము 

(బవ్మాదత్తుని చరిత్రము 

విశ్వామిత్ర కాశికీనదుల వృ త్తాంతేము 
గంగాపార్వతుల జన్మవృతైాంతము 
కుమారస్వామి జననము 

సగర బ(క్రవర్షి చరిత్రము 

భగీరథుడు గంగకై తపంబొనర్చుట 
గంగావతేరణము 

బవ్మా భగీరథునికడకు వచ్చుట 

విశాలా ప్రుర వృ తాంతేము 

పాలసము _దమునుమథించుట 

థన్వంతేరి పుట్టుట 

పుత్రో కాతురయెన దితి తపంబుచేయుట 
'స_ప్పమరుత్తుల చరి(త్రము 
విశాలపురవ్భృతాంతము 

అహా ల్యావృతైంచేము 

రాముండహల్యకు శాసవిము క్షి సమ్య(గహించుట 
రామా దులు మిథిలం జేరుట 

కొనిుుండు రాముల క్ష్మణంలవృత్తాంతము జ్ఞవకునకుం జెప్పుట 


వీపయము 
విశ్వామి(లే చరితము 
కామ ధేనువు నిమ్మని విశ్వామి తుండు వసిమ్టునడుగుట 
కాను ఖేనువు విశ్యామి(తుబలంబులం దునుమాకుట 
విశ్వామి(తుండు తపంబున కరుగు 
విశ్వామి(తుండు వసిస్టున్నిపె దండు వెచలుట 
విశ్యామితుండు రాజర్షి యగుట 
(తిళంకుని చరి(తే 
వసిస్థపుతులు తెళంకుని నిరాకరఠించుట 
(తీశంకునిమి త్తము విక్వామి తుడు యజ్ఞ ప్రయతృృముచేయాట 
(తిళంకును కొజుకు విశ్వామ్మితు 6ండు స్వర్హమును నిర్మించుట 
శునశేఫు నంబరీషుండు పశువు శాం గొనుట 
విశ్వామ్మితుండు మహర్షి యగుట 
మేనక విశ్యామి(తుకడకు వచ్చుట 
విశ్వామి.తుండు రంభను శపించుట 
విశ్వామి(తుండు (బవ్మార్షి యగ విధము 
శివధను। (ప్రభావమును జనకుండు చెప్పుట 
రోమచందుండు శివునివిల్లు విజదుట 
జనకభూ పతీ యమయోన్యకు దూత ఎ 6బింప్పుటు 
దశరథుడు మిథిలా ఫురికింబోవుట 
ఇక్ష్యకువంళ (కముమును వసిష్టుడు జనకునికిం బెప్పుట 
జనకుండు వపిస్థునితో € దనవంశ క్రమమును జెప్పుట 
దశరథుడు గోదానాదులు చేయుట 
సీతాకళ్యాణము 
దశరణాదు అయాధ్య కు బోవుట 
సర శురాొమ సందర్శన ము 
(శీరాముని పరశురాముడు తీరన్క_రించుటు 
పరశురాముని సర్వభంగ ము 
దధళరథాదు లరొోధ్య కరుగులు 


158 
161 
164 
168 
169 
171 
172 
1783 
175 
17% 
180 
188 
108 
191 
192 
197 
199 
202 
205 
208 
217 
a1? 
216 
వట? 
229 
230 
284. 
287 


బీషేయము 
గద్య 
ఫలస్తుతి 
అ యో థా కాం ఢ ము 
రామగుణవర్షనము 


దశరథుడు (పజలతో రామాభిచేకవివయమును ము చ్చటించుటు 
పట్టా ఫెషేక ము రకు వలయు వస్తువులం కూర్చుట 
దళశగథుండు రాము నభఫిషేకమునకుం (బ్రో తాహపజచుట 
పనీస్టుండు రాము నుపవాస ముండుమని చెప్పుట 
దామపట్టాఖిపే.క (పయత్నే ము 

కైకకు మంథర దుర్వ్చోధనము చేయుట 

దశరథుడు శై కేయిని జూడవచ్చుట 

క కేయి దశరథుని వరములడుగట 

కై కమాటలకు దళరథుండు శోకించుట 

దశరథుండు పరితౌపమునొ౦ది శోకించుట 

రాజు రాము నడవికిం బంవ నిశృయించుట 

సుమం్యత (యేరితుండై (శ్రీరాముండు క శెయి కడకు వచ్చుట 
రాముడు తండ్రియొద్దకు వచ్చుట 

క రామునితో6 దన యభఖిపాోయమును జెప్పుట 

కైకతో రాము. డడవికి బోయెదనని చెప్పుట 

కౌసల్యతో నడవికిం భోయెదనని రాముడు ఇప్పుట 
కె'సల్యను లక్షుణుం డూ అడిం చుట 

అత్మ్యుణుని రోప.మును రాముడు వోగొట్టుట 
బైవబలముకన్న6 బురుషకారామే (ప్రబలమని లక్ష్ముణుండు ఇవ్వుట 
రాము6 డడవులకుంబోవ గానల్య యంగీక రించుట 
కౌసల్య (శ్రీరాముని దివించుట 

రాముడు సీతకడకు వనగనమసము. జెప్పభోవుట 

అడవికి రావలదన గా నీత కోప ఘుంచుట 

సీతకు రాముండు వనవాసకష్ట్రముల6 జెప్పుట 


పుట 
240 
24 | 


529 
384 
889 
846 
849 
శ54. 
విగ్‌? 
860 
863 
866 


వీపయము 

నీతభర్శతో నడవులకు రాక తెప్సనని నొక్కి_చవ్పుట 
వీత రాము 'నాకేపించుట 
రాముడు వనములకు రావలదని లక్ష్ముణుసకుం జేప్యుట 
రాముడు దానములు చేయుట 
సీతొల క్షృనులం దోడొె్కె-నిపోవ ననన నుండ రాము యగ 

తిండికడకు సోన్రుటు 
(శీరెము6డు మరల దం(డకడకు సెలవు వున్బుకొనుగు 
సుమల్యతుండు కను నిందించు! 
సిన్దార్ధుండు 3కు నీతింజిప్పుట 
రామాదులు కైకయిచ్చిసి నారచీరలు గురించుటు 
దశరగుడు నీతకు నారశవ్రీకలు వలదని ౩ కని వేకు 
రాముని వనగమనమునళు దశరణు6 డనుమతింధు[ ; 


al 


p 


నుమం(తు డు రథ్గమును'దచ్చుట 
రాముకు వననా సమునకు6 టబబయాణమగట 
రాముని వనగమనమునకై యంతఃసుర్యత్త్రీలు శోక్తించుట 
దళరథుని నిలాపము 
కౌసల్య విలపించుట 
కొసల్యను సుమ్మిత్ర యూూఅడిం చుటు 
రాముడు తనవెంటవచ్చు పౌరుల నూజజించుట 
రాము6డు తము సాసది యొడ్డున వ్మిశమించుట 
పౌరులు రాముని గానక య మయోశ్యకు మరలి నోనుట 
రామునిగూర్చి సౌరులు దుఃఖించుట 
వేద్యశుత్తి గనోమతు లనునదుల రాముండుచాటుట 
రాముడు గం -గాతీరము6జేడట 
గుహుడు లక్ష్మృనునితో సంభాషిందుట 
రాముడు గంగనుజాంట (6 (బయత్నించుట 
నుమం(ునికిం జెప్పందగ 'సంబేశముల రాముండువెష్పుట 
రాముడు పరితపించుచు అత్మునుని నింటికింబొ మ్మనుట 


పుట 
3069 
372 
378 
dM 


క్లే [10 
శే [నో 
Ah 
A426 
440 
shag 
dt 
AH 
44 1 
a4 
445 
శ్రీశ? 
462 
454 
4ర్‌ర్‌ 
462 


విషయము 

రాముడు భరద్యాాజా[శమమున కొరుగుటు 
చి తకూటా[శమగమనమ్యు యమునానదినిజాటుట 
రామూదులు వాల్మీకి యా[శమమునకుం బోన్చట 
సుమ(తుం డయాధ్యం జేరుట 
రామునివా రల సుమంతుడు దశగథునకు ౧జెచ్వుట 
కౌసల్య నోశిందలగా సుమంత్రు( డూూజడిందుట 
రామవనవాసమును గూర్చి కౌసల్య భర్తతో జెప్పి దుఃశఖొంచుకం 
దళిరణుండు మూర్భ పోవుట 
కౌసల్య భ_ర్తనూఅడించి మన్నింపుమని వేండుకొనుట 
రాజుకౌసల్యతో6 చాను మున్ను మునికునూరునిం 

(బళూదంబునం జంపినవా_ర్ష6 జెప్పుట 
దశరథుడు రొమునిం దలరంచుకొ నుచు మ్మతినొందుట 
రాజపత్ను లు దశరథుమృతికై విలపించుటు 
కౌనల్యవిలసించుట 
రాజపత్సుల విలాపము 
మార్కు_౦డేయులు పసిష్థునితో నరాజక మును జెప్పి వేండుట 
భరతుని దోడొ్క_నివచ్చుటకై వసిస్ట్రముని దూతలం బంపుట 
భరతుడు తనదుస్స వ్రషుమును మితులతో జెప్పుట 
భరతు6 డయోధ్యకు య (బయాణమగుట 


కై కభరతునితో జరిగిన వృశ్తాంతము౬జెప్సి రాజ్యమును బూనునునుటు 


భరతుండు వైకను చనాశేపించుట 
భరతుడు కెకను నిందించుట 
భరతళ్యతుఘ్నులు కౌనల్యను జూడయోవుట 
భరతుడు ళపథములు చేయుట 

భరతుండు తండ్రికి సంస్కారము చేయుట 
భరతుండు డాద్ధముల జేయుట 

వసిష్థుండు భరతునికి బోధించుట 
కతుఘ్ను డు మంథరను శిక్షేంచుట 


పుట 
466 
470 
A714 
478 
481 
487 
49 
491 
492 


494 
506 
508 
510 
611 
512 
514. 
517 
520 
627 
6838 


539 
54] 
ర్‌క్ష 
6560 
8983 


న్‌ 


విషయము పుట 

భరతుండు రామునియొద్దకుంబోవ మాగ్గీిములు చక్క_ంజేయ 

నాజ్ఞ్ఞాపించుట ర్‌గ్ర్‌? 
వనమార్లమును వక్కాంబజఅచుట 559 
ఛరతుండు శొకించుట 661 
భరతుడు హౌరులతో (గాడి రామునికడకుం (జయాణమగుట 562 
భరతుడు పయనమయిపోయి గంగాతీరంబు చేరుట 564 
గుహుడు భరతుని సత్క_రించుట 568 
భరతుని గుహుం డూజడించుట 570 
గుహుడు భరతునకు రామవిహయిక వృ త్రాంతముల. జెన్నుట 578 
రాముడు జలము లాహారములు గా గారెట్టు (_కీందబండుకొనిన 

వృత్తాంతము గుహుడు చెప్పుట 575 
సీతరయాభరణములలో ని బంగరుపొడి "గారఇెట్టుక్రింద శాలియుండుటకు 

భరతుడు ఫోకించుట 576 
భరతుడు భరద్వాజునితో మాటలాడుట ర్‌ం0 
భరద్యాజముని భరతారుఅ కాతిధ్య “మొససంగుట 583 
భరతుడు చితేకాటమునకుం బయాణముచేయుటు 594 
భరతుడు చితకహాట(పాంత వనమును (బవేశించుటు 596 
ర-ముండు పర్యతళ్ళంగారమును నీతకుం జెప్పుట 598 
రాముడు నీత నుపలాలించుటు 601 
అడవి మృగములు భయపడి పారటంజూచి రాముడు తీత్కారణమును 

లశక్షుణుని జూడమనుట 602 
రాముండు లక్ష్మణుని కోపమును శాంతినొందించుట 6ంళ 
భరత శ్యతుఘ్నులు గుహాదులును రామాగ్రమమును కదకుకుట 608 
రాముడు భరతుని గుళశలగపశ్నముచేయుచు రాజనీతి బోధించుట 613 | 
రామునకు భరతుండు తండ్రిమృతి “నెటింగించుట 625 
రాముడు తండికై శో కించి తర్పణ 'మొనర్చుట 626 
కొసల్యాదోలు రాముని దగ్గరకువచ్చుట 630 


భరతుడు రాజ్యము గైకొనుమని రామని వేడుటు 638 


విషయము పుట 
తేండ్రియాజ్ఞ (శేష్టమని రాముడు చెప్పుట 635 
రాముని రాజ్యమును [గహింపుమని మరల భరతుండు గ ఆయు 
మాటలాడుట 637 
రామునిభరతుండు మరల యు క్రియు క్రముగ( (బౌర్థించుట G42 


భరతుడు దశరథుడు కౌమమోహితుండని నిందింపంగా రాముడు 
కాడని చెప్పుట 645 
బార్యాక నుతేము నవలంబించి జూబాలి రాముని 
రాజ్యము జేయునుని చెప్పుట 649 
జాభాలివులేమును నిరాకరించి రాముండు వై దెకముతమును స్థరపణచుట 652 
వసిష్టుడు రామునికోవ మును చేక్చి హీతముపబేశ్తించి రాజ్యము( 


గొనుమని ఇప్పూట 656 
వసిష్టుడు గురునుతేమును విడనాడరాదని రాముసకు6 జెప్వుట 657 
రాముడు గురువుమాటకంకు. దం(డిగూటయే (శేష్టమని నఇపుట 0809 
ఛరతుసకు స నూధానముణెప్సి రాము డయోధ్యకుం బంపుట 662 
భరతుం డయోధ్యం జేరుట 666 
భరతుం డయోధ్యనుజూ చి శోకించుట 669 


భరతుడు నందిగామమున రామ పాదుకల. బురస్కరిందుకొని 

రాజ్యమును బాలింపంయటూనుట 672 
ఢ్రీరాము(డు చిత్రకూటమును విడిచి జేటొకయా(గశ్రమముస కోతుగుట 676 
రాము డతీయా(శ్రమముం చేరుట 077 
వభ యనసూయతోం బాత్మవతధర్మముల ౧హార్చి ముచ్చటిందుట 680 
రామాయ డ(తియా(శ్రోమ మునుండి దండో కారణ్యమునకుం బోవుట G83 








హో ఇష్ట చేవతాస్తు లై టా 


త్రీ కరభోగీం[ ద - శిఖరవిహోరి 

గో లోకరవణకళా లా లోక[పచారి 
కలతొంబునిధిరాజ - కన్యావినో ది 
అలఘున_త్త్యవిహూంగ - హయవరసాది 
వేద వేడాంతార్థ లా విద్యానువాది 
ఆదిమభ్యాంత కి - యాపరి చ్చేది 
నవరత్నమయభూవ. - ణవిభావిభాసి 
రవికోటినంకాశ - రమ్యువిభాసి 
నకలకల్య్యాణరా - జద్దుణాకరుండు 
వికణాబ్దనయనుండు - వేంక కేళ్యరుండు 
థఛారుణిపారిజూ - తంబుమాేకెపుడు 
కోరిక లెల్ల జే = కహూరుచుంగాంత్‌, 
అలకనిర్దిత భృంగ - అతికృ పాపాంగ 
అలఘుహేమాభాంగ - అలమేలుమంగ 
మాయింటిలోన న - మ_స్హశోభనవి 
భాయిదియగుచు ని - తిమునుండుగాంత , 
పీణాంకుశాభయ - వికచారపింటద ' 
పాణి ఫఘున(శోణి - [భవురికాసీల 
వేణి కోకిలవాణి - వినుతగీ ర్వాణి 
వాణీ మజ్జప్వూవై = వసీయించు(గాంత్‌ ,. 


py) శీ రామాయణము 


ధన్య మానసు(డు సూ = త వలీవిలాసి 

సె న్యనాయకుండు వి - వ్వ క్సేనుండెపుడు 
శీనానఠించు భూ - మాష్ట్రకావ్యంబు 
పూనికనెజవేద్ప - బటబూటయా.గాంత, 
“ఛీముపీకలనావి - ేషుండు శేషుం 
శామరస్సుతిశాలి - యండజహేెళి 

నై నతేయుండు మ - ద్యచననంగలికి 
నానందరనదాత - లనుదురుగాంత , 
లోకపరి తొణ - లోలమైొవాణే 

ఆకనము జ్రననుండి - యవనికిదిగల "0 
నాదిపాదమ్మున - నవలిద్వితీయ 
పాదంబునెడ మొర - పమునరాణించు 
మాణిక్యమంజీర వ మభురస్వనంబు 
నాగామాొ రామాయ - ణమును భారతము 
“కాపించు వాలీ కి - కవివర వ్యాన 
భావముల్‌ నాయందు - పనిగొానుంగాంత, 
రతీరాజగరుకృపా - రాజితు, విజిత 
రతిరాజు యలిరాజ - రాజదాకారు 
యతిరాజయోగి వము = దాచార్యు చరణ 
శతపష్మతములు స - హూచరముతొలగాం.త , 40 
పుట్ట తేనియ యొండు - వులినభాగమునం 
బుట్టినయమృృత ౦పు = బుగ్గ యొండనలో6 
బరగు రామాయణ - భారతంబులకు 
నరససారస్వతౌ - పషధరనంబులకు 
చెవ్రులుజిహ్యాలు చాల = సెలలిచ్చి ధన్య 


(శీ రామాయణము కి 


భవులైన నన్నయ - భట్టాదికవుల 

నె ఫపుణి నాకబ్బి - నాకబ్బి కావ్య 

రూపమై వేంకశుం - [దు వరించుగాంత, 
"తెలియని వెల్ల సు - ధినిధుల్‌ బెలుపం 
"జెలిసికొందురుగాని - తెక తెక మొాజణు 50 
((క్కు_నం దప్పన - రాదు మోకనుచు. 
దక్కు-వారలును కొం -త రచింతుగాంత, 
అనుచు నభీష్ట్ర దై - వారాధనంబు 
చనువున నుభయభా - పాకావ్యనుతియు 
నాచార్యభ జనంబు = నన్యాప దేశ 
వాచాలతీయుం జూవీ = వలయువై ఖరిని 


దాః గ్రంథ రచనో దేశము ము 


నేకథరచియింప = నిహపర సౌఖ్య 

సాక ల్యఫలము లి = చ్చావిభేయములు 

వఏపురాణమునర్చ - నెల్ల పుణ్యముల 

శేపయి భవవారి - తీరంబుంజేద్చు 60 
రా Pp 

చేకావ్యమువచింప - చెలమి సాచం[ద 

లోకలోచనకీ రి = తోకంబునిండు 

చేయిలిజోన మూ = హించిశావింప. 

గాయంబు (శేయోని - కాయమై వెలయు 

నట్టియాదిమ కావ్య - మందమై లేట 

వుట్టంగ నవరనం = బులు పిచ్చిలంగ 

జల్లి వమూాటలునహ - శ్రబ్లముల్‌ జజ 

టల్లి కల్‌ (సానలం = దదుకుంబల్కుులును 


4 శి రామాయణము 


పునరు_కృములు వట్టి - పూచెలు కాకుం 
దెనులళప లీంచలును నం - దిద్ధముల్‌ (పాలు 70 
మాలికల్‌ కటువులే - మఖజవులు కొసరు 
లాలంబములు వెట్టి = యతకడంబులును 
కాయ అతుట లర - చార్యముల్‌ “పెటు 
జాయలువేక ల = మణసమ్మతముంగ 
నందమై సుకనుతొ - శాయస చెవుల 
విందుగాం గవురంబు - వెదచల్లి నట్లు 
ధ్యనులు న్యంగ్యములు విం - తేలు పోననలును 
మినుకులు జిగిబిగి = మెరవడుల్‌ జాలి 
నొ రలు నుపవులు = వర నొంశ ములు 
నా ద 
మూ _ర్రీమ ద్యాక్యముల్‌ యా ముద్దులుచూప 80 
నొకమాటకన్న వే - తొకమూాటవింత 
యొక పాదమునకన్న - నొక పాదమొణపు 
నొకదళంబునక న్న = నొఠదళంబంద 
"ముక యు _త్తరము మించ = నోకయు త్తరంబు 
"ఏవలయంగ ద్విపదంగా = నింప చి త్తృమున. 
దలంచి యేునొకళుభో - తృటదినంబునను 


పప! స్వప్నవృ తంత ము se 


సుఖని[దితుండనై న - చో పూళ్వపుణ్య 

సఖమైన యొకసుఖ - న్వప్నంబునందు 

కలక లనవ్వు చ - క్క_నినెమొ ఇ) గంబు 

గిలగిలమొరయు బ - ల్కెంపుటంచయలు “90 


(శ్రీ రామాయ ణము క 


తళతళ మెజుచు బి = త్తృరించాల్పునురము 

జలజలచిం| చెంబు - చల్లు వా తెజయు 

మినమినచామన - మిసిమి నెమ్మేను 

కనం్ననవెలుయప వొ - క్కఫుకిరీటంబు 

లినలివలాడు మే - లిమికుండలములు 

రవరవల్‌ గనువూం-చు - రత్న హారములు 

నిగనిగల్‌ మను పైడి - నిగ్గుచేలంబు 

ధగధగలీను సు - దర్శనకరము 

చక చకల్లల పాంచ - జన్యంబునమరు 
నొకదివ్యమూంర్థి నా - యొద్దంజూపట్టి 100 
జలదగంభీరని - న్వనముతో ,నపుడు 

పలిశెనిట్లని (శ్రోత = పర్వంబుంగాంలగ 

నినుమెచ్చివచ్చితి - నీతలంపెజింగ్‌ 

ననుం దిరువేంగళ - నాథుంగాందెలియు 

పద్యకావ్యము చేసి - పరమభాగవత 

హృద్య చరి త్రంబు - నిచ్చిలతి మాకు 

మంగళ [పద మసా - మ్యము శ'తాథ్యాయి 

రంగమాజోత్త్డ వ్పీంబు = రచియించినావు 

మూాపీరనిపుడు రా - మాయణద్విపద 

యేపుమోజల రచి = యింపు మింపలర HO 
రాజులు నత్క_వి = రాజు లందందు 

సీజగతించలంప = నెందజీయగలరు 

శాజవు నత్క-వి - రాజవు నీవె 

యిీజగతినమాను - 'అెవ్వారుగలరు? 

కాన్యంబులం దాది - కాన్యంబు సకల 


6 (శీరామాయ ణము 


సేవ్యంబు భువన(ప - సిద్ధంబు సుజన 

భఛాగభేయంబు శో - భనకరం బఖిల 

భఛాగవతానంద - పదపియు నైన 

వలీ స్రకతనయ కా - వ్యసుధారసంబు 

కల గ్రపాపహము భా = గ్యవశంబుచేత 120 
సఏీకులభించె దీ - నితెలుంగుచేసి 

అకల్పమైన వి - ఖాలి 7 కొనుము, 

దపదగావింపుము ఆ తేట తెల్ల మిగ 

నిపుణత శ్రీరాము - ని కథాకవుంబు 

వాలాయమిది యభా = వాలీకముగను 

ఇాలసొంకోర్చి ర - సస్థితుల్‌'మెణుయ 

నీవుగా కితరులు = నేరరుపూసి 

'యేవంవిధంబుగా - గృతినిర్వహింప 180 
సీకవితంబునై - నిర్ణోషమగసచు 

వమూకునంకితము రా - మొయణం'బై న 

బంగరుపుపుల - పరిమళ మై ఫొ 

నంగి జూజులును [ప - నాదము నట్లు 

కరమొప్పు నీవట్ల - కావింప్రుమునుచు 

తిరువెంక కేతు. డ = దృశ్యు (డై నంత, 

వేకువ కలగాన - వెడుక యెల్ల 

చీక్షటుల్‌ విరియింప - చిత్తాంబుజంబు 

కడువికసింప మే - ల్క-_ని|పభాతమున 

దడయక నమయోచి = త|కియల్‌ దీర్చి 140 
ఆాజులువొరలుం బో = రాణీికుల్‌ సుకవి 

భాజాలు మం|తులు = రసికులుంగొలున 


శీరామాయణము 7 


గాలువుండి వారింబే - రొంని యబ్బురముంగ 
కల తెజుంగెల్ల ను - కల తెజుంగెల్న 
శెలివిడిగా౫ న = చ్దేవ్రునూ _క్షముల 
చెలుపవారలు [పమో - దించి యిట్లనిరి. 


అ స కవివంశ వర్ల నము కు 


అవధరింపుముచేన ! అచలితభ క్రి 

నవనింబెంపొందు నీ - యంత రాజునకు 

ఏహూతంబశకాబె (లీ - వేంకపేసునకు 

నహాజంబు న్వప్ననా ఒం శూత్కాఠలీల 150 
నినకులంబున వేంక - శుళుండు మున్ను 

జనియించి తనపుణ్య - చారిత్రమెల్ల 

బోయకులంబునం - బుట్టు వాల్మీ! 

చేయ నందు. బమోద - చిత్తుండుగాక 

అర్క-వంశమున నీ - వె జనియించి 

తార్కాణగాల జే - తత్కభథావిధము 

ర-చచియింపుమనియె - శ్రీరామచం|దునకు 

నచలితప్రీతిగ - జా నిజాన్వయుండు 

తనచరి[తంబు కీ - _ర్తనసేయ వినుట 

తనయులచేంగాదె - తామున్నువినియె 160. 
నుచితోపయోగ్యమి - యు_త్తమకావ్య 
సుచరిత మివొన - గ్పుట విహితంబు 
సామాన్యమే రామ - చం|ద్రక్రీ ర్షనము 
లేమేమి పుణ్యంబు - లీవుచేసితివా 
సీతల్లిదం[డ్రు తె - న్ని భవంబుఖందు. 


ర (శీరానూ యణ ము 


భూతలంబున నిట్టి - ఫుుతుండుగలుగ 

చేమేమి నోచిరో - యింతీయకాన 

యా'మేటిఫుణ్యంబు మ్ల లేలసిద్ధించు 

కొలియుగరావు - జగద్విదితంబు 

తలంప నీవంభఛవెంం - త కృ తార్థమయ్యె 170 
(శీకరుండై ధరి - తీచక్రమేలె 

నాకల్సవిఖ్యాతుం - డ గు-చోళ విభుండు 

ఆకరికాళ-చో - శాదీశుకీ న. 

యాకర్దసీయ మి - య్యనని నెయ్యెడల 

అతయకావేరిక - ల్లన కట్టంగట్ట ' 

నతిశయించెను తదీ - యాన్గీవాయమున 

పుట్టిన రవివంశ - భూభుజావలభికి' 

కట్టాన్వయులనంగ 6 - గలితలేజమున 

అందులో తెలుణపబి - జ్ఞావసీవిభుండు 

రుంజీందుముండార - గురుకీ కాలం 180 
వార్తగా హత్తుము - వ్వరగండవిరుద 
కర్త హన్నిబ్బర > గండవి[క్రముండు 
'వేండికిగండండు - ఏ-రా్యాగయాయి 
వాయడీకిగండం డ - వార్యదోర్చలుండు '' 
లీల చారామండ - లీకరగండ 
నాళీకతాటకీ - నారాయణుండు . 
దళీతారి నవలత్‌ - దళవిభాళాంక ' 
కలితుండు మోనర - గండసాహసుండు:! 
కర్హిమంతుండు పాట - కీఫ్రుత్రబిరుదం:. 
క ర్త బిజ్ణలువమహీ = శాంతుండువెలగ,.. 190 


డీ రామాయణము 9 


ఆనంత తినియబి నై - నహీత గజేం[ద 
కినకితాతన - కేనరి యగును 
కొట్టి చంగంగందోలి = కుటిలారివరుల 
మట్టిరంగసి దాన - మహిమే మించె 
వబిటిళరంగవుటంచు - చె లరుయబొగడ 
వ్‌, ఇటో 
కల్ల రంగ్నకుమా - కాంతశేఖరుండు 
అరాజ 'ేవేందు ఆ నాత్భృజుండ య్యె 
పహోరాజభామినీ - హారియశుండు 
పరవథూ [ద్రవ్య లా చాపల్యదూరుండు 
హరిదానర్నాజెన - హారి ణాస-రాజు an 
అంగనాభావణం = బగు పోచిరాజు 
సింగరిరాజన్వ - శేఖరుసుతను 
ఛాభమె కృపష్ణవూం - బను వరియించచె 
౬ అర్ర 
నా తేమతో బుట్టు - వగు నోబనూంబ 
అర్జి శ్రీరంగ'రా - యలు నాట్లుపూరు 
అకార ముల ల్లగ పై ల్యాణమై మిం చె 
ఆయశోనిధిసుతుం - డై రామచేవ 
రాయలు మాూారట - రాముడై వల సె 
పారదిదాన రాజు క లా ప్రైంబయందులను 
పొరిసుదర్శన మూ రి = యగురామరాజు 210 
రాజభగీరథు - రవి తేజు వరద 
రాజాను నిను దాత - శతాయసి6గాం చె, 
రచియింవుమోాను న్‌ = రానూయణంబు 
| సపచదురంబుగా తొలి - (పాచేతసుండు 
a లు 
శ్నీతిమోందనుంచుని - త, ప్తంబు లోక 


10 రీ శామాయణ ము 


హీతముగా నది దీర - దిగరులవేశ 
అన వారివాక్యంబు = నొంగాక యనుచు 
వ 
తనకేసి యో యనా = ఫర పసయత్న్‌ంబు 
కడతేర్పనున్నా ౫ = శా జేంకయుగుం 
య 
శొడబడి యెపుడు నా - యుల్ల ౦భుణోన 22) 
a హస శ చ స్ట 
అఆ అననన ఖర - మని యరచిం కు 
నాదికావ్యా”ంభ ఆ మదియెళట్టులనిన 


యి 
hg ed 


క్‌ సంర ముపుుతరానమొూతయుణపో టు 


టో లో న కష్ట అగ గ Get ష్‌ 
వసుధను తృనుతప అజం స్నా సధ్యాయ గి దట 
ఇర అ అ ™ ధో క ళ్‌ కా జు ల్లీ అహ తలో < అస 
సను వాక్సృతుర 0 హోముసే శే మే 
నారదమాని యా - ననము వీన్నించి 
3 వాల్సీకి cI Oe యిట్టుని యె, 
ముశినాధ ! యీ లోక - మున నెల్ల వారి 
మనుకులు గరతలా - మలకముల్‌ పూరు 
'నెవ్వండు గుణవంమే6 - 'జెవ్వండ. నూను 
లై మ ధరజుం - జెవ వ్‌ బ్‌ 
డెవ్వం' 0 Ee ట్‌ వ డుత్ఫేము(శు 230 
తలంపనెవాం6ండు క్వ - తజిండు నిజవ 
గు స న్‌ కంర “ED 

వలయువా:డును దృఢ య (వలుడు నెవా (డు 
ఎవ్వాండులోనై క - హిాతుందు వ ద్య్వాంసుం 
జెవ్యాండు నేర్పరి - యెవ్వండన్ని టను 

టే ల we టే ఇ అ 

కన్ను పవిందన కనుషట్టు నెన్వ' 
జెన్న భై ర్యంబుచే - నెనంస నెవ్వాండు 
కోపమెవ్యాండు గ - కొనండు తేజమునం 
జూహషటువన౦ంంణ ఎ శక ల వ 
జూపట్టు నవం డ - సూయ యన్యనికి, 


థీ రామాయణము 


పొడవు 'దెవ్వనికోప _ మునకు దేవతలు 
గడగ డవడశుచుం - ౫లన నోడుదురు 94) 
అట్టివాసి వచింపుం - డడుగంగ౧ నెడ్కా... 


నుక్లైనాకి నం బుట్ట 


| 


ఆస 1 ఇళ జాలు 
పుట్టు స_త్తపసి 
యన [తలో జ్ఞుం - శననారిదుడు 
న్న (తిలోకజ్థుం - చె 
యిన్ని వాచ్చునుణంబు జు కొల టిసి ల! 
Ou 
బ్రట్టగంణంబుల - కరెప్రు 'చాసిరకు 
న్యు నికకుభు - భుజుసేవంశ ముస 
రాముండందురు మనో - 'ముండు రిసుపి 
లలో లో ఆనీ rt ౧ శో క్త 
రాముంశు తజోభఖి - రొముంతు ఖై 
/ క్ట లో బామ లో 
ఏభు నంబుగి లవాండు - పిజి తం దియుండు 
(తీభువనో న్నతుండు బు రా ద్దియు సఖి 'సద్పు 250 
ళ్‌ శే a a న్స్‌ a aur ఇ” లో 
మైశ్వస్యమునునంతి రరజయస్సురణ 
శాభ్వతంబులుగ సెం చృలునందు వాండు 
క. 
ఎగుభుజంబులవాంప - పహానిభెహుండు 
నగుమోామువా(డు చిం - దప్పుమెడవ”ందు 
తళికుంజెక్కులు'వెడం - దయురంబుగలిని 
బలుస నవిలు పెం - బటనవాండు 
నా cn టి 
కొవమరొస్తుమూ"ళియు - గూథజ[త్రులును 
సహమరవలలాటంబు - నడతుగులసొ బగస 
చానుసు నమేే పన = చన్క.ంవనంలు 
'తామరకన్నులు = తనరు నంగములు 200 
మంగళాయతన కో - మలముఖాంబుజము 
రంగి నవాండు ధథ - రుజ భఖభావనుండు 
Fan నారద ఖా 
సరమన'త్యాత్ముండు - (ప్రజలకు నినాము 


1 శీ రామాయణము 


బరము లీనేర్సు కో - భనకీ గ్సిశాలి 
క్ఞనాధికుఃడు సర్వ = నములథయ పన్నుండు 
వీనులంబోపషీంచు - ధృగమానసుండు 
జగములునిర్హింప - నంరతు సేయ 

జగ మెల్ల భరియింసం - ౫ాలినవాండు 
రతీకు ౦డఖిల ధ - రాజీవముల*ి 
రతుకుంజిపుడు ధ - ర్మవిధానమునకు 270 
నిజధర్శ పాలన - విష్టుణుండు మిగుల 
నస్వజనరతుణమున - నరిలినివాయడు 

వేద వేదాంగనం - వేది కోదండ 
'వేదపారగ: డన - విడ్వావినోది 
నర్వశాస్థ్రార్థ ని - శృయనూనసుండు 
సర్వజ్ఞుంశాత్శవ - శంబగువా(డు 

మజ పెజుంగనివాండు - మనుజులు తనము 
పరిణావుమూసింపం - బర గడువాండు 

వగ పెఅఖుంగండు, సాధు = వర్తనవాండు 
సగ యెటుంగండత్సిప - భాన్సుండు త్తిముండు 280 
సదయాత్మృకుండు పచ - తమణుండు సజ్జనులు 
కదిసి పాయక కొల్వం - గరయమొస్తువాండు 
జలరాశినదులలో - సగివొత్తుగలియుం 

గ లయిక పిబుధ నం - గతిలటేద్చువాండు 
కలిమిగవ్లినవాండు - ఘనుడు పూజ్యుండు 
పలువూారువమూడం జూ = పట్టనవాండు 
చక్క-నివాండు కౌ - నల్యాకుమూరు. 
డెక్కు_డుగుణమున - కీరనై నవాండు 


శీ రామాయణము 


కడ లేనిగుట్టున - కొలశాంబురాశి 

తొ 'డరు స్టైర్యంబునం - దుహినొచలంబు 
గరుడశేతనుండు వి - (క్రమసమున్నతిని 
హాడిణాంకుం డాలోక - నానందరచన 
కదిసి కోపించిన - కాలాగ్ని నిభుండు 
వదలని తాలి స సర్వంనసో దేవి 

కలిమి నుదారవై - ఖరి హయవాహు. 
డలఘుస_ళ్ష్యమున రెం - డవ ధర్మమూ రి 
దశ ర ధాత్మృజుండు స - తృప ర్మాక ముండు 
దశరథ రాజనం - దనుల (శేస్టుండు 
ఉ_త్తమసు'సణసం - యుక్తుం డా రాము 
వృ_త్తంబు దశరథో - ర్వీజాని యగసి 
థరిణిజనాళి చి - _త్రేముల సమ్మాతము 
పరికించి యువరాజ - పట్టంబుగట్ట 
నాలోచనముచేసి - యప్పుడయోధ్య 
చాలలాంగై సేయు _ చందంబుచూచి 
వోవక మందర - యుసబేశ మున 
నావేళ విభుచేవి - మైన (కెశేయి 
వరము వేడిన ధర్మ - వవమహోాపాశ 
పరినృతుండై శైక - పట్టిని ఛరతుం 
బట్టంబుగట్టను యా ప్రీ శీ రాముం 
గట్టడిత నమున. -  గానలకనుప 

వనర మిచ్చుటయు త్‌ం్మడి - నచనంబుచేసీ 
ఏరచిత్త స్నేహోతి - వినయభూపణుండు 
అనుగుదమ్నుడు సుమి _. | తానందకదుండు 


18 


290 


200 


14 శ్రీరామాయణ ము 


సునుంయు టక్కున ఒం కల్యాణ పీత 
దీవమా యాసకు - 'దేవెగి వెంట 

రొ వనంబునెకేంగ రా రాహుం యుండు 
నరలకుణగుణ యా నంపన్న శీల 

సర్వమంగళ పుణ్య - సారి యూ వీత 
(పాణము[వాణ మై = హారితాంరు నెం 
రాణిం'చు రొహ శీ - గమణి చందమున 320 
శనునకింసగ పొగరు - అందటు నంట. 
జనుచేర దశరథ - జనపతిరాం౫ 

శృంగి 'బేరఫురంబుం - వేరి యల్లణను 
గంగాతటంబున - కనురామికదిలి 

గుహుం న్‌ “డగడప ము. _ గ్లురు నేరుదాంటి 
బహుళ ననంబునం. — mu 
చేదలునడవుల _ -ేకముల్‌ దాఃటి 
వారలచ్చట భర - ద్యాజులంగాంచి 
యావాని యనుమతి - సలచిత్రికూ*ట 
భూమిోధరమున న - ప్పుడు సర్హ శాల 990 
తమ్ము(డు గట్లనం - దరుణియుండగను 
సమ్మతి శ్రీరాను - చం[దుండు నిలిచె, 
తనయులంబెడ వాసి _ దశరథవిభుంయు 
ఘనమైన ప్ముత న క్రముననీల్లుటయు 
భరతుండుతం డికి - పరలోక విభులు 

సరళ కీంజేసి వ = సిస్థాదులై_న 

మునులు ప్రార్ధింప రా - మునిందోడి తెత్తు 
తనతోటిరాజ్యమి - త్తరినని కదలి 


[శీ రామాయణము 1§ 


చితకూటనగంబు - చేరిరాభువు ప 

వితపాదములు భా = వించిసేవించి 840 
రని (వార్థింప - రఘువీదు' డాద 

రమ్మున పితృవాక్య - నక్షుణ శాలి 

ఊరడింవుచు పి - మోదారు(డతి కృ 

పారూఢిమై తన - పాదుకాగగయము 

వాలించుకొమున - భరతుండు మజలి 

దీలాలికుండు నం - ది గామమునను 

అన్న నేవుము పున - రాగనొనంబు 

మన్నించి స 2 - మజఅవకయుం డె, 

'రామలత్మణులు ధ - రాతనాజూత 

మామేరనుండక - యవ్యలల దని 350 
దండ కారణ్యంబు = దరియ విరాధు 

దుండి యచ్చట "రాము రా నుగ వచాణముల 

మృతినొంది శరభంగ - నీక్షీం చిరాము 

డతనివీడ్కాని సులీ - యశో మంబునకు 

జని యగ_స్హ ముని యా - (శ మముదర్శించి 

జవనాయరకుం డగ - _న్త ప్రభ తంగాంది 

అలయగస్తు నిచేత - నైం్యదమైనట్టి 

యలఘుకోదండోంబు - నక్నయా(సన్త్రముల 

కవదెనలు నిశాత - ఖడ్డంబు నందు 

(పవిములదండకా - రణ్య వాసులకు 860 
మునులకు నభయమి - హ్‌ యెల్ల 

దనుజులందునుము సం - ధారూడఢినవ్ఫూంసి 

అన్నినమానను - హాక్టులసాధ్య 


[6 నీరామాూయ ణను 


సాగ్ను లంజల్లార్చి నం యలరుచున్నంత 
సాపంబుదలంచి కూ - ర్పనఖవ చ్భ్చుటయు 
నాపొలతినిలంబట - యాజ మేయింప 
లు ళా 

నది విదూవంబుతో = సనసడలుదచుంూోయి 
పది తమ్ము పెక లించు - విగుమునందలుప 
ఖరదూపణాదులు - కోదనంబు౯జేసి 
మటణిల కొక్కముహూ గృ - మా త్రెంబులోసి 370 
me యాని CMe 
పదునాల్లు వేన్రురుం బడిర 0 రాము 
పదనుటమ్ముల చే స్‌ పర్వులుహాగడ 
అదిచుప్పనాతిచే - నరసీ రావణుడు 
మదడింగొల్సిమారీచు - మాటలునినక 
అతనిందోడొ్క-ని దండ - శారణ్యమునకు 
జతగూడివచ్చి యా - వాయ మూంరీ-చు 
మాయావమృగంబు గలా ప 
సేయనాతడురఘు - (ఇషఘ్టళలేల్పటుచి 
లమ్మణు వంచించి - బఐంకావిభుండు 
లమ్మీసమౌన ని - లాసుతబలిమి ఫైిన్స() 
జెబవట్టుకొనిపోవ - వీతొవరుం౦డు 
సరగున తవమపర్ష యా శాలకునచ్చి 
తమ్ముడుదాను ర్‌ _ తనుయగానలేక 
నుమ్మలికింపు చు - నల్లంబులోన 
వనముల సంబడి - వచ్చి య-వ్చోట 

అ ఎవి స . అ 
దనుఇం[ద పాత్రనే ధరణి( మై _దెల్లి) 
యున్న జటాయువు లా సూ కులచేత 
విన్న వారై త్‌ ద్వ ఖంతాంత 'మెల్ల 


శీకామాయణము [7 


కామిని తెబింఏయబై షా కార్యంబు దెలివి 

కాపుకా లస్టర్థక - ల్యాణముల్‌ నుడువ 890 
కోకించి రఘుపతి - ళూరుం బశీందుం 

చేకొని యు_త్తర - (శ్రీలాచరించె గ) 

వివినభాూముల నీత - వదకుచువచ్చి 

యపుడొకచో వికృ - తాకారు(డై న 

భయదని(గహుని క - బంధునింగాంచి 

జయశాలి యొక దివ్య - నరమునం దునిమి 
అతనినిందునివిటి - కనిచి తదూర్థ్వ 

గతముతొ కోనలం - గానలయందు 

జూయనువెవకుచు - శ బరియున్నె డకు 

బోయి యా వనితచేం - బూజలుగాంచి 400 
పంపాతటంబున: - బవమానతనయు 

నంపూర్ష స్త్ర - శాలి(జేవట్టి 

టట మళ్ళా. - నర్క-తనూజు 

శీతిపతి వహ్నిసా - మేగంజెల్మి సేసి 

ధరణిజ తేజణగుఖే - దమునంద యామె 

చెజంగున భూవణ - (శేణ్చివెచుటయు 

వినియునుగనియు గి - 'వ్యాజనొ"ంది రామ 

జనఫతి వాలిని - సమయింతుననుచు 

(పతినచేసిన మహా - చాహున _త్వ్వంబు 

నుతి నమ్మ లేక రా - మనృ పాలుకునకు 

నినసూతి బలుగొండ - 'శెనయమైనయట్టి 410 
ఘనమైన దుందుభి - కాయంబుంజూప! 

గోమలంళై న యం - గుస్ట్థాంచలమునం 

ఫ్‌ 


18 


శీరామాయ ణము 


దడా మోట నదిగూతె - దకరఈూజనముల 
సుగీవ్రనమ్మమి - చూచి [శీరాముః 
డు(గసాయక' మేర్చి - యొక్క.ట ఏంట 
సంధించి మేసిన - న_ప్పసాలములు 
బంధురగతి [దుంచె - పర్యతంబొక్షట) 
చొచ్చియవ్వులదూ! - మీణిలోనాంట 
వచ్చేలగమ్ముర రఘు - వరుతూణమయుసుకో A420 
నదిమాచి యలరొందు - నగ చరవిభఘుసి 
కదనంబు వాలితో, - గావింస్రుమను మం 
బనిచిన నాతండు - పర్వతిగుహూలం 
దనగక్టితమునిండ - దరనీ కిపి్కి-౦థ 
చెంతనిల్సిన వాలి - చీరికింగానక 
మంతయు నెదురుగా - నేతేకం దార 
వలదన్న వినక ౫ - ర్వ్యమున స్నుగీవుం 
దలవడిపోరు-వో - దశ రథాత్మజుండు 
బలుపింటనొకకోలం - బడనేయ వాలి 
కంప 480 
నపుడు కిప్కీ_౦ధకు - నఖివీ. క్రుంజేసి 
తపనజుంబట్టంబు లా తాంగట్టయినిచి 

వాన కొలముగాన - వలనుగాకునికి 

మాన వేం్యద్రుండు నిల్ప్చె ఎ మాల్య నద్దికిని 
తరవాత సుీవుం అ దమ్మునిచేశ 

నరపతి పిలివించ - నాల్లుదిక్కు.లకు 
సీతనువెదకంబం - చిన కవు లెల్ల 
నాతతభయభ_క్టి - నందందగ ననిన 


యిల[వాలె రాశాను - లెల్ల స్థ 


శీ రామాయణము 19 


దకశ్రీణంబున మూరు - తకుమారకుండు 


పవ్నీనాయకుని సం - పాతినింజూచి 440 
యత (డువచ్చినజాడ - నతిజవళ క్రి 


నత యోజనాయత - జలరాకిజాంటి 
రానణభుజపరా - [క్రమపాలితంబు 
గావుననమురు ల ౦ - కాపట్టణంబు 
చొచ్చినల్షీక్కొ.లు - చూచితా వెదికి 
య-వ్బోనశోకవ - నాంతంనీమ 
రామునింవల చి వి - శాలింజంతిలు దు 
సామైన యానీత - చందంబుచూచి 
(మొక్కి-త న్నెతంగించి ల మ్ముదిక యిచ్చి 
యక్క_ న్నెతలమిన్న - యందిమిన్నంది 450 
వన వాలకులంగొట్ర - వన మెల్ల -బెజికి 
తినివోకొతోరణ - _స్తంథభముల్‌ విటిచి 
సొరిదిరావణువముంత్రి - సుతులనేడ్షుంను 
దొరల నేవ్రరగాట్ర - తొంపరలాడి 
అవునింబొ6గూని - యలయిం[ ద్రజిత్తు 

రాత సేం్యదుండు పంప - (బహట్ట(శ్ర్ర మయ 
'తాలగట్రువడి ధాత = తనకిచ్చు వరము 
చేయ్టులూడ్చి య - చేయసావాసుండు 
చిజుతపగ్గంబుల - చేలట్టువడిన 
“తెజఅల౧సన లంక ఛీ = తీదొణుంగికాల్సి 460 
సీత-సీవుముచమూచి - సింథువుదాంటి 
యాతటి జూంబవ = దాదులతోడ 
కాకున్గుక డెకేలగి = కంటిజానకిని 


9) 


శ్రీరామాయణ ము 


వైకొమ్మురమ్మానం - గాంగిటంజేర్చి 
వహానుమంతు లాలించి - యర్క_జముఖులు 
నెనుకొనిజెబ్బది - 'వేల్లప్రుల్‌ గొలువ 
జలధితీరముచేరి - శరములువటణసి 
జులరాధిగరువనంబు - చవాయకుం దెచి, 
నలుడు సేతువు ట్ల జ నలినా ప్పకులుండు 
బలీవితోలంక'ప - సా భేంబుడిగ్షి 470 
రావణకుంభక - ర|పముఖులను 
కావరంబులుమాన్సి - కలనితోగలి చి 
శరణుచొచ్చిన విభీ - షణునింగారుణ్య 
పరత చే లంకకు - బట్టంబుగట్టి 
అనలుచే పరిశుద్ధ - మైనజానకిని 
వినువీధి నిందాది - విబుధులుపొగడ 
వరియించెబేవతా - నవరమునలోవుల 
మటిలంగ|బతికించి - మానినితోడ 

సె న్యంబుతోడ ఫు - స్పృకముపై మటులి 
ధన్యాతు దభ ర - ద్వాజునా శమము 480 
నిలిచి పావని(బీల్లి - నిజవిజయంబుం 
'జెలుపనంపుటయు నం - ది|గాముమునకు 
నత౭డేంగి వినిపింప = నలరీ యాభరతుం 
డలిశయ | పితిమై - యఫవుజెదుర్కొనలోం 
దారునచ్చటిశేంగి - తలముళ్లు నార 
చీరలునూడ్చి రం - జిల్ల గై సేసి 
ఆన_త్త్వ్వనిధి యయో - ధ్యా(ప'వేళ ౦బు 
చేసి సుమంతేవ - సిస్టాదులై న 


(శీ రామా యణ ము di 


పరమా_ప్పజనులుశచేం - బట్టా భి"పే_క 
పరసూత్సనమునాంది - [పజలంభాలించి 490 
భార్శికులై పుష్టిం - దనరి నంతుస్ట్రి. 

జడి గైకొని రోగ - బృందంబునణంచి 

ఛయములు దుర్చితు - భయములు నగ్ని 
భయములుందన్క_ర - భయములు బేమి 

భయములు వాతజ - భయములు జంతు 
భయములు లేక శో - భనవై భవనుల 
భధనభాన్య్థపశువ స్తు - తరుణికుమార 

కనకభూవణ వాహా = గణవములం౦ంగలిన్ని 
పతులంబాసినయప్రి - భామిసీమణులు 

సుత కోకముల మను - జులు నెందు లేక 500 
కృతేయుగమవమర్వాద - నెల్లప్రుణ్యముల 
శతృతిచలయంగంబో - షింపుచు నతడు 

పాయ మేభశతక్షంబు - నయుతగోజూన 

చియమముల్‌ మిగససలయూ - ని చరించిమించి 
జనముల "సే కాద - శనహ్మననర్ష 

దినములుపాలించి - దివ్య్వులువాగడం 

క. వల్యమునంకేలస( = గావుననిట్టి 

రానణాహితుబెల - రామాయణంబు 

థరణిసురులు వన్న - ధర్జుబోధంబు $10 
నరపతులొవినిన నా - నారాజ్యములును 

వణిజులు వినిన న - వస్తులాభంబు 

గుణులుళూ[ దులు విన్నం - గోఠుకోరికలు 
నయలిపసనందచును రాను * కథ బాలకాండ 


శీ రామాయణము 


వలనొప్పునాదికా అణ వ్యముగ నారదుడు 


వాలీ కి వేడిన - వాక్సరూపముగ 6 
అ ఛీ 

డాట్ళినం శేపక - ఉొావిఫానంబు 
వాకొసి ఈనన - పరుప్రూజులంది 
నాకంబునకు చే - నారణుండివుడు 

అమన: క తారింభ ను స 
పరమభధా!8ి కుర న - పావేతసుండు 
కరముప్ప వున్న గం - గానిశేతమునం 520 
నగ మసమోపసమున ను - _తృమనత్వ రాతి 
దమితనంసాఠాంధ - తమసయా తమస 
నీలంస్పుని గుల - ని్నదిగల్‌ దేణి 

0 

ఇవాలంగతేట” - సరఫ | ప్రవాహ 

యాం 
విలసితమాతీర్థ - విభవంబుయాచి 
శెలనశిష్యునితోడం - గీ_రించిపలిక 
తాపస్తోత్తమ! భర - చార్గబ! చూచితివె! 
యీాపుణ్య వాహిని - నిదియొక్కి.. జేను 
క లుగనినీట న - కల్పుషంబగుచు 
నలరె సజ్జ్ఞనమాన - సాబ్దంబుబోలి 50 
స్నానంబుసేంత వి = చృటసీదు చేతం 
బూను కమండలం - బు ధర్శితినుంచి 
నారచీరలు దెమ్ము - నావుడునట్ల 
గా రానతండు న - ల్క_లములొసంగ 
వలువలందుక తన --. వలసిన యెడల 
మేలంపచోనొక్క_భూ - మోరుహా్గమున 
చంభూపుటంబుతో ధయ అ జంచువుగూర్హి 


కీ రామాయణము బెట్ట 


(కాంచముల్‌ కవగూడె - కలక లధ్యనుల 
వఏనులచొక్కి౦వ - వినితేకయూచు 
మానినాొయకుది న - వముతుంబునందు గ్‌40) 
నొకబోయ కనికరం - బౌకయింత తేక 
రమొకయముచే [కొంచ లా ముర్భి పె CM 

ల క మక! 
"వేసిన నెత్తురుల్‌ - వెడలవాతెటణను 
మూసినకన్నుల - ముదరు పడిన 

ra ids 
కరుణాసము భుజా అ (కిం-చంబునందు 
త రుశాఖపె (కొంచి - తల్ల డమంది 
పలవరింపుచువాక్కి. - పడితెక్క-లార్చి 
కలలసచులాలటూాంద6 - గానకయొడల 
తొగరు దేజెడుజుట్టు - తో మెజుంగెక్కు 
పొగరు నెమ్మనితోం వ బొరలు[ పాణీశుం స్‌ర్ట్‌0 
జూ+-చివందురుచున్న - వేపశీ దేర 
జూచికి రాతు.పై ఆ సోంోర్వకతండు 
శీరినిపోద! నీ - మమొడలుర్యిమోంద 
నేరదుకొన్నా ళ్లు - నిలిచిన రిలయ 
gn ఆజా 

నేమి కార్భ్టంబుగా యా చేసితి క్రడ 
'నేమరియున్నట్ట - యీాపవ్నీంబడగం 
గొంచ క నొ(మోాల?” - గొంచః (దెళ్తీంచి 
కించ వై తివి నిలో - కించన ్ళుతు మె?” 
అనియిట్లుత వీయింప అ నాశాపవాక్య 
వినుతాశరములోొక్క._.. - వృ _త్తరూవమున. 560 
బరగిన నాశ్చర్య - పరవళుండగచు 
మురియునుమరియు నె - మ్మాదింజర్చ చేసి 


24 


శీకామాయ ణము 


తనశిమ్యుండగు భర - ద్యాజునితోడ 
ధినుమదనితన శాప = వృ_త్తంబు దెలిపె 
మానిషాద (క్రతిష్టాం క్వ మగను శాశ్వతీ స్సృమాః 
య(త్క్కాంచ మిభునా దేక మవసఫీః కామ మోహిత్‌: 
ఈ లీలశవీయింప - నీశాపవాక్యి 
మేలో స్లోకవై - యనలా నివ్వేళ 570 
ne) Qa 
జం|తగా(త్రములకు - జతగూడె పాడ 
తంతీలయసమస్వి - తింబయిమిం చె 
భందోనిబదమె - చరణముల్‌ నొల్లు 
ధ్‌ గ 

నందమె యిదివింత - యయ్యె నెమ్మృదికి 

యా @ (0 
నోళంబునంగరాతు. - జూచి తిట్టనను 
శ్లోకరయాపంబయ్య - చోద్య మైయనిన 
m0 యం 
ఆమాటవిని మది - నాభ ర దా్యాజుం 
జామోాదమునునొంది - యదిసఠియించి 
యిరున్రురు నలరొందు - నెడ భరద్వాజుం 
డురుభ కింద|త్సవా - సోోదకంబులను 580 
గురునితోర్యగుంకిడి - గురుండేగవెంటం 
గరమున జలవూర్ణ్మ లా కలశంబుదాల్సీ 
తమయా[శ్రముముచేరి - తచ్చాపవాక్య 
విమలార్థమాత్సభా - వించున 'ప్వేళ 
లో శేశుండఖనై క - లోకనిర్మాత 
నాకునంభనుంజూడ - నలిననంభవు(డు 
వచ్చిన నెదురుగా - వచ్చివాలీ కి 
యచ్చపుభ క్రితో - నర్ష పాదముల 


థీ రామాయణము లిస్ట్‌ 


నొనయగి యర్హాననం - బునిచిన దాన 
వసియించి ఛాత యా - వాలీ కిజూాచి 590 
యుచిత స్థలమున లా అ రుండనేమింప | 

విచలి తాత్మకుండా"-చు నా విన్నంబోవుచును 
పాపాత్సునిశవింపం - బరుపో_కి లోక 

రూపమైయునికి యా - (కోశించి కాంచి 

విలభంబులకు బోయ - (వేటున| కొంచ 

మిలంగసహాఆతె నన్యాయ = మిఈులసివ గాచి 
వగనున్నమునిజూచి - వనజనంభవుండు 
నగుమోముతోడ నా = నతియిచ్చెనపుడు 
వీలయ్యమునినాథ! యా యీాజాపవాక్ష్య 

మూలమై వాణి నీ - ముఖముననిల్పె 600 
చింతి బ్లచేంటికి - |శీరాముచరిత 

మంతయునీవు కా - వ్యముగా రచింపు 

నారదుం జేతీఠరు - న నచించె నీకు 

నారీతి-జేయు రా - మాయణర చన 

తెలిసియుడెలియని - దేవాదిచేను 

లలితచారి|తలీ యా లాస్వరూపములు 

రావణాసురముఖ్యు - రాతునక్ళత ఫ్‌ 

భావముల్‌ నీత్శావప - ఖావచర్యలును 

'సెజుంగని వెల్ల ae హృదయంబులోన 

చఅబతుంగంగనగు నీకు - నెద్దితోంచినను f10 
సత్యమై యాంగమ - చయముచందమున 

నిత్యమై నీవాణి - నిలుచు నెల్లపుడు 

నమ్మునో' హరకావ్య - మ్మదులు నదులు 

4 : 


26 


శీరామాయణము 


వ్‌మ వ. - కిమ్ముయి వెలయు 
నన్నాళ్లు భుపినుండు - నివు హోకాన్య 
మన్నాళ్లు నీన్రనీ - యవనివర్ధిలుము, 
ఆవెన్క_ యేనుండు ధా నన్నా ళ్లునాదు 
(శేవనుండుము జగ - ద్లీతవర్తనల 
ననుచునంత రాన - మందె పద్మజు(డు 
మునివరుం జాశ్చర్య = మునంబేలుచుంకి 620 
త నశిష్యులను భర - ద్యాజాదు లెన 
మునులెల్ల నాళ్లోక - ము -పఠింపుచుండ 
వినియిట్టి నమవర్ల - వృ త్తముల్‌గూర్చి 
తనసేయుకావన్యమం = తీయుంబూనందలంచి 
నర్వనంపద్దుణ = సామ్య గిగలుగు 
సర్యోన్నతము రామ - చరితమంతయును 
వస్తువుగా భా - వములోననిల్సి 
స్య_స్తికాననమున - స్వస్థుండై నిలిచి 
వారిఖూరమ్ముల = వలకేలనంటి 
తూబుప్రుంగానలపాం - దుగ దర్భలునిచి 680 
అంజలిలోయసాడ - నందువసించి 
రంజిల్లుమదిని నీ - రొమాయణ్ణంబు 
గావింపందలచి రా - ఫఘన్రల వర్తనము 
భావించి దశేరథ - పతిచరి తంబు 

కౌనల్య మున్నగు - కాంతలనడక 
లానన్నమైన రా - మౌొత్మృవ_ర్తనము 
నతనితము )లజాడ - లాసీతవలని 

కతలును వారల = కల లతుణములు 


శీ రామాయణము ab 


నగవులు మాటలు = నడుఫులుం[గియలు 

తగవులు హృదయవ - _ర్హనములిచ్చలును 640 
వనములలో రఘు - వరుని చెర్టుములు 
అనిమిపూరాతుల - యాగడంబులును 

కరత లామలకంబు - గాజూచినట్లు 

వరుస జి_త్తకువున - (వాసినయట్లు 

కన్నులట్లిన - కరణింజి త్తమున 

నన్నియు నాొకకోవ - య గోచరింప 

రత్న ంబులన్ని యు లా రాసిగాంసార్ప్పు 

రత్నాకరంబన - (శ వణపర్భముగ 

ధ ర్భార్థదము కామ - దము మూాతుదంబు 

శర్మదంబును పుణ్య - సారంబుగాలో 650 
సౌర్యంబు నత్యంబు ఒం సౌమ్యువ_ర్రనము 

ఎఖ రష్టింబు శారతొెయు - దాంతియువెలయ 

రాముని జననంబు - రఘుప్‌రువేండ 

కామిం-ది వచ్చిన ~~ ఇాళికస్థిలెయుం 

దాటక హారణంబు౭ - దపసిజన్న మున 

మేటిరక్క_సులంబో - మోాటిగల్పుటయు 

జనకుజన్న ము చూడం - జను-దోట శాత 

ముని యహాల్యకుశాప - మోాతుమిచ్చుటయు 

మిథిలా (పురంబున - మేటర్యాఘవుండు 

పృథుశ _క్టివారువిల్లు - సేర్చిత్రుంచుటయు 660 
సీళతావివావహాంబు - నీతత్‌ోపురికి 

చే'తేర భార్షవుం - డెదిరియాఃగుటయు 

నతనిభంగము నయోా - థ్యాప్రవేశంబు 


బరి 


శీకరామాయణ ము 


థీతిపతిరామాధి = పే.కవా _ర్హయును 

నై కవరంబు బొం - కక దశరథుండు 

"మేకొనియునికియు - (మిథిలాతనూజ) 

సౌమి| తియును వెంట - జను దేర వెడలు 

రాముని భీక్రరా - రణ్యాయా। త్రయును 
గుహునింజూచుటయును - గుహుండోతగ ఉప 
గొాహూానంబులందుల. - గడచివోవుటయు. 670 
జితకూటనగంబు - చెరిరాఘనవుండు 

వూోొతనైె ఖరి పర = శొలనిల్చుటయుం 

బుకిలోన దశరథ - భూపతి తోక 

భరముచే న్వర్లతిం - బొటిల్లుటయును 

భరతుండు తండ్రికి. - బరలోక విధులు 
గరిమంజేయుటయు రా - ఫువుందోడిలేర 

వనుల కేంగంగభర - ద్వాజుండెల్లరకు 

వినయవ_ర్హనముల - విందొనర్పుటయు 

డాసి యాచిత్రకూూ - టముమోందభ రతు' 

జే సేరంగని రాము - నీథ్సీంచి (తవుదు) 680 


పురికి రము ప నుటురయుక - బోక రాఘనుండు 


'భరతునకును తన - సాదుకాయుగము 


నిచ్చిపొమ్మనుటయు - హీితమతి మరలి 
వచ్చియాభరతుం డు - ర్వరయెల్ల రామ 
పాదుకాధీనమై - పరగించి [పజల 

చా 
నేది నంది[గ్రామ - మిరవుసేయుటయు 
రాముడు దండకా = రణ్యంబుచేరి 
యామేర మునులకు - నభయమిచ్చుటయు'. 


శ రామాయణము 99 


శొరభంగుని సుతీత్ల = నంయమీంజూచి 

యదిగ్ని యగస్తు వని ఆ నా|శయించుటయు 690 
నతండొసంగంగ విల్లు - నములు నసియు 

నతిభ క్సినండి య - య్యనుమతంబునను 

పంచవటిస్థ లిం యా బర్ల శాలను వ 

సించుచున్నెడ వారి - చేత కళూర్ప్చనఖ 

ముక్కు నుజెశులును - మొదలంట౭బోయి 
దుక్క_ంబుతో ఖర - దూపణాదులకుం 

దొెలుప్రుటయును వారు - డిక్క_యి వచ్చి 

చలమున రాఘవా - _న్హమ్ములచేత 

పదునాల్లువే”కా - ల్పలముతోవారు 

కదన నీల్గీన దశ - కంధరుం డెతింగి 700 
వూరీచుండును తాను - వను జేశుండున్న 
యారావుమునేంగ - నపుడురావణుని 

యనువుతినాక మృగ - మై నామచం[ దుం 

గను బాముటయు వాండు - కడ తేబుటయును 
"రావణుండపుడు థ - రాతనూజాత 

గావరంబున చెలు - గాంబట్టుటయును 

మురలువేశ జటాయు - మరణంబు వాండు 

పఫురికినేంగి యశోక. - భూజంబు,[కింద 

వీతనుంచుటయును - (శ్‌రామచం [దుం 

డఉాతని వై చేహి - నరనీకానవియు 710 
వచ్చి జటాయువు - వచననంగతిని 

చిచ్చణియమ్మున = వచేతులుందునిమి 

పజ తెంచునట్టి నే = బంధుల్మదుంచుట ము 


0 


శ్రీరామాయణ ము 


హరిణాఖ్రీశబరిచే = నర్చృలందుటయు! 
బంపాత టంబున - బవమానతనయు? 
నంపూర్ణజవసన త్త నా శాలిణయాంచుటయు 
మారుతతనయునా - మతమునం జేర. 

జ్‌రి స్నుగీన్రుతో = జెలిమింబూనుటయు 
వాలిసు గీవుల - నైరవ_ర్హనము 

వాలిని గెలుచు న - _త్ర్వ్యముగను3ంపం 720 
గ డకుంణో దుందుభి - కాయంబుమోాటి 
తడయకప్పుడు సప్త - తాశముబ్లూల్లి 
నమించుటయు భొవము - నాయకుండసుడు 
సవల వాలితో - జగడించుటయును 
వాలిలహాల్పుట రఘు - వరుండు క్రిష్కి0ధం 
బాలింప సుగీవుం - బతించేయుటయును 
వానకాలము మాల్య - వంతంబునందు 
తా నిల్చుటయు భాను - తనయు నవ్వెనక 
రప్పించుటయును ధ = రాతనూజాత 
నెప్పువానరులచే - చమకంబదపుటయు 730 
బవనందనుండు నం - పాతివాక్యముల 
జనమున జలరాశి - చొకళించుటయు 
సామోరి లంకలో. - జూనకివెవకి 
యేమేరలగానక - యిచ్చం/సందుటయు 
శోకంబునెంది య - శోకంబు| క్రింద 
నాకొమ్మవసియింప - నరసిచేరుటయు 
వ(రలు నుంగర మిచ్చి లా వన మెల్ల బెటికి 
నరగ నతాూదుల6 - జమరివై చుటయుం 


శ్రీరామాయణము oH 


జిట్టకంబుల నిం|ద్ర - జిత్తుచేయిక్కి_ 

చెట్టుకయాలంక - సీఅుంసేయుటయు . 740 
మరలి యంబుధిదాంటి = మనుజేశుయగాం'చి 
వరబుద్ధినేంగంటి - వై "దేహి ననుట 

'రాముంజేపున వాన - రబలంబుయబోవ 

నామేర జలరాశి - న్మాథయించుటయు 

of రణుజెచ్చి నవిభీ = హణునకు రామ 

నరపతి యభయచా - నంబు సేయుటయు( 
(బాయాపవేశంబు - బడభాన్ని విజయ 
సొాయకంబులవార్థిం య జాలం గోల్బ్చుటయుం 

గడలిపై సేతువు - గట్టివానరుల 

విడియించి యాలంక - పీిటియిచ్చుటయు 750 
రావణకుంభక - ర్లవధ(క్రమంబు 

దేవతఆ ాచ్చంబొం - దిన విభీవణుని 

పట్టంబుగట్టించి - పొవకశత్‌ఖల 

ముట్టిన జానకి - ముదము రెట్టంప 

విబుధానుముతేమున - వేడ్క. జేపట్టి 

నబలుడై పుష్పక - స్థలి వసించుటయు 
మరలివచ్చుచును షం మవిభుండు వ. 

సరుండగు నాభర - డాం్ధజుంగాంచుటయు 

మానవపతి హను - మంతునించిలిచి 

పూని నందిగామ - వమునకుంబంపుటయు 760 
భరతుంజెదుర్కోనం - 'భార్థివ_త్త్సములు 

పొడింబొరి వల్క-లం - బులు దొలంగుటయు 

నక లభూపహపణనము - జ్ఞ వలులై యయోధ్య 


లీరామాయ ణము 


వికసింప మతులు (య = వేశించుటయును 

Be cece eee భవనము 

చేకినదొరలయా. - సేసె వపంచుటయు 

జగతి తా నేకాద - శనహ్మసవర్థ 

మగుదినంబులు (వజ లా నరసి వోచుటయు 

నడవులకును నీత - నంపుట సీత 

కడుపున కుకలవుల్‌ - గలుగుట యనెడి 770 
కతలమోారుచు నాటు - కౌండముల్‌ గాల 
జతగూర్చియేనూరు - నర్షముల్‌ గలుగ 
Mitte వదినాల్దు వేలు 

సదా (గంథవి - _స్తరమై యెనం౫ 

నొనరించిపై కథ - లు_త్తరకాండ 

మునంజెప్పె వాల్లీకి - మునినాధుండపుడు 

కుక లన్ర లత్యంత - కుశ లమానసులు 

దశరథపాొ(త్రులు - చార శేముములు 

వచ్చిన నిగమముల్‌ - వారికినేర్చి 

వచ్చినతరవాత - వాలీ స్రకిమాని 780 


TT Ls జతేగూడియున్న 
కరణులు బుద్ధినై_ - ఖరులుర క్రియును 
రాగనికుయుయజూ-ది - రావూయణంబు 
బాగుగా వారికి - పఠియింపంచజేసె 
గాంధర్భ మధు నం - గతుల వీ శియలు 
నంధించి గాంభార - షడ్జనిబూద 

భైవత బుపభ మ - ధ్య ను సంచ ముము2 
'తొవులు చుం[దమ - ధ్యమతారకమాల 


శీ రామాయణము విపి 


క5కలయవారలకథ = వినువీంపం జూచి 

చెలువముల్‌ నడువులు = సింగారములును 790 
పలుకులు నాజాను - బాహునవ్రల్‌ చనల 
వెళుపాటియురములు = వెడందకన్ను లును 
చూచిహూనులువారి - సొబగు! కీరాముం 

జూచి యచ్చునంద్‌ద్పు - చోద్యమై యుండ 

బంబంబు త|త్పతి - బింబంబు లటుల 

నంబకంబులకు న = త్యానందమెన౫ 

నున్న వారలచంద - ముర్వీజనంబు 

విన్నవించిన రాను = విభుండు హార్షి ం-చి 
చూచువేడుకనుండు - చో న్మాశమమున 
వాచంయములు వారి - స్వరపిశేపములు 80) 
విసి సభయ కూడి - వికచాననముల. 

గనుదడావమురల న్మళు - కణములునాల 
నానందములనొంది - యానయ్య! మేలు! 

గానమా నరినాటి = గానమెయ్యెడల 

రాగమేళన ననురా - గంబులొంది 

"భాగ య్యెక్లోకార్ధ - భొవంబులనుచు 

మెచ్చియందొక మాని = మలిమింగొంచు 
లిచ్చెదంజెవుగోల - యిచ్చెినొక్క_రుండు 
౪.౪. - ఇ్చెనొకండుడాత 

"తానై గోపిచం - దనమిచ్చినొకండు 810 
భూవీంప వల్క-లం - బులొనంగ౫నొకండు 
కాహాయవ(శ్ర్రముల్‌ = గప్పునొక్క-రుయడు 

+9043 ౦గ్గ నమాద అల మూదనమారను 

ర్‌ 


లీ4 


కీరామాయణము 


లిచ్చుసీవులకు - వారిచ్చలనలరి 
ఆయుష్యుమును నితి - హాసముఖ్యంబు 
(కేయస్క_రము - కవిజీవనౌహధము 
(శుతులసారమ్ము తే - జోలాభకరము 
నతులంబునై నరా - మాయణంబిట్లు 
వినుపింప సిచ్చలు ఈ ఏసి ముసిరాజు 
తనవెంటసీతనం - దనులందోడ్కొ.నుచుం 820 
దమ్ములుగొలువ ర - త్నమయాననమున 
నమ లి రాజులు - సచినవ్రలనడుము. 
గాలునున్న |క్రీరాము - కొలున్రలోవపలికిం 
౫ళుకువీణౌాలు ఫున్త - కమ్మలు పూని 
మునుకొని వచ్చు'రా - ముని బాలకులను 
గనుంగొనిలతు, 2 | _ కంటినే ఏరి 
జోడుగూడినయట్టి - (శుతులవియ్యంబు 
పాడొెడుచందంబు - పలుకులందములు 
మహానీయరాజకు - మారలతణము 
లహహా ! నామదికిప్పు - డానందమయ్యె 880 
వినుమనికొలువులో - విభు లెల్లవినంగ 
జనకు(డు శ్రీరామ > చం[దుండువలుక 
మునియెచ్చరింప రా - మునికథ సుతులు 
వినుపించు తత్క_థా - విధమెట్టిదనిన- 


ప కథా( ప్రారంభము మ 


మనువంశ సృపులచే - మహాసీయ్యమగుచు 
ననుపషమంబయ్యెరా = మాయణరచన ....... 


శీ రామాయణము 


సగరులచేనై న = సాగరంబనలో. 
దగునదిలోశై_క - ధర్జుసాగరము 


అ అయోాభ్యా పుర వర్ణన = 


నరయువుపొంతకో - నల బేశమునను 
ధరణిం జెన్నగునయో = ధ్యాపట్టణంబు 
నొండ రెండునునైన - 'యోజనంబజులకు 
నిండినవెడలుపు - నిండుపం| డెండు 
యాజనంబుల పొడ = వొప్పు పట్టణము 
'రాజిత ంబుగమను - [పభుండునిరి పెర 
'రాజమార్లంబులు., పటుట 
'రాజిలుముణి మయ - రంగవల్లికలు 
పువ్వుమేల్క-ట్టుల - బ్బురవు'మేడలును 
పువ్వులతోంటలు - భువ నేశ్వరములు 
మకరకీతనములు - మణిగవాతములు 
చకచకల్‌ వెదచల్లు - చం దశాలలును 
కోటలునట్లళుల్‌ - కొ త్తళంబులును 
నీశునయంగళ్లు - నిబిడయం|త్రములు 
ర౦,4 444౪032౪ + ౦జబురు 
జంగులాళర్థదులుదం - చనపు-జేతులున 
నరిభీము తేజంబు - లగుసావుజంబ్లు 


లరయం౭బాయురయంబు - లగువాయంబులును 
రత్న సౌధములు క్రి = 'రాటయూధములు 


రత్నాకరానుకా - రము లగ_డ్తలును 


840 


850 


86 


శ్రీరామాయణ ము 


సావళ్లుం బసిండిహూ = జారముల్‌ కడల 

కావళ్లుగాచువని - [కమపీరభటులుం 860 
గేలీవనమ్ములుం య గృత కాచలములు 

"బాలీకాలంకార = పణ్య ఏధులునుం 

బరపుచప్పరము లు - ప్పరిగెలు సాము 

గరుడులు నై భవా - గతవిమాసములుం 
జెజకుంోంటలు - మిన్ను చెనకుకోటలును 
విరులుగదంబముల్‌ - విలుచుంబేటలును 
చేదాలయములు భా - ేవవీథులును 

'బావుక దుందుభి - (ప్రణవ ఘోపములు 

ఏణాపణవశంఖ - వెణుమ్మదంగ 

రాణాలిమధురధి - రథ్యానములును 870 
నరిమనోదరదంబు = లగసనరదములుం 

బరికింప వికమో - దృటునై నభ టులు 

వెదశాస్తార్థకో - విదులై నద్విజులు 

నాదిరాజనయజ్ఞు - లై నరాజులును( 

గలిమింస బేవనిం - గై కోనివణిజు 

లలరవి|వ్రులంగాల్సి - యమవళూ[ దులును 
మకరతోరణములు - మహానీయశేతు 

నికరముల్‌ నిర్జల - సీరదీర్థ్సి కోలు 

గోపురంబునుమించు - గోపురంబులును 

కోపనానూపుర = కోలావాలంబు 880 
నలరొందియిం[దుని - యమరావతియును 

జలరువాగ ర్భుని - నత్య లోకంబు 

యతలో శేశంరు = నలకాఫురంబు 


(శీ రామాయణము 7 


నవీణశమననం - యమినీపురంబు 
గెలుచునానాగుణ -'కీ_ర్హనల్లాంచి 
యలరునయోభ్యామ జా హాపట్టణంబు 


ఆ దశరథుని రాజ్యపాలన ప్త 


పాలించునకలభూ - పాలచేఖనసుండు 
నీంవివేకచా - వ.ణ్యభూపణుండు 
వరముతి తియియ్య్యాకు - వంశే వర్ధనుండు 
సిరఖె థై_రషనిథి జి తేం - పరః డుదారుండు 890 
భారి కాగి దీర్భ - దర్శి యత్యంత 
నిర్దలచిత్తుండు - నిపుణమానసు.ండు 
బలవంతు. డతికృపా - పరుండు పుణ్యాత్తు స్త 
డలఘుకీ_ర్తివినోది - మొళ్వర్యఘనుండు 

నత్యసంధుండు సర్వ న నముఃడర్జులకును 
నిత్య చాత |త్రికర్ణ = నిరతుం డు_త్తముండు 
నతిసాహూసుండ న - వూధిక వైరి 
నత శాజలోకుండు = న్నత భుజూబలుండు 
దళదిళల యశ [ప = ఆతౌొవముల్‌ నంచు 
దశరథుండలరునా -- ధన్యు రాజ్య మున 
న(పసిద్ధుండపూజ్యు. =  డలనవమూానసుండు 900 
న్యపయోజకుండు న - నావారపరుండు 
నపకారి నా_న్ఫికుం - డవివేకి మూ ఫో 
చపలచిత్తుండు దు - ర్టనుండు కొండియుండు 
పాపాత్మృకుండు మధు - పాని దుర్తనుండు 
కోపి జూల్ముండు కృత - ఘ్నుండు కాముకుండు 


శీ రామాయణము 


దారిద్భనై రూప = ధరుడు కుచూవి 

జారుండు వోరు. డ - జాని 'లోభియును 

వెదకిన లేక కో - విదులు భారి కులు 

సదయాత్శకులు నత్య - సంధు లాశ్యులును 910 
బరమపుణ్యులు. గర్హి - పరులు కారుణ్య 

నిరతులు నిజకార్య - నిర్వాహాకులును 
నన్యన్యహితులు ద - యాళున్రుల్‌ సుజన 

మాన్యులు నకలన - మతులు దీరులును 
నుపకారులును, నైభ - వోన్నతుల్‌ పీత 
కపటమానసులునై - కడం౧ాడంగలిగి 

వీతృవాక్య పాలన య (పియకుమారకులు 

పతియ దై వంబని - పొటించునతులు 
నలిథులందనియించు - నన్నదాతలును 

(వతముగా నిజధర్మ - వళుతై నజనులు 920 
మిాజయవ్వభుండుధా — ర్శికుం డై నకతనC 

జతొరఠరిలు నకలశో - భనసమృధ్ధులును 

మణికుండలములు భర కిరీటములును 
(పణుతవిభాషణాం _ బరవితానములు. 
బువ్వులుపూంతలు - భోగభాగ్యములు 

నవ్వుమోముల లల - నారత్న ములును? 
పొాండియుంబంటయు - బహుపదార్థముల. 
బోండిమియునుంగట్లి - వొదలుచునుండ 

నగరంబువెలి సత్య - నామమై చాల 

నగణితంబైన మ - హోవచేశమున 980 


శీ రామాయణము 89 


తగవింధ్యహీమవన్న = తంగ లముల 
గడి డా నంబువుల్‌ - నివిడముల్‌ గాలం 
గట్టుక ంబముల ని = గళములుగదియ. 
బట్టు కుముదసార్వ = ఖావమూాంజనాది 
కులములుంగల దంతి - కులము నజ్ఞార 
ముల నడగొండల - మురువునమెటయ 
శక పారశీక భో - జ వనాయు సింథు 
కుకురు బాహ్లూకహాట్ల య ఫూోట్టాణజములు 
హోఛీ దిర్రయోజనా = యతవెన జాజి 

నాకా 
శాలలహాయముల = చడితీలు మెజయ 940 


అాయజాయాలాలు మం తివర్ట్యన వలా 


నింగితజ్ఞులు నతి - హితులు మంతజ్ఞు 
లంగీకృ తాన 'ఏన్యు - లనుర క్షులైన 

ష్‌ విజయద్భ = న జయం[త మంత 
సిద్ధ సాభకజయ - స్థిర సుమం[తులును 
మజి యశోకండునెన - మం[డు[పధాను 
లరయనవ్విభునించా - యకంగాల్చియుండ 
వరపుణ్యులు వసిష్ట. - వామదేవాఖ్యు 
లిరువురు హీతఫురో - హితులై'వసింప 
“వెలయుచు ధర్జ్ముకో - విదులు జితకేం[ది 
యులు ననాగత కార్య - యాజనపరులు 950 
'రాజానుముతులు ప - రస్పరశ్నేవా 
రాజతుల్‌ చారవా - రావలోకనులు 
సర్వనమాను లు = త్పాహనమేతు 


40 


కీ రామాయణము 


లుర్వీహితులు చతు  రోపొయనుతులు 
సంధివిగ్రవాముఖ - షడ్డుణోన్నతులు 
నంధాపతిష్టితుల్‌ - సామాదిరతులు 
నై నమంతుల కిర - ణావళిచేత 
భానుండొ ప్పెడురీతి - ప శ్లీరథుండు 


= దశరథుడు స్పుత్రకా మేసి జేయ యత్నించుట = 


తొవెలసియును నం - తౌనంబు లేని 

యావిచారంబుతో - నశ్వ'మేధంబు 960 
గాపింపందలంచి యా - గమవే_త్తలై న 

పావనాత్సుకులను యా (నావ్మాణోత్తముల 
పామ-బేవసుయజ్ఞ - వత్సజాబాలి 

వై మినిభరత కా - శ్యపముఖ్యబుషుల 
నాత్మపురొ'హితుం - డై నవసిష్టు 

నాత్చజహీనతం - (బ్రా_ప్పమైనట్టి 

ఖేదంబుందెలుప నుం - కింప యుమహ్మాను 

లాదరంబున విన - నతండిట్టులని యె 
అఖిలంబునెటుంగుదు - రాత్సజుల్‌ లేక 

సుఖ మెట్లు గల చెందు - జూచిననాకు 970 
'నత దర్ధంబుగా - నే నశ్వమేధ 

మోత కింగాొవింప - నిచ్చయించెదను 
యీకోర్కు.లీజేద్చు. - డింతటివారు 

నాకు౫ల్లి యుపేతు, - నాయమీ ? నీయ 

నరువదివేలేండు - లఖలభోగముల 

ధరణియెలితిని 8 - _త్తకురత్త చనియెం 


శీ రామాయణము 41 


గాలంబు మోరలీ - 'కార్యంబుందీర్ప 
సాలోచనముసేయు. - డనినవారెల్ల 

మేలు! నృపాలక! - మోహృదయంబు 
కీళాటుంగకమౌాకుం - గిమ్మనరాదు 980 
ఎతు కయున్నార - ము భావి "కార్య 

పరిణామ మది కాల - పక్ళంబు చేత 

నెన్నడు లేనట్టి - యీచింత యింత 

నన్న మె పొడము - టీశ్వరు నాజ్ఞలాక 

కడ లేర్తు మట్లనే - కావింపు మఘుము 

విడిపింపు తురగంబు - విధ్యు_క్షముగను 
యాగోపకరణంబు - లఖిలవ స్తువులు 

"వేగబెవ్పింపుండు వ వేదులమర్చి 

నరయూతటో_త్తర - స్థలమున శాల 

విరచింపంబేయుండు - వివిధవై ఖరుల ౧90 
నన నట్లకాగ న - య్యశ్వరత్నంబు 

ఫఘనలతుుణంబుల = గలజాని వెదకి 

దురితంబులణయంగశాం - తులుహోమములును 
స్థిరమతించజేసి జు రా ల్యిక్కు_లంజూచి 

తప్పులురాకయ - థావిధిగా 

కప్పుకయందటు? - గనుకల్లియొకట 

కొదవలురానీక - కొనసాగ యాగ 

మిదినెరవేర్చుంజెం - తే యిచ్చరిల్లి 

ఛు దముల్‌ నెదకుచుం - జేరుదురపుడు 

ఛదకశ్శేతరుల్‌ - (బహ్మారాతసులు 1000 
అందుచే యజవూన - హోనియాగాన 


42 


శీ రామాయణ ము 


నందరునందు[ప - యత్న ముల్‌ గలిగి 

సక లసామ (గుల = నమనచానములC 
(బకటింపుండన వారు - పార్థివునాజ్ఞ 
నటులకావింవుదుమని - యిండ్లకరుగు 
నటమోద మంత్రులు - నందజంబనిచి 
నగరిలోపలికేల - నరపతి తనదు 
మగవలతోడ కు - మూరులవేండి 

దాను తురంగమే - ధముసేయుదీకు 
వూనినచందమ - ప్వుడుదెల్పుటయును 1010 
( పా భాతికంబులా * - పది నులట్ల 
సౌభాగ్యవతుల యూ = న్యంబులువొదలి 
యానందములంబొంది - రమ్మజునాండు 
మౌన ేందుండు మహో - మహీమనగాల్యుండి 
పుతులపై యాస - ఫురకొల్ప వేడ్క- 
మ్మతాధికముగ సు - మం[తుండిట్టనియె 
చేవ! పూర్వమున బు - త్విక్కుల చెత 
నేవిన్న యగ్గంబు - హృద్దతంబగుచు 
బొనంగియున్నది సీ - దువూని'కెకివుడు 
సునరంబుగా(గల్లు - సుతలాభమందు 1020 
నామదిందొంటి న = నత్కుమారుండు 
సేమంబు నీకురాం - చెప్పినమాట 
అదియెట్టులనిన కా = శ్లో న్పీసకుమారకు(డు 
సదమలవిజ్ఞాన జం సంపన్నమూ ర్వి 
ఆతనివిభాండకుం - డందురువేద 
సుతుండాతనికిజన - స్తుతచరి. తుండు 


శి రామాయణము 48 


గుణనిధిబుశ్యశ్ళం - గుండనంగంగలండు 

గణుతింపనము న - గణకానుర_క్లి 

తావచ్చిరోమపా - దన్ఫపాలునగర 

చేవీయుతముగవ - _ర్హించు నెప్వెళ 1080 
నసముతోదశరథు - డశ్వమేధాంగ 

వమసగంగయబు తశా ఆం 'మేన్టీ సేయించి 

అమ్మునికృపశేత ల నాత్సునందనుల 

నమ్మాధవాంశ జు - లై సట్టివారి 

నలువురయణూాంచున - న్న తెజఅంగునాదు 

తలపున కొనలిహూడె - తవ్పదీవూట 

అనవిని యువ్వ'రా - యనబుశ్య శ అంగు 
డనుమానియెమిటి = కై_యంగరాజు 

రప్పించి భోగము - రనుణులేమాయ+ 

గప్పి తెచ్చిరి యట్టి - కథ యేర్పరింపు 1040 


మనినసుమం్యతుండ - య్యవనీశుంజాచి 
బినయంబుతోడన - వ్యిధ వెల్లంబలికె 
లతల ననవ్తపతలతననాయలంయలలప a 


నా. బుళ్యశ్చంగుని కట్‌ 


నరవరో త్తమ! విభా - ండకకుమారకు(డు 
చిరతపోనిథి బశ క్ట - శంగుండు రెండు 
(బ్రహ్మా చర్యంబుల - బదిలు౭డై నడవు, . 
(బహ్మారతుండుపూ - ర్వమహ్మో(శ్రమమున 
న్యాశమంబునందం(డి - కగ్నిహాో(త్రునకు 
శ్కుళూసపలాచరిం - చు నలంత తేక 
అనుదినం చీరీతి = నన్వ మేమియును 6 


44 


థీ రామాయణ ము 


దనమది నెజబుల క - తపముయగావింప 1050 
నతని కెస్ష్టానరించు - నట్టినోషంబు 

(పతిపన్న మై య౦గ - 'రాజ్యంబునందు 
వానలుగుడియక - వసుమతి జనులు 

దీనులై కుయ్యిడం - దలియంగ లేక 

రోవమవపొదుండును. బు - రోహి తామాత్య 

సామంతులకు న్మ్‌వ _ నంగంబుందెలివి 

న = పి పఫుంగవ్రులం 

(బాజ్జులనాగమ - పారంగ తులను 

వీన్షీంచి యూయనా - సృృాదొ గహంబు 

దతులుమిోర లిం - దటుం గలిగియును 1060 
నారాజ్యమున(గల్ల - నాయమే | దీని 

చేరీతిబారింతు? - నెద్దికారణము | 

ఛభావించి మొరలు = (పలిచింత సేయ 

కీవేళనురకొందు - రే యనుటయును 

వినివి వ్రు లెల్లనా - వి శ్వేశుంజెంతం 

బనివచ్చు కెల్లవి - భాండకసుతుని 

యెడం జేయు"మీవిధి - నేని యమా్మానిం 

దొడుక తెచ్చిన నీతి - దోషముల్ద్‌లయప 
ననవారింగాంచియ - య్య వసీశు(డనియె 
మనయింటికాతంటదే = మతమునవచ్చు 1070 
నెద్ది యువాయమిం - శెటుల రప్పింత 

మెద్దిసాధక మాన = తిండనిపలుక్ర 

రాజేంద్ర! యమ్మాాని లు 'రాజాత్మజునకుం 
బూజనసేయు-చుండాన = (పొద్దువోకలను 


మెలల కుకానియే - మమియు నన్య మెజుం౫ 
డిలనొక్కొ_పురమైన - నీక్షింపంటోవ 
డంగనాపుతుషరూ - పాంతరంబరయ. 
డంగాధివర ! యింది - యనిరోధనమున 

నున్న వాండటుగాన - నోెనపరి వయసు 

క న్నెలంబనిచినం - గనునంతలోన 1080 
కమలాతుండున్నాండె - కామనపాల 
కవులాస్తు/ండున్నాండె - కాకామినులకు 

విష యాతుదుండ?స - వెలందులచూపు 
విషముసోశిన నెట్లు - వివఘండుగాండు 
పనుపుశడిప్పుజె - వణ్య భామినీమణుల 

ముని యంతరాక కా - ముసెంకగాక 
అనపనిఠరహా గాక - నా్మాపధానులను. 
బనిచినవారలు - పడవాళ్ల చేత 

ఏటిలో వెలజూతి - 'వెలందుల నెల్ల. 

జాటించి పిలిపించి - నవరణల్‌ వేసి 1090 
వలయుసామ్ములొసంగి = వనిత లవెంట 

నెళను దెల్బ్పగవ్మప లా నికరంబులసార్చి 
పంచినవారువి - భాండకా శమము 

నంచుల నొకగుమి - మయొవిలాసినులు 
దండెయుంగిన్నెర - తంబురా వీణా 
యుండొండనుతి గూర్చి ధూ హాయ లుమార్లమున. 
వింత రాగంబుల - ఏనులు చొక్క 
పంతుమార్లమ్మున( - బదము లేర్చజచి 

పాటల నాటల - పంచసాయకుని 


శ్రీ రామాయణము 


వేంటకుదీములై. యం నెలపువ్యుంటోండ్లు 1106 
మహానిమా|శమమున - మలయుచోందండి 

స్నా నార్థముగ చేప - నమయంబుగాన 

నొక్క_ండు పశా - లోపాంతసిమ 

దక్కె-రాయితండను - తరి గోవరింప 

నున్నయమ్మునిం జూచి = యొద్దిక సాని 
కన్నియల్మరుమాయ - గితీంబడుననుచు 

గిలకిలననవ్వుచు యా కిన్నరల్‌ మొరయం. 

తళుకుంజూపులనువి - తరములు మెటయ 

గణగణ మొలనూలి - గంటలుమొరయ 

రుణరయ్సు మంజీర - చయముఫకోమీ౧ప 1110 
కంక ణమ్ములు( వరదాయ యా గమ్మలుగదల 

బింకెపుగుబ్బల - బిగువు రెట్టంపం 

గడు లేంతనడుములు - గడగడవణంక 

అడుగులయబోవీత - _హాస్వముల్‌ గదియ 

వెల లేనినవ్వుల - వెన్నెలల్‌ గాయ 

పలుకుల: గపఫురంవు - పబుకులురాల 

నంగముల్‌తళుతళు - కని మించులీన 

బంగరు కాశ లం = బిసి నిగ్గుమిాలు 

జడలనల్లినపువ్వు - సరులు గమ్మనలో 

విడిగంపుమోవుల - విన్నాణమెనంగ 1120 
నవయవచాకచ - కరములురాణింప 

నువిదలందబువహాాని * యోలంబుచేరం 

జూచి దెగ్భమనోంది యు చోగ్యంబు వెసీచి 

లేచి దిగ్గన మాను - లే వీరలనుచు 


నీరామయమాయ ణము 47 


నందజఅవవముల -- నందంద(వాలి 
చిందులాడుచు వారు - చెదరిశేడింప 
కరములు మొగిచివ2ం - గటవినయ మున 
ఒతువడ్‌ి నర్ధ్భ్టముల్‌ జా పాద్యంబులొనంగి 
ఎవ్వా౭డవెద్దిజే - రెంగింప్రమనుచు 
జవ్షనులడుగ = నోనంయములార ! 1130 
నాజనకుండు విభాం - డకుండు మన్నామ 
మాజనగ తిని బుషహర్టి - శృంగుడటం(డు 
మాయా క్రమం'బెద్ది - మోాెరేమువేండి 
యమేయడకేణపచు - నిటచేకనారు 

అనిన మహాత్మ! మా - య్యాశ్రమంబిటకు 
ననతిదూరము చేర - నగునేంటిలోన 
తడన్రగాంభాడి ప - ద్యకమంబుననుం 

గడు మెచ్చ శుద్ధమా - ర్షమునమోాజుదుము 
జలజాంబకు కఖా(ప - నంగముల్‌ నేర్చి 
వలవసియాన నె - వ్వరిం జేరంబోము 1141) 
ముందులలోంజేయు - మతముమాతలంపు 
లందుతక్ము..వావా _త్స్వ - మడుగ నేమిటికి 
రవణతో శుకవచో - రచనలుమాప 
భువి ముమ్ముబోల న - త్పురుషులు లేరు 
అనాం. అంగ యా నగుయోాశ్యు వలిచి 
[(పాప్తనంగతి బట్ట - బయలుసేయుదుము 
వమూానినాయక! విను - మూ! వనితలము 

"కాన నెన్నడు విని - కని పుట్టుమొదలు 
నావలపులజాడ - లరయనుగాక 


48 


కీరామాయణము 


నీను మమ్ములంవాసి - నిమిప.మోరుతు వె 1150 
చక్క_నికొమ ల చందంబుదూచి 
చొక్కు_న మరలి రా - జూతువే యిటకు 
నూమ్హమోూావిపండ కే - మననూరనటి 

య wa) 
మోమౌానులున్నా రె - మదిదియంటు 
కలహంసగమనాను - కారచేస్ట్రలును 
చలకొను కీరవాణీ - విలాసములు? 
గలకలాయిత రవ = కంఠరవంబు 
తలంపనియీ రి త్త - తపమేల ? పీక 
ప మాన్య దిరిస్రు కక రొనువుని-చెలులు 
కమ్ముక గోదుమ - కజ్జ్ఞముల్‌ వేస 1160 
మెండుగా మెనవన్రుచు = మిొాయా।శ మమున 
బండునే యిటు - వంటిపండ్లని మెచ్చి 

ళు ఖ్‌. 
యలరి యాపాదకే - శాంతంబుగాలం 
గలవాణులను చ - క్కంగాః చేటతీియూాచి 
పూనుమోశళివలింగ - ముల శేలలేవు ? 
పానవట్టములంచు - పాలిండునిన్రరు 
ళు ay) 

తు మ్మైదగుంపులం - దోలదననుచు 
కొమ్ముననుదుటిముం - గురులంటి తోచు 
వలిబిుజోం కైంత - ఏంతాయెననుచు 
తేలిక కస్తూరి - తిలకముల్‌ మెచ్చు 1170 
స్వాదుగా గమగమ - వలచునె-వ్చోటి 
బూదిళయూయని గంద - వొడికీలనంటు 
యావింత ముంజి తౌ - శ్లీక్యడివనుచు 
తా వేండు మేఖలా - దామముల్‌చూచి. 


శ్రరామాయణము 49 


యేనీమపటికంబు - లిట్లుండుననుచు 
గాసిల్ల వజ్రాల = కడియుముల్‌ (దిప్పు 
ేచెట్టులనుయిట్టు - నీవల్క_లంబు 
లీచాయనవి వల్వు - లెగనె త్తి చూచు 
మంచివె ర్య డాత. - నాలిక లనుచు 
కాంచి నీలఫ్రునరుల్‌ - కన్నులనర్హు 1180 
"ేశ్రమించలో నుత్త = రీయంబులందు 
చేకమండలువు లుం - చితీరం చునన్ర్యు 
చిగురాకులా యివి - చిదుముదమునుచు 
తొగరుగామ్మావులం - దుకగిల్లయాచు 
నిటులున్న యమా రాని యా నంతాలలో కన 
గుటిలకుంతలయెా ర్భు - గొబ్బునంగదిసి 
ర ప కై = రమ్ము చేంబట్టి 
నమ్మతినొక (హాని = వాటునసిలిచి 
జిగిటీగిచన్ను ల = చిజుత సోయకులను 
గగురుంచాల్చంగ మేను యా కౌగిటచేర్చి 1190 
కరయుగళంబు పై € - గదియించివచ్చి 
చుటుచుటుక్కు..నగోరు = సోంకులంటించి 
చెవిచంత నెవూము - చేర్చ్మివమూన్లన్ను 
హావణింపంజేసి పం = చ్యాస్త్రవుంత్రములు 
కలరవకల రావ - గళనాదభద 

కలనలచేత నం - గము మజణువీంచి 
కొననగాము నాయటునో = క్రోమలపాణి 
యనుచు చేకాచి కా = యజునిమేలొ-_ల్ఫ 


50 


శీరాయాయణము 


తజ్జనకుని తిం = దరుణులంగపహాడి 

అజ సేసుకపోయి - రవ్వనీవనికి 

పొయినం గళవళిం - వుచుంటెల్వినాంది 
మాయలా(డులమోా'ది - మవుతలం దగిలి 
పనపువాజెల దిము క పట్టినమిోరి 
కసిగాటుపెనకువం౭ = గనువేందురె త్లి 
యందువోయిరొవూను - లిందజుగూడి 
కందునొకో వాటీం - గనుంబండువులుగ 
మానలుములవని - 'మెచ్చులవయసు 


& 


మూసెచు వేడబం - mo 

Mo ) 
యొక్క_.ండునునుబాటు - కోరి. ...444*. 
44464464 లేని నిండు. - జందురువంటి 
“వుంగమునామొగముతో - మొలక లేనవ్వు 
చిగురొ తన తించి - చేవింత చేర్చి 

అ. అరి న 
యొకమనోవారళ బ్ద - ముప చేశమిచ్చా 
నకలావయవములు - రుంబునునంగ 
నమ్మునోహరశబ్ద - మవ్య _క్రమధుర 
మమ్మునిబాలు జి - హ్యాంచలసీము 
జనియి౦ప విని జున్ను. 40౪2 
ధి థ 4 ౪ 44 222 = -వృుత ta బళ్ల వంబుగాం 


నాదంబునుండి క్ర ర్లరసాయనముగ 


నాదు డెందము నిజా - నందకందముగ 
నందుచే నేంచన "a యావస్థనొంద 
నెందువోయెనౌచూడ - శెట్ల్టుండశేర్తు 
నెటకుంబోయిరొ మాను - అేవారింేం 


1200 


1220 


శీ రామాయణము ద్ర! 


యెటువోయినను వంట - నే వెలంగుదును 
అనియెంచి......... - యతీణులంటు 
వనిత లేంగినజాడ - వచ్చినచ్చటికి 
వచ్చిననెదురుగా - వచ్చి నెచ్చెలులు 
పచ్చవిల్తునిపూజ = బాణంబులన ౫ 
'మెలంలగొడుతొెలుకారు - మెజఫ్రులరీతీ 
మలయుంచుంజిక్క గు - మ్మూడటంచునలరి 1280 
వనిత లారత్న కం = బళముపెనునిచి 
వనివానితులిపించి = బవిరి దిద్దెంచి 
చలువలుగట్టంచి - నన్నపఫునామా 

ములుద్‌ర్చి వలచుగం - బుర విడెమిచ్చి 
చవుకళలిడి జీని - సరిపెణల్‌ వైచి 

రవణగా కర ముంగ - రంబులు వొడిగ్‌ 
మదివముళంబులు.బూసి - సరువంపువిరులు 
కులు చకొమ్మున దిండు - కొనసాగయజుట్లి 
బురుసారుమాలు సాం - పుగగోట్టి యిల్లు 
మజువించి నడవు నే - మము పీటియబుచ్చి 1240 
యెలయించుకొని యొక్క__ - ఊయులనాలచేత 6 
దలిరుకేంగెలడ్లా - దండయొనంగి 
గలుకుపావాలు దొ - క్కించిరాజనము 
తులకింప రోవుపా - దుఫురంబుం జేర్చ 
నానరపతిమూాను - లావ్పులు నకల 
సీనలుగాలువ వ - చ్చినవమున్క-రించి 
పల్లకిలోన న - ప్పరమ మునీర్మదు 
నుల్లంబురంజిల్ల = నునిచి యాచుట్ట్టు 


ఏలి 


శీరామాయణము 


భోగినీరత్నముల్‌ - బొదివి నొనాని 

యోగవై ఖరులచే - నుడిగముల్‌ సేయ 1250 
గాంధర్వ మేళంబు - కందుగామొరయ 
సింధురహాయబలు = (ణి మున్నాడ 

పాదచారంబున - భ' క్రితోరోము 

వొాదుండు మొనివెం - బడివచ్చి తనదు 

నగరిలో నునువ శీ = ణంబులో నతని 

జగతిపై వానలు - జడీనట్టికురియ. 

(బజలెల్లనారోగ్య - ఛాగ్యభుల్‌ గనిరి 
రుజలెల్లమాసెనా - రోమపొాదుండు 

ఆశాంతరాళన - మంచిశకీ ర్తి 

కాశాంతకునకు మ - హోతపోనిధికి 1260 
నాశాంతకులమణి = యాత్మజమైన 

యాశాంతనొనంగిక్‌ - ల్యాణంబుచేసి 

నవమ్మూనియున్న వాం - డతనిగహమున 

నిమ్ముఘం బతనిచే - నీడేరయగలదు 

కళుణాకరులు వంశ - కరులు (లీకరులు 
పురుపో_త్తములునై న - స్మతులంగనుము 

అంగాధిపతి చెలి os యాశింప్రుమాతC 

డంగీకరింప నీ - నమా నిందెమ్ము 

మూదలేదు సనత్కు. - మూరు పల్కులక్రు 
(పొరంభమొనరింపు - మనదళ రథుండు 1270 
ఆనందమున వసి - ఫాను మతంబు 

తోనమ్మపహోత్ముండు - తోడశే తేర 

సరణింబల్లకుల కౌ - నల్యాదులైన 


శీ రామాయణము క్ర 


తరుణులు రా సుమం - (త్రసుయజ్ఞ ముఖులు 
ననుచరులును చతు = రంగబలంబు 
తనవెంటంగాలిచికా - దశర భేశ్వురుండు 
పయనరీతుల రోము - పాదుపురంబు 
రయమునంజేర నా - 'రాజన్యుండపుడు 
ఎదురుగావచ్చి య - నేకనత్క్మ్శృతుల 

మడి వొదలించియ - మ గ) నువంశ నిధిని 1280 
నాతులతోందన - నగరిలోనుంచి 

యేతరి నరమర - లించుక తేక 
బహుమానముననుంపం - బడియేనునాళ్లు 
విహిత వై ఖరినుండి = విందులందేలి 
భానువంసుండు రోము - పాదునితోడ 
'తానువచ్చిన (పయ జా త్నమునకిట్లనియె. 
భారుణినాఖ ! శాం - తాబేవితోడ 
నారూఢ భక్తిని - యల్లునీం గూర్చి 
మాపురంబునకు ని - మ్మానవియాలించి 
జేసె నావెంటవా = రినింబంవవలయు 1290 
కల దిమ్మహత్ము చేం అం గార్భంబుమాకు 
వలదనరాదువే - వత్తురుమురల 
అననట్లయ/పయగాక - యనిబుశ్య శృంగ 
డనపు(తీకనుహార్చి - దశేరథువెంట 
ననుప్రుటయును తాను = నతండంవ మరలి 
అనురాగమున- నయోా = భ్యా పురంబునకు 
నొక్కయందలమున - నువిదయుమునియు 
నెక్కి.మున్ను గం జోవ - హెగ్గా లెలులియ 


ఫీ రామాయణము 


కనకతేప్పెటలు శం - ఖములును భార 

లును నాగనరముల - ల్లుక[మోలమురయ 1300 
కామినుల్‌ హూ_స్తకం - కణములు గదల 
సౌమచామరయు - గం విరుగడవేయ 

త నబలంబునుందాను - దళ రథనృపతి 

వెనుకొనివచ్చియ - వ్విమలాత్తు ౯ దెచ్చి 

నగరంబులోతన - నగరిలోంగొంత 

నగ శర్పరించి శాం - తాసమేతముగ 

నిం[దవై భవముతో - నెల్లరుమాని 

చం[దునియడుగులం లం జాగోలి| మొక్క. 
నువిచిపూజించికరా - జోపబారముల 

ననురాగ ముందింస - నంతఃపురమున 1810 
దశరథసగతులుశాం - తనుయజూాచిపొ౫డ 

దశ వారములు మహో - త్పేవముననుండ. 


జప ఫ్లుత కామేస్థి. ప్లే 


అంత సుమిత్ర నా - నొగమాంతంబు 

సంతోషితస్వాంత - జలజకుంతంబు 

అతుల్మపకాశమా - నాంశుమంతంబు 

(పలిపన్నవివిధన - ర్వ _రుకాంతంబు 

పవనకిశోరశో - భననిశాంతంబు 

నవనవవాననొ - న్నత లతాంతంబు 
వొనలగమారునిబలం = బునకు పంతంబు 

లెనగానిధరణి - నెల్లెడ వసంతంబు . 1820 


శీ రామాయణము కక్‌ 


ఆవేళవుఘము సే - యల మదించలంచి 
ధీవిశాలునిదివ్య - "లేచోవిలాసు 
గుణనిధిబుశ్వశ్చం - గసనియబూజచేసి 
గయితించి యాణార్యు = గా నొడయబుణుచీ 
పరికరమ్ములును నం - భారముల్‌ గూర్చి 
తురగంబువలయు కం - దువయబోవంబనిచి 
యాసుమం[తునింజూచి - యఖలబుతిజుల 
వాసోవిభూహణాో - జ్ఞ పలులగావించి 
రప్పింపుమునినవా - రలనట్లకూర్చ 
నప్పుణ్యనిధి వసి - ఘైదులై నట్టి 1880 
వారలంబూజించి - వారితోభధర 
సారవాక్యములడది - త వహించియుండి 
సంవత్సరంబిట్లు - చనుటయు శొ(న్ర్ర 
సంవేదిముజుల వ - సంతకాలమున 
నవనశాలా[పవే - శయొనర్చి యందు 
నవసీళ్వురుండు వసి - హైదిమానులకు 
నాచార్యు నకు (మొక్కి- - యాగంబుకొలుంత 
"లేబాయ లేకుండ - నీడేర్సుండనిన 
నటులకాపింపుదు - మనిపురోహితులు 
పటువముతి వ్యడంగి - పనులవారలను 1340 
పారలవారిని - బలిమిమానసుల 

గారలు సొదపనుల్‌ - గావించి వారి 
చిత్తరువులవారి - శిల్చిశా్యస్రునుల 

ను త్తృములగువారి = నుప్పరవారి 
కరణంబులను నథి - కారులంబనుల 


ya 


శ్రీరామాయణము 


నెజవాదులను [గవా = నిర్యాహకులను 

యిసుమును సున్న ంబు = నిటెశలు గడవు 

రనవర్షములు దెచ్చు లా (పజలనుంగూర్చి 

రాజులకును బంధు = రాజకి దశల 

రాజులకును సుమం - (తో (పముఖులకు 1350 
విడుదులు నులుపాలు - 'వేర్వేఅందగిన 

యొడల నేర్చజవించి - యెల్లరంగహార్చ 

నా నుమంతునింజూచి - యనియె వసిష్టుం 

డోసచివో త్తమ! - యు త్తమశీలు 

బావనజ్ఞాననం - పన్నుని జనక 

భావరుందోతెము, - పోరానినఖుని 

కాశీసఘుమవూమంగో - కయు భారుణీ త 

చేశునిం నోతెము జా హెతబంధులై న 

కోనలమగధులం - గొనరమ్ము నై 

వాసిగాసీధరా - వరుల నీవులకు 1860 
పోయితోడుక తెము 0) - పొంతలనృవుల 
రాయభాొరులనంపి - రవ్పింవు వేగ 
ననుమాటకుసుమం[త్రంం - తందలణివిలువ. 
జనువారింబనిచితాం = జనిజన కాది 

సృపతులుబిలిచిన - నిఖలభూపతులు 

నుపదలతోడ - నయోధ్యలోపలికిం 

గొన్నిదినంబుల = కునుంజేర పతికి 

పిన్నవించినవారి. - విడుదులయందు 

తరతరంబ యమర్చి - దళరథ విభుండు 

గురునాజ్ఞయిశ్య శృం - గునియనుముతిని 1870 


నీ రామాయణము ప్ర 
ఎ, దశరథం డశ్వ మేధయాగము చేయుట ఎఎ 


నగణిత యాగ శా - లావాసుండగస-చు 
తగురీతినళ్వుమే - ధ ముష్మకమించె, 
నంవత్సేరమునిండ - నవనహుయంబు 
నంవిధానంబుగా - శాల ముందటేికి 
'జేరినయాబుళ్య - కృంగునియాజ్ఞ 
మిారకపరమభా - 6 కులు యాజ్ఞ కులు 
అర్పించి వగటసా - యంనమయమున 
'నేర్పుమోఆఅలగపహోోవము ఆ నియమములో దీర్చి 
వరుసయబూర్యాప్లా[ప వర్గ్వంబుచేసి 
హారిహయ।క్రీతిగా - హావియంశమెలమి 1880 
సాదినంజులలోన - నలసినవారి 

జేనల ననదల - బీదల జడుల 

రోగుల యతులం జౌ - రుల శిశువులను 
యాణగుల వృద్ధుల = నుపవానపరుల 
నలసినవారిని - నా కొన్న వారి 
సలంగినవారిన - నాథల నెల్ల 
యిష్టమ్ముప్రాన్నంబు యా లిడిపదార్థములం 
దుష్ట్రి నొందించి బం - తుల వంటవారి 
నుపచరింపుచు విని - ఊారాూగజనంబు 
నివుణులై వడ్డించి - నెవ్వలుదీర్చ 1890 
నన్న పరత ములు -- నాజ్యవాహినులు 

వ న్నెమోజుపసిండి - వ న్నెసూపములు 
ఫులములుకజ్జముల్‌ —- పాయ సాన్న ములు 
కలవంటకములూరుం - గాయ లంబళ్లు 


శీ రామాయణము 


పచ్చళ్ల పెరుగును - పాలు తేని నులు 
నిచ్చలుగా భుజి - యించి యాజకులు 
సవనావనరముల - శా(స్ర్య్ముపనంగ 
నివపాముల్‌ గలుచుపూ - నికలవాదింప 
నాగమనిధులువ - డం” పాగీణు 

భాగ మాతల ర యా వై నబుత్స్వీజులు 
నుచితాననంబుల - నుండి యయా ౫ 
మచలిత క్రమములో - నాచరింపంగ 1400 
యిరువదియొకముూార -. లెనిమిదిమూల 
లరుగలుసో(కంయజోో - టిచ్చు ముందములుం 

గ లిగిబీల్యములాటు - ఖఇదిరంబులాళణు 
ముదురుమోొదుశ్రలాటు - మొదలింటిదొక్షటి 
"దేవదారువొకండు - తీర్చి నవిఖుగు 
చేవ(మానొకటి శై - చేసి యూపములు 
నాటించియూభంబు = నకునొక్క_నూత్న 
సాటిగానన్నింట లా నరవిగాంజుట్ట 
అమరన_ప్తర్డుల = నాకాశ మట్టు 
సనమయూపముల యాగ - శాలకోభిల్లీ 1410 
తగుయాగమునకుం ద - _త్తత్‌ దై నతాక 
ముగయాగపశున్రలు - మున్నూ రమర్సి 
పక్షులు గూరన - రృంబులమోాంద 
సీవీంపనెడమిాక - యిటుకలువణచి 
గారడచయనంబు - గానేర్చరించి 
వేరుపడగనళ్వో = విశనన వేళ 

జలచరంబుల నెల్ల - సవరించి తెచ్చి 


శీరామాయణము 59 


యులమబుతోబశువ్రుల - సెల్లంబట్టించి 

కానల్యమును దురం -= గవపరిచర్వ 

చేసినవెనుకన - స్మితితయమున 1420 
చేరియశ్వుముం బట్టి అ ఛుదించిరా(తి 
యారావుతురగంబు - నాలింగనంబు 

చేసుకశయనింప = జేసినా డెల్ల 

కానల్యయట్లుండ = 7ా మజటునాండు 

మేకొని యయ్యశ్వ - మునుసుమ్మిత్రయును 

వై_కయు నలట్లున -- కానింప చారి 

దవేకంబులాడుచు - వేగిననంత 

అశ్వ్యంబునుప బుక్లో - గావళిచేసి 

శాశతుండగు హుతా - శనుకీలలందు 14830 
పరిపక్పముగుడు వ - వాసనోమపుణ్య 

పదివముళంబున రాజు - పాపంబులణలో 

అవుడాన్వదింపన - య్యాజికుల్‌వాయము 

వివులశ శ్ర్రముల వే - క్వేరభాగించి 
కుడదియునాణింగముల్‌ - పావకునందు 
చెదరకహోమంబు - చేసి రీరీతి 

అనరు ఫాం బటు చెల్లు ల నితరముల్‌ జుపు 

కావమ్ముమైనను (పబ్బ - కొవా న) దానైన 
రయొక్క_యూూపంబుచే - నొనరుజన్నములు 
“పైక్ము_యరాపములిందుం - జెనువొందుంగాని 1440 
మునుఫుచతుష్టోము యా మునువెన్క-వృద్ధ 

మును నతిరా[తంబు - మూండునాళ్లకును 
దినముక్క.హోేమను = రిని వేల్చియిట్టి 


60 


కీరామాయణము 


యనఘయాగము - నకు నంగంబులై న 
నతిర్మాతమాయువు - నభిజత్తు విశ్వ 
జితియు జో్యోతిష్టోమశి = వనావుెకింబు 
నరయ నప్తోార్యామ - మను పడంగముల 
మెజటయుయాగము లశ = మేధంబులందు 
నొనరించి యీారీతి - సహఫోతకుం దూర్చు 
తనరంగబహా శో - దమీణోర్వియును 1450 
నరనాథుండధ్వ్యర్యు - నకుంబడమరయిు 
గరిమ నుద్‌చి యు - భాతకునొనం గ 
నజపుుతుండా నము - (దాంతవహాాజన౫ తి 
యజునికట్టడదథీ. - ణార్థంబుగాలగ 
నపుడుబుత్తక్కు లా - యనసీథుగాంచి 
యపరిమిత (పీతి - నందియిట్లనికి, 

రాజన్య 'యేమెళ్ల = రాజ్యంబు సేయ 
నేజాడనేరుమే - యింతియెకాక 
స్యాభ్యాయమోా? తీర్థ - యాలో? -క్రాక్ర 
యభ్యాత్త [చింత యో - యవనియేలుటలు 1460 
తాపనో త్రము లేడ ? - ధరమేలుజేడ ? 
యోసమో గొడవల - కొకమాటవినును 
కయమిచ్చిమాశేత CRE నుముర్వి 
రయమున నన దశ - రథమహివిభుండు 
కోటియావులుపది - గోటుల టంక 
పహాటంబులట్టి. ద లా వ్యము నలుమడిగ 
'వెండియందుకురెట్టి - వివిధరత్నముల 
వెండియువస్తువుల్‌ = వలగానొనంగి 


శీ రామాయణము 61 


ధరణిల్లైా కొమ్మున్న - ఛారుణీసురలు 

గురుడునుబుశ్వ్య శ ౦ - గుండునున్న యెడకు 1470 
వచ్చి తెల్ప్సీనవారి = వారికింబంచి 

యిచ్చివారలందసి - యించినయ పుడు 

కోరెడువారికిం - గోటిరొక్కుంబు 

భూరిగానొనంగ న - ప్వుడుపేదయొకండు 

జనపతిచేతిప - చ్చలకడియంబు 

గని వేండనవ్యు మొ - గంబుతోనానలా 

నందరక వఫుడుసా -- హ్రైంగంబుంగాల 

వందనంబొనరించు - వసుఖేశనుంజూచి 

దీవెనలొాసలఖళ = _క్రినిబుశళ్కుంగు 

భావించియిట్లని - పలికఇనవ్విభుండు. 1480 
తనయుల వేండితి - తాపనవర్య 

నినువుతులనొానంగి - నెగులువారింప 

తానుతురంగమే - ధముసేయుతుల్ల 

మాసిం[ద నినుంబిల్వ - మతియించిసుమ్ము 

నినుందోడి తెచ్చుట - నిజముగాందనకు 

తనయుల వేండ - చిత్తముగల్లింూ వె 

అలన్య మేల ? య = య్యత్నంబుచేసి 

మేలెంచుమనిన న - మ్మేభావియని యె 

ఛారుణినాథ! యా = ధర్య్వణమంత 

వారముల ్గలవందు - వలనంజేయింతు. ' , 1490 
బు(తకామేప్టి యి - పుడ యందువలన 
బుతులబడయుము - పుణ్యవ_ర్రనుల 

ననుచుబుంలేవ్‌ నే యంగహోోొౌమకుండ 


62 


శీ రామాయణము 


మునరించివహ్నీనా - వహుతులిచ్చున పుడు 
పావనతరహావి - ర్భాగంబులకును 
జేవతల్‌ ౫౫నవీ - ధినివచ్చినిల్సి 
నమయంబుగానున - సకలలో-కేశు 
కమలసంభవుందూచి - క దిసియిట్లనిరి, 


ఎ "దేవతలు (బవ్మాతో నంభామీంచుట == 


చేన! నీవరములొం - దినకావరమున 

'రావణుం డఖిలవి - (దావణుండివుడు 1500 
యతులందోలి వి - థ్యాధరావళిని 

నికీంచి దివి - జులం జీకాకుచేసి 

పన్నగకోటుల - బాధించి గరుడ 

కిన్న ర|ోణులం గీడ్పడందగిమి 

గంధర్వులనుంగాొట్ట = ఖచరులనణంచి 

బంధురోన్నతిని డి - క్పాలురగెలిచి 

గర్యాంధుం డై కన్ను = గానకయందు 

సర్భంక హం బె న ఆ సావాసోద్ధతిని 

నందనకాన నాం - తరపారిజాత 

చందనకల్పక = చాయలయందు 1510 
మెలగెడుదేవతా - మోనలోచనలం 

జలమున జెణివట్టి = సనియె లంకరును, 

అతనియాజ్ఞ చలింప - నంబుధిజెణ-చు 

వెతలరాపడిగాలి - వినరంగవెజచు 

నాలీకమి[తుంజెం - డలుగాయ వెజచు 

కీలి నాలుకలు మి - క్కిలింజూంపవెజచు 


శీ రామాయణము 68 


విజతురందబునుము) - వెబవకుమనెడు 
దొరలెందువతేదునీ - దు పదంబులాన 

"కావ్రుమమ నవిని - కమలాసనుండు 

దేవతలకు గృపా - దృష్టి నిట్లనియె, 1520 
ఏగల్లియును = వర పేంటికినింక? 

లోం౧సనే మోకుం [ది - లోకకంటకుండు 
వరములునా చేత - వాండొందునపుడు 

నరులందలంపండు - నాసముఖమున 

నందుచే నిలమాన - వావళిచేత. 

బొందువాండపజయం - బు నిజంబుగా ౫ 
మనుజులకునుందర - బూ ! వానిగెలువ 
వనమాలిమనుజు(డై. లా నచ్చినంగాక 

శరణుచొ త్తమువంగ - జవిలోచనునకు 

కరుణోంప రశ్నీంపం - గ రయెయొక (డు 1580 
ననుచునందణుభావ - నాయత్తులగుచు 
కనుందావమరలతోడం - గరములు మొగిచి 
తలంచినంతసమ_న్త - డానకోటులకు 


ం; 'దేవతల్మపార్ధనమున విమ్హుపు మనుష్యావ తార మెత్తుట :.- 


సులభు.డై నట్టికా - స్తుభవిభూపయిండు 
(శీమించురత్నకి - రీటంబుకోడ 
చామన నెమ్మేని - చందంబుతోడ 
వర్షితదరహాన - వదనంబుకోడ 
కర్ణకుండలవిభా - కళికలతోడ 


Gs 


శీ రామాయణము 


కరములుకంఖ చ - [కంబులతోడ 


నుఠలముమిో(దవసించు = నొయ్యారితోడ 


7) వేయమణిమయాం - గదములతోడ 
సౌవర్లకటితటి - శాటికతోడ 

హారకంక ణమేఖ - లావళితోడ 
కారణ్యరసవిలో - కనములతోడ 
భువనపావనపదాం - బుజములతోడ 
రవికోటిశతఫాసు - రద్యుతితోడ 
మెజు౧సజెక్కలతోడి - మేరువుమో6ంద 


'మెబుపులతో నీల - మేసుమోాయన( 


వైన తేయన్క-ంధ - వర్షితపీఠ9 
దీనకోటులభాగ - భేయమొనతండు 
అరవీందభవముఖ్యు - లగువేలుపఫులకు 
హరినర్వమయుండు (ప - త్వత్‌. మైనిలచె, 
నిలిచిన నిం దాది - నిర్దరు అజుందడు 
సలలితభ క్రితో - సాగిల్మి మొక్కి 
నొళీకనయన ! య - నంతశయాన ! 
నీలనీఠదగా[త'! - నిత్య క లార్టిణ | 
కరుణానము[ద శా - ర్లకాగదాసిభరణ! 
శరణాగత [-తాణ - శరనిధివాన ! 
సాధురకకుణ ! భక్త - జన పారిజాత 
మాధవ ! దానవ - మదనిరాక్షరణ | 
నారాయణ ! యనాథ - నాథవిశ్వాళ్ళు 
ధారుణీభారని - స్తారకేవ! 

శరణుచో "చ్చితిమి స్‌ ఆ చరణాస్తములకు. 


1540 


1550 


1560 


శీ రామాయణము 65 


గరుజణింపు కావుము - కావుము ము 
నభయడజానమొనంగి = యార్తులంజూచి 
నభయుల రథ్నీంచి - జగతి వాలింపు 
'రావణకుంభక - శ నిశాటవరుల 

లావుచే జగము ఆ - ఖృను దీలుపడియె 
సీచేతంగానియ - స్నీచులం దునియ 

నొచ్మకి ! యెవ్వరు - నోపరెయ్యెడల 1570 
మౌనిమితృంబుగా = మాన వాక్ళతిని 
మానితపుణ్యుండా - మనువంశనిధికి 
సీదశరథునకు - [హీ టీ సుకీర్తు 
లీజేనులనమించు - నృపునికాంత లకు 
బుట్టుము నాల్లు రూ - పుంమాకు మాట 
పట్టిమ్ము సకలభూ - మ మ. 
యత్షుగంధర్వవి - భ్యా* రాదులను 

రథీంపు [తిభువన - రతంగావింపు, 
వీవెదిక్క_నవుడు - నిండినకరుణ 
నావెలువులపై క - టాతంబు నిలిపి 1580 
యందటువిన దర - జోసముఖార 

విందుల యపుడు గో = విందుండిట్టనియె, 
ఇచ్చితివరము లిం - తేలచింతిల్ల? 

వచ్చితి మిముంగాన - వలసియిచ్చటికి 

దశ రథసుతుండనై - ధరణిజన్నించి 

దశ కంఠుంబుతమి వ (తయుతంబుగాంగ 
దునుముదు మిము గా - తును విచారములు 
మననుల మాని. నె - మ్మాదినుండుండనుచు 


66 


శ్రీరామాయణము 


నంతర్హి తుండయ్యు - నపుడుభూపొలు. 
డెంతయు(యబుతకా - "'మేఫ్టి గావింస, 1590 


= దశరథునకో (పాజూపత్య పురుషుడు 
పాయనము నిచ్చుట న 


వలమానకిఖలతో - వహ్నితీం|డింవ 

నలఘు తేజుండు వు - సోఫ్రురుషుండు 

నల్లనివాయ బే - నవ్వువెన్నెలలు 

చల్లెడువాండు వి - శాలన్నేతుండు 

బలవంతు డరుణితాం - బదండు కమ్మోాము 

గలవా డుదా త్తశం - ఖధ్యనివాండు 

రుచిరశేసరి తనూ - రుహూసటజూాలుం 

డదుచితాభరణలతు - నోవేతమూ గో 

పర్వ తాకారుండు = వొవకతపన 

సర్వస్య లేజోవి = శాలుం డుత్తముంయ 1600 
గంభీరయానుండొ - క్క_డువచ్చి శాత 

కుంభ భాజనముగై - కొనిదాని నిండ 

పాయసాన్న మమర్శి లూ పట్షి బేంపట్టి 

మాయగాపతివచ్చు ల మార్షంబుందోంప 

చుట్టును వెండియం - చు లమర్పు పసిడి 
మిట్టపల్లెరమున - 'మెటయు పాయనము 

కొమ్మిది యజుండు సీ - కు నొనంగుమనియు 

నిము ఖ్రనీపట్ట పు - టింతులశెల్ల 

యిది చేవనిర్తితం - బిదిపు తొలాభ 

మొదవించు. నిదియె య - భ్యుదయకారణము 1610 


శీ రామాయణము 67 


చీవింపనిము నీ - నీమంతినులను 

భూవర! కనుము న - త్పుతలాభంబు 

అనినదగ్గిన లేచి - యంజలిచేసి 

జననాయకుండుపాయ - సవుంబఖ్లైరంబు 
రెండుచేతులనండి - (ఏీతిజండాంశు 

చండ పకాశవి - శాలుండై నిట్టి 

ఫఘనునకుతావల - గావచ్చియతండు 

కనువాటునొంద - వేగమున దివ్యాన్న 

సంపూర్షక నక భా - జనము భారమున 

వంపూగాతనకర - వారిజయుగము 1620 
చం దదీధితినాక - నంబొప్పరీతి 

చం(డాననాముఖ - చం[దరోచులును 

పాలుప/స తన యంతి - ప్రరమునేయ్‌ 

యలరుంగానల్య క య్యన్న ౦బు సగము 

నిచ్చియున్న సగ ౦బు - నిరువాగుమేసి 

యిచ్చేసుమి[త కం - చేకభా౫ంబు 

కడమయన్న ము రెండు = గాంబంచి యొకటి 
యిడియెల్లై శేయికి యా ట్రిచ్చి కేపించు 

వాయనాన్నాష్ట్రవము యా భాగంబు ముజియు. 

జేయి చాపంగ ని - చ్చెను సుమిు(తకును, 1630 
దివ్య తేజోబలా - ధికపాయసంబు 
లవ్యాహాతములింతు - లట్లు భుజించి 
గర్భముల్‌'చాల్చినం _ గని రాజమణికి 
నిర్భరానందంబు య నివ్యటిలం౫ 
నవురావతీపురం బ - మలేందు౭జేలు 
(కమమునసంతోవ - కలితుండై యుండె, 


68 


శీ రామాయణము 


జూ చేవతలయంశమున వానరాదులు పుట్టుట pan 


హారిపుట్టునట్లికా - ర్య మెటింగిదాత 

గఠుడవిద్యాధర బా గంధర్వసిద్ధ 

చారణయతు.ఖే - చరక్రిన్నరులను 

స్వారాజుముఖ'ేవ - సమితినచ్చరల 1640 
నందజు-జూచి మొ - యంనంబులందు 

నందితనత్వన - న్నాహులం గపులం 

బుట్టంవుం జే మున్నె - వుట్టంచినాడ 

నెట్టుక జవస త్త ( - నిధి జూంబవంతు 

నన నట్లకాకని - యంగదజనకు 

ఘనువాలి నిందుండు - గల్పించెమొదట 

తపనుండు సు[గీవు - తారుని గురుండు 

నప్రుడనలు(డు నీలు - నలవిశ్వకర 

నలుని నశ్వినులమైం - దద్వివిదులను 

జలదిరాజుసుపేణు - శరభాంగశరభు 1650 
పర్దన్యుడల కాది = పతి వాహు బలన 

మర్చితుండగు గంధ - మోదను ధీరు 

నురుస త్ర ఏవ[జకా - యునిమనో వేగ 

గరుడునిమేరు శం - కాశశరీరు 

అ[దతేజునిగామ - రూపసంచారు 
భ_దాత్స్నువానుమంతుం - బవనుండుగాలం 
బొడమించి రున్న వే = ల్ఫులుగల్లంజేసి 

రడనులయందు ని - జాంశ వానరుల 

నందటు(జవశాలు - లందగుదీరు 

లందరుగామరూ - పాతి వి|కములు 1660 


శీశామాయణము 69 


గోపుచ్చములు నెలుం = గులు పాొనరములు 
నాపూర్ణ న త్వాథ్యు జ లరిజయోన్న తులు 
వ లభూరువానఖ - శస్తా_స్త్రదంత 
వాలాయుధులు భూమి - (వయ్యలుసేయ 
జలధులుగలంప న - తుతముల్‌ రాల్ప. 
గులగిరు లగలింపం - గుప్పింవ శరథి 
మిన్నుల నెగయంగ - మిహిరగహింప 
నన్నిటనేర్పరు - లావనేచరులు 
వాలినిస్నుగీవు = వాలితనూజు 

గాలిపట్టిని తారం - గంధవూాదనుని 1670 
నలుని సుపేణు మైం - ద ద్భివిదులను 
కొలిచి కొండలుపనుల్‌ - సుహూలును దఠులు 
నంశేతములుగాంగ - జగమెల్లనిండి 
యంకిలిలే కద - శాననహరణ 
"కారణుండుపురావు = కార్యనిర్వహణ 
భారకులగుచు న - ప్పగిదినున్నంత, 


_---: శ్రీమ్యామచందావతార ఘట్టము : 


కరమర్ధితోయబు త - కామేష్ట్రియందు 

పరగవేల్పులుహా వి - ర్భాగంబులంది 
యందరుదమయిచ్చ = నరిగినయంత 

పొంది నయోధ్య య - ప్పుడు దశరథు( 1680 
అంగ'రాజ్యమునకు ఎ నబలతో జుళ్య 
శృంగుండుచనియె మ - హీశుండువనుప 

రాజులందరు భశ - రథుండంపంజనిదఓి, 


రాజనంబున నిజ = రాజ్యంబులకును 
నాత్మవొంగంగంజేరె లా నమ్మ హీనాథు. 
జాత ల గేహినులతో - నంతపురంబు 
జనపతి యంత ఫుం - నననాదికంబు 
లెనయు వేడుకంజేసి - యదురులుచూడ 
నెలలొకపం[ డెండు - నిండంగ దాప్పీ 
సులలిత మధుమాన - సుక్ష పక్షమున 1690 
నవమింయబునర్వుసూ - నత్నతమునను 
[పవమలబుధవాన - రమున నుచ్చమున 
(గహములై దుండం - గర్క టకలగ్న మున 
నహమునం జం|ద బృ - హాస్పతుల్‌ గూడి 
యుదయించిశుభ - దృష్టీ నుండ౯గానల్య 
నదయాత్రు ) శీరామ - చందునింగనియె, 
దివలక్షణయుతు = దేనతానాధథు 
నవ్యయు నింద్రు న - య్యదితి గన్నట్లు 
సర్వగుణాఢ్యుయి లా ప్యమునంగ్లై కేయి 

స ర్వేశ్వరాష్టమాం - శంబున భరతు 1700 
లాలితంబుగమిోన _ లగ్నంబునందు 
భూలోకమండారు - యబుణ్యాత్స్నుగనీయె, 
(శ్రీమించునట్టియా - శేహకర్క_టక 
నామలగ్నంబున = నలినజాంధవ్రండు 
నుచ్చస్థితుం డయి = యుండ సుమ్మిత 
సచ్చరి తులను ల - త్స జని న తుఘ్ను 6 
గనియెను చుక్కల - కరణి తేజమున 
దనరి రుజ్జులరూఢి - దశరఖథాత్నజులు 


శీరామాయణము 71 


ఆ'వేళభువినింజె - నలరులనాన 

చదేవతాదుందుభోల్‌ - దివినెల్ల మొరసె 1710 
పాడ్‌రిగంధర్వ - భామినుల్‌ మింట 

నాడిరి లాన్యంబు - లప్పరాంగనలు 

మలసె వాననలతో - మలయమారుతము 

"వెలసె వేలుపుల దీ - వెన లాకనమున. 

బురజను లానంద - మున. ేలిరపుడు 

భరణీశుతపము నెం - తయు నిండంబంజె 

వాం'నువి ల్లైతు - పొడవుభరి క్రి 

మంగళా లంకారవుయ - మ యెన్సీబురము 

దళ రథుండపుడుగో - డానసవా(న 

దశతులాపూరుపూ - ద్యము లొనరించి 1720 
భూరిసువర్ల ముల్‌ = భూరిగానొనంగి 

పౌరులు ద్విజులు తే - ప్పలంబేలనిచ్చి 

సేమంబున వసిష్ట - చే జాతకర్శ 

నామక్రియాదులు - నడవించి యతడు 

త నయులునలువ్రురు లా ధార్శ్మికా్యగణులు 

జనలోకవినుతు లా = జానుబాహున్రలు 

చక్క.ని వారు వి - శాలలోచనులు 

మీక్కి_లిముగటిమి - మించినవారు 

సత్యసంధులుసర్వ - సములుయబుణ్యాత్ను 

లత్యు దారులు విన - య వివేకపరులు 1780 
వారలందజిలోన -- వర్తి ంపరాదు 
(శీరాముగుణము లా - శేషుసశకై న. 


72 


శీ రామాయణము 


రథములమోాదసార - థులమెచ్చింప 
బృథులాళ్వముల - నెక్కి యెన్ని కశెక్క_. 
గరివరారోపహూ నంగ = తులంజరింప 
వరవ్రతొకానల - వేంటటలాడంగ 

౫కిడీలు సాదనల్‌ - గావింప వెంట 
దొరల రావాహ్యాళిం = దులకించి మజుల 
నెరవాదులయి కవల్‌ - నెమ్మితో్‌ గూడి 
నరవితోరామల - త్మణులొక్కజతయు 1740 
భరతశతుఘ్ను లే - ర్పడి యొక్క_జతయు 
నొరిమతోనన్యోన్య - ముద్దులుగూడి 
వెలయువోసౌమి(తి - విలువిద్య పేరి 
నలలితపితృభ కి - సమతానిరూఢి 
సెనుపొంద రాముమై - వీన్నటనాంట 
మునుకొని నెయ్యుంబు - మొలవీంచు మదిని 
రామచం[ద్రుండును ని - [దల భోజనముల 
సాములచదువ్రుల - నవరణలందు 
వీరాడునెడం జూల - నెనరువాటిల్ల 
నారసితనయట్ల - ననుజునినడపు, 1750 
ధరణీశ్వరుండిట్ట = తనయులయహాడి 

హరి బేవతలతొొడ - నమరినజూడ 
సకలలోకములకు - స్యామియానజుని 
యకలంకనంతో పష - మనుభవింపుచును 
తనయుల కెల్ల ను - దాగ్గహాముల్‌ సేయ 
తనగురుండునుందానుం - దలంపుచున్నంత, 


UU రొ మాయ ణము 78 
జజ, దన రథునికడకు విశ్వామి తుండు వచ్చుట వ 


యిచ్చమిాదటి కార్య - 'మెల్ల నెజింగి 

వచ్చానచ్చటికి వి - శ్వామి|త మాని 

ఉఊావారికులతొడ - తనవచ్సు రాక 

యా వేళ నెతెగింవు. - డనవారుఖీతి 1760 
విన్నవించెను మహీ - విభుండు తానున్న 

యున్న తాననము కా - లూందక డిస 
యిం[దుండు[బపహ్మ్మాకు - నదురేగసమాడి_ 

సాందభ కిని వసి - ఫ్టనవున్వితముగ 

గాథేయుకడేకేంగి - కాంచి యము నికి 

సాధువై ఖరినమ - స్కా-రంబొనర్శి 

యతిభకినరస్ట పా - ద్యంబులొనంగ 

అతండముహి పాలు - నాళీర్వదించి 

“66 శమ మేురాజ! వ = సిహ్రభ|దంజె ? 

భూమిాశ! తలెన్సతె - ప్కుతులశల్ల ? 1770 
కుశలమే ? నీరాష్ట్ర9 - కోశంబులకును 

దిశలభూవరులు వి - భభేయు బేసీకు ? 

సుఖ మె మ్మూపజలకుం - జుట్టంబులకును ? 

నఖు లెల్ల నానండ - నహితుకై నార? 

పరిణకామమా నీందు - పడతుల కెల్ల? 
దొరసియుందురెగడి - దొౌరలునీయ్యాజ్ఞ 

సామంతు లెపుడు - చనునుగోతుదుర? 

'నేమముల్‌ నడుచు - చే నియా శితులకు ? 

నడఫు దేరాష్ట్ర)కంట - కశోధనంబు? 

కడ తేర్చినావెనం - గరమున రిఫుల? 1780 


74 


శీ రామాయణము 


మాననీయము ధర్మ లా మార్లంబు ! దేవ 
మానుషకర్మముల్‌ = మజటినడుపుదునె 2”? 
అనిన * నీదయచేత - నంతయులెసను” 
లని యందరును న - భాయతనంబుచేరి 
యున్న తాననముల - నుచితనై ఖరుల 
మున్నువసిమ్టు న - మ్మునిరాజునునిచి 
యారాజుసింహోస - నా రూఢుండగుచు 
గార్రవంబుగం జూచి - కౌళికుంటలత్కె.. 

సః భోరుననిర్లల - భూమినింగురియు 
థారాళమగునమృ - తపువానరీతి L790 
తగినదంపతులకుం - దనయులుగ లిగి 
యగణితనంతోప. - మందించినటుల 
యునేనినాళ్ష టో - యిన సొమ్ముమణిల 
కన్నులముందరం. - గనువీంచుకరణి 
కూర౭కళతా రేయి - కొలు దున వ్వేల్పు 

వారక యెదురుగా - వచ్చినమాడ్కి_ 
మునినాధ! నావునం - బునకునీంఠాక 
యనుపమసంతో = హమందించెనిపుడు. 
ఎంతకల్యాణమ లా య్యెనునేటిదివస 
మింతటి'వేడుక - యట్లువాకొందు 1800 
ఫలియించెనాదు త - పంబులన్ని యును 
సులభంబుగా ఖరము యా జూడంగంగ చై 
యేనుసేసినభాగ్య - 'వెంప్వరంజేయ 
రానందమగ్నుం - డనైతి నివ్వేళ 

రాజర్షి వయ్యును జు (బహ వం 


వీరామాయ ణము 75 


నే జటీం|దులశై న యా నీళ క్రిగల బె! 
నీవ్రువచ్చుటం జెసి - నేండునాభూమి 
వావనంబయ్యానా - భాగ్య వై ఖరిని 
నాశేళవందిత! - నాకిట్టిమేలు 
'చేకారందలంచి వి - చ్చేసితిరిటకు 1810 
నేమివేండిననిత్తు - నెటుసేయువ.ననిస 
"తామసింవకొనర్పు - తప్పదీమాట 
అవుగాము లెన్నక - యనుమానముడుగి 
(పవివములా త్ర oo నన్ను - (బనిగొనుమివుడు, 
అనుచువీనులకు నా - 'తాంబుజంబునకు 
ననురాగ కరమైన - యధిపతిమాట 
వినివసిస్థాదులు - వినుచుండ వేండు 
జననాధుంజూఛి వి - శ్యామితుండనియె, 


ఏ రామునిం దన తోగసాడం బంపుమని పశ్వావి[తుండు 
దళ రథ్టు నడుగుట $ 


ఈ కవూటవలికితి = విషళూకుతిలక ! 

'యేమహీశులు సాటి - యేనిన్ను (బోల్స 1820 
బుద్ధిమంతుడ "వె - పుడునువసిష్టు 

బుద్ధియామిాద నె - ప్పుడునీకుణదొడవు 

పలికినపలుకు త - ప్పకసత్యకీ ర్తి 

నిలుపుముసూ పత - నిరతుండవగుము 

యాగంబొన ర్పెద- నసుదై త్యులుసాగనీక్ష 
మౌాంనలచిత్తుల్తె - మదిర్యగొవ్విర_క్త 

మాంనముల్‌ సవన ని-ర ల వేదియందు 


బీరామాయ ణము 


కురియింపుచున్నా రు = కోపించి వాది 

బొరినొనంజూాలుదు6 = బొలివోవుతపము 188( 
ననియెంచివారినై - నలిగి శవింప 

మినిరామునిదియెని - మి త్తంబుగాగ 

తొెడుకొనిచను బు. - ద్ధితో వచ్చినా 
కొడుకనిమాడక - కువలయాదీశ |! 

కరుణాభిరాము నం - గర రంగభీము 
నరవిందహితభాము - నతీపుణ్య నాము 

వరగుణె క లలాము - నై రివిరాము 

చిరయశోధన కాము - (శ్రీరాము౯”సార్చి 
అనుఫుము నా వెంట - నార్మీయ తేజ 

మునంగాతు నతని న -ము ము నాదుపల్ము. 1840 
చంవీంతు నతనిజే - సవనఘాతకుల 

నంపూ ర్తి గావింతు - సవనంబుచేను 

ముల్లోకమునకీ ర్తి - మొనయింతేనీకు 

నెల్లసంతో"పషంబు - లీయంయజూలుదును 

“రామునిచేంగాని - ఠరాతుసులితర 

సామాన్యీనృపులచే - చాయకురారు 

పాపాత్సకులు "కాల = పాశ సంయుక్తు 

లీపుణు ప్టిచేగాక - యేల్యతుంగుదురు 
పుత్రమాహముమాని - భూప! నీజ్వేష్థ 
ప్యుతునినావెంటం - బొవు శ్రనిపనువు 185) 
'యునెజుంగుదు నిది - యీవసిసహ్టైదు 

లైనపెద్దల కభి - న్య _కృమి_ల్తెజంగు 

'వేజొండుతలంవులు - ఏవిడిచినావెనుక 


[జీ రామాయణము 7 


మోారామునంపించు - మొ యసిపలుక 

థ ర్మార్ధకామహి = తంబుతొ ఫరవు 

భార్భికుండై నయా - తపనీవల్క్కులకు 
శోకంబుభయమును - సౌకనేమియును 

వాకొన లేక భా - వముపల్లటిల్ల 

(మూానురీతి మూహాు ర్త మా(తంబునిలచి 
మేనువడంకయే - మియు(దెల్సిగాక 186( 
ఊరక తానుండి - యొకకొంతందెలిని 

యా తెలుంగున నమ్ము లా నీం|దునకనియె. 


ఎవ విశామ[తునివెంట రాముని బంపుటకు 
దశరథుడు చింతిలుట == 
~~ 


“మయువివల్కు-దు? బది - యేణేండ్ల వాడు 
రాముచం(టదుండు సా - రనపిలోచనుండు 
యేజాడనంపుదు - యేుంజూచిదూచి 
రాజథర్శిముల నే - రండు పోరొనర్చ 
అమెహిణీబలం - బతిశ "ర్య్గసార 
మతేయం బదిగొల్వ - నరుదెంతునేను 
నావారుసేనుదా = నవ్రులదుంప్రుదుము 
పావనాత ఆ! శరీర - పర్యుంతమునకు 1870 
యాగంబు నెజ'వేర్పు వ నప్పసిబిడ్డ 
యాగడంబులుగాక - యసిసేయలోలంటె? 
చిప్పకూ(కటులనా - శ్రీరామచం[దు 
నొప్పునే పట్టి దై - తుల పాయం[దోయ 
వివిభమాధోోాసాయ - విధులు రాకుసులు 


78 


శీరామాయణము 


దివిజులనై న సా - ఢింపనోపుదురు 

అట్ల వారల గెల్పు యా ననిరామచం[ దు 

నెట్టు వేడితిర? నో - రెట్లాజెమోకు ? 

జగడంబుతెబుయసనో - సబలంబు తెజంగు 
పగవారిబలనుని - పరికి పంగలండొె 1880 
బాలుడ్యస్రకళాప - భావంబు అఆఅజులో. 
దేలయ్యినీబుద్ధి ఎల యీ చందమ య్య? 

నేరామునెడచాసి - నిమిషమా|తంబు 

'నేరుతునె మేన - నిలువ బాణముల 
రామచం[ద్రుండెనాదు - (వాణంబు "రాము. 
గామించుబలము ని - క్క_మయేని నీకు 
యేనునాసైన్యంబు - లెల్లనువంట 

హాసీంద్రవత్తునీ - మఘముచెల్లింతు 

నరువదివేయేండు - లాత్బజుల్‌ లేక 

దరి| దొొక్కి_యున్న యి - త్రరియ్యితులను దు 1890 
కలిగినా కిందులతొ - కల్య్యూూణశీలుం 

డలరాముండొక(- జె నా పాణాధికుండు 
యెవ్వరారాతును - 'అవ్వాండువని చె? 

'నివ్వనితనయు లా - హీనమానసులు? 

'నేపాటివారు వా - శేర్చడంబల్కు? 

నీపూస్కి- నెరవెర్తు - నిజముగాననిన” 

నతనిమాటలువిని - యల (తినవ్ఫలయ 

[క తురక్షణార్టియా - గాభధేయుండనియు, 
“లొకకంటకుండు (తీ - లోకభీకదుండు 

(పాకటజయశాలి - రావణాసుజడు 1900 


శీ రామాయణము 7 


(బహ్మవరంబునం = (బిబలినవా౭డు 

(బహ సంతతీవాడు - పరమసాహాసుం 
(వొాఢయశళుండువి - [శవసునందనుండు 
రూఢిమోఆఅంగం గుజే - రునికినగజుండు 
సానవనంబు వి - ఘ్నముసేయంగర్త 
యాసురారాతీ - నానాసురభ ర్త 

నతని పంవ్రునవచ్చి - నట్టిదుర్ణయులు 
(పతిభమారీచ ను - భాహులన్యారు 
దశరభభూాప ! యా - దానవాధథములు 

దశ ర్యాతనవన మేం - దలకొనిసీయం 1910 
జేతురు విఘ్నుముల్‌ - (శీరాముంబనువు ” 
మోతండొక్క_ండు సమ - యించువారలను, 
అవివిని గుండియ - యవిసి శరీర 
మవకశంబుగాొ నాల్క_ - నటతడి లేక 
నడుములువిటణిగి జై - న్యంబుతో మెడలు 
వడి కౌళిక మునీం[దు - వదముల[ వాలి, 

“ (బదికింపవయ్య యో - పరమమునీంద ! 
యిదె తనూభవడాన - మోావయ్యతండ్‌ 
తల్లీయును గురువును. - దం(డిదై వంబు 
లెల్లరునా పాలికీం - వె నిక్కువము 1920 
రావణునకునంద - రమువణంక్కు-దుము 
"శేవెరతును రాము -ని గణింపెనేల ? 
మనుజులనెల్ల నో - మనయీోాంపలట్లు 

కని మింగువాని నే - గతిగెల్వవచ్చు * 
“కాలుండువానితోం - గలహింవవెజచు 


శీరామాయణము 


0 
(am 


కాళియెననువాని. = గనియోాడిపరచు 
వానిపంపునయూని = వచ్చినవారు 
నూనుల సుుదోప - సుంద దై త్యులకు 
నేమెల్లనోపుదు - మే వారింజెనక 
మాముందరసుబాహు - మారీచులనుచు( 1980 
బలుకకుండొకండై న - బలముతోంనాడి 
చలమునం బోఠుదు - సాధింతువాని 
నటులై నమేలునీ - వింక్కి-టమోద 

జటి వర్ణ! మారాము - చందునిమాట 
తలంపకు ”* మనవడు - దశరథవిభుని 
పలుకులకును నెయ్యి బా వై వేళబ్చునవుడు 
భగ్గునమండిన - పావకురీకి 

దిగ్గున లేచిగా - భేయుండిట్లనియె, 


పల వసిష్టుడు విశ్వామి| తునిమహిమ రామునకు జెప్పుట మ 


త గనయ్యయిటులాడి - తప్ప రాఘనవుల 

క గనయ్యుయిటువంటి - యన్ఫతవాదంబు 1940 
సీచేక నీకార్య - నిర్వాహభ క్తి 

మూచికాదనిన - చో సూయేమిగొజంత 

మంచిది యిందుచే = మాశేమి[మోయం 

గాంచెదు నాదు యా - గముచిక్కువడిన 
నెటుగకయున్నా - రమే వచినట్లి 

స. కళను... 

చుట్టాలునీవును - సుఖముననుండు 

పట్టభ[దుండవై = సదివేలువచ్చె 


శాలకాండము 81 


రాముని మేమునే = రక తలంచికిమి 

మామోాదిణేరంబు - మదినహియింపు 1950 
మనునంత గడగడ = నల్లాడె ధరణి 

వనధులు వీండలి - వండుగాలలలో 

జలజలరాలె న - తమ్మతగణంబు 

కలంగ్‌ భీతీల్లి ది = గ్గజములు(మొగ్గె 

(గక్కు_ననెల్లెడం = గావిరుల్‌ గప్పి 

దిక్కు_లన్ని యును వి - దిక్కు. తోయె 

నావేళభానువం - శాచార్యుండై న 

థీవిశాలుం డరుంధ - తీ(పాణవిభుండు 

మానికోపము రాజు - మాటతెజంగస 

సె నగుకార్యంబు - పరికించి పలికె, 1960 
“ఇకామాన! మోూవంళ = మున రాజులెల్ల 

తాముపలి_.న మాట - తప్ప రెవ్వరును 
ధర్జన్వరూవుండు = దారమూనసు(డు 

థధార్చి కాణి చిరం - తనతపోశాశి 

యితనితోమును మించ - నిందటువినంగ 

(పతినలుచేనీ ద - బృరలాడనగు నె? 

వలడీ యధర్శ్శ(ప్ర - వ_ర్హనంబింత 

సులభుయడే మనకు నీ = సుజ్జానధ నుండు 

చేసెదనని పల్కి_ - సేయనివాండు 

చేసినయట్లియ జా "శేపపుణ్టములు 1970 
బూదిలో హోెవమము - పొలియుంగావ్రనను 

కాదుసుమొ మోజు = గాభేయునాజ్ఞ 

పొవకపరిధిచేం = బదిలమై, యరిభ 


88 


శీరామాయణము 


యావహంజబగునట్ట - యమృతంబురీతి 
సీముని వెంటబో - యిన చెల్లనాడు 
రామునికేల కొ - అంత రా నేర్చు? 
యకృతాస్తు9ండైన నీ - యనపంపువలన 
సకలశ్మాతవులను - సమయింపనేడ్చు 
పనువుమోకాశిక - పరిపాలితునకు 
మనరామునకుసామ్య - మా? జగ త్తియము 1980 
యీోమానివరువెంట - నేంగినజూలు 
'రాముతోనెదురువా - రా? నిశాచరులు 
శౌర్యోన్నతుండు నత్వ - నంధుండత ఖ్ట్‌ంతే 
ఖై ర్యృమానసుండుశాం - తత వఏవేకధనుండు 
ననఘుండు దివ్యశ - సాగ న్రుకోవిదు(డు 
ఘనతరబుద్ధిమా - ర్షవిశారదుండు 
శావికుండ కు రకు - గావించువాండు 
ధీశాలివురి కల - డే విచారింప 
గరుడగంధర్వరా. - తస యత ఖచర 

సుర సిద్ధ వారణ = సోమంబునందు 1990 
తెలియరెవ్యరును గా - భేయుదివ్యా న్ర్ర 
బలము భఖ ఎ్ర₹స్యుని _- భార్భలెనట్టి 
జయయు సుపభయు ద - కతనూజ లట్టి 
దయితల యందు ఫు = (తశతంబుగాంచె 
నొక్కొ_క్క-నతియందు - నొక్రయుంబచేసి : 
లెక్క-(బుతకులు గ - ల్లీన భ ఎ్రశాస్యునకు 
జయరుచేయబది' మహో - న్రుములుపయోగ.. 
న్రియతంబునై యుండ్లు = నిఖలయుద్ధముల 


బాలకాండము రితి 


నుపనంహాకింపంగ - యోగ్యంబులయ్యె 
నపుడుసుపభగాంచు - నన్నియ(స్రుములు 2000 
నివియెల్ల నేరుచు - నీకౌశికుండు | 

వివిధంబు లిత రా(స్ర్రు - విద్యలు నెలుంగు 

నేరువు నిన్నియు - నీకుమారునకు 

(శీరాము నిము ని - సింహున కిమ్ము 

వలసినయపు డపూ - ర్యములుగల్పించు 

- 'దెలియరెవ్య్వరును గా - భేయునిమహివ 

యీతండు విల్లందె - చేనిదేవతలు 

భీతి బాబుకదండ - వెట్టంగలేరు 

వచ్చెను కీర్తిదే - వలసియిచ్చటికి 

నిశ్చాదనని బొంక - నెట్లగునీకు 2010 
ననుమానములుమాని - యనుఫవు[శీరాము 

జననాథ ! లకుణ - నహితంబుగాంగ 

వీలిపింపు” మన గురు - [వీయవ చనములు 
తలమి౯ందనుంచి నం - తనమందిరాజు 


; రామలతు. ణులు విశ్యామి తుని నంటనడుచుట : 


రప్పించుటయు రఘు - రాముండు ముదము 
మువ్పీరిగానంగ త - మ్ముండుందానుంగదలి 

తల్లులశెల్ల వం = దనములువేసీ 

తెల్లముగా వారు - దివనలొనం 

వామచదేవాదులు - వలగానిమొక్కి_ 

చేముమా వారియా - నీర్యాదములను 2020 
చేరితం డికి మొక్కా - చిన్ని "బాలకుల 

గారాముతోనె Ss కౌంగిటంజేర్చి 


84 


శీ రామాయణము 


కన్ను లబాప్పాంబు - కణములురాల 
నన్ను వబిడ్డల = నంకపాళికల 
ముద్దాడిశిరములు - మూర్కొ-నివుముత 
కొద్ది కన్నులంజూచి - కళూంకటుల్‌ దుప 
యిరునవురచేతులు - నిరుశేలయిట్టి 

నరపతి గాభేయు - నకు నొప్పగించె, 
తనకు[మొక్కినయట్టి - దశ రథుపట్టిం 

గని వసిష్టుండు రాము = కరముల నిమిరి 20830 
సకలాంగరతువై - చాలమం।తీంచి 
యకలంకమతిగాల్వు. - డవిపషనుచుటయు. 
శె కొనివారలం - గారికుండమర 
లోకంబునకు నాత్మ - లోంద్‌తె భయము 
నుభశకునంబులు - చూచుచు రామ 
విభుండు వెంబడిరాంగ - వెనకలమ్మణుండు 
కవదొనల్‌ జోడుసిం - గాణులుడాల్సీ 
యవిరళ ప్రీతి పం - చాననుండైన 
"శేషునికై వడి - చెలువొప్పువారి 
వేషముల్‌ కన్నుల -విందొనరించే, 2040 
అసములు బద్దగో - భాంగుళతాణు 
లసిధరుల్‌ కాకప - మాంచితులగసచు 

నల యజుంగని కొల్సు యా నశ్వినులనంగ 
నలరి రమ్ముని'వెంట - నక్కుమారకులు 
నోంక రువెనకవి - శాఖకుమారు 

లంకిలి లేకపా - యకకొల్పురీతి 

అర్థ రరాజ మూత - మరిగి రాజన్య 
నూర్ణన్యుతోడ న - మ్మునియిట్టులని యె, 


శాల కాండము రిక్‌ 


నే విశ్వామిత్రుడు రామునకు బలాతింబలలను 
విద్య లని చ్చుట కు 


“తామసింపకుడు చే - త జలంబులంది 
యామేరనంధ్యశు లా ద్ద చమనములు ౨050 
చేయుండుమిోరన” - చెప్పీనయట్ల 
“నీయువారలంజూచఛి - చిరతవోధనుండు 

నక లమం[త కియా న్‌ స్పదము_లై యెలమి. 
(బకటించుబల యతి - బలయునావలయు 
ను_త్తమంబగువిద్య - లుపబేశమొనంగె, 
అత్తరి భావికా - ర్యంబు లూహించి 

యా రెండుఏద్యలు ఆ నాకలిడప్పు 
"లేశాతనసులమాయ - లిచ్చలభయము 
మజుఫులు రావని - మహవుముల్‌ దెలివి 
“నరిలేరుమోాకుభు = జాశెర్వములను 2060 
నతులంబులై న కి = ద్య లునేర్చ కతన 
సతతవిజ్ఞానవా - సనంబచాయకండు 

పు క్రైనీవిద్య లం - భోజగర్భు నకు 

పట్టంగా దెల్పితి - పాత్రముల్గాన 

తలంచు కార్యముల సా = ధనములన్నిటను 
వెలయుండిందుల లో క - వినుతవ రనలి 
ననుచునాదేశింవ = నమ్మం త్రయుగము 
వినివారు నేర్చి భా - వించికౌశికుని ' 
గురునిణగానాత లె. యు కొని సేయవలయు 
పరమశిష్యవిభాన = పరిచర్య సేసి 


(శ్‌ రా మోయ ణము 
క 


'రామచం[ద్రుండు శత = రత్కాలతపన 
రామణీయకమహోే - రాశిమైమించె, 
ఆర్మాతినరయూత = టావనియందు 
నారాఘలవ్రలును మ = హోతపోనిధియుం 
దృణశయ్యలందు ని - (దించి వేగుటయు 
గుణవాలియాకొని - కుడు కోన లేం[ద 

కన్య కాగర్భము - కాఫల! రాగ 
దన్గయతను (ప్రభా - తంబయ్యెనిపుడు 
తావితోనురలుబృం - డారకాన్యముల 

తో వికసిళ్లి ని - ద్దురమేలు కొనుము! 2080 
(శ్రీరామ! మునికోటి - చింతతోందమము 
దూరమై తొలలా ని - ద్దురమేలుకొనుము! 
బలురక్క_సుల(పతౌ - పంబులతోడం 
దొలంగెతౌరకలు ని - ద్దురమేలుకొనుము ! 
మొగిసెను రక్క_న = ముదిత లకన్ను. 
దొగలతోందొగలు ని - ద్దురమేలుకొనుము | 
దశరభథ'రాజసు - భాపయోరాశి 

శశధర! నిద్దుర - చాలింపవయ్య | 

భర తాదిసోదర - భావమిళింద 

నరసీజ! నిద్దుర - చాలింపవయ్య! _ ౨090 
మాయానిశాచర - మదవన రాళ 

తోయద! రామ! ని - ద్దుర లేవవయ్య! 
పర్టన్యముఖ దేవ లా పాలనశే”ర్య 

దుర్జయ! రామ! - నిద్దుర లేవవయ్య! 
సషంంకియ)ం మాష  నసంబునేయులు ' 


జూలశాండము . క్ర? 


తొలంగింపవలయు ని - ద్రుర లేవవయ్య ! 
సరణిలోనర్థయో జా జనమా[తంజన్న 

దురమున్నదొకటి ని - ద్ద రలేవవయ్య! 

చనకి నాజన్నంబు - చెబజచుడానవులం 
దునిమింపవలయు ని - ద్దురలేవవయ్య!”” 2100 
అనుచుమేలొ-లువ నొ = య్యన లేచియతని 
యనుమతింగాల్య్వనం యా థ్యాదులుందీర్చి 
ముని'రాజువెంట త - మ్ముండుందానుంగదవలి 
యొనరుగంగానర - యానంగమమున 


—-: అంగ టేన్‌ ఫు వృత్తాంతము రానులశ్న్‌ శ్రగులకు 
విశ్వామిత్రుడు చెప్పుట HPN 


వుణ్యాాశ మమొకండు - పొడగని “మునివ 
"ఆరణ్య! యీవనమెవ్వ - రది?” యంచునడుగ 
నచటివృ త్రాంతమా - ద్యంతంబు-దెలియ 
వచియించెం బీతివి జా శ్వామి[తుడంత ‘ 
“పహూరుండు పార్వతిం బెండ్లి - యె మానివరులు 
సురలునుంగొల్వని జూ వ్వ్పోనుండునపుడు 2110 
దర్పంబుచేతంగం - దర్పుండుగినిసి 
నేద్చుదాలక తోడ - నె యనంగుడయ్యె 
నందుచే నంగరా - జ్యమనంగవెలసె 
నిందుశేఖరవాస = మిమ్ముహా_ శ్రమము, 

అ బేవుశిష్యులియ్య = మిలనంయములు 
పోదమచ్చటి”? కని - పోయిరచ్చటికి 

- ఆవనసీమది - వ్య్వజ్ఞాననిధులు 


Gh: 


కీ రామాయణము 


పావనాత్నులు మది = భాపించిచూచి 
యదురుగాంజనియము నా సందు సేవించి 
పదములక ర్థ్యంబు య పాద్యంబునొనంగి 2120 
(శీరామచందుయటూ - జించిసౌమి త్రి 
నారూఢభ క్రితో - నర్చించి వారి 
వేడుకమువ్ర్యుర - "వేడుక యచట 

డెల్ల నిలువవి - న్నపమాచరింప 
నియమముల్‌ దీర్చిమా - నియుందారునచట 
శయనించిరప్పుడి - యమ్యూకువంళ జులు 
మునివరబహుమొన - ములను గాభేయ 
ముని కథావృత్తాంత - ముల నాటి రేయి 
యచ్చటనుండివా రమ్మజునాండు 


1 మలయకరూన దేశ వృ తాంతము షు 


మచ్చికమిర న - మాానిఫుంగవులు 2180 
"తెప్పించునోడ గా - భేయాస్వితముగ 

నప్పుడువారెక్కి. - యలఘుత్స ) వాహ 

రంగ త్తరంగప - రంపరాపూరి 

'తాంగజారాలికే = శాంతరం'బె న 

గంగా(సవంతినిం - గడచుచో |శవణ 

మంగళ (పదమైన - మధురస్వనంబు. 

పీతేర విని రఘు - వీరీ మోంత 

మేతోయమనమాని - యొతింగి యిట్లనియె, 

“కె లానగిరిమోాదం - గలదుమిక్కి_లి వి 

శాలమై మానన - సరసినాంగాలను 2140 


జాలకాండ ము న్రిర్రీ 


అజునిమాననమున - నదిజనియించ 
నజపా(త్రయట్టి మ - హానరోవరము 

జా లె త్రి ప్రవహించి - నరయునై మించె. 
భూలోక ముననిట్ర - పుణ్యంపు చేరు 

సా కేతపురిచుట్టి - జూహ్నవియందు 

ేకీఛ వింపన = య్యిరువాగుం౫ాడి 
నంధించునెడల త - తృంగమజనిత 
బంధురధ్వనియిది - భక్తి నీశ్షీంఫు 
సేవింపు”” మనవారు - చేయృత్తిమొక్క- 
నావల గంగామ - హోనదిదాంటి 2150 
దరి జే ర్చెమము గా = ధితనయుండన్నట్లు 
దరి జేరియవ్వుల - దశ్రీణదిశను 
శరభవరావాకా - నరిబుతభల్ల 
రురుసింహూగవయ ఫొ -- ర్లూలమాతం౫ 
కాకఘూూకారవ - కంకపిరావ 

భీకరంబై నయ - భేధ్యకాననము 
దవ్వులంగనులగాని - 'తాపననాథ! 
యెవ్యరినెలవది - యజింగింపుమనిన 
నివిదివ్య దేశంబు - లినవంశ! మొదట 
యవి మలదముకరూ - శాఖ్యమై వెలయు 2160 
వృ(తాసురునింజంప = "వెను వెంట హాత్య 
సు తాము(బీడింప - సురలుమానులును 
నిచ్చోట కుండల - నెల్లతీర్థములు 
తెచ్చిస్నానమొనర్చం ఎ, దిరెపాపంబు 
అగవై రినిర్గ లుం లు డైనట్టక తనం 


శీశామాయణము 


దగనొండుముల - దాభిదానంబుచేత 

నచొస్పిటనాంకలి - యణంగినకతన 

యిచ్చెగరయా శాఖ్య - యిందుడమ్ముహీకి 
నలిశయ।థీలచే - నమరునిందు 

గత కాలమున వెన - కనుయవజాతి 2170 
భామిని సుందుని _ భార్య మారీచ 

నామంబులగల యత - నకు దల్లియగుచు 
కొడుకునుందాను నుం - గూడియోా సీమ 

నడవిగాజెటిచి యా - తొయాతజనులు 
నమయింపుచుండు ని - చ్చటికర్ణ యోజ 

నము మరనుండు దా - నవి యున్న కొంకి 

డానినిమి త్తమ లా దారుణంబె న 

యీనట్టడవి.తోవ - చేతేరవలసె 

యిజ్రరక్క-సిందుంచి యా యీా రాజ్యమునకు. 

గట్టడసేయు మ - కంటక శ్రీలు ౨180 
యీ[తోవరానేర - రింద్రాదినురలు 

నీతోడుగలనాకు - నిశ్శంకమయ్యా. 

పాపాతు 2) రాలిది - పట్టి నధింపు 

మాపూర్షవిఖ్యాతు - లందుము నీవు క 
యెచ్చరించితినన్న - యొంతయుమదికి 

నచ్చిరువుగ రాము - డమా ఆని*నియె. 

“ఆంటది యబల య - శైూంగనయిట్టి 

'మేటిస్తత్ష్వముదీని - మేనిశెట్లాదవె? 

యతుభామినియయ్యు - నదియేల? ఘోర 

రాఠీసకర సం - రంఖిణియ యె? 2190 


బాలకాండము రీ 


వీవరింప్ర మన రఘు - వీఠునిమాట 
చవిసోశిపలికె కా - శికమునీం[దుండు. 


జ? "రెరలు"ర్రం వృత్తాంతము న 


అదియందు సుశీతుం - డను యషతవరుండు 
గాదిలవిడ్డలం = గానక వగచి 
భాతనుగూరిచి = తపమాచరింప 
నాతరిం|బత్యశు - మై పద అతు 
వెయ్యను ల లావు - వెలసియట్టి 
తొయ్యలినిత్తు వు - [తునొనంగనీకు 

పామ జ్ఞ న్నయయుండు - ఫ్యుతికంగాంచి 
యిమ్మాన్నసుందుల యు కిచ్చెభార్యగను. 220 
వూరీ-చు వాని కు - మారుండువా(డు 
రారబ్దమైన శా = పము (పా_ప్త్రమగుట 
దానవుండయ్యనం - తటసుందుండీల్ల 
వాసనిభామిని'కావము - వ శ్యాత్మయగు-చు 
గట్టివాతనమున - కాంకచేనొడలు 
పట్టంజూలక వెట్‌ జ వట్టినయట్ల 

తపము సేయునగ _న్య - తాపసుంజూచి 
కృపతోడనన్ను వ - కింపు మోవనుచు 
వలవంతచే పయి - (వాలంజేరుటయు 
కలశజుం డలిగి రా - త.సివి నమ నుచు 221 
ఇాపమిచ్చిన నిశా - చారిణియగుచు 
రూవింపదారుణ - రూపంబుతోడ 
యిటులగస్త్యుండు: శాప - మిచ్చునేయనుచు 


శ్రీశామాయణ ము 


నటపట్టి యయ్యా (శ్ర - మావాసునైన 
యతులంబీడింపుచు - న్నది దాసిందునిమి 

వెత లెల్లమాన్ను మ - వ్విమలాత్మృకులకు 
నివుడుగో(బాహా గగ - హితమాచరింపు 

ముప కారమునరింపు = మురికి నె 

నీవెకా కితరులు - నిర్ణరులై న 

లావునందీని (వే - లనుంజూపలెను ౨౨20 
యిదియాయడుకొల - యనియెంచకు నీదు 
మదిలోనరాజ ధ -ర మువిచారింపు 

శిష్ట రతుణమును - |శ్రీరామచంద! 

దుష్టనిగ్రహము నీ - దుష్ప్రవ_ర్తనము 

తరుణి విరోచను - తనయ మందరను 
గిరిభేదివధియించి - కీర్తి ౫కొనియె, 

ఇలయెల్లందొల్లియ - నివ్రంబు సేయ. 

దలంపవిస్లువు శు[క్రు - తల్లినిందుని మె 

మజీయుధారి కలై న = మనుజనాయకులు 
పఅచుటింతుల. జంపి - పావనులై రి, 2280 
నామాటవచేదీని - నాతిగా యనుచు 

నీమదింగొంకక = నేడె దండింవు 

మను మాట విని యప్పు - డంజలిచేసి 
వినయంబుతోరఘు యా ఏఠుండిట్లని యొ. 


కాను ఏ తోటక వధ రి అతాలలరను 


అంఫపుమనుచుముం బె - యడిగితినన్ను 
నంపె మాతండి = నీయడుగుల వెంట 


ఇశాలకారిడము రఫి 


నలవసిస్థాదుల = యనుమతిసేయ 

వలసి సీవెనువెంట - వచ్చినవాండ 

చెప్పినబుద్దులు - శీఠసావహించి 

యప్పుడె మోచి_త్త - మలరించువాండ 2240 
అలయగస్త్యాదులై - నట్టిమానులకు 

నిలవేలుఫులకునే - హీతమునకింతు 

ననుగులవ్మణుచేతీ - యమ్ములవిల్లు 

మునిచూచిమెచ్చ రా - ముండుకేలనంది ' 

నారిసారించి గు = ణధభ్యని సేయ 

భోరుకలయగాను - భువనంబు లెల్ల 

కంటకారులయసూర్చ( = గల న్యయంవరణ 
ఘంటాధ్యేనులు చేవ - కామినులకును 

నా_ర్రరత్షుణకభా - యతవందిబ్బంద 

కీ రనల్‌రాఘవాం - కితచాణములకు 2250 
నంత 'తాహశునముల్‌ = సంగ'రాహోర 
చింతల్థగమ్మురుముని లా (గ్రేఘ్టవీనులకు 

రాజితజలథధ-రా = రావముల్‌ దైత్య 

'రాజన్వచేతోవు _ రాళంబులకును 

అధ్వని విని తాట = కానురి చాల 

సాధ్వసంబున గుండె - యుల్గుమనంగ 

దిగులుచే నేమియు - బెలియకంగడుఫవు 

పగిలి -చెమర్చికం - పమునంది (భవుసి 

మూనుగంట ముహూ ర - మూతంబునేల 

యూనుక కరములు - నూరటనొంది 2260 
దిట దెచ్చుకొని[కొ_త్త - తెలివితో నాద 


94. 


కీ రామాయణము. 


మెటనుండివినన య్య లు నెట్టిదోయనుచు 
నామోతంవచ్చుచా యూ య నెవచ్చుడాసి 
ఫీమారు జేతణ - భీకరాకారం 

జూచి కాటుకొకొండ - చొప్పగుమేను 
యేచిపై పొడవుగా - నెత్తుంజేతులును 
మెటుపులువెదచల్లు - మెజటులసకోరలును 
హారిగాల రీతి న - బ్లాడుంజన్ను లును 
వివృతాస్యగ_ర్తంబు - వెళపై నకకడుపు 
గవని వాకిళులట్లు - కర ముప్పు జెనులు 2270 
వంకరముక్కు గ = వ్వులవంటిపండ్లు 
సంకుకావూక్షులు - జగజంవుజడలుం 
గలిగి పై వచ్చుర - క్క_సింజూచినగవు 
సెలనులం దులకింవ = (శీరాముండనియె! 
“కంటినె లక్షణ! వై - కోదు మనల 
దంటరక్క-_సి దీని - దాని .యచ్చెరువు 
సెనుంగాండవల నిది - పెరిగిపై రాయక 
కననెంతవారికి - గర్భముల్‌ గలంగు 
మోడునేసెద దీని - ముక్కు.నుంజెన్టలు 
చూడు నీవెన్నడు - చూడవింత 2280 
బుద్ధిరా౭జేతు ని - ప్పుడ నిశాచరికి 
వద్దేలమనకు స్త్రీ - వధమాచరింప” 
అననంత తాటక - యట్ట్రహాసమున 
జెనుగొండయోాయన( - బేర్చవై “రాల 
దిగులొందివెజచింగా - భేయుండుచాని 
నగణిత టంకాశా్శార = వుడరించినిలిక్షి 


బాలకాండము ర్రిగ్ట్‌ 


'వెజుఫు లేకుండద్‌ - వించియెవ్యరికి 
వెబవని రతుగా - వించెరామునకు 
నాలోన వివిధది = వ్యా స్రముల్దుమ్ము 
రాలును మూదవ - ర ముగాంగలసరిసి ఐవ౨00. 
“ఆతాటకరాజూ-ది దళర - భాత్శజు(డు 

హోటకపుంఖంబు - లె నబాణముల 

నన్నియుంబో.వై చి - యరగ్గచంద్యాన్రు 

మెన్నికనంధించి = యె త్రినరెండు 

చేతులు మొదలంట - చిదిమివై చుటయు 

ఛీతిలే కదిచేరం - (బియన హోదరుండు 

సౌమి[తిచూచి య - (స్రుంబులురెంట 

'తాముక్కు.. జెనవ్సలు చి - [తంబుగాందుని మె, 
-వెవులుముక్కు_నుంబోయి - చేతులుందునిసి 
భువియెల్లనిండనా = ర్పుచునోరుంబెజుచి 28300 
మింద ననిచూచి - మించి రాలేక 

యంగంబుకనువింప - కదు బుద 

మింటికినెళసి యే - మియుందోంచనీక 

కంటికి తనయున్మి_ - గనువీంపరాక 

మాయగల్పించియా - మారీచుతల్లి . 

పోయ ంబొమ నిపంచి - పోకకేడించి 

మెజయించు నొకచోట - మెజుప్రులగుంఫవు 

కురియించు నొచ్చోట ఆ ఘోరవర్షంబు 

రాలించూ నందంద - రాలబల్‌జడలు 

తూలించు విషమవా - తూలముల్‌వినరి 2810 
రప్భించు మధ్రసింధు = ర్రంబుభంధండ్ల 


శ్రీరామాయణము 


తెప్పించు మద న - దీపవాహములు 
కదియించు నలువంక = కాజుచిచ్చులను 
చదియించు దదలపై - శై లముల్‌ వైచి 
నిండించు పాముల = చేకముల్‌ చుట్టు 
చండించుపోకవి - శాచవేపషముల 
నీరీత్రిమొయల - నేకముల్‌ సేయ 
నారాఘునులు చాల - యలజడీనొొంది 
శకాలునుర్గోలునుం = గదలింప లేక 
యాలోచనలుసేయు - నపుడు-ంగాశికుండు 2820 
“భయమంది, రఘురామ! - పాపాత్ను రాలిం 
జెయిగాచు నేరమి* - జింతిల్లవల సె 
యాంటదియని యెంచి - యక్క-టికించి 
గాటంపువూయల - గాసినొందితిరి 

కాలును నంధ్యావ జం సరముగావ చ్చె 
నీలోనె దీని మా - యింపక యున్న 

దానికి బల మనం - తంబగు నేరి 

చేనై నం గినిసి శి - వీంపంగరాదు 

తునుము వేగమె దీని - తోంబోరువాలు 
పని లేనివాండ చే = పట్టిపాలార్చ 2880 
“నన విని రఘురాము. - డన్నిదిక్కు-లను 
కనుగాని మింటనె - క్క_డమాయభమాపె 
నాదిక్కువూచి మా - యలుమాయ శబ్ద 
భేదిసాయకముల - 'బెనడుపుట్టింప 

నదివచ్చి ములనిల్సి - యా గహాంబొప్ప 
నెదిరింప సాయక్షం = జేర్చి 'రాఘవ్రండ్లు 


చాల కాండము (17 


నారితోగూర్చియ - న్నా 8పేరురము 

దూర నేయంగనది - దూరిపారుటయు 

సాయము )దానవి = యాయము )నాంటి 
కాయమ్బు(వయ్యలు - గావించునంతం 2840 
హూ లెనుకాటుక - కొండరోాయనంగ 

నేల వేళోణంగియు యా నిండు! వేశముగ 

విడుగుశకై వడివచ్చు - భీమరాతసినిం 

బడవై చి తముంగావె - భళిభలియనుచు 

దివినుండి యిం|దాది లు దివిజులువచ్చి 

భువనవందితు గాధి - పుత్రు నీక్షించి 

“క లన్పరాఘవులకు. - గార్యముల్‌ మోంద 
బలియురతో౭జేయు - బవరంబులితడు 

సామాన్యుండే! దివ్య లం శొస్తా త్రుజాలం 

మేమెజింగినవి నీ - వెటీంగినవెల్ల 2850 
చేరప్రు మోతండు - నీవెంటవచ్చు 

శఈూరుండుపా తుం డి = చ్చొటమాకొెఅకు 

రా౭జేయు” ననవుఃడు - రఘురాముమోము 

తాయబూాచి గాధినం - దనుండుదీవించి 
““నీరముమూర్కొని - యలసితి రన్నలార'! 

యరమరల్‌ దర నీ = యా[శమంబునకుం 

దొరసివై (తరథంబు - తోంచులందూంి 

గకిమల్గా కొనియె నీ - కాననంబిపుడు 

'తాటకవోవ ని - [దలెజింగిమని! 

యీ"కుంకినున్న మా = సీం్యదులంద్లరున్లు 2860 


శీరామాయణము 


యో ప్రాద్దుకిచ్చోట - నే యుండిమనము 
శేప్రుపోవుదముచే - రిక మడా[శమము 
యిభటికిదవ్వు లే - చేలవేగిరము 
సుచర్మిత |! యీావన - మ్రాణులయందు 
వసీయింత మని” తగు - వై ఖరినుండి 
అనమతపోనిధి - యమృరునాొండు 
'రాజసూనుల నిద్దు - రలు "మేలుకొొల్సి 
యాజటివద్యుండి - ట్లని పల్కె_నపుడు, 


=? రామునకు విశ్వామిత్రుడు దివ్యా (స్ర్రముల నిచ్చట = 


“శీరామె నిన్ను (జూ = చి మనంబులోన 
మోజెసంతోప మే - మి హితంబొనర్హు ? 2870 
చేరుపువాండ నే - నేరిచి నట్టి 

యారూథదివ్యశ - స్త్రాస్ర్రుమం[త్రములు 

ఆదరం బవుర నిం - (దాదుల నిన్ను 

కొొదండదీకౌది - గురుండనిపీంతు 

సీవు విల్లందిన - నిఖలలోకములు 

బావునగాలుచు ను - ల్లానమేనిత్తు 

'దేవగంధర్వ దై - తేయరాశుసులం 

జేవాడిజయమందం - జేయుదునిన్ను 

శుచివి గవు గ్రని తాను - శుచి పాజ్బు బ్రఖుండు 

నచిలి తాత్మకుండునై - యా చేశ మొనల. 2880 
దండచ[కంబును - ధర్మ చ[క్రంబు 

చండాంశునిభకాల - చ[కంబు చకకి 

చక్రంబు నై ౨[ద్రమౌ లా చ్మక్రంబు రాజ 


శాల కాండము 99 


చక్రసాధనము వ - (జంబు ఎక వంబు 
రుద్రంబు (బవా జీ = రోనామకింబు 
కాదవేయము నై షి - కము పినాకంబు 
పాతి పాశము ధర్మ - పాశంబుంగాల 
పాకంబు బ్రహ్హ్హ స్త్ర - పావశా్యస్రుములు 
మోాదకిశిఖురి నా = ముసలంబు లథని 
భేధజ్యయంబు - కాభేరక్యాస్త్రంబు 2890 
రాశుసంబును శిఖ - రంజు (కొంచంబు 
నతుయనా రాయ = కాస్రువజములు 
హాయలరిరః కంకాళ - మెడి కర లును 
భయదవాయున్య కా = పాలా(న్ర్రములును 
కంక ణంబును నంద - కము మధనంబు 
శాంకరం బసిరత్న - శ(స్రుడై త్యములు 
సంతొపనంబు కో - వణము తర్పణము 
శాంతంబు శె "ర్య్మప ఎ శయ నాస్రుములును 
సెంథవమానణా - (స్రువలాపనములు 
గాంధర్వవూహన - కందర్పములును 2400 
సౌమానళంబు [ప - స్వాపనా(స్ర్రుంబు 
'తామససత్యవిద్యా - ధరా(స్ర్రములు 
మౌసల నంవ_ర్త - మాయాధరములు 
శానకఫఘూోరపై - శాచకంబులును 
మదనడారుణనుడా - మని సీ క్రేమన్రలు 
నదయ తేజములు సో - మ్యాన్ర్రంబుననగ 
అతుల[పయోగది - వ్యా(స్రుముల్‌ నేర్చి 
యత (డుమార్గంబున - నరుగుచుం్ల ల్కె, 


100 


కీ రామాయణము 


“అ(శ్రుముల్‌ నేర్చితీ - వనఘ! నావలన 
నస్తో/పనంబోర = మరయ౦ంగవల బె 2410 


=: ఉపనగనంహోరముల రామున కుపదేరించుట === 


పలికెద యిప్‌నేర్చి - పనిగొము 2) క్తి 

వెలయ నారాధింపు - వేర్వెర” ననుచు 

నతస్టవంతము రభ - నంబు దృష్ట్రంబు 

సత్యకీ రి ధనంబు - నర్వనాభంబు 

(పతిహారలతైూతుర - ముల వాజు జఖము 

(ప్రకిపన్న కామరూ - ప పరాజ్ఞ్ఞఖములు 

నావరణము జృంభ లా కాహయమోహములు 

నావల సంతాన - హరణధాన్యములు 

కావారూపంబును - కరవీఠరుచిర 

ఛీమవిధూతక పి - తృ సౌమనములు 2420 
వై రాన్యవిమలసు - నాభముల్‌ జ్యోతి 

పాోరంభములు నుడ - శాననపద్ద 

నాభొస్తుములు దృఢ - నాభంబు దుందు 

నాభళ(న్రుము మహో - నాభంబు వృత్తి 

మంతంబు నల ధృతి - మంతంబు నర్చి 

మంతంబు కృశనంబు = వముధనంబు యో 

థర దశాశ్షులు హరి - (దము విషమంబు 
వారణశ(స్ర్రుంబుల - వాతురా(ప్రుంబు 

దశవ _క్షమును (పశాం - తము దశొకురము 

దశ థిర్య ము ననంగం - ధగువిద్యలొనంగి 2480 


శాల కాండము 101 


కామగూపమును సు - ఖస్వరూపములు 
(శీమూ_ర్రిమంతముల్‌ - (శీ కారణములు 
జవీయింపు * మనుచు ఏవి - శ్వామిితుం డనీన 
జవీయి౦చె (శ్రీరామ లా చందు డన్నియును, 
ఆ వేళన్యన్ర్రుంబు - లాకృతుల్‌ దాల్చి 
పావకమూర్చులు - పాటిల్ల (గొన్ని 

నీలనీల( ప్రభా - న్వితము లై (గాన్ని 
జ్వాలలతోంగాన్ని లా నమదాట్టపహోన 
కలనలణాన్ని ఫీ - కరముతై ₹లువు 
పలుకులతోంగొన్ని - పగ్గెలగాన్ని 2440 
యంగారనద్భశో ౦బు లైకొన్నిధూవు 
లాంగంబులైంగాన్ని - యర్క_ లేజమున. 
గొన్ని చం[ద్మపభం - గొన్ని యీరీతి 
నన్నియువెలుంగు-చు - నంజలుల్‌ చేసి 
“పనిగాము ఇ) మమ్ము నీ - పనుపుచేసెవము, 
మునినాథుండొసలొా మ = మ్మూంబరి గ్రహింపు 
దాసుల మేము నీ - దలంచుంగార్యములు 
వేసివచ్చెదము నీ - శీంవుమమ 2” నిన 
(శీరాముడన్నియు ల జేపట్టినాదు 

వారై యును గా - వలసిన యసుడు 2450 
రండు మూరు మదంత - రంగంసులోన 
నుండుడం-చచును పర - మోదారుంభై న 
యారామవిభుండు - భృ శాశ్వపుత్రులను 
సూరుగురిని లకు - ణునికితానేర్చి 
యవ్వులంజనును న = త్యాశ్ళర్య మొకటి 


102 


శీ రామాయణము 
దన్వులంజూచి నం - తసముతోబలికే. 
“అల్లదె మిన్నుల = నంటి కన్పట్టి 
నల నె మదికి నా - నందంబుచేసి 

చందా 

వీలసీలాంబుధ - నిభమై యుపాంత 
ప లమై కలకల - న్యనపరిష్క_రణ 2460 
విహగమై వారిణాది - వివిధమృగాది 
బహుళ మై నకలతా - పనవేదభఘోవ 
నిబిడమై యాహవ - నీయాదివహ్ని 
నివిరనధూమమా - నితగంధ మైన 
యీయా[శమంబు”పే - రెయ్యది? ద్‌న 


=! వామనమూర్తి చరితము ; 


'నేయతీం[దులు వసి - యించి యుండుదురు? 
మోాయాగశాల మే - మేర యెవార్టకు 
దాయ లీ సవనవి - థానవై ఖరికి 

సీ పొద్దు మనముంద - మా యూ[శమమున 
'శేపణగంతుమిోా - కన్లాొనరించు 2470 
దనుజులనొక ముహూ - _ర్హమున విచ్చేయు 
డిను మాటవిని తన - యాత్మృనుప్పాంగి 
(శీరామచం[దుని = చెక్కులు నిమిరి 
గారవనంబవురంగ - గొతికుండనియె, 
““ఇదివై. ఫ్టవస్థాన లా మిందువిమ్షుండు 
ముదముతోబహుకాల - ము తపంబువేసి 
నందుచే నిది వామూా _ నాశ్రమంబయ్యు, 
ఇందు నిచ్చటనర్వ = సిద్దు లెల్ల రకు 


బాలకాండ ము 108 


సిద్దా మంబని - చెప్పిరిదాన 

సిద్దులకును తప - న్‌ గల్లుటను 2480 
బలియను రాతన - పతి పట్టణంబు 

తొలుతనీబేశంబు -- దుర్ణయుండతండు 

దితిజుల నేలియా - దిత్యులందోలి 

కతమఖాది దిగీ - జూలంబుందరమి 

ముల్లొకముల తన - ము[ద్రచెల్లించి 

బల్రిదుంజై హావి - రా గంబు లెల్ల 

సురలకీయక రా - తసుల పాలుచేసి 

సురసతుల్‌ కేలన ఏ - -వొపులు వీవ 

వుత్తుం డై తానొక్క_ - మఖముగావింప 

న_త్తర వహ్నీము = న్నగు వేల్పు లెల్ల 2490 
వై కుంఠమునకేంగిన - వనమాలిగాంచి 

లోశేశ! యా(శిత -లోకమందార! 

స్రండరీకాతు! యం - బుజగ ర్భవినుత! 

అండజరాజ్వాహ! - యాద్యంత రహిత! 

విశ్వభావన! విళ్ళ - విభవవిక్వేశ! 

విశ్వాత్మ! విశ్వాభి - వృద్ధి ప్రచార! 

పాలింపు మము త నీ - పాలింటివారి 

'నేలింపు నాకంబు - నిం|చాదిసుగల 

కలిగింపు మాకు యా - గముల భాగములు . 

తొలగింవు మిలకు - దైత్యులచేతిపొరు ౨500 
రవీంపు మిపుడు గో - (వాహవ్మాణశేణి 

శివీంపు మదమ_త్త - చి త్తరాతసుల 

యాలింవు మామొర - యంతరంగముల 


104 


కీ రామాయణ ము 


పాలింఫు మేదీని - భారంబుమౌొన్ని 

మౌయింవు బలి దైత్య - మదగర్వ శేఖ 

సేయింపు మము బున = నవులంగాల 

విడివింపు చెజనున్న - విబుధ కామినుల 

నడవీంపు ధర్మంబు = నాల్లుపాదముల 

పుట్టుమిప్పుడు కశ - పుని భార్యయందు 

కట్టు మునాధరతణ = కంకణంబు 2510 
నుడుగుము వటుండవై - నూత నడాన 

మడుగుము బలినిమూం. - డడు/సలచేల 

పట్టు ముర్వియు నింగి - పదములు రెంట 

మెట్టుము చానిభూ - మినణంగిపోవ 

కరమిమ్ము మాకు నేం - గాంచెద ననుచు 

వరమిమ్ము కాళ్యపు జూ నద్దికింబోయి 

పన్నించు గరుడనిం - బల్ల నగట్టి 

మన్నించు మమ్ము ర - మ్మా! యనిపలుక 

మొర యాలకీంచి య - ము ర భదిసురల 

గరుణించి పొమ్మని - కాళ్యపుం జేరి 2590 
తనయులశై నీన్ర - తపమాచరింప 
నినుమెచ్చివచ్చితి జ సీకుజన్నింతు 

నని యదితికి వాము - నాకృతియబుట్ట 

దను జేండుండగు బలిం - చొంజేరంబోయి 
యాగంబుసేయుచు - నద్ధలు' వండ 
కపాగంబతండొనంగ - నమయంబుచూచి 
న్వ_స్తివాద మొనర్చి = జగలిమరూండడనగు 


.లస్తోకమలి'"వేడి - యతనిచే నంది 


జాల కాండము 105 


మురచవై కిముల్లోక - ములు నిండంబెరిగి 
ధరయెల్ల నొక్క పా -,దంబునంగాలిచి 2580 
యాకాళ మదియొక్క. - యడుగుననుంచి 
వె కొనిబలిదొక్కి. - పాతాళమునకు 
నాకే వడి నుపేం[ద్రు. జ డన్న యొనట్లి 

ర్‌ూ a... € 
నాకీళునకు భువ - నము లెల్లనిచ్చి 
యచులతపోనివు( - = యుండునునికి 

© తా 

నతనిడే నిదివావు - న్మాళ మంబయ్యు. 
చేరుదమివ్యన = వీయకుి” ననుచు 
నారాభవులతో మ - హోతపోధనుండు. 


అణ ఏ రామాూాదులు సీద్ధా( శ్రమము వేరట వా 


[(పాలేయమని పున - ర్వసులహాడివచ్చు 

లాలిత శ్రీల క - శాదిధియనంగ, 2540 
వచ్చుచోనచ్చటి య వాచంయ్యమిోంద్రు 

లచ్చపుభ క్తి త్ర న న్స్‌ శ్రి పాదములు, 

కాధికునకు యిచ్చి - కరమర్థివచ్చి 

దాశరథులకు న - "తఈ్మా_రముల్‌ చేసి 

యాతిధ్య మొనంగిన - నచ్చోటవారు 

(ఫీతివసించి యో - రేయి ని| దించి 

మరునాడు రావు - లత జులు (పభాత 
కరణియ్యములుదీర్చి = గాభేయుంజూచి 

““సిభ్ధసంకల్ప! యా - సిద్ధా శ్రమమున 

సిద్ధంబుగాయాగ ను సిద్ధి.గ్రై కొనుము, 2550 


106 


శీ రామాయ ణము 


దీతునహీంపు zn తేయులా౭గీనను 
నికీంచదము శర - (శేణులవేత” 

అనిన జితేంద్రియుం - డై దీక్షువార్చి 

మును లెల్ల. దత్క-ర్భ - ముల(బవర్తిల్ల 
యాగమారంభించి - య బు ణు నాయ 
వసత నగ్నులు - వేల్చి రాజిల్లు 
మునిశిఖామణికి త - మ్ముండుదాను_మొక్కి 
వినయంబునను రఘు - వీర శేఖరులు 
"బేళకాలంబునుం: - 'దెలిసియిట్రనిరి, 


== రాముండు మూరీవాదిలాతసుల జయించుట [ఎ 


66 వారిక మునినాధ ! - (కతువిఘ్న కరులు 2560 
యెప్పుడువత్తురో - యిమపరంపరల 

నప్పుడె వారలహాతి - యొన ర్చెదము.”” 

అని దొనల్‌ నవరించి - యమ్ము లేర్చరచి 

ధనువ్రులెక్కి_డు కొని - ధట్టలుకట్టి 

కవచముల్‌దొడిగి యా - గవిశాలశాల 
నవిధేశమునను నె - చ్చరికనున్నంత, 

సంతోషమున మాని - చయము రాఘన్రల 

నెంతయు నుతీయించి - *యీతపోధనుండు 

దీత్స చేమానవృ - _తివహీంచినా(డు 

రవ్సీంపుండింక నారు - ర్మాతు లిమ్మఘము 2570 
కనకల్లి గురవక - కాచియీజేద్ప లి” 

డనివారు నవన కి - యలునిర్వహింప. 

ఆశలిడప్పియు - నలయికల్‌ లేక 


బూ ల'కాండము 107 


సా౭కోర్చిదిక్కు_ల - చూపులునిల్సి 
నిద్దురమానిక ౦ - టికిజెప్పగాచు 

పద్దున శేయును - పగలునేమరక 
యెక్కి-డునట్లి ఏం - డ్లైక్కిడినట్లు 

(తొక్కిన మెట్టులు - (తొొక్కినయట్లు 
పట్టనశ రములు. - బట్టనయట్లు 

కట్టిన ధట్టిలు - కట్టినయట్లు 2580 
తమలోనంC డారన్న లా దమ్ములొంజొరులు 
నమయముల్‌ దెలుపుచు - జతనముల్‌ గలిగి 
యాతరివర్తింప - నాజవనాండు 

పోతల వివిధమం = (తో రు నాదములు 
సామౌాదినిగవువి - స్తారఘోషములు 
నామోదకర బేవ - 'తాహ్యానరవము 
'రాఘవజ్యాల తా = రావం౦ంబు సనెనసి 
"వరాఘంబుగాక క - మ్ముక ఘార్ష్మి లంగ 

విని యా్యగహమునభా - వించిరాతునులం 
బనిచి మూరీచసు - చాహులాయాగ 2590 
శాలలో ర_క్షమాం - సంబులుగురియ 
నాలోచనల్‌ చేసి - యనిచి వెంబడిని, 
మెజువులతో వచ్చు = “ముఘంబులనలో6 
ఖురగి మారీచసు - బాహుడాననులు 
అసిలతాయుగళవమ - ల్లార్బుచుమింటి 
"'దెనందోంచయటయును బు - త్విజులు భీతిల్లి 
““శరామచంద! వ - చ్చిరినిశాచరులు 
ఏ5 నెత్తురుజళ్లు - 'వేదికమాందం 


108 


శ్రీరామాయణ ము 


గురియుచున్నా రని = కూయికినంత 

శరమును విల్లు వా - _న్త్వములంీలించి 2600 
దుక్వితులును మదాం - ధులుకూరులై న 

ఫర్వరిచరుల ల - వృృణునకుంజూవి 

““మాడుము వీడుగుల - చొప్పునఏవిరు 

జోడుగాంగాడివ - చ్చు దు రాత్మకులను 
పొవనా(స్రుంబుచేం - బవమానుచేత 

బోవు మబ్బులరీతి. ఎ, శవ నేెసదను 

అనునంతలో నుర్వి - నాజూనువాహు 

లును ధనుర్ధరులు జా - లులు నీల హేవు 

గా[తులునై న రా - ఘవుల డానవులు 

మిత్రచం|ద్రులు పుడ - మినిం గాచినట్లు 2610 
సవనంబుగాచు నె - చ్చరికలుచూచి 

తవిలి విఘ్న'మొనర్చు - తలంపునరాంయ 
చారుణమానవా - (స్ర్రంబు సంధించి 

మారీచును రమురా - మవిభుండునై వ 

నాంటుతోడనె యోజ - న శతంబునకును 

మీటిన చందాన - మింటిమై (తోవ 

వొగడాకు గొనిపోవు - నోజమున్నీట 

మొగము క్రీందుగవై వ - ముచ్చముణింగి 

పడునంత దళరథ్టు = పట్టి సుమి[త 

కొడుకు నెమ్మెముగ - న్నానియిట్టులని యె, 2620 
“మానవా స్ర్రుంబు ల - మణ! యెంతమంచీ 
పూనికచెల్లించె = పొలియింప కతని 

దూరంబుగాల పొ * థోరాళిలోన! 


జూల కాండము 109 


పారంగవె చె సు = బాహుంబోనిక 
వారిగాందుచమాడు మి - ప్వుడేి యనివీడుగు 
సరియైనపావకా - _స్థ)ంబునంధించి 
గపరి సేసి వేసిన - కుంభినిమిోధాంయదం 

దెరలె కాటుకకొండ - (బెల్లినయట్లు 
బాహుశె "ర్యమున సు = బాహునిందుంచి 
సాహాసోన్న తుడు కౌ - నల్యాసుతుండు 2680 
వారిరాశుసుల చె = వ్యరింబోవనీక' 
నూదతా_న్త్రమువై చి - మహింహాలనేసె. 
అజనంబు నబి నేర్చి ల యమ ేం[దువూడ్కి- 
ఏీజయంబుగ కొని యు విల్లెక్కుడించి 

సౌమిత్రి చేతి కొ - సం” దండ్నప 
కకొమంబు గాభేయు - నకుంజేయునంత 

కురిసె మన్ను ననుండి కుసుమవర్ష ములు 
మురౌసెను నిర్జర = మురవారవములు 

గ ంధర్భగాయన = గానంబులెసం 
నంధించెపవవూాన - శాబంబులపుడు 2640 
కాశీకమాాని రా - ఘవునిదీవించి 
“యాకార్యభావణ! - జనోమాకార్యములు 
కడతేణనొక్క_ ఏ - మ్నుములేకమాకు 
నెడపని నంతోవ - మెచ్చెనీయందు 
పితృవాక్యమును మాకు - (వియమునుంచేసి 
యతిశయవిఖ్యాతు - లందికివీవ్ర” 
అనునంతనచటి సం - యము లెల్ల రాము 
ననుపమ| ప్రీతితో ఒం నాశీర్వ దించి 


110 


శీరామాయణము 


సాధారణుండుగాండు - నత ఖ్రనంధుండు 

గాభేయమొని రాఘ - వ వంశతిలక! 2650 
అమ్ముసీం_దుండునిన్ను ఆ నర్గించు కెల్ల 

నిమ ఘం బీజేర్చ - సంచియకాదు 

పరమక ల్యాణలా జా భము లెల్ల నతని 

క్షరుణచే నటమిదం - గై కొనలను 

పాయని దై తేయ - బాధలుమాన్ని 

మౌాయా[శమంబక - ల పము చేసితివి, 

ఏమేల్లదీవెన - లిచ్చుటంగాక 

యీమెచ్చుమెచ్చియే - మొయం౭జాలుదుము 

సుఖివి గమ్మ నునంత - సూర్యుండు చరమ 

కిఖరిం చేరెనుముని - (శేణులతోడ, 2660 
ఆశాతివసియించి - యవ్వ జ్ర జునాడు 

(శీరామవిభుండుకౌ - శికున కిట్లనియె, 

““ఓమునీశ్యర! నీకు - నొనరింతు నతులు 

కామించి మమునీన్రు - కార్యాంతరముళలు 

వ. మిీారెందు - పనిచిన నటకు 

జని వే(డునర్భ ంబు = నమకూర్చంగలము 

దాసులు (దుష్టకృ లా త్య) విధానములకు 

నోసరిల్లము మాకు - నూరటల్‌ దగునె 

నావుండు గాధి నం - దనుండు[శీరామ 

యావలనొక కార్య - మిచ్చనెంచితిని, 2670 
ఆనఘుండుమిధిలావు - తాధినాథుండు 

జనకుండు యాగంబు = సలుపుచున్నా (డు. 

అచ్చటి కేం? యా = యజ్ఞంభుదూడ 


చాల కాండము 111 


వచ్చితిమనిబల - న_త్తరం౫ై న 

కోదండ మొకటి యా - క్రోణీశునింట 
నాదితఖచరవి న ద్య్యాధ రాదులును 
యొక్కి-డంగా లేని - యీశుండుదాల్సు 
నొక్క-విల్లున్నదా - యుర్వీశ్వరు నకు, 
యాగఫలం'బై న - యదిసునాభంబు 
యాగ ౦బునకు'మెచ్చి యా యయ్య్యీశుండొనలౌ,. 2680 
అదినాటనుండియు - నతనిచేహూమున 
నదమల గంధస్రు - వృములబూజింప 
నున్నది నీవట్టి - యు(గకార్తు కము 
కన్నులంజూతున్చు - గాక రమ్మునుచు” 
పయనమై మునులు వెం - బడిరాగలోదలి 
జయకారణమునై న - శకునముల్‌ గనుచు 
నరవిందనయన పా - దాబ్దమరంద 
గరిమంబుంగన్న గం - గక ను_త్తరమున 
నరణినేలసచు నను - సారి మానులను 
వారిణాదిమృనగ వి - హాంగావళి నెల్ల 2690 
యిమ్మాహ్మాశమముమోా - ేవేళంగాచి 
సమ్మతి నుండుడు - చనుడనిపల్ము.. 
అందరనునిచియా - హైమాచలంబు 
పాందికదకీ ణం - బునంజుట్రివచ్చి 
యా'వెన్క_ధనదుని - యాళం బ ట్రినుము 
(తోవను కమల బం - థుడు పక్సిమా।ది 
కూూటంబునకు హేవు - కుంభ మైవెలయు 
పాటికి రఘువంశ - బూాలకుల్‌ మునియు 


112 


కీరామాయణము 


శోణా[సవంతినిం - జూచి రాఘవుండు 

పాణియుగ్భము మోడ్చి - భక్రినిట్లనియె, 2700 
“ ఈభూామింగనుంగాొంటి = రే! మహనీయ! 

వైభవంబు సమృద్ధ - వనశోభితంబు 

లోచనానంద మా - లోకింపందగియు 
వాచంయమిోం[ద! యె - వ్యరినివాసంబు 

పలుకు? మోవని, రఘు - (పవతనీశీంచి 

కల తెజంగెల్లను - గాభేయుండనియు, 


= కుళరకుకనాభుల వృత్తాంతము := 


ఉ_త్తవకులజాతు. - డురుగుణాధికుండు 

మత్తారిరాజదు - రా ఆనభంజనుండు 

దశదిశాలంకార - ధవళయనుండు 

కుశభూవరుండు నిరం - కుశ పరాకముండు 2710 
చైదర్భియను గుణ = వతి యందునతండు 

గాదిలిత నయులం = గాంచెనల్యూరను. 

బోధముల్‌ గలకుశాం - బుండు కుళనాభుం 
డాధూ_ర్తరజనుండు = నవ్వసునృపుండు 

జనియింప నపుడు కు - శశీ తీశ్వురుండు 

తనయుల నల్వురం - డాంజూచిపల్కె, 

““పాలింపుం డఖలభూ - ఛాగంబుమోకు 

తూలింపుం జెపుడు శ = (తున్భ పాలకులను 

భర్ష మేమణకుం డే - తడిని యాగాది 

కర్మముల్‌ నడపుండా = గనువేత్తలైన 2720 


బాలకాండము 118 


యవనసీసుఠరల. (బోవు - డనదలంగావ్సం 
డవథానముల నుండు. - డని వనుప్రటయు, 
ఘను డాకుఖాంబుండు - కౌశాంవిప్రురము 
తన వేరనిర్థించి = తానేలుచుండె. 
వాలుచు మహోదయ - పురము గావించి 
యిలయల్ల( గసశనాభుం - జేలుచునుండె, 
అధూ_ర్తరజుండు ధ - 'ర్మారణ్య పురము 
సాధువ_ర్తనంజేసి - జగతి వాలించ, 
వసువిభుండా గిరి = (వజము గావించి 
యనమ వైఖరి చేత - నవని వాలించె,. 2730 
“ఇది యావసునృపాలుం - జేలెడిపురము " 
వుదనారివి క్రమ! - మూాకుంగాణాచి 
కొండలై దును వీటి - కోటమొ పరిఘ 
యుండు కెనడి చుట్టు = నొక పూవుదండ 
వై చినతెజంగున - వర్మింపందగియె, 
చూచువారలకు సీ - శోణ్యాసవంతి 
మాగధ నిధి సంగ - మమున నీసీమ 
మాగధదేకనా - మమున రెంజిల్లై, 
నలువురలో. గుశ - నాభుండు వేల్పు. 
దలిరాకుబోండి ఘృ - తాచిం చేపట్టి 2740 
దానికి నూర్వురు = తనయల:గాంచెె, 
ఆసెలంతలు యవ్వ - నారంభమునను 
వనశేళి నుద్యాన - వనము లోపలను 
మనసిజు వలకారి - మాయలో యనంగ 
నందెలు ఘలుఘలబల్లు - మని మొధయంగ 
11 


114 


శీరామాయణము 


చిందులాడుచు నన్న - జిలుంగుంబయ్యాదలు 

జాట దళాయను - జక్కన కవల 

మోారుగుబ్బలు మిటి - మిట్లు గొనంగ( 

బరువులువారు ని - బృరమునంజీర 

చెరిక లట్టిటుపడ = నిగనిగమెణుచు 2750 
తొడల చక్క_దనంబు - తులకింప వేత 

నడుములు నన్వ్వుల - నకనకలాడ 

చీరాన నధరబిం - బీఫలంబులకు 

గీరముల్‌ వలగానం - (ోళ్లుదాబుచును 

తొంగలిెప్ప నం - దుల బుటమెగని 
నింగిజేరెముబారు - నిడువాలు(జూాప్పు 

బేడరదాంటుల - వీజబుందువేళములు 

వాడని విరులు రు - వారంచు జడలు 

నంకుముదంబు వి - సాళించు అవిక 

కుంకువులను మేన - ఘును ని వలచు 2760 
బంహళ ముల ముద్దు = బలుకుల రత్న 

వరభూపషలకు వన్న - (వను)వెట్టు మేని 

చకచకలను వనీ - నరణుల మెలల 

ముకరిపాయపు రాచ - మూస్టుగుమ్భులనుః 

బవనుండు చూచి ద - రృకునకు లోంగి 

యవల నిల్చి వనంతు. - డడపంబు. గట్ట 

చక్కని రాజవే - షమున గన్పట్ట 

యక్క_న్నెలకు దన - యాస బెల్పుటయు 
నభిమానవతులై న - యంబుజేశణలు 

నభయ లె చందనా - చల(మయందుజొచ్చి 2770 


ఇాల కాండము 115 


“నకలాంత రాళ్మవు ఆం సావీ నెల్ల అకు 
నకట! మాచిత్త మి - వరయకున్నా వె! 
మమ్ము. గావలసిన = మాతం డి నడిగి 
నమ్మిలించి యతండొ - నంగ వరించి 
కావెరాపభోగముల్‌ - గ్లైకోక యురకే 
కామింప నీయంత - ఫఘనుకునగునె? 
ఒల్లము పామ్మ న్న - నూరే పోక 

పల్ల వాధరలసై - పవమానుండలిగి 

వారల లోంజాొచ్చి - వారి యాకార 
గెౌరవంబుల కోర్యం = గా లేక యపుకు 2780 
మరగుజ్జులనుంబేసి - మంచిరూపములు 
చెజశీచినం గస్నీరు - చింద నందజును. 
దవుతం[డిం గుశనాభ - థధరణీశుం జేర 
తమచందములకు నం - తయు వెజగందు 
నతనిపాదముల పై = నడలుచుయటొరలు 
సుతల నెమో సములు = చూచి యిట్టనియె, 
“ఏమి నిమిత్తమై - యలనాంగలార 
నీమీర విలిమూ₹౭. - జేసి యంగములం 
గాఅణవమూాలితిరి దును = గోవించియిట్ల 
కొటుంత యొవ్వండుచేసె? - కులధర్భుసరణి 2790 
తప్పితీ” రోయను - తం డినీక్రించి 
యప్పువ్వుంబోణు లి - ట్లనిరి 'ఫేదమున, 
“మాచెలుమాచి కా - మవికార మగ్ను: 
జై చేరి పవమానుం - డాసించియడుగ 
మాతం| డి యనుమతి - మమ్ము వరింప్తు 


16 


కీరా మాయ ణము 


మిధాతలంపులు మాను - మోనని పల్క-. 

గోవించి మాకు” సీ - గుజ్జురాపములు 

'సొవించి నటులిచ్చి = చనియె నటన్న, 
వినియంతలోచాల - విసి ప తుండగు నుం 

దనమదిలో మెచ్చి = తనయుల జూచి 2800 
“వృలుమే లతుల భా = ర్శృికుండయ్యు. నింత 
పాలువూలునె మిమ్ము - పవనుండుచరూచి 
మోకతంబునకీ ర్తి - మించితి నేను 

నా కులం బతిపావ - నంబయ్యు నేండు 

దివిజులయెడ నింత = దీవునం బునుచు 

నువిద లఅచ్చటనై న - నున్నారె? జగతి 

'మెలంతల కఫీమాన - మే భూపణయిు 

వలదే యీానిలుకడ - వారిజాశ్సులకు 

తుమ యె నత్యంబును - తమయె ధర్మంబు 

తృవముయె కులంబును - తవముయె వర్తనము 2810 
తవుయె మోశతంబును - సకలార్థములకు 

తమంబోల సాఢసాం - శము లెందుగలన్రు? 

మో యీలున్రలె మెందు - మికంగరతు. 
'యీయడలనుం (బోవ లా నీఘుండున్నాండు 

పాండి ని తనమం శ్రీ - ఫుంగవు లండ 

నుండంగ వారితో - నొకమాటవలి కె, 

“కన్నియలను "దేశ - కాలపాత్రంబు 

లెన్ని యొక్క_రుంబిల్చి - యిచ్చుట యొప్పు 
వలయుంజేయంగ ను - డహముల్‌ వీరి 

నలదింట నునుప జ - వ్వన్నులైన వారి 2820 


బు ల కాండము il శ్‌ 
—: (ువ్మాదత్తుని చరిత్రము := 


రాళినా నొక మునీ - శుండు నియుమంబు 
గాలంగయబూని [ప - శాంత చిత్తమున 
తండూర్థ సరెతుడై - యరిదితపంబు 
తిపయదినములు - శావింపుచుండ 

"క కొమ్మ గంధర్వ యూ కారా య నెడి 
కియకు తాతనూ - జాత మొనట్ర 

మద యను రావు = చూళినిం జేరి 
కూంమేుర పరిచర్య = లాచనరింపంగ 

రాచి యందుకు మెచ్చి - సోవుదం బిల్లి 
మావరాళి యేమిత్తు - నడుగు మోవనిన ౨౭80 
(బహ్మానిష్టుని భర్ష - పరుని సియటై 
ఏహ్మాక నిధి నాకు = వభ్రగానొనలస 
"కనాడు పురుపు నం - యోగ మే నెటు 
"క్షని యధీనగై. = యుండుట తేదుి ”, 

న విని ఉత గ = యనువమూద మండి 
నదు మాననవు[తుం - దరుణికి నొనల, 
3హా ల అజోనిధి - పాలించు సుతుని 

ఎవ దత్తానింగారాబి = వడంతియునరిగా, 
అ౫ణిత శ్రీలతో యా నమ ేందువూాడ్కి_( 
ఇభడొందు 'కాంవీల్య = పురి నున్నవాండు 2840 
మ్ముహాత్ను నకు నే న్యాశతకంబు 

మతిని త్తు ని - చ్చటికిం బిల్పించి” 
నుచుతోడనె కమ జ - లంపి రప్పించి 
వయల నందు - దా ధారవోసె, 


[18 


శీ రామాయణము 


వణాంకవదనల - నెల్లంబె గ్వేర 
పాణ గహ మొనర్సెి - (బహ్మృదత్తుండు 
నతని కేలోశిన - యంతలో కన్య 

లతనుని సమో్మోహ - నొనుంబు అనంగ 
“మొదటిచక్క-దనంబు - మొదటిచి న్నెలును 
మొదటిజవ్యనములు - మొలిపించినట్లు 2850 
కన్గిశేఖలనం౫ మిం - చంగ సంతసించి 

కుశ నాభుం డా ముద్దు - కూంతులం జూచి 
యం౦దలంబుల నుంచి - యరణంబు లొనంగి 
యందజు దీవించి - యట్టుని వెంట 

బనిచిన సోమద - పరమహార్థ మున 

తనదు కోడం డ లం - దటి గారవించి 
కాంపిల్య పురిలో ను - ఖస్థితీనుండె, 


గ్ని 


=: విశ్వామిత్ర కౌశికీనదుల వృత్తాంతము ;-- 


సంపూర్ణ కాము. డం జన నాయకుండు 

గో తాభివృద్ధికై - కుఠశొనాభుండెంచి 

పుుత్రులం గామించి - పుత్రకామేస్ట్రీ 2860 
పూని కావించు న - ప్పుడు పద్భగళ్భు 

మాననపుతు జౌ - మాని కుళుండు 

“వచ్చినీకొనంితి యు వంశ వర్గనుని 

యిచ్చిత ననిమోని - యెజగిన యంత, 

ఆనరపతి గాధి = యను మహారాజు 

మౌనితపుణ్యు. గు = మారగునింగదియె. 

“గాధిరాజునకు యేం - గలిగితి రాఘ 


చోలకాండము 119 


వాదీశ! యిదియె మా = యన్గయ।| క్రమము 

నాకు తోయిట్టువు - నాకన్న బెద్ద 

యాకన్నె వెలయు న - త్యవతీ సమాఖ్య 2870 
ఏము రుచీకున = కిచ్చిన వారు 

భూమినుండం రోసి - ఫపుణ్యవంపతులు 
యీాశరీరములతో - శజేంగరి దివికి 

కారికి యందురా - కన్నియ పేరు 

హిమవన్నగము పొంత - నీయుర్విమోంద 

నమలాంగి తనక్తీ_రి - యతిశయిల్లుటకు 

దివిజలు పొగడ న - దీళూప యగుచుం 

(బవహించె కాశికి _ (పఖ్యాతి. గాంచె, 

వనాంట నుండియు - నిచట వసింతు 

సానందకర వామ - నాశమంబునను 2880 
సిద్ధా (శ్ర మంబు (ప - సిద్దా శ్ర మంబు 

సిద్ధంబు మోారు వి - చ్పెసిన కతన 

(పొద్దుగూ(కియు పొద్దు - బోయెను మోకు 

నిద్దుర లేకున్న - చేరరు అేవు 

పయనమై రా నిందు - పవళింపు. డబ్బ 

నయనముల్‌ ముగుడించి = నానమూపమున 
చమాడుమల్లవుజె ప - తులు గూళ్లుచేశె 

నీడ దుమంబుల జూ సిద్రింపవయ్య! 

కొమ్మలు (వేల నా - కొలు ముణిగించె 

నిమి మైల దరువులు - నిదురింపవయ్య! 2890 
౫ నంబు మేనెల్ల యా కన్నులో యనంగ 

నెగడె తారకములు - నిదురింపనయ్య! 


120 


శీరామాయణము 


మెండుగా దిశల నే - మమియు గాననీక 

నింజెను చీకటుల్‌ = నిదురింపవయ్య! 

ఏచ్చోట వెన్నెల - 'లెసంగించి కలువ 

నెచ్చెలి పొడచూపె - నిదురింపవయ్య! 

దుర్ణయులై చరిం - తురు రాత్రులెల్ల 

నిర్ణరారాతులు - నిదురింపవయ్య! 

భారాళముకరంద - ఛారల నీల 

పీఠజంబులమిం చె - నిదురింపవయ్య! 2900 
పొగరు వెన్నెలలాని - పొట్టలనిండ 

నిగుడెం జకోరముల్‌ - నిదురింపవయ్య! 

పావన రఘురామ! - బడలిక వ్రీర 

సివును తమ్ముండు - నిదురింపరయ్య! ౫” 

అని రాము నూరార్చి - యా తపోధనుండు 
కనుమొగుడింప రా - ఘనులు స్మిదింప 

నచ్చోటయంల మాను - లందజులహాడి 

ముచ్చట గాభేయ - మునిచర్మితంబు 

విందుగా వీనుల - విని సమిీపముల 

నందబు నిద్రించి - ర మ్శ్‌జునాండు, 2910 
శోణాపగాంచల - క్రోణులం జనుచు 


_ చేణాంకధరమూంర్తి - బువీచక్రవంర్తి 


గనుంగాని “యేబాయ - గడత మొూయేరు? 
కనరాదు జేవని” = గాభేయుండనియె, ' 
“నా వెనకనె రము = నరవర! వారె 
పోవుచున్నారు ము - న్పుగ తపోధనులు 
చెళవధులందణు = చే నేంపజూడ 


బాలకాండము 121 


తొలయ౫కి రండ ని - తోకొనిపోయి 
యవ్వలం జనుచు ము = భ్యాహ్ననంగతికి 
దవ్వుల జాహ్నవి - దర్శించి చేర 2920 
యన్న దిదీర్ణంబు = లాడి కర్హుంబు 
లన్నియు.6గాపించి = మహావిర న్నమెలమి 
భుజియించి యొక రవ్యు - భూమిం౧హార్బ్చుండి 
ఏజయలోలుండు రఘు - వఏీరుండిట్లనియె, 
““మునినాథ! యీయెజు - ముల్లోకములను 
తనచేత పావన = త్యమునొందం జేసి 
జలధిగామిని మైన - చంద మేలాగు? 
తెలుపుమో? వనినొ గా - భేయుండిట్లనియె. 


ఎన్‌ గంగా పార్వతుల జన (కథ : 


''హీమవన్న గం(దుండు - హేవూచలంబు 

కొొమరిత దాను గై - కొని మనోరవును 2980 
వరియించి యయింింతి - వలన యాగంగ 

తరవాత 'బార్వతి - తాలోని పెనుప 

తన తపంబున నుమా - తరుణి మెవ్పించి 

యెనసి యీశ్వరు వరి - యించె నాసాధ్వి 

నగ కన్య బెంద్లైయై - నాగకంకణుండు 

వగలును చేలెడ - బాయని రతుల 

నడలక దిన వ - రశతంబు (పేమ 

లెడపకగీడింప - చెల్ల జేవతలు 

నజుని మున్ని డుకొెని = య చటికి వచ్చి 

““గజజబచర్శధర! శల = కొన్న్వయు నీవ్ఫ 2940 


129 


శ్రీరామాయణ ము 


నీలీలయ్యగీడింప న నీతేజమోర్వం 

జాలునే యీానర్వ్య - సచరాచరంబు 

మానిమి త్తంబుగా - మానుము నీను 
మానిన యెడనతి - మాాతరతంబు 
లోకోవకారార్థ - లోలచి_త్తమున 
సీకార్యమునకు పూ - రియ్యకోవలయు, 
తీరే నీదివు - తేజంబు6 చాల్స 

చేరికి భువనంబు - లెల్ల రక్షీంపు 
దంపతులొకావము తం - (తంబు బాలం చి 
యింపుతో తపముల - జేంసండు మరు” 2950 
అనోనట్లు కాకని” - హరుణాత్స తేజ 
“మొనర తేజము నందె - యునుపుదు నిపుడు 
జారినయట్టి "లే - జము ఊాల్ప్చనొకరి 

మో రేర్పరింపుల - డిమ్మేదిని నన్న 
మేడినియేకాక - మిగిలినవార 

లోచేవ! ధరియింప = నొక్క_దన్నా ర? 
నిలుపు ముర్వరి” నన్న - నీలకంథరుండు 
వెలువరించిన విశ్వ = విశ (ంబునిండి 

యతుల [ప్రవాహమై .- య।దులు నదులు 
శీతీియు నేకముగ ముం - చిన వేల్పు లెల్ల 2960 
వనలుని ధరియింపు - మనిరి పావకుండు 
తనశ క్రిచేత రే - తము ధరియింవ 
నదికాంకచే ముద్ద - మై మిన్నుమోచి 
వదలక శ్యేతప - ర్వతము చందమున. 
బానకాదిత శ్రీయ = భారూడఢి వెలుగ 


బోలకేోండము 198 
నావీర్యమనలుండు = నాపంగ లేక 
తోడైన వాయువు - తోంగొంచు వచ్చి 
వీడని కసువులో -- విడిచ శేతంబు. 
అప్పుడు తనసౌఖ్య - హోని గావించు 
తప్పుచే శై లనం - దన కోపగించి 2970 
వేలుపులనుగాంచి - వతనొందుతన్ను. 
బోలబిడ్డలు లేక ఆ బూని కలికి 
పుడమి గనుంగాని - పుతులు లేక 
యడలుచు బహునాట - కాధినవగపచు 
చడియింవు”” మనియిల్క_ - భవియించి తుపాన 
ధరణీభరముచేరి - తపవమూచరింప, 
తనపతిందోడ్కొ-ని - తానేంగ గంగ 
వినుత చార్మితంబు - వినుపింతు మాద 


నే కుమార సామి జననము ఏటా 


తమబలంబుల శెల్ల - దళవాయి "లేక 
నముళులు పడ్డుజు - నడుగుల (వాలి 9980 
డేవసేనాని న - కించి యేుమెల 

య భా 
భాపించి ఛంకరు6 - ార్థింప నతడు 
“పార్వతియెడం బుట్టు - పట్టిని మోకు 

౬ ఠం 

నరము న్వ్యమునకు - స్వామిగా నిత్తు” 
అసిపల్కి.. తపముసే - యంగం బోవపహారుండు 
“వనజసంభవ! మాకు - వలయు సేనాని 
కరుణింప్రుి మనిన నా - కంజూతభనుండు 
సురల ఖేదంబులు = చూూచియిట్లనియె, 


194 


థీ రామాయణము 


“తనపట్టి యని గంగ - తనయు భావించి 

మనసులోపల నర - మర యుంచుకొనదు, 2990 
శ_లజగాన త - జ్ఞాఠరగోళ 

లాలితపిండ మ - ల్లన వహ్న చేత 

"తెప్పించి గంగాన - దీ నలిలముల 

నిప్వుడే యనువు (డ - హీనసావాసుండు 

సైన్యాధిపతి మోకు - నమకూడు "ననిన 

మాన్యు. బావకు పవ - మానునిం గూర్చి 

నగజ దాల్సినతేజ - మపుడు చెప్పించి 

గగనగంగనుం డాల్చం - గా నొడంబఆజచి 

యునిచిన గంగ య - య్యు[గ తేజంబు 

తనయందు నుంచి సం - త_స్పతేజంబు 8000 
ధరియింపం జాలక - తనతం[డి పొంత 
శరవణంబునందెచ్చి - సడలించి చనియె. 

అవద తేజస్స - మా కలనమున 

భూరి మయంబయి = పొలిచ పర్వతము 

స్‌రెల్ల బంగారు జా సేరయ్యె నదుల 

భూరుహూంబులు న్వర్శ - భూజంబులయ్యె 

ధాతువులయ్యె నం = దలి పలములు 

జాత రూపాఖ్య గాం - చన మిట్ట్లువమిం చె, 

ఆ రెల్లుగుట్టలో - నప్పుడువు మై., 

పీరాాగణి కుమార - విఖ్యాతుం డొకండు 8010 
చనుర్యాలు[గ్రోలింప - షటొకృ త్తికలనుం 


_ బనిచిరి వేల్పులా - బాలుని యొడకు 


నాదల_స్తన్యపా - నం బొనరింస 


జాలళాండము 125 


నాజువమోముల మించ - నక్కు_మారధుండు 

కృ_ల్తికల్‌ వెనుప ధా - (తి నతండు గాంచె 

న_త్తరిం గారికే - యాఖ్య గర్భమున 

స్క_న్ను ండుగానున - స్కంంధనామమున 

వన్నియె గాంచే ను - ర్వర హణ్బుఖుండు, 
అతనిచేనానింణగా - నాదిత్యు లెల్ల 

పహీతమతిం_్రాక్టించి - యిడిరి పట్టమున 8020 
నీ కుమారాఖ్యాన - మెవ్వురుపినిని 

(నీకరులై శుభ - [శీలనొందుదురు. 


Pe. నగరచక్రవర్తి చరిత్ర పము 


గంగభూమికి వచ్చు - కత యేర్చరింతు 
మంగళాకరమని - మణీయు నిట్లనియె 
“తాలిముతో నయో = ఛ్యా పట్టణంబు 
పాలించి సగర - భూపాలేఖరుండు 
నిండువేడ్క_ నిష్ట - నేమి బిడ్డలను 
రెండుపెండ్రండ్లు ధా - ర కుండాతండా జె 
నెనరుపోూరంగం గేశి - నీ సుముతులను 
మనుజేశుడతండు స - మంబుగా' నేలి 8080 
హివువంతమున కేయగ్‌ - భృాగువ్లునుంగూర్చి 
(పమదలుందాను త - పంబుగావింవ, 
అమ్ముని (_పత్వతు, - మై మహీవపిభుని 
కొమ్మకొక్క_తె కొక్క. _ కొడుకు నొక్క తెకు 
నరువదివేవుర - నాత ్రనందనులం 


126 


శీ రామాయణము 


గరుణించి వేడు (డీ = గతి నిత్తుననిన 
చాలునొక్క_రండె వం - కోకరుండు తనకు 
నేలపెక్కం[డని - యెంచి నెమ్మ దిని 

వరముగా శేశిని - వాకొన్న సుమతి 

యరువడివేనుర - నడి” నందనుల 8040 
భృగుండట్టవారల - కిచ్చి పోవుటయు, 

నగరభూపతివచ్చె - సాకేత పురికి? 

దానడిగినకోర్కె. - తప్పక మొదటి 

మానినీవుణి యస - మంజునిం గనియొ, 

అరుదుగారెండవ - యంగన సుమతి 

అరువది వేవుర - నర్ధించి కనియె, 

ఒక్క_మావిని లోకు - లుప్పతింవంగ 

నెక్కొ_న్నత నయుల = నేతికుండలను 

నునిచిపెంపంగవార - లొండొతుంగడవ 

ననిచిన రేఖల - నానాంటటంబెదగ 8050 
నసనమంజు(డును వాల - కావళి నెల్ల 

మసలక సరయువు - మడువు లోపలను 

(తోయుచు నుండ నం - దుకు నగరుండు 

కూయిడు జనుల నం - క్షోభ మాలించి 

న స్టైటయదోయుచు జు న్నాండు శ్రాలకుల. 

బట్టివీయను తన - పట్టగా యనక 

నడవులందోవించె - నంశుమంతుండు 

కొడుకాతనికి నర్వ - గుణసమన్వితుండు 

తనయులు మనుమండు - తనచి త్తమునకు 
ననురాగమొనరింప - నమ బ్రహేవిభుండు 8060 


చాల కాండము 127 


శాశ్టతంబగు కీర = సవరింపంబూని 
యశ్వ్య'మేధము నేయ = నాత సతో దలంచె, *? 
అనవిని డీపాన - లార్క-నం కాశు 
మునియజూచ పక్కా రా - ముండు నంతసమున, 
“మాకులంబునంబుట్టు = మానమవాథివుల 
(శీకరచరితముల్‌ - చెవి నాలకింప 

సంత నంబయ్యె నా = నగరువృ త్తాంత 
మంతయు నెజిగింప్ర” - మన మానివలిశె 
[పాలేయనగ వింద్య - వర్వత సంధి 
నాలింపుభామి యా = 'ర్యావ_ర్హమం|డ్రు, 8070 
ఆచ్చోటమఘుము సే - యంగ నియమించి 
వొచ్చమ్ము లేని య -- శో్యళ మంబేద్చ 
బలముతో నషా wy = పాణిమయై వెంట 

నల యంశుమంతుం బొ - ముని విడివించి 
దికీతుండై యుండ య -దేవేయ్యద్రుండలిగి 
రాతుసుండైయశ్వ — రత్న ంబుంబకై. 
మాయచే వారియింవ - మది సగరుండు 
సేయు తెజంగేది - చింతిల్లు చుండ 

బలికిరి బుత్రోజుల్‌ - పర్వకాలమునం 
దొలగించు గుజ్రవు - దాంగను వెదకి 8080 
పట్టి "తెప్పించ నీ- పట్టున యాగ 

మెట్టును కొణుంతయాా - నింతియె కాక 
యజమానునకు హోని - యగసంగాన తగిన 
(పజనంపి నీయాగ - పఖథువ్రంబెప్పింపు” 
నునవ్ఫుండు తనయుల - నరువదివేల 


128 


శ్రీరామాయణ ము 


జనపతి కిలిచి దీ = త వహించి నాండ 

నాకుంబో రాదునా = నా(పయక్న ముల 

మిోకుందోంచిన యట్ల - మేదిని యెల్ల 

'యోజనంబున కొక్క _6 - డోడక వెదకి 

'తేజించెచ్చినంగాక - తిరిగిరావలదు. 8090 
మాయొద్ద సీయంశు - మంతుం డుండేెడును 
పోయిరండని” పల్కి - భూపాలు(డనుప, 
సగరులువచ్చిభూ - చక్ర మంతయును 

తగురీతి వెదకి వృ - థా (పయత్న ముల 

గసికలు పొరలు - గడ్డ పారలును 

ముసనలముల్‌ డాల్సీ - కమ్ముక పరిగట్టి 

యిలయెల్ల 6(ద్రవ్వుచు ఎ నెదురై నచోట 

బలురక్క_సులను న - ర్పములను [దుంచి 
కొండలతోంగాడ - కుంభినియెల్ల 

చండించి (త్రవ్వి దు = స్సహ వృ ర్తి మెలల 8100 
భూతకోటులు పరా - భూతులై చాల 

భీతిల్లి కూయిడ - 'బెగడి దేవతలు 

థాతనన్నిధికేంగి - ధరణికినై న 

యీతిచెల్పిన వారి = కిట్లని పలికె, 

“తురగంబు6 గొనుచు నిం - [దుడువోయి కవీలు 
మజగునంగట్టి నె - మ ది నిల్లుచేరె, 

ఈజగ(దోహు లా - యిరవున శేంగి 

యాజటివర్యుకా - పొనలాద్చులకు 

నిగురుగానున్నారు - నిమిషంబులోన 

నగరుల కవసాన - సమయంబు వచ్చె $110 


12 


బాలకాండము 129 


మాకేల చింతిల? - మిన్నకయుండు? 
డీకార్య మెల్ల చే - యెజింగి యున్నా 6ండ 
deere సుర లెల్ల . = బోయిరి నగరు 

లిమ హీ వెలయులో - సనెచ్చోటు వెదకి 
కానక తమతండి - కడశేంగి హయముః 
గాన లేమని పల్క_ - ౫ న్నెజ్ఞం జేసి 
“తురంగంబుయదేక వ - త్తు వాండువురల 
ధర యొల్లర్మదవ్వి పా - తాళంబు వెదకి 

యా రసాతలవిశ్వ = మంతయు జూచి 

ఫ్‌ళ ల. తురగంబు = బెండు పొండినిన 8120 
నందరు ధరణి వ = య్యాలుగాంగ యవ్రవ్వి 
యొందుంజూచిన జీవ - హింస సేయుచును 
పాతొళమున. బూర్వ్వ - భాగంబు నందా 
నాతరి భూభార - మౌదలందాల్సి 

యమరధు విరూపాత్సు. - మను దంతిం గాంచి 
తమరందు తురగ ర - త్నముఃగానలేక 
దవ్నీణంబున కేల్‌ - దర్శంబు మెలుస్పి 
యశీ.ణబలులు ము - హోపద్భగ జము? 

గాంచి యచ్చట వాజి - గానక తామ 
సించక పడమర - చేరి యచ్చోట 8180 
సౌమనసం బను - సొవుజో త్రమము 
భూమిందాల్పలంజూచి - పోయి యవ్వలికి 
నుత్తరంబునను పాండు - రోరుగా[తంబు 
మ_త్తంబు భద సా = మగజంబు.(గాంచి 
వేలుప్రుమరాల (ద - వ్వి రసాతలంబు 


180 


ఖీ రామాయణము 


నాలోకనముసేయ - నల్‌ దిక్కు_నందు 

తపన లేజుని ననా - తను వాసుడేను 

కపిలుని తురగంబు. - గాంచి హార్షించి 
“ఓరిసజ్జపుదొంగ! - యోడకనీవు 

గీరుబు తోడ మి -క్కి_ లి మానింబూలి 140 
పొడకట్టితివి నన్ను - బోనిమ్ము క్ట 

పొడవక పోకుము - పోకు” మనంగ 

గాంచి యమ్మాని హుం - కారం బొనర్చ 
నంచితరోపాన - లాభీలశిఖలం 

బాపాత్ళు లన్యాయం. - బరులొక్క-6డై న 

రూవేర్చడక సగ - రులు భన్ఫృమైరి. 

అరువది వేనురు - నణం-గిపోవ్రటయు 

తురగంబు వోయిన - [తోవ గానమియు 

జాలచింతలు వెంప - నగరుండు తాలి 

మాలీ యప్ప్వుడె యంశు - మంతుని బీల్సి 8150 
“మతిమంతుండగు బుద్ధి - మంతుండ వార్య 

పిాతుండను భూరుల - కెల్ల నగణివి 

తురగంబుంతే తేదు - తోతేరంబోయి 

తికిగిరారైరి యే - తెజవ్రనంజనిరొ? 

ఎచ్చోట వినతం|డు - లేలిరి నీవు 

నచ్చొటికరిగి మే - లరసిరమ్తై నమా 

గ్రైదువు శరములు - గలన మేలిచ్చు 

కోదండమునుకేలం - గావ బ్రనియొనలి 

యెచ్చరిక మెలంగు - మెందు (బూజ్యులను 
మచ్చికతోంగాల్సి - మన్నన గనుము 3160 


బాలకాండము 181 


యనుమని యాత డ - మ్మనుమని భక్తిం 
దనర దీవించి - ఖేదమున. బంపుటయు 
నంశుమంతు రీతి - నలఘు తేజమున 
నంశుమం౦ంతుండు తం(డు = అరిగిన జాడ 
ధరదప్వివారు పా - తాళంబుచొొయ్సు 
తెఠువ్రనవచ్చి దా - దిగ్గజేం్యద్రముల 
పర్భంబులను ధిరో _ ఛభాగంబు లూయ 
నుర్వియెల్ల జరించు = నురుస_త్హ్యధనులం 
గాంచి తండడులం దుర - గము వేరువేరం 
గాంచితిలే యన - గజరాజులెల్ల 8170 
పోయిరి[తోవగాం - బొమ్ము నీవచటి 

కా యశ్వరత్నంబు - నందె చూచెదను 
వామ్మాన్న వలవచ్చి - పూజించి యతండు 
నమ్మ _క్తగజముల - నన్నిటిమోరి 

రాసులై యొరుమూలం - (బబలుమంటలను 
భాసితాంగములతో - భన గ్రమెపడిన 
జనకులంగని మెడి - జూల శోకించి 

ముసి చెంత తమయశ( - ము మెలలభగయజాచి 
కై కొని నరనం - ఘుమునకు వార 

"లేకడ నొనంగంగ - నిచ్భంజింతించి 8180 
జలము లెచ్చట లేక - వాలనోకించి 

నల య7-శుమంతు తో - నండజసార్టమి 
నగరునిబావ కా - శ్యపుండు పశీ,0(ద్రుం 
డగణిత ప్రీతితో - నటపొడసూవి 

వై నతేయుండను మో - వారెల్లందనకు 


182 


శీరామాయణము 


మేనల్లు వారల - మేయ సాహాసులు 

తగనె సాధరణో - దకదానమొనలో 

సగరులీ లౌకిక - జలములచేత 

కడ తేర గహ! - గంగా(పవాహా 

మడరించి తిలదర్పు - జణావలియొసంగ 8190 
కపిలకోపాన్ని ద - గ్వశరీరులై న 

వివులపా పాత్కుల - వే దక జేక్పు 

మంచివాండవు నీన్ర - మమఘవాజింనగానుచు 

సంచితపుణ్య మా = నవన మోజేర్పు 

మరుగు మయోధ్యకు ఆ నన్న పశీ.య్యదు 

చరణంబులకు. మొక్కి ఎ చయ్యనంగదలి 
తనవీతామహునితో ఎ తండుల తెణుంగప 

వన తాసుతుని మాట - వినునీంచుటయును, 

కడ లేనిదుఃఖ సా - గరములోమునింగి 

యడలుచు నెరవేర్చి - యళశ్వమేధంబు 8200 
గంగనుర్వికిం దెచ్చు బా (కమమాశ్మలో ని 

అంగ క యాత్నసా - (మాజ్య 'మేలుచును 

ముప్పది వేలెండ్లు - మునుముట్ట (బదికి 

ముప్పున సురలోక - మున కేానతండు, 

అక నికి తరవాత - నంశుమంతుండు 

వీతీయెల్లం దా నభి - వి. కం (వోచి 

ఘనుని డిలీఫ్రుని - గాంచి యా వెనక 

తనరాజ్య మెల్ల నం - దనునకు నిచ్చి 

వెలయ ముప్పది రెండు - చేలేంక్లు గంగ 

నిలకుం చేర మది - నెంచి కానలను $210 


శాల కాండము 183 


ఆ 
వీింతతవంయబు గా = వించి చెలాక 


యంతట దివమున - కరిగ నవ్విభుండు. 
—: భగీరథుడు గంగకై తపంబొనర్పుట :- 


ఆ దిలీఫుండు పది - యాగ్వురై నట్టి 
యాదిమరాజుల - యందొక్క_ండగచు 
ధరణి యంతయు నము - (ద పరితముగను 
పరిపాలనముచేసి - పావనచరితు 

సుతు భగీరథుం గాంచి - నుస్టిర భోగ 
వితతీచే ముప్పది - వేలేండులుండి 

ఘునమైన రుజంగాల = గతినొందింజసి య. 
అనివిపషపురమున - కా తరువాత వీ220 
రాజన్యుం డా భనీ - రథుండు సాకేత 
రాజధాని మహాోవి - రాజతుండగచు 
పాలింవుచును గంగ - పావనశ్రీల 
భూలోకమునకు. - చేయటూని యు. దనకు 
కొడుకల వేండియు - గోకర్లమునకు 

వడలి తవలబు - గావించ 'రాజ్యంబు 
నచివులు పొలింవ - నమకట్ట నియతి 
నచలుండజై ఘోర పం - చాన్నిమధ్యమున 
యినునిపై తనచూడ్కి - యిడి రండుచేతు 
లును పొడవె_త్తి కా - లు ధరి! తిపగూయద 8280 
"మోపక యంగుప్ట, - మున నిల్బినెలకు 
నాపోశనవత - మాచరింవుచును 
తపమొనరింప ప - ద్మభవ్రుండు మెచ్చి 


184 


శీరామాయణము 


యఫుడు[ పత్యతమై - యతనికిట్లనియె. 

“అనఘ! మాసాహారి - వ్రైయిట్టి భీమ 

వనిలోన వేయెండ్లు - వదలని తపము 

చేసితి మెచ్చి వ - చ్చినవాండ నిన్ను 

వాసిగాంగోరిన - వరము లిచ్చెదను 

నడుగు మోవన” “ేవ - యడిగద మిమ్ము 

కొడుకుల గామించు - కోరిక యొకటి 8240 
మావంళఛజులకు గ - ర్హంబులు దీర్చ 

చేవతానడి నిధా - త్రికిదెచ్చుటొకటి 

కోకితిినన “నీదు - కోరికల్‌ రెండు 

కూరిమినాసంగితి - కొడుకులం గనుము 

గగనవాహినిం 'దెమ్ము - కరమర్థి మోదు 

సగరుల కొనంగుము - స్వర్లభోగములు 

గంగను ధరియింపం - గానొక్క నర్వ 

మంగశావిభుండె న - మస్థుండుగాక 

యెవ్యరు నోపర - య్యశునిం గూర్చి 

యవ్వెళ గావింపు - మోవుతపంబు” లి2ి50 
ననిపల్మి_ గంగతో - ననువుతి యొనంగి 

చనియె వేల్పులు గొల్వ - జలజనంభవుండు, 


జాజ్‌ గంగావతరణవము క 


మొదలింటి గతి నుగ - ముగ తపం బతండు 
మదనారి(గూర్చి ఖీ - మ వనంబులోన 
"'కావింవుచుండగం = గరుణశంక రుడు 

"దేవి యుతంబుగా - దివిజులు గాల్వ 


బాలకాండము 185 


నన్ని ధిచేసి యొ - నంద కోర్కె 

నన్ను వేడు మనంగ - నరనాభుడనియె, 

“డవ! ఛాతీకి వచ్చు - దివిజ [నవంతి 

ప్‌వది త లందాల్సి - నిలుపంగవలయు 8260 
నెవ్యారిచేం దీర - డెదిరించి నలువ 

నివ్యరం బిమ న - నిచ్చితి ననిన 

తలచు భగరధు - తలంపు వెంబడినె 

యల మంచుమలపట్టి = యాకాథ గంగ 
హారునింగూడంగ నచ - రాచరంభబై న 

ధరణియెల్లను రసా = తలముతోంగూ రు 

ననుచు నుత్కటవేగ - మమరంగ నొక్క. 

'పెనువెల్లిమై గంగ - పృథధివికి దుమిశె, 

ఆగర్భ మెజింగి పు = రాధి యట్రట్టు 

సాగనీయక హిమా - చలదరీనివిడ కీ2'70 
భీకరారణ ఫ్‌ - భితము లాజడలు 

జోకళగా దిక్కులు - చుట్టి రాంబజుచి 

నటియించూ నెడవముహో - నటజటాటపని. 
బొటమరింపంగ లేక - పొంగౌల్ల మాని. 

సుడివడి నదియున్న - చొప్పు చేర్చడక 

సడలి యేసందున - జారి పోరాక 

యిందా.6కయూచితి - యెక్క.డం బోయ 

బృందారకాపగ - వేరైనలేకి 

యనుచు భగీరధుం - డచ్చోట గొన్ని 

దినములుచూచి య - -ేవు భావించి 8280 


186 


శీ రామాయణము 


యతండునెండియు తవ - మాచరింప 
నతికృపాపరు(డ్రై మ - హాడేవుడపుడు 
జడచుట్టు వదలించి - జగలికె కొంత 
సడలినంతన విందు - నరములోపలను 
గుభులు గుభుల్లని - ఫార్టిల్లి దాంటి 
(తిభువనంబులను [ప - తిధ్యనులీయం. 
(బవహిఠప యవియె న - _పపవావాముల 
నవతరించెను భువ - నాశ్చర్యముగను 
(వాచుర హ్రోదిని - పావని నలిని 
మైచెన్నుమోతె మ - హోపగల్మూడు 8290 
నీతయు చతును - సింధువు ననంగ 
ఖ్యాతిగాయడమర - మై మూండునదులు 
పవహించె నాభగీ - రథ్టుని నంట 
నవనిభేధిల మ - హోనది యొకటి 
అమ్మహోరథు రధం - బరిగిన [బ్రోవ 
(గమ్ముకయు_త్తేర గా = మిని యగుచు 
కారండవ [కొంచ - కలహాంన చక 
సారనకలకల -- న్వనశొ భితంబు 
కమఠకుళీరన '- [క్మ[గాహభయద 

తిమి తివింగిల నము -- త్కీర్షాంతరంబు ఏలి00 
కనకాబ్దకల్తార - వైరవపసవ 
వినుతమాథ్వి రసా - వితమట్పదంబు 
అ(భంలిహోరి శౌ - (పాంచలచార. 

శు భడిండీరవి = [శుతదిశాముఖము 
బహుతదావర్తాన - పాయచం[కవమణ 


ఇశాలకారిడ ము 187 


మహాసియతరతరు - మధ్య మానంబు 

నగుచు మిన్నుననుండి - య(భయానముల 
బిగ్గనిగమెటుచు మ - ణీభూపణముల 

నాదిత్యరుచులతో - నధినుతుల్‌ సేయు 
నాదిత్యకోలాహ - లానువాదముల 8810 
శరద|'భముల యాక - నంబు చందమున 
పహారిణపత.ము.లై న - హాంనపోతముల 
దొరయుచునిలకెల్ల - దొడవుకై వడిన 

వరనదీరత్న ము - ర్వరవచ్చునపుడు 

మలకలై దిక్కుల = మలయు నొక్కె_డను 

చులకనై వేగంబు = మూాషప్రు నొక్క డను 

తగునశ్వముల రీతి - డాంటు నొక్కె_డను 

దిగుడక యందంద - నిలుచు వొక్క. డను 
గజములోయన నొక్కా - కడనవుందమంద 

నిజగమనము చూపు - నిలుచు నొక్కాడను లీల20 
లహారీపరన్పరో - బల్లాసభట్టనల 

విహితాట్టహాసముల్‌ ఎ వెలయించు నొకట 
నవమురలోకముంబాసి - యవని పై బుట్టు 

నమరుల మరలంగ - ననుపు నీరార్చి 

తొలంకుల నెళయు లిం - దుంపురులంటి 
వొలయుగాడ్పులం వెప - ములుంచాజమోటు 
యిరుగడ నిం చాదు - లెల్ల సేవింప 

భరుడగంధర్భ య - తపభుల్‌ గొలువ 

వచ్చినదీ నద వన - పర్వతములు 

(గొచ్చుచు నన్ని డి - క్కు_లునా(క్రమించి 8880 


158 


శీరావమాయ ణము 


నాచాయనొకజహ్ను.6 - డనుముని యాగ 
మాచరింపంగ(ద్రవ్య - మలర తోంగహార్చి 
శాల యువ్వెత్తుగా. - జరుముక పౌలు 
నాలోన జహ్ను మ - హామాని యలిగి 
పోసీక యయ్యేరు ల ఫుడి సెండునీరు 
గానుంచి యొక్క_ (గు - క్క-నె పట్టి మిం, 
అదిమూాచి విబుథులా - హో నినావముల 
వదలక యముని - వర్యుంీ ర్హింప 

గంగ ! సితెజం 7ఆు6 - గంగలేనైతి 
ఛభంగమందితి *ోనని - (వార్థింపుచుండ 8840 
చింత చేందికిగి మూ - చి భగీరథుండు 
చెంతలం (బణమిల్లి - చేరి (పార్థింప 

నా రాజ జటివర్యు. - డై నజహ్నుండు 
భోరున తనకర్ల - ఫుటములవెంట 

పామ్మన్న నతేనికిం - బుట్టితి ననుచు 
సమ్మతితో గంగ యు జూహ్నపియనలో6 
జేరుంబెంపునులగల్లి - పెల్లుజ్సెదిశల 
మారుచు మరా లా రిక వర్యుండనంగ 
వెలయు భగెరథ్టు - వెంబడివచ్చి 
జలరాశివొచ్చి ర - సాతలంబునకు ఏ850 
దుమికి పాతాళంబు - దూరి యానగర 
సుమహితభస్థృరా - సులునీటళలయ 
'కాపీలకోపాగ్నిం - (గాలగినవారి 

పాపంబు లెల్ల ను = మై పయిందొలంగం 
(బవహీంచుటయు భీ - రథునిదీవించి 


బాలకాండము 189 
దివికి చేంగికిబారు - దివ్య వేపముల 
నపుడబ్ద భవ్రుండ్యుప యా త్యతుమై గొలిచి, 


శ్వా 


ఆని టా భగీరథుని కడకువచ్చుట ;_ 


యపరిమితపీతి - నాభనీరథ్టునిం 
గాంచియుర్వికిని గం - గా([పవావాంబు 
"వంచి పావనత గ - ల్పించితి పీవు 8860 
నందలును. గృ తొలు - రేడి మీవారు 
నందన నీకు నీ - నాకనవంతి 

యవని భాగీరథి - యనుచేరు వెలయు 
తవిలియున్నది జగ - |త్రయిం[బవహించి 
(తివథగా నాము మం - దెను మూకులంబు 
నృపవర్యు లపవర్ల - నిత్యభోగములు 
యెండాంక జలరాసు - లీయుజునుండు 
నందాక నెమ్మది - ననుభవింపుదురు 
కావింపు వీరికి - గంగాజలముల 

పాననవృ త్రి త - రృణముఖ[కియలు 9870 
యసనసవమానుందడు దిలీపుం - డంగుమంతుండు 
నసమంజసుండు నగ - రావనీవిభుండు E 
పూని చేతనుంగాక - పోయిరి గంగ 

-జీనేర కీరీతిం - బెచ్చితి వీవు 

సేయునట్టి (పతిజ్ఞ - చాల్హించుకొంటి 
వాయతవిఖ్యాతు - లఅందితివ్‌వు 

భారి కుండను ఏనం - చానమునర్పు 
కర్శముల్‌ నడువుము - కనుము నందనుల” 


140 


శీ రామాయణము 


ననుచు పవించిశా - యంచు నెక్కి 
చనియె పద్మభవుండు - నత్టమాత్లమున, లిక్లరి0 


“ధాత యానతి చేతం - దం[డేకిందనదు 


తాతకు నగరుని - తరము రాజులకు. 
దిలత ర్పణములిచ్చి - తీర్చికర్దములు 
విలసితాలంకార = విధికో భనంబు 

చేకొని జనులెల్ల - సేవింపవచ్చె 
నాకల్చ్పయశు. డయో - థ్యాపురంబునకు 
థధరణిజనంబుల - ధర్శమౌార్షమున' 
బరిపాలన మొనర్చి - పరగుటం చేసి 
గంగావతరణంబు -- క థవిన్నంగలుగు 
సనంగరవిజయంబు - నక లథర్మములు 9890 
వితృ దేవతా పీతి - గ్రియవధూబబ్జి 

హిత కార్యసిద్ధి య - నేకఫుణ్యములు 
గలిగి పాపంబులు - కడకొనరించఛి 
వెలయుదు రటుగాన = ఏివరింపవల సె. 


=: విశాలాపుర వృత్తాంతము :_ 


సాయంననుయమ య్యే ఎం సంధ్యాదివిధులు 

సేయుండు నా నట్లు - చే సెరాఘనుండు 

సౌమి[త్రియునుం దాను - నంయమినాథ ! 

నీమృదూక్తు లచేత = నిమిపషమైతోంచె 

యీ లేయియొకని(ద - నేతెల్లవాణె 

చేరెంబూర్వాచల = శీఖర మర్కుండు 8400 


జఉజలకాండము 141 


నోడయీా₹శేవున - నున్న దిమునులం 

గాడి వోదము రమ్ము యు గొబ్బున నెక్కి. 

యని యు_త్తరంబుగా - నయ్యెజుదడాంటి 
మును లెదురొ-నుచు త - మ్ముబహూకరింప 
నావలంజనువోట - నతిరమ్యమగుచు 
దేవలోకముమాడ్కి_ - దివ్య సంపదల 
నమథికం'బె న వి - శాలాపురంబు 
రమణీయతకు మెచ్చి - ఆరాఘనవృుండని యె, 
*'ఎవ్వరుగావించి - రెయ్యది నావు 
'మెవ్యరుందురుడిన = నెటింగింపసునమునినోి? 8410 
విని విశాలవురి [ప - వృ త్తంబు గాధి 
తనయుడు 'రఘువరో - _త్రమున కిట్లనియె, 
“బ్రిందుని చార్మిత - మిది వినువింతు 
చం(దనన్ని భ! రామ = చంద! ఆలింప్ర్ర 
సకలసురాసుర - సంభుంబు బుద్ది 

నెక చింతయిడి కృత - యుగ వేళయందు 
జరయు నాంకలియ నుం - జావును లేక 
పరిణామముననుండు - సరమహాషవభంబు 

శీ రాంబురాళి (ద- చ్చి [(గహింత మమత 
పూరంబు జనియించు - బుగ్గ చందమున 8420 
నది తెచ్చి సేవింత - మని మందరా।ది 
వదలకజలధిం ౫ - వ్వ్నంబుగానునిచి 


—-: పాలసము[దమును మధించుట 3. 


చాసుకి తరి| తౌడు = వె దాన జుట్టి 
యాసుచాసురలు న - వ్యాపనవ్యములం 


142 


శీరామాయణము 


దరువంగ వాసుకి = దంష్ట్ర/్రమూలముల 

గరళంబు జలరాసిం - గాలకూటంబు 

పేరిట జనియించి - పృథివి నింగియును 

స్ఫారవిపానల - జాలలచేత 

గమలింప సురలు శం - కఠ పాలికరిగి 

తమ కళభయము వేండు - తరి నచ్యుతుండు 8480 
వనజాక్సుం డప్పుడు - వచ్చి యోాగరళ 

“మనఘ! నీ వ్యగవూ - జార్థంబు గొనుము 
కాలకూటంబు [మిం - గక యుం టి వేని 

తాళంజూలక జగ - _త్తగీయము నశించు 

శచేమరకు” వుటంచు - నీశుతోం బలికి 

తామరసాఠశుం డం - త ర్భానమంద, 

అమృతో పవముంబుగా - హాలహాలపాన 

మమరహి తార్థియై - పారుండు గావింప 

మున్ని ట్టి చందాన - మున్నీంటిలోనం 

బన్నగ రజ్జునం లు పన్నమందరము 8440 
వైచి సురాసురల్‌ - వరుస మధథింప 

నావాయ తరికొండ - యడుగు వట్టుటయు 

దితి కొడుకులు నది - తి కుమారకులును 

వెతలతో మొట - వెట్ట విన్ను వీతీంచి 


—; ధన్వంతకిపుట్టుట :-_ 


యందరు మెచ్చంగూ ల ర్మావతారమున 
మందరం 'బెగన త్తి - వత్తుగా నునిచి 
చేవతలును పూర్వ - దేనతావళియు 


బాలకాండము 148 


లావజంబద కప = లాళ న్న్మేతుండు 

వారధి వేయిండ్లు - వరబాహుశ కి, 

భారకుండై మథిం - పంగ నందువలన 2150 
మానితాయు ర్వేద - మయుడు థార్జికుండు 

పూని ధన్వంతరి - ఫుక్పై నవ్వానక 

నచ్చరల్‌ జనియించి - రమరదాననవులు 

వచ్చి వారెవ్వరి - వంతుగాకున్న 

వలయు కై వడీనుండ - వాకొనుటయును 

వెలజాతి వారై రి - విబుధలోకమున 

తరవాత జలరాశి - తరువ నన్నడువము 

నరుణనందన మొన - వారుణివుట్ట 

నామద్యము [గహించి = రమరులు గాన 

నామయిం గనిరి సు - శాసురత్వములు 8460 
నుమ శ్రవము వుషై - నొడిచె నయ్యిం[ద్రుం 
డచ్యుతుండు వారించె - నట్ల కౌస్తుభము 

నమృతంబు వుక్సై దై - త్యాదిత్యవరులు 

తవులోన జగడించి = దర్చంబు తెంచి 

కలహింపు చుండంగం - గమ బేతుణయుండు 

నిలిచె నప్పుడు మోహి - నీ న్వరాపమున 

మాయదై త్యులం గను - మాయించి మించి 
గాయకంబున సుధా = కలశమంకించి 

ఇం[దాదులకు. బంచి - యిడియెవేల్పులకు 
నిం|దునితో కల - హించి రాశునుల 8470 
పొలిసిన తరివేలు - పుల తోడణహాడె 

నెలమి (తిలోకంబు - నేల వాసవుండు 


144 శీరామాయణము 


సిద్ధబారణుల ర - వీంచె శరీర 
సిద్ధిగై కొనిరి ని - శ్చింతతో సురలు, 


ల పుతకో కాతురయెన దితి తపంబు సేయుట 9 


అదిత్యు లీరీతి - నమరులాకెటి-గి 

యాదితి కోకథ = యార్శయె కలంగి 
(పాణనాథుని కశ్య ఆప ప 
పాణియుగ్మముమోడ్చి - పలికె నిట్టనుచు, 
ట్‌ అనఘాత్న! . ఆదిత్యు - లమృతంబుం (గోల 
తన తసూజలనెల్ల - తవిలివధించి 8480 
యున్న వా రిం|చాదు - లొకండైన యేను 
గన్న వారల పరా - కమశాలి గాన 
నాయిం[దుజంపింతు = నాత్ర Jomo 
యీాయభిమతము నా - కీడేర్చవలయు *? 
నన నట్లు యిచ్చితి = నశుచి రాకుండ 
వినుతశీలమున నే - వేళకన్లల్లి 

తపము గావింపు మ - బసహ్మసదినము 
లపుడు నీకు జలించు - నత డింద్రుంజంపు 
పొమ్మని తనకరం = బున నింతిమేను 
నమ్ముతంబున ముట్టి - చనియె కళ వ్రవుండు, 8490 
పతిని గూకిచి కుశ - ప్త్రవనంబునందు 

దితి యుగతపము. భ - కినొనర్పుచుండ 
యీ తెలు గాత లే - నిం్యదుండు బెలిసి 
భితిల్లి గురుండు చె - ప్పిన యుపాయమున 
వంచనవేత న = వనిత యున్నెడకు 


జూల కాండము 145 


మంచివో(డునుంబోలి = మజువన్లి యగుట 

నిజముగా నడచయవా = ని తెజంధుదోయప 
భుజియించు వేళ మై - పూంతల వేళ 

జలకంబువేళ వ - (ద్రుమ లందు వేళ 

"మొలయగస వేళల సిద - మకొను వేళ 8500 
నేకషేమి వలయు చా - సెటులుండవలయు 

నేమి సేయుటయొప్పు - నెయ్యవి వేండు 

నన్నియు నొనగూర్చి - యర లేకనవతిం 

గ న్న బిడ్డడు తన్ను. = గాచుకయుండ 

క మద్ర త 'మ్మానూటతొం ల బదియేండ్లు చనియె 
బదియేండ్లు వెలితి నా - పతివరంబునకుం 

గొడుకు వుట్టిన నిందు - గుణవంతు నెట్లు 

తొడం బడయజంవీింతు - దోనంబుగా చె”, 

అనియిం[దు పరిచర్య జా లాల ల మెచ్చి 

కనికరంబున పూర్ష- గర్భిణిపల్కె-, 8510 
“వానవ ! మోతండి - వరమిచ్చి నాయడు 
నాసుతముడొకరుం డు - న్నత బాహుబలుడు 
జనియించు నింక దళ = నంవత్సరముల 

నినువంటి యున్న నా - నికి? గల్లినాండు 

యిరువురు నేకమై - యూాజగ్మతయిని 

సరిలేని యట్టి భు = జాశౌర్యములను 

ఎల్ల లోకంబుల - జేలుండు కడుపు 

చల్లగా మిముంజూతు -. సవతియునేను 

సీ యంతవాండగ - నినుంగెల్వగలండ 

నీయనుజుండు జాప = నీతోడందగటు, 8520 


146 


శ్రీరామాయణ ము 


కనియెదు సుఖముందు - గాకనీ*” వనుచు 
వనిత కంటికి నిద - వచ్చిన మైన 

తనకాళ్లు చాపుచో - తలవీడ నొట్‌గి 
మనసులో చేముణీ - మధ్యాహ్న వేళ 
నశుచియె శయనించు - నవనరం 'బెజింగి 
యశనిచే యోగవి - ద్యాబలంబునను 
కామరూసము దాల్చి - కడునంతనమున 
సోవురియగు నిండు - చూలాలింగాంచి 


= స ప్రమరుత్తుల చరిత్ర $= 


—_ 


కడువులోనికిం జొచ్చి - గర్భవీండంబు 

తొడిటబడ నతందేడు - తునియలుగాంలగ విర3ై0 
కడువులో చాలు డు - త్క_ట రోదనంబు 

లడరింప భయద వ - (డాయుధాహాలిని 

మానక “మూాఠుద - మాఠుది యనుచు 

తోని యొక్క_టి యేడు - దునియలుసేయ 

నంతట మేల్కని - యా దితితనదు 

నంతును “శంపకు = చంపకు” మనుచు 

వావోపు నెడల వె - ల్పడి వ(జహాస్తు( లై 
డై పెదతల్లికి - సాష్టాంగ మురిగి 

చేతులు మొగిచి “ర - హీంపుము నన్ను 

నాతి ! నీ తనయుండు - నాపగవాండు 8540 
నను గెల్నునట్టి యు = న్నతనత్త గశాలి 

జనియిరచు ననుమాట - నహియింవచెజచి 

తునిమితి నే నేడు - తునియలుగాల 


జబూల కాండము 147 


కనికరంబున నను = గావుమోి” వనిన 
నా మాటవిని దితి - యాత్ర క జింతించి 
యా మఘన్రునిం జూచి - యప్పుడిట్టని య. 
“నీాక్షంకి నేరము - నిర్ణరాధీశ ! 

నీకు నేర్పరచు నా - ేరముగాక 
మదిమదినుండి ను = మాభించి మర్గ్శ 
మిది దెల్పయణా వచ్చు - నిదిబెల్పరాదు వవ్‌ 
అనక వావెజ్హనై = యట మించ నాడి 
యనుభవించితి యట్టి - యవివేకఫలము 
తునియ లేడును మరు - తులు గాగనుండు 
రనిశంబు సీవార - లై మెలంగుదురు 
సకలలోకములు ని = చ్చకు వచ్చినట్లు 
పుకరులై మెలా - ర్పుక నడపింపు 
దేవత వాయు - 'జేవతాఖ్యలను 

వ్ర వెట్టిన పేర - నే మెలంగుదురు 
కూాఠరుతులై ” యన్న - మాటకు మెచ్చి 
గర్టరాజువత్కె * స్‌ - వచననంగతిని 8560 
నిమ్మ ! సీసుతులట్ల - యమరులై లోక 
మ్మ్హల్‌ మారుత - న్మంధంబులందు 
నియింతు కేం బోయి = వచ్చెద "ననుచు 
"నరులన్ని యుందీరి = కుధరారి చనియె, 


—! విశాలావుర వృత్తాంతము $= 


యిం[దుండున్నట్ట - యవసి యిచ్చోటు 
నాయర్క_. సంతతి - నికూకునృపతి 


148 


(శీ రామాయణము 


తౌ నలంబసయను = తరలాశీ యందు 

పూని విశాలాఖ్య - స్కత్రునింగని యె. 

అతని వేరిట నిమ్మ - హోపట్టణంబు 

&ీతి విశాల యనంగ - సిడదలతోవెలెె, వీర్‌7() 
అతండు ధథూ(మాశ్యు నా - యన శృంజయాఖ్య 
జిత్మవెరి నృపఫులంగాం = చిరి నహాడేన్ర 

అతనికి హేమచం - (ద్రావసీశ్వరుండు 

సుతుండయ్యెను సుచం[ద - శుభనాము నతండు 

నా రాజుగనియెం గు = శాశ్వుం డాతనికి 
కరారో_త్తము(డు పుట్టె - సోమదత్తుండు 

కలిగ వాని కతండు = కాం చెంగకుస్థుం 

డలరాజు సుముతి నా - నూాత్శజుగనియె. 
అతండ్‌వ్విశాలామ = పహారాజధాని 

హితుండై జనులెల్ల = యేలుచున్నాండు. ఏస్‌ర్‌0 
ఈవిశాలావురం - బేలినకత్‌న 

నావిభుల్‌ వై శాలి - కాహర్టియు లై రి, 

అందరు నుత్తము - లందరు భూరు 

లందరు ధర్మజ్ఞ - లాయువన్న తులు 

నీరాజకులము వా - రిచ్చేట మనము 

సీలేయి వసియించి - యుల్లి వై దేహి 

ఫురి కేలసద మటంచుం - బోయినా-డచట 
ధరణీశసుతులతోం - చాపసో త్తృముండు 

వచ్చిన నెదురుగా - వచ్చియాసుమతి 

యచ్చవుభ_క్రితో - నర్ధ్య పాద్యముల 9590 


చాలకాండము 149 
గాభేయుయబటూజంచి = “కినుంగాంటి మము 
నేధన్యుండ నమౌాను - లెవ్యారునాకు 
పీకు నాయనుజులు = వీరు నందనులు 
వీరు పధానులు న ఏరా ప్రజనులు 
యిది “సె నీ మిదిప్రరం - బిట్టిసా(మాజ్య 
పదవియిల్ల ను మాక = పాొపాలితంబు 
వరులు జేవతా - ఏరవి కములు 
(వీరిరువురుంజూడ - వివ్షుం బోలుదురు) 
గజసింహగమునులు = కంజాతప్మత 
ఏజయావలోకులు = ఇంజ నమ్ము లునా 3600 
దొనలులా_ దువులు నం - దుకవచ్చువారు 
చను నశ్వినులవంటి - జక్క-నివారు 
జోడుగూడినవారు = సూర్య చం[దులకు 
జోడైన పర మతే - జోవిరాజితులు 
కొమురుంచాయపువారు - కూడియిద్దరును 
నమచి_త్తవృత్తు ల - నంగినవారు 
భూమికి డిగినవే - ల్పులరీతి రూప 
సాము[గిచూడం బొ - నంగినవారు 
తలిరుటాకులను కం = దమ్ములమిాజు? 
గల పదంబులవారు - కరకురాచేల 8610 
'రానేలః వీరతే - రాజనందనులు? 
పూనికె యెయ్యడ - పోవుటచపుడ? 
పరల వేరెద్ది - వినుపింపు *” మనిన 
నారాజుజూచి మ - హామునిపల్కె 
క్‌ రాజన్య! దశరథ = 'రాజనందనులు 


150 


శీరామాయణము 


రాజీవ నేతులు ఎం రామలత్ముణులు 

ఆసురించాటక = నణ(గించి మించి 

నానవనముగాచి - నన్ను మన్నించి 

జనకు జన్న ము మూడ - జనుచున్న వారు 

కని విరబూజింప్రు - కరమర్జి” ననిన 862() 
నా రాజువారల = నర్జించి నిలుప 

నార్మాతి యతని ౫ - హమున వర్తించి 

చుటుసాడు గదలి - యమ్మానీం(ద్రు'వెనక 

De లు జ ) 

మీథిలాపురమూ చూచి - మెచ్చు చ జేరి 
మిథిలోపవనములో - మెజయు నాళమము 
జంతుళూన్యంబు వి - జనము నౌ నొక్క 

'శాంతార మోాయీంచి - కాశికుం జూచి 

“మెవ్యరి యా[ళమం - బిది యిందుంగాన 

మెవ్వరి?”” నన మాని - యిట్లనిపల్కె., $680 


తెలా 0 అహల్య వృ తాంతనము క. 


 గాతమా[శమ మిది - కాకుస్థతిలక ! 
ఆతని సతి నవా - ల్యా చేవియం[డు 
దంపతు లిచ్చోటం = దపమాచరించి 

రింపు వుట్టింప న - నేక వర్షములు 

నావేళ తరిమాచి - యమరనాయకుం 
తావచానటకు గా - తముని వేషమున 
నవు డహల్యను జేరి - *యతివ! నీక్షోడకు 
నిపుడు వచ్చినరాక - యెటియగింతు వినుము 


చాల కాండము 151 


అతివలం గామించు = నట్టివారెందు 

బుతుకాలమనరు కో - రికగలెచేని 8640 
(వొద్దున్న దిపుడు సం - భోగేచ్చ స్‌దు 

వద్దకీం జేరితి - వనిత! రవు ప నిన 

“ ఆతలోదరి నన్ను - నరసేయనేల! 

యే తెమ్ము 'తెలిసితి - నిందుండవగుదు 

కోరివచ్చిన వారి - కోరికల్‌ దీర్చ 

'నేరని సతులకు - నిహ్మృతుల్‌ లేవు 

రమ్మని యిం[దునా - 'రాటమ్ముుదీర్చి 

బాము నిన్నును నన్ను. - జబోవంచు కొనుము 

కనుకట్ల మోందటి - కార్యమూహింవు 

మెనయునే? జారుల - కట్ట తామునముి, 8650 
అని యవాల్యా య_త్త - మగుపర్హ శాల 
యనిమివస్వామి న - య్యన నిరమించి 

వచ్చు-చో భువనపా - వనుని గౌతముని 

సచ్చర్మిత్రుని నదీ - స్నానార్ష్రవసను 

ననలసగంకాశు చే - వాసురారాధ్యు 

ఘను నమిత్కు_శ పాణిం - గని చాలవెజచి 

66 త్రొలంగునీవుది మది - (దోహ దుర్శాద్దు 

నలిగి కోపించి య - వాల్యనీ వేళ 8660 
భోగించి నాదురూ _ పున వచ్చినట్టి 

'రాగాంథుండవ్రు సుర - [వభుండవానసీవు? 
నీవృహణంబులు - నేలపై బడక 

కావరంబును కాము = కత్త్యంబు. జెడదు 

పడుంగాక పొమ్మ”న్న - పడిపోన నట్టు 


శీ రామాయణము 


తపయ కహల్య గా = తముడు వీతీంచి 
“పీకు నాహారంబు - నిద్రయు సుఖము 

లేక తపించి థూ = ళిమునింగి యొరులు 
గనరాక పాషాణ - గతిని వేయేండ్లు 

చనిన య వ్వెనక కా నల్యాసుతుండు 3670 
రాముడు వచ్చునా - శాధింపు మతని 
సీమేను దాల్చినా - నెలవుగోరెదవు, 
అనుచు కవీంచిన్‌ - హోరాది కరిగి 
మునినాథ్టుం డచ్చోట యా మునిచర్యనుండె, 
అమ'రేం్యద్రుం డఫలుండైై - యధికదై న్యమున 
నమరుల జూచి యి - ట్లనిపల్క_ లేక 


* రాము డహాల్యకు శాప విముక్తినను[గహించుట మ 


క గాతము(డు తపంబు - గావింవుచుండ 
నాతపోనిధి తపో - హాని గావింప 

చేవకార్యార్థ మ - ఛైవి నహల్య 

నేవంచన మొనర్చి - యీలున్చచెజిచి 8680 
యాగాత ముని కాప - మందితి నిట్లు 
ఆగడంబయ్యె నౌ = యత్న మంతయును 
నతండు గోపించి య - పహాల్యను. దిశై 

నతని తేపంబెల్ల = నాణిడింబోవ 

మో నిమి తంబు నా - మేనికి కొదవ 

రా నిట్లు చూచి యూ - రక యుండందగునె? ' 
మలియింపుం డిందుకు - మా రాంతరంబు 

పీత మన్న వీతరుల - నీకశ్రీంచి సురలు 


బాలకాండము 153 


సూరు మేషూండముల్‌ - 'మెలయకువందునిమి 

స్వారాజు కటినీవు - నంధింపవలయు, ఏ690 
పొస్త్ల నిది మొదల్‌ - ఫుడమి జన్నములం 

అట్టి వధింపరు - పశుకర్భమునకు 

మో నిమి త్తంబది - మేకొనవలయు 

మా సిమి త్తంబున - మా రాడవెలుచి 

వారట్ల సేయ చె - వరు యజ్ఞ ములకు 

"దేరు మేపముల వీ - తృ ప్రీతికాజుకు 

నిది గాతమ్మాశమం - బిచట నమ్మాని 

సుదతియున్నది పోయి - భూతము రమ్ము” 

అనుచు ముందర మౌని - యరుగ వెంబడిన 
యినకులో త్సృములు భా - నెట్టి చితంబా 8700 
మజంగుగానున్న ధూ - మముబాయం[దోచి 
కరముప్పు పవనన - ఖిజ్యాలయనం౫ 

వ్యాకీర్ల మైన నీ - హోరంబు [దోచి 

"రేకమించిన చంద - ౩౭ేఖ యోయనంగ 

జలములలో. (బతి లా జా గన్పట్టు 

జలజభాంధన్రది ప్పి - నరణియోయనయల 
మహాసీయవుళ్య్యా(శ - మంబులో నలఘు. 
మహామం(గుమ్మరు "దేవ - మవాయరయో యనంగ 
నలఘు తవస్విని = మొన యహాల్య 

తలనాండు వొందు గా - తమునిశాపంబు 8710 
పోంబెట్టి తనదైన - పూర్వ వేవమునం 

బూ బోలో యె వచ్చి - పొడకట్టుటయును 

తనకు మొక్కిన రఘూ - _త్తముని దీవించి 


భీరామాయణ ము 


మనములో గాతము - మూటలు దలంచి 
యాశామచం[దుని యు ర. వ్రీపాద్యముల 
నారాధనము సేయ - నవురవాటిీకను 
ధిమ్మని మొరసెను - దిపిజదుందుభులు 
ఘుమ్మనమారు తాం - కురములు వొలసె 
కురిసె నల్‌ దిక్కుుల6 = గససుమవర్ష ములు 
నెరసెను సురకామి - నీన ర్హనములు 8720 
నాతరి రామన - మాగమం వెటింగి 
గాతముముని వచ్చి ఎల కాకుస్థుజూచి 
పూజలువేసి య - ప్వుణ్యాాశ్రమమున 
నాజటివరుం డహూ - ల్వనుళసాడియుండె, 


== రామాదులు మిథిలంచేరుట వా 


ముసివెంట తాను ద = ముండును రాఘమవ్రండు 
చని మిధిలా[పవే = తంబు గావించి 

ఆ సురినీశాన్య - మైన దిక్కు_నను 

చూూపట్టు నమ్మహీ - చుధి యజ్ఞ సాల 
గనుంాని గాఖభేయ! - * కంటికే (మోల 
జనకుని మఫఘవాటి - చక్క_దనంబు ల్రీ780 
పావన[ీల వి - (పని కేతనముల 

చెనతాహాన సం - దీ _ప్హరావంబు 
సవనహుతాగార - శకటపం క్రులును 
(పవివులతర ముని - (పవరవాటికలు 
మెచొనరించె ని - మి గ థెలావురమున 

నెచ్చాట నసియింతు = 'మెటింగింపులొ డనిన 


శాల కాండము 15 


“అల్ల జలాశయం - బరుత చూచిలివె 
చల్లన యొక పర్ల = శాల చూపు 

అం దరుగుదమన్న' - నక్కు_మారకులు 

కొందణు మునులతో - గూడి కౌశికుండు 874 
'తారును వసియించు - తరి జనకుండు 

ఇవారుల వలన వి - శాామి(త్రు రాక 

నెటీగ్న యప్పుడె పురో - పాతు శతానందు 

నెతిగించి యతనితో -_ చేరా నచ్చటికి 

అప్పుడు బుత్యిక్కు- = లా గాధితనయు 

నొప్పుగా జనక ని - యోగంబుచేత 

పూజించు పూజల: - బొదలి యిజ్ఞన క 

భూజాని నం|పశ్న - ముల నాదరించి 

అతండొన(గిన కన - కాననాగమున 

హితముతి వసియింప - నెల్ల వారలును 8750 
ఉచితాననంబుల - నుండ నవ్విభుండు 

సుచర్మితు నమ్మునిం - జూచియినిట్ల యొ, 

క ధన్యుండనైతి నా - తపము లీజా 

మాన్యుండ "నేంజేయు - మభఘము ఫలించె 

సీ రాకచేత ఫు - నీతుండనై తి 

వారయ నేనె కా తార్థుండ జగతి 

తీరును పదిరెండు - దినముల కింక 
(పారంభమొనరించు - నాల్మీయమఫఘము 

వచ్చినవారు స - ర్య్వము నెర వేర్చి 

విచ్చేయుః డిదియె నా = విన్నపంబ”నుచు 8760 


156 


శ్రీరామాయణము 


నంజలిచేసి య - య్వ్‌నఘుని చెంత 
రంజిల్లు చున్నట్ట - రామలత్ముణులం 
జూచి” ఏరెవ్య "5 - చవ్చోటిశేలెదరు 
రాచకుమారు బే - రాజనందనులు 

ఫి పేరెయ్యది ? - వినువింవుం ”డనిన 


అణ? నొదవ్సీకుండు రాములత్ముణుల వృత్తాంతము 
జనకునకుం బెల్పుట Ped 


యారాజుం జూచిమ - హాోముని వర్కా 

వరవుతు లికూోకు - వంశ వర్ణనులు 

కరుణాకరులు ధైర్య - గాంభీర్యనిధులు 

రాజ లేజులు దళ్‌ - రథకుమారకులు 

రాజీవనేత్రులు - రామలక్ష్మణులు 8770 
నా వెంటవచ్చి దా - నవిని తాటకిని 

దేవత ల్బెచ్చ ఛా - (తినిర్య జెళ్ల నేసి 

బలిమి మారీచ సు - చాహుల గెల్చి 

యెలమి నాపూనిక = యోాడేక్సి మఘము 

కడంక మైంగాచి మా - న్లమున శాపంబు 

తడకట్టు దీర్చి గా - తము నిల్లునిల్సి 

సీపీటితలోపల - నీలకంథరుని 

చేవిల్లు దా౭చియుం = చిన తెజుంగెల్ల 

వినిమాడవచ్చిరి - వీర శేఖరులు 

కొని తేరంబనువుము - కోదండమిపుడు”. 8'780 
అనిన శతానందు. - డవములినానంద 

మున నాకుమాఠుల - 'మొగములు మూది 


బాలకాండము 157 


పీరలే మూాపాలి - వేలువులై న 
(శీరామలత్య యుల - స్థిర శౌర్యనిధులు 
కాంచనే మాతల్లి - గానల్యపట్టి 

కాంచనే శాపమో - తుమహాల్య నేడు 
కనియినే యారాము = గాతము సాధి 
వినియెవే ఏరల - వృత్తాంతమెల్ల 

చేతుల నంటి పూ - జంచెనే యితని 
[(పీతునిలావింవ - (శీపాదయుగము 8790 
తావచ్చెనయ్య ? గా = తమముని యటకు 
-జీవితోలలిసియం - చె వసించి నాయ౫ె? 
ఆవంపతుల సేమ - మరసివచచ్చితీరె ? 
నీదుమూటల చేత - నీల భేదములు 
తలంచిచె నన్ను మూ - తలీదం[డులవుడు 
పలీకిరె నాకు జె - ల్బ్పగ మేలువార్త” 
అనిన వశ్రా్యామి్మిత్రుం - డన్నియు నతని 
మననురంజిల నాల్లు - మాటలంబలిక 

తగి రేణుకాజము - దగ్నులం బాొల్సి 
మగువ తౌ గాతము - మనికి వాకొనిన 8800 
యాక్‌ లెల్ల ఫలించి - యారాముంజూచి 
యాశతానందుం డి - ట్లనిపక్కె..నపుడు. 
నాపుణ్యమున వచ్చి - నార లిచ్చటికి 
'తాపసా_త్తమువెంట - డశరథుండనుప 
నీతండు మునిమా(తుం = డే? తపోమహిము 
'రాతిగుండియనగ బ్ల - బ్రహ్మర్షి య య్య 
సాభారణుండె యా - సత్యాత్ముండై న 


158 


శీరామూయణము 


గాభేయు నావేల్పు = గాల నెంచితిని 

యాతండ గతి నాకు - నెల్ల కారస్టముల 
యీాతపోనిధిపేవ - నీవ్రుధన్యుండవు 3810 
వినుపింతు నిమ్మాని - వృత్తాంతమెల్ల 

వినునుని యందణు - వినంగనిట్లని య, 


అ విశ్యామి(త చరితము నా 


“పరమధార్థ్మికుండు కృ - పా పరాయయణిండు 
శరజాలసం వేది - సావాసాధికు(డు 

దావీణ్యశాలి (వ - తాపభూవణుండు 

దముండు నిరుపమ - ధర్జువ_ర్తనుండు 

కుశుండననొక రాజు - కుంభీనివెలసె, 

కుశ నాభుండతనికిం - గొమురులై మించె 

గాధి యవ్వభునకుం - గలిగి నాయనకు 

గాభేయు: డీ ఫుణ్య - ఖని జనియించె 820 
నిత(డురాజ్య ము చేసి - యెల్లరణబోచి 

మీతియెల్ల!ందన యాజ్ఞ - శిరసావపీొంప 

నక్షోహీణీబలం = బరుటేర వెంట 

నీమోణింజరియించు - సనెడనోొక్కనాండు 

"వేంటటవెంబడి వన - వీథులవచ్చి 

గాంటుప్పు కొండల - గాసిలి యలసి 

పనన రసాల నిం - బ కదంబ వకుళ 

ఘనసార చందనా - గరు శోభితంబు 

కురువకమల్లికా - కుంద చాం వేయ 

మదవక మల్లికా - మాననీయంబు = 8880 


బాల కాండము 159 


నాహవనీయమ = ఖానలధూమ 

సాహాయ్య జలధర - శ తనమన్వితము 
కారండవ(కౌంచ - కవుల కల్హార 

సారన కుముదకా - సార శోభితము 
హారిణాొది నానామృ - గాకీర్ల మాని 
నరగృహోపాంత ప - ల్వుల నమన్వితము 
భఘునవాలఖల్య వై - ఖాననపముఖ 
మునివరస్వాధ్యాయ - ముఖరి కృతంబు 
అనఘ ప్రణ్య పురాణ - వారికథా(శవణ 
మనన పారగ భరా - మరకదంబకము 8840 
పావనతర హావి = 'ర్భాగాను యాత 

"బేవ పరంపరాం - తిమ దిశాముఖము 
నైన వసిష్ట్రమ యా హాహమౌనిచం[ద్రు 

మానిత పుణ్యా (శ్ర = మంబు వీశ్షించి 
కడువేడ్క-మాానికిం - గాశికవిభుండు 
తడయక నె*స్టాంగ = దండ మర్పించ 
దీవించిన యరుంధ - తీ [పాణపిభుని 
భావుక (పశ్నముల్‌ = పరిపాటినడుగ 
థార్మికు ల్ఫీయట్టి - ధరణీశులుండ 

శర ంబులకు నేమి - చదువుల కేమి 8850 
యాగంబులకు నేమి - యధ్యాత నిరత 
యోాగంబులకు నేమి - యొుకవ_ల్రీగలదె?” 
అనుచుదీపించి ఫ - లాంబుముఖ్యముల 
ననుపమ (ప్రీతితో - నాలిథ్య మొసంగి 
యాసనంబిచ్చి హొ .. 'తానులాపముల 


140 


శ్రీ రావూ యణ ము 


నాసంయమిోాం[దుండి -ట్లని పల్కెనపుడు, 

“ మోకులెస్సలె ? సర్వ - మేదినీ నాథ | 

ఏకడధర శింబు - నెడవాయె కుండె ? 

పాలింతువే ? నీన్చ - పరిజనంబులను 

మేలుగోదదుర ? భూ - మోజనుల్‌ సీకు 8860 
విజయంబుగాంచి తే - వివుతులంాల్సి 

భజియించిలే గురు - (చాహ్మణో _త్రముల 
నపాంగములకు లె - న్పలెకదా ? మహికి 

పాపలే నీ వత - పొ(తాదులెల్ల 

నరసిపోవీంతువే - యనదలయజూచి 

పరిశణామ'మేనీదు - బాంభవావళికి ? 

చీమ'మే? నిన్నుం గొ ల్పినరాజులకును 

భూమి యకంటకం - బుగశేలినావె ? 

నంతోవమా నీకు - నచివులకెల్ల 

యింతులంగోరిక్ష - యిచ్చియులుదురె ? 8870 
నకలంబుసేమమే ? - జననాథ !* యనిన 

ముకుళిత వా స్తుడై మునిం - జూచివలిశె, 

“ మోాకటాతమమున భూ - మిజనంబు జేము 
నకొఅంతయులేక = యొలమి నుండి తిమి 
మాయేలుబడిమైన - మహానుందుర కై 
మూయంతవారలే - మి వవారమింక * 

అని పరస్పరము వా = రాత్మల ముదము 

ననలొ త్త సంభౌష - ణఅములవ_ర్షిల్లి 
మాయింటభుజియించి - మనుజేశ ! వెనుక 

మోయూరిక రు - మేకొనవలయు _ 8880 


బాలకాండము {61 


'రాజ్యాధిపతివి ధ =ర బ్ర స్వరూవుండవు 
పూజ్యుండవటుగాన - పోరామి మాకు 

5 అనిన విశ్వామి[త్రుం = డనియె వామన 
ననుకంప మోరధుంచు - నంతయె చాలు 
భుజియింవు కుంతయు - పోయి వచ్చెదము 
నిజముగా ముజువక = నిలుఫప్రుండికరుణ 
మదిలోని” నన విని - మజియు నమా జని 
నదయు౯డై “మాయెడ - చనువుచెల్లించి 
(తోచిపోవకయున్న = తోయమ్మాత్రంబు 
మాచేత భుజియింప్రు - మాకుగారవము 8890 
పోవల ”దన గాధి - వు[తుండునట్ల 
కావింపుండని పల్క_ - కామభేనువ్రను 
రప్పించి నందిని - రాజుకుంబడల 

కిప్పుడు సీను విం - దిడి పంప్రమనిన 


=: కావుభేనువు నిమ్మని విశ్వామి(తుండు 
వసిష్టు నడుగుట వా 


బంతులుసాగిన - పరివారమునకు 

నసనంతనంబున నొక్క - సరియగుచుండ 

లీల బంగారువ - శ్లోరములు వారి 

(మోల గిన్నెలతోడ - మొలవీంచి యుంచి 

కలిగించి నందుల -- కలమాన్న రాశి 

'మొలపించ బహుసూప = ముల కన్నుదనియ 8900 
“పెరిగిం చెంజుట్టును - పెక్కు శాకములు 

పరగించె మితి మాజ - వచ్చళ్ళగంపు 


14 


162 


శీరామాయణము 


జాలె త్రయజేసె నా - జ్యప్రవాహములు 
శేలించె "తెప్పల - తేన కాలువలు 
"వెలయిం చె జేచాయ - వింత కజ్జములు 
కలయించే నెడమోాక - కలవంటకములు 
(పవహింపంజేసెను - పాయసాన్న ములు 
నవని నిండించె ర - సావళ్ల చేత 

పులసులు హడసం - బులు వారివారి 
తలంవులందలందునం - తకు మున్ను గా 3910 
నుమురిని క నలం ఒం గన రింజలన 
కమ్ముందనంబు లా - కనమెల్ల నిండ 
దొరలతో నాలుక - (తుప్పుడుల్‌ దీ 
పరిజనుల్‌ కుత్తుక = బంటిగా నపుడు 
భుజియించి వార్చి తొం - బూలంబులంది 
రుజలును మొనన - రుజలును మాని 
వలసిన తరుబ కే - వల నీడలందు 
చలువపట్టుల సుఖ - శయనులై రంత, 
పల్లకీలునుం దాను - భత్యుభోజ్యములు 
నుల్లముల్‌ రంజిల - నొకపొతుగలసి 8920 
యారగించి నృపాలుం - డామీలు వుజచి 
“పిజిండిమై యావు - విందొనద్చుటకు 
ములుచత నంబున - మునులకునేల ? 
వెలలేనియా యాను - వింతలుగాక 
రాజయోగ్యంటబిది అకోలా ణు లేడ? 

యో జీవధన రాజ - మేడ క యటంచు 
మునిజోది నాకు ని - మదన్రుణూలింపు 


శాలకాండము 168 


మనఘాత్మ ! వలసిన - యావులిచ్చెదను 
యేమివేండినిత్తు - నొవు న్న నవ్వి 

““ఊయోమహీశ్వర ! యాను - లొక్క-టియేల ? 8980 
యిలలల భర ఆం నిచ్చెద నన్న 

వెలయానె యొక దీని - వెంట్రుకకై న? 

స్థరతై ర్య శాలి కం - చితకీ రి యటుల 

యరయంగ మాకునీ - యాన్ర నిత్యంబు 

మావహావ్యక వ్యహో ఎ నుక మంబులకు. 

చాహేతువగు దీని - దగునయ్యయడుగ ? 
మంచిసామ్ములు దెచ్చి అ మాకు నర్పించి 
ముంచివారగట ధ - ర్హంబు రాజులకు 
మాయావ్రుంగనికని - మంచిదియనుచు 
మాయంతవారికి - మేరయీ యడుగ ? 8940 
దీనియధీన మా -త్మీయ జీవనము 

చాన శరీరయా - [తయు నడపుదుము 

కాన మోారడుగుట = గాదు మాహోమ 

ఛేనువు మూకీయం - డీరదు మాకు 

పురికేం?సం డన గాధి - పుతుండు గనలి 

మఅతుపడం గోపంబు - మణియు నిట్లనియె, 

బాగొప్ప నిలువెల్ల - పసిండడియా గంధ 

నాగంబులొక వదు - నాలుగువేలు 

లాలిత వముణివుయా -- లంకారరథము 

ఫీ లోకమున బేని - 'వెనిమిదినూర్ల్లు 8950 
నవనవఖండ స. - న్నావాంబుకై న 

పవనజవాశ్వముల్‌ - పదినొండు వేలు 


164 


శీరామాయణము 


నాపాదళ్చంగ భూ - పొయ_త్తకనక 

నూపుర కవిలభే - నువు లొక్క_కోటి 

వలసినయట్టి సౌ = వర్ష రాసులును 

'వెలగాలో నిత్తు స 'వ్యేల్పుటాపునకు 

నిమ్మని ౫” పల్కిన - * నిదియేంటిమూట 
యిమ్మఘంబులకు నా = యిట్టినంతలికి 

నాతిరువారాధ - నమున కిమ్బుదన్చు 

నీతోడు వలయు దీ - ని నొనంగంజాల 8960 
వట్టిమాటలు మాని - వచ్చినతోవ 

వట్టిపా క్‌ మ్ననిన వి - శ్వామి తుండలిగి 


=: కామధేనువు విశ్వామి[తుబలంబులం దునుమాడుట :___ 


తనబలంబుల. విల్ఫి జ “దామెన తాళ్లయ 
య 
గాని కట్టి 'తెండుకై లా కొండు[వీయంబు 
వీకింటి ముంగిటి - వెల్లావు' నన్న 
వారలు వ ల తాళ్లు యు వై చిబంధెంపం 
బలువుచే బిగియించి - పట్టుక యోడ్చి. 
బలవంతులై వోవ్చు - పట్టుననావు 
చిక్కి వారలచేత = చింతిల్ల నన్ను 
తేక్క_లికాం డెల్ల లం తెగిపట్టిరొక్కొ.. 8970 
యపరాధమేమి సే - యంగ వసిష్టుండు 
కృప లేక పీఠల = కిచ్చెనోనన్న 


"'. వమినేరము చూచి - యీోావీరభటులు 


బాములశేెల్ల లో తా బణి చెనోనన్ను 
నెటు వేకేమియు - నేంబేరంబోయి. 


బాలకాండము | 168 


మొజఅసేయ నవ్ము హో - ముని యానతిచ్చు 
కరుణానము[దుం డీ - గాభేయుపాల 

చెజంబెట్టు "నేయుమి - సేయుదునింక? 

నరయుదుంగాక యే - నతని చి త్తంబు 

పరికింప నాపాలి - భాగ్య మెట్రిదియొ” 3980 
యనుచుందన్నరికట్టి లా నట్టి దుర్ణనులం 

దనశక్కిచేత నం - దజంబడనిచ్చి 

విదిలించుకుని తపో = విజ్ఞాన రాశి 

నదయాత్మున వ్వసి - స్థ్ట్యమునీంద్రు జేరి 

క పరమభార్జికుండవు - (శబవ్మాప్పుతుండవు 

కరుణానిధివి రమా - కాంత కల్పుండవు 
శాంతమూాగ్రివి - నర్వనముండవు నేర 

మెంత సేసిననన్ను - నిటుసేయనగు నె? 

వబయ్య? వీరిచే - నిటులీడిపించి 

కాలికి వెడకంటం - గట్టించినావు 8990 
తెగి యిట్లు నామోద - "తెంపుచేసినను 

తగినదండము సేయం - దగులాజె మిక 
నీదుపాదంబుల - నీడియేకాక 

యేదిక్కుగలదు నా = కెన్ని చూచినను”? 
ననుచుంగన్నుల వెంట - న(శువుల్దురియం 

దన చెంత ఏిలవీంవం - ఊజాలబేతిచూచి 

చెంగట తోంబుట్టు ఎ చెలియలి దుఃఖ 

ముంగదపడి చూచు = నన్న యుంబోలి 

దదూరుచుండజెడు కావు - దుఘమునుజూచి 

వేరంగం దిగచి వ - సిస్టుండిట్లని యె, ఎ 4000 


శీరామాయణము 


“వారికి నిచ్చిన - వాండను గాను 
చేరమించుకయిెన - నీయెడలేదు 

రాజు గావున నవా = రబలంబు వెంట 
"లేజాడం గొలువ దం - డెత్తి మామాంద 
నమ్షోహిణీబల - వుతనికిలలుగ 

దత్సుండై నిన్నును = దండంబుసేసె 
బలవంతుండాతండు - _్రాహ్మల మేఘ 
బలముగల్లీ న నిన్ను. - బట్టుక పోవ 
నూరకుందునె వాని - కొప్పనచేసి 

కరుణించు నతడు వే - గ పడంగ నేల” 4010 
అన వినయంబుతో - నాయావు వక్క. 
“వనము! దివ్యంబు (బై - హ్మాబలంబు మోది 
మ్మతబలంబెంత - కావున భువన 

ప్యాతంబు సరిలేని - బలము మిోబలము 
బలవంతుండన నేల - భవ్యాత్మ ! న్‌దు 
బలము 'చేతనె వాని - బలమడం వపెదను 
నాకు నానతి యిమ్ము - నావ్చండునట్ల 

కాక పొమ్మున కామ - గవి మై విదిర్చి 
హుంభారవమొనర్ప - హూణ పుళింద 
పుంభావళే "రద - రులు కీకటులునుC 4020 
దనదుకన్నుల| మోల( జా దరమివెన్నాడి 
తనబలంబులంగృ తాం - తపఫురంబుంజేర్చ 
కోపించి యా కౌశి - కండు వారి నెల్ల 
రూపణంగించి నా - రూఢ జ “ర్యమున 
పవివిభాంగుల నుప - ప్లవ్చలలోకటుల 


ఇబ ల కాండము 167 


యవనుల శకుల న - య్యావుగల్సింప 

వారలు కింజల్క- = వద్దులె యెల్ల 

మేరలు బొదివి దొ - మ్మిగ జుట్టుముట్ల 
వివిభాయుధభంబుల = వివిధవ(స్రుముల 

వివధభూపుల మహో - విలయా్న్నరీతి 40830 
గాభేయుబలము కొ - క్క_రింబోవనీక 

యోాధథు లె నమయింప - నుగ సాహాసు(డు 

కావికుండు నిశాత - కాండవహ్నూలకు 

నాశ "ర్యనిధుల పూ - న్తావాతిచేసి 

సేనలుపోవంజూ - చి వసిషఫ్టమాని 

““భనువుంబిల్చి నీ - చేహంబువలన 

నృజియింపు మిష్పుడ - 'జేయసావాసుల 

[పజల నున్నత భుజా - బలుల” నాను(డును 

కాము సల ముక్కున - నొరిజల చేన్రల 

హుువు ను నూర్పుల - నొడిని వాలమున 4040 
కన్నులం బొదుగున - కడుపున మెడను 

చన్నుల కాళ్ళ గ - జ్ఞల మూంవునందు 

శక కీకట పుళింద - నంవీర హూణ 

కుకురు కాంభోజ ము - ఖు లంగిరాతులను 
"శేలయానినవమాడ్కి. - నిండయిట్టింప 

కాలుబలం బెల్ల' - కాలుబలంబు 

గాథేయజననాథు - కడ దండిబారు 

'రహాధులందలపడి - యుర్వి పె లప 

వారలం దరమి వి - శ్యామ్మితసుతులు 

నూరుగు రుగధ - నుర్చాణులగుచుం 4050 


166 


శ్రీరామాయ ణము 


జేకన యంత వ - సిహ్ట హుంకార 


వమూరుతావాతిచేత - (మగ్గిరందజును, 


=: విళ్యామ్మితుండు తపంబునకరుగుట 2 


ప్కుతులుబలములుం = బోయినంజూచి 
మా(శతాధికంబై న - మదిలోనిఫీతి 

చింతిల్లి మిక్కిలి - సిగ్గుతో వేగ 

మంతయు ఫొలింబోవ్రు - నంబుధియనల 

కోఅలువెజికిన - కోపంబుచెడక 

సారె గుందుచునున్న - నర్పంబుమాడ్కి- 

న్నుగ తేజమున రా - హుగవాగ స్త 

విగహుండై నట్టి - విమలార్కు_ండనంగ 4060 
జెక్క-లువిటీగి ధ - ర్నితింబో లేక 

చిక్సినయట్టి ప - థీ.వ రేణ్యుండనంగ 

హత శేవుండై నట్టి - యాత్మృజు నొకని 

నతని రాజ్యమునకు - నభిషిక్షు (జేసి 

హీంమవంతమునకేంగి - యిీశ్యరఠు౧హార్చి 
(పమదంబుతోడ( ద - పంబాచరింవ 

హరుడు (పత్వతయమై - యతనిగావలయు 

వరములిచ్చెద ” నని - వచియింప నలరి 

డేవడాననులై నం - దివిరి నాతోడ 

లావున లువ జూ - లక యోడిపణవ 4070 
కార్చు'కాగ మము సాం - గంబుగానేర్చి 


ధర్శదివ్యా స శ - (ప్రునులునాకిమ్ము ౫” 


టపాల కాండము 169 
అన నట్లయిచ్చితి - నని యూసము. డరుగ 
జననాయకుండు పర్వ - జలరాళివోఅ 


| విశ్వామి( తుడు వసిష్టుని మై దండు వెడలుట 2. 


నుప్బాంగి గద్వంచి - యు(గహాణములు 
కవ్పి వధింతు వె - ౫ వసిహుననుచు 
నతనియా(శముమున యా కరిగి బాణాగ్ని6 
(బతి లేక వనమెల్ల - భసీకరింవ 
మునులుశిష్యులు మృగ - ములుంబత్మీకులము 
భునసాయజాన్ని శి - ఖాపరంపరల 4080 
గాంగ్‌ యాకమ మూప - క శే([త్వమైన 
వేంగి యెల్లుతు మాని - వెనక చొచ్చుటయు 
వెజవకువుని మంచు - వీరియించునటి 
తరణోకై వడి కసి _ దర్పంబునూ న్వు 

కనుల ౨ డనివచ్చి యా - గాజభేయుజూచి . 
నిసి “మూభథాలత్న! - యిీకీజేలనీకు ?.. 
చిరకొాలముననుండ్‌ = చెడనియా శ్రమము 
చతిచి నీవెక్కడ - చేరుదువింక ”’ 

ననుచు కాలాన్ని యో - యన దండధరుని 
మయనువున (బవహ్మాదం - డాస్వితుండగుచు 409 
రాం బూచి నిలునిలు జ రారాదు నీకు 
రోజూ-చి ననుపారి - పోనీయ నిన్ను 
రనుచు నాెగ్నేయా(ప్ర్ర - వమతండు సంధించి 
కనలినై చిన ముని = (గామణివలి*. 
“తముతియాధమ! నిదు - సామర్థ ఫ్రమున్న 


170 


కీరా మాయ ణము 


మోత్రంబుం జూపుము = నంహారించదను 
సా_బవ్మాబలముచే - నన్నుమారొన్న 
నా(బవ్మా ర దాదు - లడ్డమైశేని”” 
అనుచునంబును చల్లి - యగ్ని చల్లార్చు 
ననున్రున(బహ్మదం - డా(్గంబువలనC 4100 
బావ క్మాన్ర్రమడంప - పరమదివ్యా_న్ల) 
కోవిదు. డత. డను - కోటులన్నియును 
నొక్క_ము_త్తంబుగా - నోడక చేయ 
నక్క-జపడ్‌ మెచ్చి లా యమ్మానివరు(డు 

తన బహ్హదండ మిం - త గదల్పుచుండ 
పొనింగి యన్నియు 6త్త - వోయినంజూచి 
(బహళ మ్రమత డు వం - ప్నభీతినొంది 
రంగం లల = బలవరింసంగం 
జీరీకిగొనక వ - సిసుండుకేల 

దారుణంబగు డ్రా లా దండంబుందాల్చీ 4110 
భీకరాకారుండై - జేక్చిదండమున 
లోశేశున(న్రుంబు - లోంగొనునంత 
నమ్మహోమాని కో - పానలంబాత్మ 

నిము చాలక "మన - నెల్లిడ వెడలి 
రోమరం[ధ్రంబుల - రూఢమై జాల 
లామిద నిగిడి కా - లాగ్నియవోలె 
శకానిక్రతోడ జ - గ|తితయంబు 

(పాశించు గతిమిన్ను = లంటినంజూచి 
“వాలుంజూలువ - సిఫ్ట ! చాలింపుకోప 


'మేల ? యొల్లరంద్రుంప - సీతనిఫొ ఆకు 4120 


శొాలకాండము 171 


నీయంగమతి రాద - నిబిడతేజంబు 
గాయుచున్నది మాన్చం - గలంజెయొక్క-రుండు, 
ఆఉపనంహారింప్రు మో - యుగ తేజంబు 
తపీయించె నిదె చతు - ర్పశభువనములు 

బాల మాయందుంబ - నన్నుండ వగుము 
మేలొందు” మన శాంతి - మేకొనునంత 

తీర బహో గదుల - దిగులెల్లభీతి 

పారె కౌశికుడు కో - పము ఏటియబుచ్చి 

క బలమన్న యది (ప్రణ = లము ; త త్రీియుల 
బలమేలడానిణగా - ల్పనె”” యంచురోసి 4180 
చెల్ల రె యాతని - చే యూ౭తకోల 
యెల్లదివ్యా(స్ర్ర్రంబు = లిటు (మింగివోవ 
యీవిలబ్లు తనకేల ? - యీయమ్ముు లేల ? 
యీావివోధం బేల ? - యింకంజూలుతనకుం 

బగ దీర్చ్పంజూలు త - పంబుచే సెవను, 


వ విశ్వామ్మిత్రుండు రాజర్షి యగుట :. 


జగతి[బహా కానా = నంతరించదను 

కానకోయితనితో = కలహించుపొందు 

మాన భంగం బెల్ల - మాయంయజేసెదను” 
అనివుదిందలంచి జూ - యాసమేతముగం 
దనయులుబడిగాని - దశీ,౯ దిశకు 4140 
బోయి ఘోరారణ్య - భూములందపము 
సేయుచునుండొ కౌ - శికనృ పాలుండు, 

అనఘ హవిష్యందు. యు శామథువ్యందుం 


173 


శీరామాయణము 


డును మరి దృథ నేత్రుం = డును మహారథు.డు6 

౫లిగిరి తనయులు - కౌళికమునికి 

చెలమిందపంబువే - యేండులు చెల్లె 

నపుడు నన్నిధిచేసె - నజ్జగర్భురిడు 

తపముచే రాజర్షి - ధర్శ మొనంగె, 

పోయెగమ్మర సత్ర పులునొల్వ ఛాత 

ఆయెడ గాభేయు. - డాత -జింతించి 4150 
తెస్పగాంశేసితి - లే తపం బేను 

లెన్సణా తమ్మిచూ = లియు వరంబి చ్చ 

రాజనేనట నన్న - రాజర్షి యనుచు 

రాజీవభవుండాడి - రెసికుండై చనియి, 

యెవ్వర౭ించేంగాని = యింతటివరము 

నవ్వుచాటుల కోర్చి - నాతోడంబలి క, 

పోయినం బోనిము we భూరితవంబు 

సేయుదు( కావా అ సిద్ధియాటకును” 

నన-చు (గమ్మర నుగ - మైనత పంబు 

వనించేయుచుండె వి - శ్వామిత్రుండపుడు, 4160 


జ! (త్రిశంకుని చరిత పవ 


వసువుతి యేలు ని = వ్యూకు కులీనుం 
డసమానుండు (త్రిశంకుం.- డను మహీవిభుండు 
బొందితోడ చని నాక - మున కేంగదలంచి 
యందుకై యొకయజ్ఞ - మాచరించుటకుం 
బూనివసిష్ట త - పోనిథింజేరి 

తాసనాత ్రదలంచు య - తము విన్న వింస 


తాల కొండము 178 


నాయన చేతగా - దనిన దత్‌ తణము 

బోయి త వోనిష్టు - పూనియున్న ట్ల 

ధన్యాత్ముల వసిష్ట. - తనయుల భువన 

మాన్యులంజూచి న - మన్క్బృతీిం జేసి 4170 
తలవాంచి వినయ వ - _రనముతో తనదు 

తలంపు వసిష్టుండు - తప్పించుకొనుట 

వివరించి, ““యిత్య్యూకు - విభులకు నెందు 

నవుంగాములకు కర్త - వైనట్టవారు 
మోరుపురోహితుల్‌ - మోకన్ననొరులు 

వేర! వూకునుగతి - వెదకిదూచినను ' 

మిాకన్న మ౭ మాకు - 'మేలుకార్యములు 

వాకొన6 డెనలహాడు - వారి నొక్క-_రిని 

నన్నుంజేకొని మీరు - నాకో ర్కెదీర్చులో 
డన్ననూర్వురునవ్వ్‌ - యతేనికిట్లనిరి, 4180 


నే వళిష్టపఫు(త్రులు(త్రిశంకుని నిరాకరించుట $= 


“తపన వసిహునం - తటిమహాముహుుండు 
విగణించి నీచేత - విని తనచేత 

"కాదనున శె యిట్టి ఆ (కతువొక్క_రుండు 
కాదనక యొనర్చం - గలడెధరి(తి ? 

కోరిన పని [బవా త కొడుకుచేగాక 
తీరిననన్య్యులం = దీరనేరుచున? 
నత్యనంధుని వసి - ప్రమునీం[దుమాట 
సత్య మోపనికొన - సాగద్గునీక్సు 


174 


శ్రీకామాయణము 


పొమ్మ న్న గోపించి - పోకత్రిశంకుం 

డమ్ముని సుతులతో - నంజక పలికె, 4190 
“గురువుగాదని పల్క_ - గువువుతులయిన 

స్థిరమలీ నామాట - చెల్లించవలయు 

నందరు. గాదన్న ల నవ్వలమాకు 

వుందయి వోయిలె - మాని శేఖరులు 

-వేతెయొక్క_రింజేరి - వేడి నా మఘము 

లీటుతు మిరు చిం - తిలిమాచుచుండి 

నన విని శక్తి ము - న్నగువార లెల్ల 

జననాధథుయజూాచి = '“యావా ర్యాంతరంబు 
చండాలుండేకాక - నలుపుని? కాన 

చండాలుండవుగము Pa చను” మంచువారు 4200 
శపియిం-చు నంత (తీ - శంకునిమేన 

నవుడ చండాలత్య - మావెళ మయ్యె. 

నల్లని చేహాంబు - నలంగినచీర 

పల్ల వెం[టుకలు కం - బళివతలెవాటు 

యినుపసాొము)లు మేన - నెల్లగందంబు 

గునుకు లేనడ మట్టి - కుళ్లాయి నీలి 

దట్రియు శేలిజె - _త్తపుబాందెకోల 

పట్టనకొొఅిడును = పంగనామములు. 

గనుపట్ట యెవ్యరి: లా గని మొక్కులిడుచు 
మనసులోనొదుగుచు - మత్తాయి గొనుచు 4210 
పౌరుల మంతుల - బాసిపోవుటయు 

వేజొక్కటను దిక్కు. - వెదకిన లేక 

వచ్చియల్లంత వి - శారయి తుంగాంచి 


బాలకాండము 17 


ముచ్చటమోకాళ్లు - ముణిచి(మొక్కు_టయు 
కరుణించి యేమని - గాభేయు. డడుగ 
చరణముల్‌ చూచి [తీ - శంకుండువల్కె 
“గరుండును గురుప్పుత - కులు చేతంగాక 
పరివారించిన యును - పట్టినపూస్కి- 
వేతొక్క_మానుల - వేడి యావెలితి 
తీరుతునన్న నెం - తే కోపగించి 422( 
“మాలవుగమ్ల ని - మదిలోనకరుణ 

మాలి కపింప ని = మై్మైలవాటి ల్ల. 

నోచి యేుంజేసిటి - సూజుజన్నములు 

(వోచితి సీల్రైిచేం = బుడమియంతయును 
పారంగందోలితి - పరివంధినృపుల 

భూరివై భవరాజ్య - భోగముల్‌ గంటి 
కొలిచితి భక్కిచే - గురుదై వత ముల 
వెలయని యత్న ముల్‌ య వృధగా ౫ జనియె, 
త్ర నయద్యృష్టంబుచే - దైవయత్నంబు 
“కొనసా” విధిపతి - కూలహా కతన 4280 
కాళిక! నాదుదు - ప్క-ర్మానుభవము 

సీశథ క్రిబోచియీో - నెగులు వారింపు 
దైవంబు గలువుము - దయయూడు మనిని” 
భూవరుతో గాధి = వు తు(డిట్లనియె, 


— (త్రిశంకు నిమి త్రము విశ్వామిత్రుడు 
యజ్ఞ (పయత్నముం జేయుట === 


యేనున్న వాడ నీ _ కిలభయంబు ? 
మానుము నీయభి - మానఖేదములు 


176 


శీ రామాయణము 


పరమధథార్శికండన్ర అ (బ్రహ్మర్షి వరుల 
నకవితోయనేణహార్యు - జన్నమిడేర్తు 
గురు శావమునంజెందు - గుక్సి తాంగమున 
సురవురికిందజు. - జూడంబంపుదును 424 
యీమేనితోడ నీ - విందు సన్నిధిని 
నేమంబుతోనుండ - జేయుదూనిపుడు, ” 
అని తనప్ముతుల - నందణధిలిచి 
జనబుతొయడై ఆబ = సలుప్రుచున్నా౯డు 
నవదరింపుండు వస్తు - సామ[గిమోరు 
జవమున నీ శిష్య = జాలం౦ంబుజూచి 
“పాండుమో శేల్ల వ పుణ్య్యాశ మముల 
నుండెడు మునులనా - యొద్దకుంటెండు 
సవన కరమున కా - నంయములందు 


'నవివేకియి యొక్క. - డవుగాదటన్న 4250 


నామాట వివకింపుం - డని పంప వాఠు 
నామునీం[ద్రులంబిల్వ - నందటువచ్చి 

నిలువ శిమ్యులు చెంత - నిలిచి కేలా చి 

యిబయగల్లు మునులెల్ల - నేతెంచి రిపుడు 

తగదని యన్నుపశో క్ల దయుడురాడయ్యె 

పగవారు వసిమ్షు యా పట్టులందణును 

అనరానిమాటగా - ననికి పోనాడి 

వినుడెట్టులన్ననా - వృ త్తాంతమెల్ల 

“ యాగంబుసేయించు - నతండుక్ష (తీయు(డు 

యాగంబు చందాలు - డకుసేయువో(డు ? 4260 


15 


బాలకాండము 177 


వింత యాసళభళలో వా ౬ విర్భాగములకు 
వంతు వెంబడినురల్‌ - వచ్చుట లానా ? 

ఆ సవనమున (శూ - హ్ళణులు భోజనము 
వేసి యగతిశేయగం - జింతించినారొ? 
బొందితో నంపక - పోండులే గాధి 
నందనుండిట్ట చం - డాలుంజేపట్టి” 

అని మభోదయునితో - నని వానిష్టు 

లన విని కొనికు6 - డట్టిట్టువడుచు 
నెలకొన్నతపముచే - నిర్ర్రోమీనగుచు 

వెలసిన నన్నుని అ వ్థిధమున బలికి 4270 
“రెవ్యరు దూషించి - చెప్పు డవ్యారు 
(కొవ్వతి భన తా - కుమిలివోంగలరు, 

భారిగా యమపాళ - బద్ధులై యేడు 
సూజుజన ముల యందు - ను నతుల్‌సుతులు 
శునకమాంసములు డిం - చును దయాహీను 
లును ఫూోరచండా - లును గూరులగుచు 
నుందురుగాక మ - హోదయుం జార్జి 
నందుచు బోయవా. - డై పోవుయగాకి? 


—: (శ్రీశంకుకొజకు విశ్వామిత్రుడు న్వర్ణమును 
నిర్శించుట షన 


అని నభలో నిల్వ - నాడి “ తెశంకుం 

డనఘుం డివ్యూకువం = వాగణి పరమ 4280 
పావనుం డేను చే - పట్టినవాండ 

యీవిభుండిప్పు డె - యో మేనితోడ 


178 


శీ రామాయణము 


సురలోకమున కేంగం - జొప్పడు మఖము 
పరికించి సేయు. - డీ పట్టున ననిన 

మును లెల్ల నొండొరు = ముగములు చూచి 
అనుమానము మాని - యాత ్ర'జింతించి 
కాలాన్ని కల్పు (డీ - కౌెరికమాాని 

బాలంగోకించిన - శవీయించు మనల 

నితని చే(జిక్కి తి - మేమనవచ్చు 

నితని చండాలు న - య్యిం(ద్రునిపురికీ 4290 
నంప యా౫ముసేయు' - డను చున్న వాండు 
అంపరాదని పల్క_ - నాపదవచ్చు 

నౌడ్‌ నట్లాడుద - మని మహామునులు 

కూడి బుత్విక్కు_లై - కొనసాగ మఘము 
కర్ణముల్‌ నడపుచో - గాభేయమాని 

యర్మిలి యాజకుం - డై వేల్చునవుడు 

మొదల వావిర్భా౫ - ములకు స్ట 

(తిదళులు రాక గా - ఛేయునిందింప 

గోపీంచి యాకొళి - కడు (నసుకంబొప్పు 
పేపారువెయి చాంచి - బుల్లుని' పళ్కె, 4800 
అ రమ్ము (తిశంకు భూ - రవాణ! నామపావు 

నిమే నితో దివి - కేంగింతు నిన్ను 

మాడునూవ ”నినంత - చోద్య ంబుగా౫ 

యేడ జెక్కలు 'మొల్ప్చె - సే వీనిక్షనం 

మును లెల్ల నాశ్చర్య - మున జూచుచుండ 
ననిమివవాటికి - నరికా నవ్వభుండు, 

నచ్చినయాత సి = వదనంబుచూచ్చి 


జబూలకాొండము 179 


“పచ్చిమాలను నీన్ర - పాపాత 3 ! యూరి 
గుఠుశాపహాతుడవు - కొంకేరతి 

నరుడెంచినావు నా - యాస్థానమునకు ఇ 4810 
ననుచు మోదించి పా = మ్మృునివించు నిందు 
కినుకకోర్వక తల - [కిందుగా నతయ 

మొటువట్టుచును మెర - ములు వింతవింత 

తిరుప్రులు దిరుగుచు - దిక్కు-గానయ్య 

వ గానిక ! నాకుం = జేయిచ్చి 

యిమ్మాహింబడనీక - యెత్తుకోవయ్య *” 

అన ముణియాలించి - “ యట నిల్వు నిలువు 

జననాథ ! పడవు వి - చారమేమిటికి ౪ 

అన దకీణాశ న - య్యా కాశ వీథి 

జననాయకుని నిల్చి - న్వర్హంబు బదులు 4820 
న్వర్లంబు సురలు న - త తరాసులును 

భార్లవగురు బుధ - భౌమార్క.ముఖులు 
నరసిజాననుండెట్టి _ జాడస్ఫష్థించె 

నరినృష్టిగా వేరె - జతయేజుపరచి 

కల్పించి యిం[దునా - క్క_ని తనమహిమం 

గల్పింతు నేనట్లు = గాద సీమహిాకి 

చేకుండం౭చేతు నీ _ లేఖవల్ల భుని 

కాకున్న నను చెతుం - గరు వల్బులనుచుం 
దలంపుచవోదివిజు లు - త్తమ బుమీశ్వురులు 

క లలిసచువచ్చి యా - కౌనీకజూచి 4880 
గసరుశవాపదగ్గుండీ - హోణివిభుండు 

సురలోకమున నున్సం - జూతురె సీవ్ర 


180 


శీకామాయణము 


యాయనకాజకునై ఖై యిందుని మోంద 

నీయత్న మూహీొంప = చేల? చాలింవు 

తగునిది తగదని - తలప కీరీతి 

తెగి తపోహోని చిం - తింప వయ్యెదవు ” 

అన వారితో నిటు - లనియె కౌశికుడు. 

వినుండు ! చేసితిని యి - వ్విభునితో[వతిన 

న్యర్ల ంబునందు నుం - చ యే నొనద్చు 

న్యర్లంబు సకల న - .[తాదికములు 4840 
అలభాత సృష్టి యు - న్నంతగాలంబు 

నిలువనునగహ = నియతులుగండు 

చనుండున్న వారువై - శార్థనర మార్ల 

మునకులోగాని యి - మ్సున వభోపిధి 

నీవ్ర సృష్టించు ని - న్నిటి నట్టనడువు 

వీవిభుండమరుల - కెన్ణయెన మహిమ 

తల[కిందుగానుండ( - దలంచి యిందణము 

నిలివినారము వీతి - నీనిమి_త్తంబు 

పూసి యంతటికార్య = మును నిర్వహింప 
మానులులోని న - మూనులుగలచ? 48350 


అమన్‌ శున శ్నేఫు నంబరీషుండు పళువ్రుగాం గానుట = 


పోయి వచ్చేదమని - పోయి రాదిత్యు 
లాయెడ కెళికుం - డాత ్రంజింతించి 
యిచ్చ్పోట విఘ్నంబు = లెనైనంగూడి 
వచ్చుచున్నవి తవో- వ _రృనంబులక్రు 
'వేజూక్కచోటంగా - వింతుందపంబు 


చాల కాండము 181 


ధీరవై ఖరినని - తెలిపె మానులకు 

దకీణంబున కేంగి - తపము గొన్నాళ్లు 

దీతగావించి గా - భేయుండువెనక 

పడుమర .ఫుష్క_ర = (పాంతంబునందు 

తడన్రగా నత్వ్యు|గ = తపముయగావింప 4860 
నాకాలమున నయ -- భ్యానాయకుండు 

(శ్రీకరుండగు నంబ - రీవుండక౯ా రాజు 
సవనంబుసేయువో = శతమన్యుం డలీగ్ని 
నవనాళ్వుమును.గాొంచు - జనియె వంచనను 

సేయించు బుత్సుజుల్‌ - చింతలనొంది 

యా యాగపశును వో = యిన యట్టికతన 
నీదుర్భయమ్ము గ = న్చించచనెల్లరకు 

కాదు దీనికి శాంతిం - గావింపకున్న 

పశురశుకుండుగాని - పార్టివో తృముని 

విశద దోవంబులు - వెంటాడి చెజుచు 4870 
నిందుకు నరవళు - వివుడు చెప్పింపు 

మందుచేం దీజునీ - మఘము లన్నియును 

నన నంబరీవ మ - పహోరాజు భీతి 

గనకరథం 'ెక్కి. - కదలి దేశములు 

పుణ్యా (శ్రమంబులు = బురములు వనులు 
ఫుణ్యభూములు రయం - బున వెదకుచును 
భృగుతుంగమను గికి - బిడ్డలతోడ 
మగసవతోవనసియించు - మాని బుచీకుం 

గని యంజలి యొనర్చి - కలనేమముడిగి 

తనరాక వివరించి - ధరణీశుండనియి, 4880 


182 


శీ రామాయణము 


“ ఎనూరు వేలావు - లిచ్చెద నీకు 
నూనులందొకని ని = చ్చుటగ శైనేని 
"దేశంబు లెల్ల నుం - దిరిగితీ పశువు 

నాశంచి యొనగసహూడ - దయ్యి నెయ్యడను 
నొకచిన్నవాని ని - యొసంగబే వెలకు? 
నకలంకమతి ” నన్న - నమొ లని పల్కైె 

$$ నే పెద్దజీకమైన అ నియ్యంగంజూల 
నాపెద్దసుతుని మా - నవనాధ ! నీకు 
అనిన నాయన యింతి = నట్లు నె యడుగ 
ననియె నక్కో_ములి - యంబరీమునకు 4890 
యీా౯బోలిన కుమారు - నిచ్చు నమ్మని 
నేంబిన్న కొడుకుని - నీంజాలననియె, 
కోరికతో పెద్ద - కొడుకుల మోంద 
కూరిమి తం|డుల = రునుం గల్లీయుండు, 
భారుణీంగ డనొట్టు = తనయుల మంద 
కూరిమి తల్లుల = రును గవ్లీయుండు 
అటుగాన తలిదం|[డు - లాడినమాొట 
లటువిని మధ్యస్తు. = డైన బాలకుండు 
వంతుకురాక యె - వ్యరి వాండుగాక్ష 
యంతయు నడుమం[త వా మేలయ్యె ననుచు 4400 
నపుడు శున న్నేఫుం జూ డనునట్టివాండు 
నృపతిం గన్లాని చాల - నొసలుతోయబలత్కె, 
(| నన్నునిచ్చిరి నీకు - నాతలిదం[డు 
లిన్నియూరక - నేల? యే వెంటవత్తు 
పసువుగాంనగొాని పాము పు పలికినయట్టి 


శూల కాండము 185 


పశువ్రల నిము ఆ తా - పనవరేణ్యునకు 

వ్యర్థశరీరిగ = వాని నీఠీతీ 

నర్జించి నన్ను౭ గృ - తాధ్దంచజేసితివి 

బలితంఫులేమిచేం - బలికిరి గాక 

త లీదం[జులొాల్లని - తనయులుంగలచ ? 4410 
వారల లేములు - వారించి నీదు 

కోరికెచెల్లింతు - కొనుకొమ్ము నన్ను” 

అన నగ్నిసస- గాకా - నట్టిచేవతలు 

మనములమెచ్చి య్‌ - మ్మానిబాలునకు 

స్వర్షవై భవము లొ - నంగిరి ఛేను 

వర్షంబుం దెప్పించ - వసువుతివిభుండు 

నరపతింజూచి శు - నక్ళేఫుడనియె 

తరమైన [(కయమిాక - 'తా-నేలవత్తు 

రత్న రాసులు సువ = ర్హంబాకకోటి 

నూత్న ంబుగా౫ ఛే - నువు లొక్క_లతు 4420 
నా వారికిమ్మున = నరపతి యట్లు 

రూ నాలాల కట = డడిగిన విచ్చి 

తనరభంబునమాాని - తనయు నెక్కి-ంచి 

చనియ నంతోవిత _ స్వాంతుండై యతడు, 
గమనవేగమున ఫు - మ్క-రతీర్థమునను 
విమలచి_త్తంబుతో ౬ విడిసియున్నంత 

నాశున న్నెఫుండ - త్యాపన్ను (డగుచు 

కాథధికమాాని సా - యూదుమూనాథుు. 

దనమేనమామ న_త్తరిం - జూచి విభుని 
యనువుతంబున నవు 2) పచోమహుంజేరి . 4480 


134 


శీరామాయణము 


తనదు కన్నీట నా - తనిపాదయుగళ 
వనజముల్‌ గడిగి కై - వారంబుచేసి 
అంబరీవునిరాక - యడిగిన తెలిస 
నంబయుగురుయం ద - న్నతని కిచ్చుటయు 
విన్న పంబొన్రంచి యా విశ్వమి[తుండవు 
నన్నుతకీ ర్హివి - నత్యసంధుండవు 
నాకీవ[ప్రాణదా - నంబు గావింప్ర 
నీకుమేనల్లుండ - సీవాండ నేను 

శ రణుచొచ్చితి మాదు = చరణంబులకును 
కరుణింపునన్ను వి - ఖ్యాతిగ్రైకొనుము 444:() 
యోరాజు నవనంబు - నీడేర్చినన్ను 
చేరందీసుక పున - రైవితు జేయు 

చేపట్టి నన్ను ర - శీంపవేతం డ్రి! 
నీపాలనిడుకొని - నెనరువాటిల్ల” 

నని లేవకున్న చో = నడుగులమోా౭డి 
తనమేనయల్లు సెం - తయులణటావీంచి 
యూరడించి నమంచి - తోషసూహూనము 
వేరంజీఅలంజేసి - చి_త్తంబుగరలో 

(6 నన్న! సీశేల భ - యంబు నేలలుగ? 
నిన్నుగాచుటయంత = సెగులొంవ నేల? 4450 
వెరవకు ” మనుచు న - 'వ్వేళ కారుణ్య 
శరధిమొనట్టి వి - శ్యామి|త్రమాని 
తనతనూభవుల నం-- దజఅయీల్చిప ల్కె, 
తనయులుగల్లుట = తల్లీదం[డులకుం 
బరలోకహితమొన - ర్నంగలోడా 'యిదియె 


బాలకాండము 185 


పరలోకసుఖము నా - పాలిశెన్నంగను 
వీడు మేనల్లుండు - వీనిరకీంప 
-వేండెద మిము జ్ర న - వ్విభునికిచ్చుటకుం 
జావునకోడి నా - శరణంబు చచ్చే 

నే వీని కభయంబు - నిచ్చినవాండ 4460 
యిందులోపల నొక్క_( - జేర్ప్చడి మాసి 
నందను[పాణంబు - నకు నడ్డపడు(డు 
యాగంబునకుంపశు - చై నవాసికిని 
వేగంచి యేనిత్తు - విబుధలోకంబు 
యిదె నమయంబునా - కిదియె సువుత 
పదవి చేలభీయించు - సరమలాభంబు 
పరధర్శ్మమును పితృ = వాకపాలనము 
శరణాగత తాణ - నంప_త్తి సకల 
డేవతాతృ_్తి వ్‌ = త్భ|పీతియిట్టి 
పావనశ్రీలుచే -. పట్టడొక్క_రుండు.” 4470 
అనిన గ రగ్గంబుతో = నలంతి నవ్యాలయ 

జనకునింజూచి వి - శ్వామి(తులనిరి, 

“ గారవించుటయు శృం - గారించి భక్తం 
చేతీచూచుటయొ చే - తికి పండు ఫలము 

యిచ్చుటో "పెండ్ష - నేయించుటో చదువు 

వచ్చానా యనిమిని = వారిమెచ్చుటయొ 

క్రతువులు సేయించి = కలి గినసామ్ము 

హితబుద్ధితోంబంచి = యిడుటచూ తూల 
బోధంబువిలిచి తె - ల్పుటయొ నద్వ SIS 

బోధించుటో సీవు - పుత్రులంజూచి 4480 


186 


శ్రీరామాయణ ము 


పట్టుచుంబట్టి యా = పాపంబుమాట 
యెట్టాడితిరి వావ - నేంటీకితమకు 

నొనరునె యిట్టాడ - నొక్క-నిచావు 
తనమిదందెచ్చుకోం - దలంచునె యొకండు ? 
నొప్పుగాడి! 2న - యుల (పాణములకుం 
దప్పి వావుండను - తం(డెిగలాండె? 

ఆడక సీశేమి? - మయామాటవినలో 
కూడదుగాక మా _ కును వెజ్టతంగడి! 
మహిభోజనము లశ్వ = మూంనంబు నటుల 
విహితంబుగా దిట్ట - విధమునంబల్క_ 449() 
యో మునిబాలకుం - జెటువోయ నేమి ? 
యీ మహీవరు యాగ - మేమైననేమి? 
మామాట మాతల . మోందటనున్న 

దీ ముల్లి” మనిన వా - సీం దుడిట్లనియె. 
“ ఓరి! వాసిష్టుల - యొద్దిక దుర్వి 

బారులై శునకమాం - సంబులందినుచు 
వేయడులుండుం డి - వ్యివినభూములను 
పాయక * యనుచు శా - పంపిడియవుడె 

క్‌! రమ్ము ! శున శ్నెఫ ! లా రతి.తునిన్ను 
నమ్ము మెల్లరు మెచ్చ - నాశక్తియాచి 4500 
జయమందు *” మనుచు ర - కొబంధ మునిచి 
పయనమై పామ ని - పశువిభానమున 

శాల పవ్‌[తపా - శముల బంధించి 

నాలోన ర_క్షమా - ల్యంబులునై చి 
యొనరిన వైష్ణవ - యూపంబుతోడ 


ఎం అ శొణ న పకా 197 


“నినులట్టు- | UR BY 

యిందు ను -. వెస = హృదయంబులోన 
సాం[దభ క్తి. ' చి - జవవిధానముల 

రెండుమంత్రణు: బుచ్చ - రింపు మవ్వేళ 
కౌండురవ్నీంచు ని - వ్నొక్కటి మఘము 4510 
కడ లేర్చు” ననువల్కు. - కాశికుమాట 

కడునమ్మిి యుత్సాహా -_ కలితుండై వచ్చి 

ఈ ఆావ్రుసింపక రమ్ము - ధరణీత వేళ |! 

సేమంబు కొమ్ము - చెల్లింవు ముఘము 

వావండన్ని” మాటక - ప్పుడు వెజుం గంది 

మదిమెచ్చి రథముపై - మానిబాలకుండు 

అంజక రా నయో - ఛ్యాపుకిలోన 

రంజిబ్రుశాల చే - ర ననంతరంబ 

తనయూపమునంలట్టు - తరి మానిబాలుం 

జొనరంగ నమ్ముం్యత్ర - యుగమాత్శలోన 4520 
జువియించి యిం(దుని - జలజప తాకు 

నపుడు పావక నుతు - లాచరింపుచును 

నున్నెడ నిందు. ఓహో _ హో! నిల్వుమనుచు” 
మన్నించి యూారాజు = ముశాల నిలిచి 

““వలవదు మునిబాలు - వధియింవవిడువు 
వెలుతులన్నియుంద్‌ ఆ - వెలసె సీ మఘము 
యాగఫలంబిత్తు” - నని శునశ్ళేఫు 

నాగోతవైరి ద - యాళుండై పనిచి 

అంబరీవుని కోర్కె. = అన్ని యునొనంగి 
యంబరంబున నే - నట గాధిసుతుండు, 41వత0 


188 


శ్రీ రామాయణము 
అజా విశ్వామిత్రుడు మహర్షి యగుట యా 


వేయేండ్డుతపము గా - వింవుచు నుండ 
నాయడనమర్శసై - న్యముచుట్టుంగాల్వ 
నజుండెంత బుషివై తి - వని వచ్చిపల్కి_ 
నిజభామమున కే - నిష్టంగ"శికుయ 

అపుడు ఘోరంబుగా - నా|శో మంబునను 
తపము ఫుబ్క_రము చెం - త సొనరద్చుచుండ 


—__: మేనక విశ్యామిత్రుని కడకు వచ్చుట seen 


అచ్చర మేనక - యనునది యటకు 

వచ్చి నెచ్చెలులతో - వనశేళిన లుప 

గాధాయుండా యింతిం - గనుంగాని (భమసి 
““యాధవశాథ్నీతో = నెనసినయజాలు 45 40 
తపములు పలియించె - ధన్యుండనై తి 

నిపుడుగా” డా కోర్కు_ - లీడేతె ననుచు 

నడుపుల మురిపెంబు - నగవుల కేట 

తొడలచక్క_ధనంబు - తురుము వేకంబు 

క లికచూపుల బాగు - ౫బ్బిత నంబు 

కులుకులుంజూచి సం - కోచంబుమాని 

తొయ్యలి గాదిది = తొ"లుకారు'మెణుప్రు 
వెయ్యేలయిదినాకు - వెలది యానేని 

యేలనే భువనంబు - లేల? నేయేయు 

గాలి యావటముల - గాలీంచ పోవ 4550 
తపముసేయంగఘోర - తపన (ప్రచండ : 
విపులాతపముల ని = వ్విస్టలాటనులను 


జాల కాండము 189 


అని చేరలావచ్చి = పాన్తంబువాంచి 
వనితామణికి న్వన్తి -  వాదంబొనంగి 
“యారామముల నొంటి - నలసినవాండ 
నోరామ ! నీచెంత - నునిచి లాలింపు 
తీఅనియాంకలి -తీఅంగనీవ్రు 

పారణయిడుము బిం - బఫలాధరమున. 
బంచాన్ని మధ్య త - షృశాంతి నీదు 
మించుకౌంగిటలో క - మించంగంచేయు 4560 
మనితాపముదీణ - మోనాంకుెకేళి 
నాసందరసవార్థి - యందుంబేలింపు 

నాయా [శ మంబులో = సాడానవగుచు 
నోయిందువదన ! నీ - వుండినజూలు 
యెవ్వారిచేంగాని లా యేకోర్ము_ లై న 
నెవ్యుళగోరిన - చేనెత్తుసీకు 

మధుని భారికిలో.గి = మూనంబువవలి 

శ రణుచొచ్చితినీదు = చరణంబులకును 
బంటన య్యుద నన్ను. - బనిగొము నాలం 
గంటి ! వేడిన యూడి - గములుచేసెదను * 4570 
అని (పియంబులు వల్క_ - నయ్యలనాంగ 
తనలోన మెచ్చి యొం - త యుసమ్మతించి 
గాధేయుతప మెల్ల ద్ద గట్టి పెట్టించి 
బోధథంబుసెడలో న - మ్నుని యాశ మమున 
పది యేండ్లు [క్రీండింపం = శావనుండతండు 
మడిలోన నిది దేవ - మాయగానెటిీంగి 
అచ్చపలావీ యిం - (దాడులు వనుప 


190 


శీరామాయణము 


నచ్చినదనుచు భా - వమున నెణీంగి 
తనయపరాధంబు - తాళుకొము మ న 
వనితవే(డిన వెజ - వకుమని కాచి 4580 
యనిచి యు_త్తర దిశ - పామాచలంబు 
మునిశిరోవముణి చేరి - ముదలింటిర్‌తి 
క్రాశికీనది పొంత - ఘనమైన తపము 
సోన్‌ కు లతొ సరి అ గడె వెయ్యేండ్లు, 
అప్పుడు -బీవత - లమ్మాహాతపము 
చెప్పినథాత కౌ. నికు పాలికరిగి 
అనుపమం'ై న మ - హత్వంబుగలుగ 
““ ననఘ |! మహాోబువీ, - వె తివొమ్మనిన 
వా 
మ = సపరగసృసె? నన్ను 
(బహరక్షియనుదాంక - పరగినపూస్కి 4590 
యేమాన నన్నుజి - తేం[దియుండనును 
నీమది మెచ్చుట - నిజనుగు నేని”? 
అనుటయు నై నప్పు - డనియెదుగాని 
పనివడియే నెటు - (బహ్మర్షి నందు 
౧౧ న్న 

కావనిపల్కీ_ య - క్క_ములజుండరుగ 
నా వేళనూర్థ గమ - హాణాహు( డగుచు 
అలంబళూన్యుండు - ననిలాళ నుండు 
కీలికీలానము - త్కీ_భుండునగుచు 
న ౯ 
వెనవి పంచాన్ని ఆ సిమలమధ్యమున 
మూక Ca 

లె న్నులు వర్ష ముల బట్టబయట 4600 
జలములలోనుండి - చలి కాలములను 
తలంకక యత్యుగ - తపము గావింస 


బాలకాౌ-డము 191 


వేయేండ్లు చనునంత ఏ - బుభనాయకు(డు 
సేయుగగార్యము మది - జింతిం చిమాచి 


==! వివ్వామి. తుండు రంభను శపించుట :-- 


రంభనురావించి - “రంభ! కాళికుండు 
కుంభినిపై నతి - ఘోరతపంబు 
చేయుచున్నాండది - చెటిచి రావలయు 
పోయిరమ్మన వుండు - పోవ శంక్కించి 

“ కోిచ-కాండల కాశి - కుండుచేరవెజతు 
నీపాదమూన పో - నేరనచ్చటికి 4610 
నా చేతందీణ దు - న్నది హేమ యాఘ్యు 

కాచి యుర్వశి తిలో - త్తమ మంజుఘోపష. 
హరిణి (పమ్లోాచి ఏ - రందు నొక్క. తెను 
సురనాథ ! వనువు వుం - చాను రంభవలుక 
"వజ పేల? యెవత్తు - వెంబడినీకు 
మరుండుంజం దుండును - మలయమారుతము 
కీరంబు లామని - ీకులు. చేటి 

బారులు నియా ప్ప - బలమయిరాల 
నీచక్క_(దనముసె - నిండుశ్చంగార 
మాచరించి మనోవా - రాంగములె గ జయ 4620 
వాయు సం వాలా స్‌ _ (భూవిలానముల 
నమ్ముని కింక్రరుం - డై యుండగ లండు స 

అసి న్వకార్యనిమి త్త క మమ రేం[దుండనుప 
మునిచెంగటికే జగ - న్మోహినివాలె 
పొడకట్టునంత య - ప్పుడు బేజిమూచ్చి 


192 


కీరామాయణము 


నడలిపోనీక వి - శ్వామి[శ్రుండపుడ 

66 ర్రీక్లి | యిం[ద్రుండ వంప - నుప్పాంగి వెజ్హం 

జేసినా తపమెల్ల( - జెరివిపోవలసి 

మూయలా.డిత నాన - మనలవచ్చితీవె ? 

ఆయిం[దుండేండ్‌ 1 ప్‌. కడ్డమాంగాక 4680 
వింటి వె యొక పది - చేలేంక్లు స్‌వు 

కండకాటనులందు - కఠిన భావమున 

పాపాణరూపమై - పడి యటమోద 

యీవణ[తయ దూర - డిన్బావిహోరి 

యొకమునికృప మోకు - మొందెదు నీవు 

తెకకేర విధి నిన్నుం - దెశ్చెనాకడకు 

శతముఘాపమై - చనుమన్న'” శాప 

హతిచేతంబాపాణ - మై యుండెరంభ, 

అదిచూచి భీతిచే - నన్ని దిక్కులకు 

మదనాదులైైన ది - మ్మారులు వాజుటయు 4640 


నా. వి శ్వామిత్రుండు (బహ్మార్టి మైన విధము :-__= 


కారికుండంతలో = కడుచింతనొంది 

“5 య్సేశ్రాంతి వహియింతు - నింతటనుండి 
కటకటా ! చేసిన - కడింతపంబు 
చిటిక వేసినయంత - శీణింపసాగ 
కోపంబుచేనింకం - (గోధంబు మాని 
యూచపిరి విడునక - యూర్థ పరేతమున 
నే జితేంద్రియుడనై - యెన్నేండ్లకై న 
భోజనంబనక యు - (వొద్దుహమానమున 


16 


బాల కాండము 198 


నాకు(బాహ్మణ్య మె - న్నడు వచ్చునట్టి 

యాకల్స పర్యంత - మైన నట్లుండి 4650 
(పతీన చెల్లింతతు త - ప్పకమేనం[ బాణ 

వితతి రత్న్‌ంతు ని - ర్విఘ్నుతపంబు 

సేయుదు ననుచు వీ - వ్షీంచి గాభేయుం 

డాయత ధైర్య న - హాయు౯జై యుండె, 
అచ్చొటవేయేడు - లనశనుం డగుచు 

నుచ్చరించుట లేక - యుగతపంబు 

చేసి తూర్పు న కేల్‌ - చీమలు చొరక 

వేసిన యిసుక యు - ర్విని రాలనీని 

కారడవిని. దాను _ కాష్టంబు రీతి | 
యూరుపునడలక - యుద్దీ)వుడగుచు 4660 
చేతులుణా౭చి య - చేతనవృ క్తి 

'రాలికై వడి ది వా - రా|తముల్‌ నిలిచి 

యొకనాడు భుజియింప - నుద్యు కృుండగుచు 

నన ళంకముగు వావి - రన్న భెగంబు 

ముందరనుంచుక - ముని యారగంప 

ముందరగా పులోము -ని కన్యమగండు 

అతిధియెవచ్చి తా - నాతిథ్యమడుగ 

నత నికి నయ్యన్న యా మంతయుంబెట్ట 

ఉరకుండి (కమ్ముర - న్యుగతపంబు 

కొొలి(డుకై వడి నుండ - కొన్ని నాళ్ల కును 467U 
పాగ లెళసెను శిరం - బున నటమున్న 

ధెగ్‌ ధిగన మంటలు = దివినల్లుకొొనియె, 

(కాంగలోక ములు వుం - గలములమౌాడ్క్‌ 


194 


శీరామాయణము 


వేశా లాజలరీతి - వివిధజంతువులు 
పెనుందాపములంబొరక్షి - పెదవులెండంగ 
cn 
ననిమిషు లెల్ల న - త్యాపన్నులగుచు 
కమలజు కడ*ేంగ - కౌశికుందపము 
తమకువచ్చిన యాప - దలు విన్నవించి 
“చేతనై నట్టు చూ - చితీమి గాధేయుం 
డీత్రరి నీసృష్టీ - యింతయుం జెటుచి 4680 
తా వేజెనిర్మింపం - దలంచెనో 1? తేక 
యావల నీపట్ట = మౌాపించినాడో? 
యేమేమియెంవెనో ? - యేమియు చెబు 
మోామేరంగలకార్య - మెజుకచేసితిమి ; 
అతని కోరికలిమ్ము - హత శేషమైన 
వీతియెల్ల (బాలింపు - జీవకోటులను 
చడనీక యిం[దుని - వీంహోననంబు 
జడదారివేండినం - జూలు నిప్పింప్ర 
చలియించె కులగరుల్‌ - జడ్‌ సె వాయువులు 
కలలా వారాసులు - కాయెధరి తి 4690 
అరచ భూతములు వి - హాోయసనం బవిసె 
సారిగ విమానముల్‌ - చుక్క_లురాకె 
తపనుండు మాసె నం - తోకుండు భీతిలె 
crn 

కృపంజూడవయ్య ! లో - కేశ! యిందరను 
కాలాగ్ని కీల లం - గలుగొన్న యట్లు 

| ౧ 
కాొలకంధరుం జెచ్చు = కను విచ్చినట్లు 
OR వూ J మ 
యమని పల్కుదు - 'మెల్ల లోకములు 
పబాములంబఆఅ చె న్ల = పారత్తపంబ్రు 


బాలకాండము 195 


కరుణింపు” మనిన వే - గమె వచ్చినిలిచి 

“ పరము తపంయబుచే = (బవ్మార్షి వైతి 4700 
వాయువొనంగితి - నతీకథీయంబుగను 

నీయీడు నీవె యి - న్ని టందలంచినను *” 

అనిన విశ్యామి [తుం = డంబుజాననుని 

కని “నీవరంబుని - క్క_ము సేయుబేని 

ఆడి నోంకారంబు - నఖల మంత ములు 

'వేదముల్‌ నాకుం డె - ల్వీడిగా కొనంగి 

వేదమయుండును - వేదవిదుండు 

వేదవేద్యుడు కత - వేదవిధాత 

మైనవసివ్య ము = హా మౌాసివచ్చి 

పానిపట్టుక నన్ను యం (బ్రహ్మర్షి వనక 4710 
యనునానములు దీటుి” = వననట్లు యొనలగ్‌ 

తనయుడై న వసిష్టు = దాంవిలికించి 
యమ్మాహామహాుననిం (బ్ర - యత్న ంబుతోడ 

సముతపణప నా = నంయమోాశో (రుడు 

“ నందియంజేల ? వి - శ్వామి(త! 7లిచి 

తందర నీవు (బి - హ్బర్షి వైనావు 

నత్యసంధుండనవు ని _ ఫ్రాగరిషమ్టుండవు 

నిత్యశోభన తపో - నిధివి పూజ్యుండవు 
అజునిమన్ననగంటి - వస్తదాదులకు 

భజనీయుండవు నీకు - భ (దమాగాత '’ 4720 
అనిన విశ్యామి[త్రుం = జెదల సో 

కనుకల్లి తత్పాద - కంజాతములకు 

సొగిలిముక్కి... “ యా + చార్యుండపీవు 


196 


శీ రామాయణము 


మా గాధిభావరు = మొజుయినాను 
(భ్రమరశీటన్యాయ - పద్ధతి నన్ను 
నమచి త్రమునంబోవం - జాలితి వ్‌వ్చు 
పూజింపంగంటి నే - పుణ్యుండ వైచి 
నాజన శ మెంత ధ - న్యంబయ్యి [ర 
నతనిదీవించి (బ - హ్మయు వసిష్టుండు 
శతమఖాదాలు తమ - జూడలంజనిన 4780 
యసమతపోనిధి - మొన కౌళికుండు 
వసుధ మించినకథ - వాకొంటి నికు 
కెలియంగ(బల్కి_తి - తెలిసిన యంత 
తెలియ రెవ్య్వారు గా - భేయుని మహిమ, 
అట్ట వాం డీతండీ - యనఘునింగాలిచి 
పట్టయినారు శోభ నముల కెల్ల 
యిీాతసనిగుణములు - వీతనిబలము 
నీతనితపము చే - నెంతనర్షింతు ? 
నపరాచలము చేరె - నర్క_వింబంబు 
కృపయీాడు. డే వత్తు - జేపె మోకడకు ”” 4740 
నన శతానందు డి - ట్లందణువినంగ 
నను రాఘవ్రులచేత - ననుమతుండగుచు 
బోయిన జనకుండ - ప్పుడు వలవచ్చి 
పోయె నింటికి గాధి - నుతుండు వనుప 
తన పధానులతోడ - తనయులతోడ 
తనవారితోడ నం - తట దాళరథులు 
తముంజేరు మునులతో - తమ నలవునకు 
నివలాత్సుగా భేయు = వెంబడి నేం 


తాల కాండము 19 


య-చ్చాటసమయసం = ఛ్యాదులు దీర్చి 
యిచ్చలకిత నైన ఎ యడలనున్నంత జీ7 ప్‌( 


మనే పఇివధనుః, ప్రభావమును జనకుండు చెప్పుట :- 


కొలువుండి యాజన - కుడు మజునాండు 

వీలువనంపిన నతి - [ప్రీతిలాళికుండు 

తనవెంట రాజనం - దనులు రా వచ్చు 

ముసనింజూఛి యపుడర్హన్టీ = మును పొద్య మొనంగి 
యాననంబిచ్చి సు - ఖాసీనుండగుచు 

కక నోసంయమోాం[ద ! భృ - తుల మందణమును 
చెప్పినయటులంటే = సెద 'మేమిగార్య 

విప్పుడు గావింతు - మెజింగింపుం నిన 

యీ దశరథ వుతు - లీశానువిల్లు 

సీదుమండిరములో - నెలకొన్నదనుచు 4760 
విని చూచిపోనెంచి - విచ్చేసినారు 

కాగి కేరయబంపుమా - కోదండ” మనిన 
జనకుండిట్లని యె, * నో - నంయమినాథ ! 

తనయింటిలో సీశు అ ధనును గల్లుటకుం 

గారణంబున్న్న దా = కత యుర్పరింతు 

ఏతలు మోరలు రా వినుండంచుంబలి కె. 

నిబుకి నాజవవాండు - నిజధర్త గృరతుండు 

రవముణీయవుతి దేవ - రాతుండకా రాజు 

నవనమొనర్సి 'మె - చ్చలగంజేసి తనకు 

డదివిజు లొనంగంగాం - దెచ్చె సీవిల్లు 47170 


188 


శీరావమూయణము 


దక్షుండు అంటు - తానొనర్పుచును 
జామూోయణీనాథుం - ఉజాంబిలివించి 
యాగభాగములింక - యతండు రాకున్న 
సాగే నాకేమి - నవనంబటంచు. ? 
గావింప్రుచుండ శం - కరుండు గోవించి 
యీవింటిచే వారి - నెల్ల వధింతు 

నని యెంచుచో మాను - లమరులుంజేర 
తనువేండుకొనిన కా - త్యాయనీ విభుండు 
కోపంబు మాని కై - కొనుండని చేతి 
చాపంబు బిలిచి ని - ర్రరులకునిచ్చె, 4780 
"దేవత లిచ్చిరా - చేవరాతునకు 

నీ విల్లు తనయింట - నిడియె నవ్విభుండు. 
ఆవెనకటి రాజు = లందజుంచవముదు 
చేవధిగా నుం - చికి నేంటిదనుక 
సవనశాలాంతర - స్థలము శోధింప 

భువి దున్ను నెడ నొక్క - పుత్రికవుకై. 
ఆయవనీకన్య - యాత ్రబయగుచు 
నాయింట సీత య - నంగంబెంచిలిని 
వడిగలతనము స - _త్రే ఏంబు నుంకువలగం 
బుడమికన్నియ నిచ్చు - వూనిశె చేసి 4790 
యేనున్న చో రాజు - లెల్లరు వచ్చి 
పూని యీావిల్లు చరా = ప్రటయు లజ్జంచి 
కదలింప నెక్కిడం - గాలేక వారు 
మదిలోనందా రభీ - మానముల్‌ దాల్చి 
తనయింటిలోన యీ - తడు కొండవంటి 


బాలకాండము {99 
పెనువిల్దుజూని నే - బిడ్డని చ్చాదను 
యెక్కి_డుడని పల్కీ. - యిందర వాసి 
'మొక్క-పుచ్చుచు. జాల - ములుచయైనాండు 
కలనిలో నీతని = గర్వంబణంచి 
బలిమింగొాంపోద మో - బాలకి ననుచు 4800 
హత్తుక వారు నా - యవనిపై కోట 
ము_త్తికచేసిన - ముట్టడి దాంశి 
దవనధాన్యంబులు. = దగు రనవర్ల 
మవల రారాక నా - యవనిలోలీక 
జను లెల్ల దల్లడిం - చయగయజూచి భక్తి 
ననిమిపషోరాధన = మూచరింసంగ 
వారు నాతపము భౌ - వంబుల మెచ్చి 
యారూఢబలచతు - రంగబలంబు 
నిచ్చినంబగ వారి = నెదిరించి పోర 
వీచ్చిపోయినవారు = వెతనొందువనారు 4810 
శరణొందువారును - సామళ్చేదముల 
మజలిపోయినవాళు - మడిసినవారు 
నగుచుటోయిన వగ - యనుమాట లేక 
జగతి మాూకరుణచే - సవనమే నొకటి 
కాసింప్రుచుండ రా - ఘవులందెచ్చితివి 
యావిల్లు [శీరాముం. - డందియె_త్తినను 


= రామచం[ద్రుండు శివునివిల్లు విజచుట గ 


నిప్వుజె భూమిజ - నిత్తునేన నిన 
తెప్టింప్రుమనుచు గా - భేయుండాడినను 


800 


ఢీరామాయ ణము 


తనమం[తులనుంజూచి - భారణీనాథ్టు. 

““ డనుపమగం౦ధ మౌ - ల్యాంచితంబయిన 4820 
విలు వేగదిప్పించి - వీరికిజూపు( 

డలమితోం జనుం డన్న = నేంగివారపుడు 
మేరపర్వతమున - మెజయు గహ్యరముం 

గే నవ్విభుని బొ - క్కిసమింటిలోన 
యెొనిమిదిబండ్హత - గెనణస మందసము 
వినుతదోర్చలు లైదు - వేలు మానసులు 
తమ|పయాసముల నా - ధనచమత్కృతుల 
నముఖంబునకు. దెచ్చి - శకటంబు నిలుప 

చేవతుల్యుండు మం - [కియుతంబుగాంగ 

నా వెళ జనక మ - హారాజు వలిశె, 4880 
“ కాళిక! విల్లు రా - ఘవునకుంజూవు 

మాశానుద త్త మి - యిప్యాసనంబు 

నీవిల్లు మావంశ - నృపులు పూజంతు 

శే వసుభానాధు - లె_త్తంగ లేరు 

నఠులేల ? చేవదా - నవయతఖచర 

గరుడ గంధర్వులు - కదలింప లేరు, 

ఆయీశ్వరుండె “క్రాక్‌ = యన్యులచేత 

నీ యహీనశ రాన - 'మేమనవచ్చు 

అదె చూడుమని పల్కు. - మారామవిభుని 
హృదయనర్తనము మౌ - ేర్పడుంగాని” 4840 
అన విని కాశికుం - డారామవిభునిం 

గని * కుమారక! భీమ - కార్టుకం'బె త్ర 

చూడుము నీవన్న = నో నాత్ళలోన ఖ్‌ 


బాలకాండము 201 


(వీడా కొని లోక = వీశుతంబై న 
మందస6దెజుచి రా - మవిభుండు మౌని 
బృండారశకాధీశుం - బేర్కొ_ని పక్కా_ 
“ఎక్కిడుచు న్నాాండ ౫ నిక్కా-ర్ముకంబు 
చక్క_ంగాలనుము వి - వార్థమ్మిత ! నన్ను” 
అన మాని యట్లకా - కన జనకుండు 

తన మది నలరి యెం - తయు నెచ్చరింప 4850 
నడుచక్కి_వట్టి యు - న్నతిమోణ నెత్తి 
కడువేగ రనదాడి - గజమునుబోలె 
నాదిసారించి స = న్నాహంబు మెజనసి 
గారవంబవమర నా - క ర్రాంతముగను 

నట వినోదంబుగా - నలవోక దోంవ 
కటకాముఖ నికాఢ - కరపద్ముండగుచ్చు 
దొడికి యందణబును (కం - దుగంజూచుచుండ 
పిడిపట్టు మెల్లనె - బిగువ్చనళ్లుటయ.. 

జెటిలు 'పెటిల్లునం - బృథెవి నింగియును 
దిటదప్పు నెందు. (బ - తిధ్యనులొనిండ 4860 
బలుగొండ యళకసనిచేం - బగిలిన రీతి 
కలగుండు వడలో జ = గంబులన్నియును 
జనకుండు రావుల - వ్మణులు గాభేయ 
మునియునుందక్క_6 గా = రక వరాభ రంగ 
భంగనిహురమహో - ర్భటి కోర్య లేక 
అంగదనచ్చోటి - యఖలజనంబు 

ఫీతిల్లి మూర్చ చే - పృథివిపై ౧ దెల్ళి 

యాతరి నొక ముహూ - రానంతరమున 


ఫ్రగ్టిలి 


కీ రామాయణము 


నందజువినుచుండ = నంజలి జేసి 

యందుకై జనక మ - హారాజువక్కె_ 4870 
“ ఎతిగి(తి మనఘాత్న్మ! - యీరాము బలము 
గజుతింపను తలంపం - గూడదెవ్యరికి 

మగుల నాశ్చర్యమై య మించ నీరాము 

మగువయె జానకి - మావంశమునకు, 

గమవీయకీ ర్రిరాం - గలిగె నాపూన్కి 

నమకూడె నెందు పూ - జ్యతలు నేగంటి 

యిపుడ మోమంతుల - నీవ యోధ్యకును 
నిఫవుణులంబనిచిన - నీవెనునెంట 

సుతులు వచ్చుటయు న - చ్చోనా(డు సాటి 

కతలు నాయింట యా - గము చూచుకొొజకు 4080 
వచ్చి రాఘవుడు భా - వజవై 6విల్లు 

చెచ్చెర తునుకలు - చేసినై చుటయు 

నీత నిచ్చు తెజుంగు - (గ్రీరాము పెండ్లి 

"కే తెరవలయు మి - రింతులంగూాడి * 

అని దళరథునితో - నాడనేర్చ్పరల 

వనువుం డిచ్చితి నేను - పనపుంగ మ్మలును. 

అనిన గాభేయుండు - నా శతానందు 

ననుపంజబొప్పడు వారి - నరసి పంవుటయు 


జా? దనక భూపతి య యోధ్యకు దూత లనంవుట == 


వార యోధ్యకు నాల్లు = వాసరంబులకో 
నారూఢ పవన జ - వాశ్వంబులెక్కి- 4890 


చాలకాండము 08 


సాకేతమునకేంగి - నమచేభ పుష్క_ 
రాకీర్ల శీకర న వృపగతోత్తుంగ 

ఖకోటక ఖురపుట - కోటిధరా వి 
పొాటనోదర రేణు - పటలమైనట్ట 
రాజెగేహాము హాజా - రము చేర చేయి 
రాజన్నమణి దశ - రథుడున్న యట్టి 
కొలునుసావడి మజుం = గున నిప్పి యిందు 
కులదికుకుండు జన -- కుండు బంఛచినాండు 
వారి(పథభానులు - వచ్చినారనుచు 
మారాక దెల్సుం డే - మణక రాజునకు 4900 
చనుల” డన్న విని యవ - నరములవారు 
జననాధథునకు నవ -- సమచరితునకు 
వినువింవం బిలుపింప - వినయంబుతోడం 
జని వారు దశరథు - నముళఖ్షంబు. జేది 
చేముగిడించి పం - చిన శుభ లేఖ 
లామేరజూప రా - యసనములవారు 
అందుక * [శీమక౯ా మ - హామండ లేళ్ళ 
శేందు కులో త్తమా - హీనపతావ 
జనకమహో రాజ - చం(దులంగారు 

" మనవంన్‌ దశరథ - మనుజేశు నగరి 4910 
ఇవాలుమానుసులకు - సం! వీతింబంపు 
మేలువా_ర్త నిరుద్ధ - మితమున కేము 
అందటు౬బరెకాకాయమయ - వముచటి మూనాజు 
నందు యోగ వేమ - మప్పటప్పటికి 

(వాసి యంఫునది మా - వై చేహింబెండ్ష 


204 


శీరామాయణము 


చేసెద మిపుడు మూ - [వ రామునకును 

మోరాజువారును - మాఫ్రరోహితులు 

చారునై ఖరులం గౌ - సల్యాదినతులు 

రావలెనని తవు - రాజుతోంజెలుపం 

గావలె”ననెడి వ - క్కృ-ణం-జదివింప 4920 
జనక | పథానులా = జననాధథుయూచి 

అనఘ ! మారాజు పా - భ్యాయులగ్న్నలును 

హిత గాధిసుత పురో - హితులు నుండంగ 


'వతినంజెల్లింప నేలా బట్టి నిచ్చితిని 


పర్యశుల్కను రామ - విభునకు నతండు 

శార్యాథ్యుడై యీోళ - వాపంబుందుని మె, 

ఆపెండ్షైకై మార - లటకు రావలయు 

సీ ఫు[త్రులకుంెండ్ష బా నెజు వేద్చుకొనుము 

సుత వై భవము నీవు - చూడంగ వలయు 

నితరు లందబుంగూడ - చేమిటివారు.” 4980 
అనుచు వి శ్వామిత్రుం - డాళ తౌానందుయ 

డనువున్న వారు - మాయయ్యంగారొకంర 
ఆనతిచ్చినవార - లనుచు (మోారిప్రుడు 

లోననుకొనవ)ద్దు - లోశేశ ! *” యనిన 

వారిమాట వసివ్య - వామ దేవులకుం 

గూరిమి మంతుల - కును తేటపజచి 

ప్పథుశ శకిమెఅయించి - భీమకారు క ము 
మిథిలాప్రురంబులో - మెజసెను డించి 
మనరాము౭యడున్నా (డు - మహివు[లైనచ్చా 

జనకుడు మోాకెల్ల - సమ్మతము, నను 4940 


చాల కాండము ౨05 


జనకమహీనాథ ! = సాదృశ్య మహిమ 
అనయంబు మనకభి - వ్య క్ర్తంబుగా దె 
కోరియు వేడి. జే - కూర్వుకోవలయు 
నారాజు మనకు వి - మ్యుముగాగలండె ? 
ఆలో చనముచేసి = యందబటుయబలుకుC 

డేల ? తామనమన్న - నెంతయునలరి 
సామాన్యుడే మాడ - జనకభూవరు(డు 
భూమిశ! నిమి వంశ - మున బుట్టినాండు 
నవ్వరత్నము కాంచ - నంబునుటాోలి 
యవ్యయ తుల్య యో - గా క్తిచేగూజ 4950 
అన|ోన్యమునులబావ - నాన్వయులిట్టి 
మాన్య బాంధవము నం - భావించుకతన 
నొదవి యొక్క. ముహూర్త - మున్నది లోనే 
కదిసి “శుభన్వలీ - (ఘంబి” న్నకతన 
'తామనమేల * యం - దజకుంత్రై నంబు 
లీమేజఅ వివరింపుం - డిదియె నిశ్చయము, 
అన విని జనక మ - హోరాజు మంటి 

జనుల నగెరవ - సన ఇనములను 
విడిదికింబనిచి వే - కేల నందరను 
పుడమిేండనిచి య - ప్పుడుకొలర్దదీణి 4960 
యంతఃపురంబున - కరిగి య త్తెణుంగు 

కాంత లశకెణింగించి - క రమర్థినుండె, 


జావ దశరథ్టుండు మిథిలాపురికింబోవుట ,=== 


ఆవుజబునాండు న - మన్సవాంధవులు 
( అ - 
సామంతులునుంగాల్వ - సచివు సుమంత్రుం 


శీరామాయణము 


గాంచి యిట్లనిప ల్కె- - “ ఘునవ_ర్తకులను 

పంచితివే మున్ను - సెనంబుచేసి 

బొక్కినబండార - ములు ేరంబనువు 

మెక్కుగగా నుడుగర - లేర్పడం దెము 

అందంద విడుదులా - యతముసేయింఫవు 

రారముగా రసవర్ల = ముల నెచ్చరిలుము 4970 
చతురంగబలములు - సవరణల్‌మూడు 

మతిశయంబుగ సాము నా లందరికిము గి 

పల్లకు లాయ త్త - పజవుము కొన్ని 

చల్లనీదును నింపు - చలివెందిరులను 

నక్క_డక్క_డనిల్చు - మన్నియంగళ్లు 

చక్క_నివెలజాతి - సతుల రమ నుము 

శేవనులను బిల్చి - కెలంకులం[బ్రజకు 

నే వలన గుడారు - తె త్సవాకొనుము 

రథము? చేసి సె - రథినిం దెమ్మునుము 
పృథులాశ్వములయూన్చి - వికుదులె త్రీంచు ”” 4980 
అనియెల్ల వారడంబౌా - యక క్రొల్సీ రాయ 

ముని వసిష్టుడు తన - ముందజుంజనలగ 

వామచే వా తేయ - వాసిష్టు కణ్వ 

జామదన్ని మృకండు - సంయముల్‌ గదల 

కరులపై నెక్కి ము - కాచ్చతములను 

భరత శత్రుఘ్నులు - పజ్జ్ఞలంగొలువ 

భేరిమృదంగాది - బిగుదవాద్యములు 

భోరుకలంగ భూ _ భుజులు సేవింప 

బలమెల్ల “వింటరా = బరవుహూర మున 

లలిత ప్రయాణ లీ - లం జేరవచ్చి 4990 


శాల కాండము 907 


రాజీవముఖుల పా - రముగాలగ ముందు 
లాజలతో మిథి - లా|పవేశంబు 

హోసి యాజనకుండు - సేనలుండాను 

భాసిల్ల నెబైడం - బౌంజులుందీర్చి 

వాడగని పూజించి - భూపాలచం[ద! 
కడుముంచిదినముయ్యు యా గనుంగొంటిమిమ్ము. 
సఏీకుమవూరులంగంటి - నేండువసిష్టుం 
జేకానిపూజలు = 'సేయంగంగన్రై 

వచ్చితి నాభాగ్య - వశమున నీవ్ర 
నచ్చర్మిత! మఘంబు - నఫలంబునొం దె, 5000 
నరోఫన్న తుని రామ - చం. దుంగాంచితివి 
యుర్వీశ! నీభా౫ ge "మొక రెన్న్న[గగలంరె? 
అనునంత లోపల - నా గాధిరాజు 
తనయుడు రఘుకులో - _త్త్సములనుం జెచ్చి 
మఠ * నీతనయులు - ఏరేఖరులు 

కూరిమి నావెంట - తనూర్నిపంపితివి 
ఒవ్చగించితి మోకు - నుర్వీశ! యనిన 
అవ్వుడ! దశ రథ్టుం - డడుగుల వాలు 
తనయుల సనిర్వుర - తాంగాంగలించి 

“ మునివర్య ! కౌశిక ! - మొదట నీమహిమ 5010 
నెజుంగ కేమంటినో - యెన్న కమదిని 
కేరుణింపు మన జ - నకతీతీశ్ళరుండు 

6 నీతనయుల శౌర్య - నిర్యావాకము 

లీతని కరుణం జు - మొ! మనువంశ ౪” 
అని తోడుకొని పోయి - యన్నగరమున 


208 


శ్రీరామాయణ ము 


వినుత వె ఛభవమెన - విడిదిలోపలను 
యి QQ. 

జనకుండు దళరధ - జనపాలు నుంచి 

తననగరికి. బోయి - తగినవై ఖరుల 


ne. ఇత్య్యూకు వంశ (క్రమమును వసిష్టుండు 
జనకునకు6 చెప్పుట :_ 


నాశేయి వసియించి - యమ్మజునాడు 

(ప్రారంభసవన క - రము నిర్వహించి 5020 
తనపురోహితుని శ - తానందుయజూచి 

జనకు(డిట్లనియె నా - సై నోడు ఘనుడు 

నలలి తాత్శకు(డు కు = శధ్వజనృపతి 

వాలువొంద సాం'కాశ్య ఒం వురినున్న వాండు 

యికశ్షునుతీ త్రీర్ర _ 'మేలుచున్నా (డు 

దత్సుంజై యితని నం - దనలం దోకొనుచు 

రమ్మని తేగినవా - రలం బిల్వంబంవు 

మిమ్మ హోత్సవ మతం - డీశ్నీంపవలయు 

ననుచు వేగుల వారి - నంపినవారు 

ననుపమ రయముతో - నచ్చటికరిగి 5080 
వాసవునాజ్ఞచే - వనమాలింవిలువ 

నాసురల్‌ వోయిన - యందంబుసోూణు 

నాపురంబున కేం - యాకుశ ధ్యజుని 

భూపాలేేఖరు. _ బొడలాంచి తమదు 

రాక ెల్పిన మహా - రథుండువై నంబు 

జోకచెసుక యట్ల - శుభయత్నమునకు 

మహనీయ వస్తు సా - మ్మగితోనపుడ 


శాల కాండము 209 


నహాజన్ము ఏటికీం = జని జనకునకో 

(మొక్కి ఫతానంద - మునికింజాగి.్స 

యక్క_జంబై న సిం - హాననంబులను 5040 
అన్నా దన అరి విపి - కానులాపము) 

మన్ననల్‌ గని సుడా - వునుడను వుర్మతి 

“తడయక' నీవేంగి - దశరథవిభునిం 

దొడుక రమ్ము ”నవుండు - తోడశశడటి 

యావ కిరథుజూ ది - “యనఘాత్మ | సుమ్ము 

మో పురోహితులను - మో యుపాధ్యాయు 

లందటజ జనక వు - హోరాజు బిలిచె 

నందు విచ్చేయుం డిం - కాలనప్ట మేల 23? 

అనవిని దశరథుం - డపహ్పూడేె కదలి 

జనకుని యింటికి. - జనిన నష్యిభు(డు 5050 
యెదురుగావచ్చి య - నేక నత్కృతుల 

మదివొదలింప న - మాన వేశ్వరులు 

కొలువు కూటంబులో - గురుతరరత్న 

విలసితాననము ల - వ్వేళం గై సేయ 

సద్దు సేయకుండసి = జనకునిజూచి 

తద్దయు వేడుక - దశరథుండనియె. 

“ ఈ వనీషఘ్టముసీం(ద్రుః - డిత్యూకులై న 

మూానంశ మున. బుట్టు - మాన వేందులకు 

దైవంబు గురుడు - (పథధానరకుకు(డు 

"సవధె6 No (శితుండు నిక్షైకుంయు 54160 
నన్ని యు సితండ్‌ట - యప్పటప్పటికి 

విన్నావుగాదె మో = వేగులవలన 

4 


210 


శీ రామాయణము 


కావున మావంశ - కథయేర్పకించు 

నవేళగాడేయు - నింగిత ంచెటింగి” 

అనిన యంత వసీమ్టుం = డా శతానంద 

జనకులు వినుచుండ - నభలోనయలిశె, 

స అవ్యక్కు (జై నట్ట ణా మమా ఖవ్మానలన 

నవ్యయుండు మరీచి - యాత కుజః డయ్యె, 

ఆమరీచికిని క - శపుడు జనించె 

నామజూ తాతు న - కా వివసన్షతుడు 5070 


'తనయుండు వైవన్వ -త్ర నమాఖ్యు (డై న 


మనువు జనించె న _ మ్మానువు కిత్వ్యూకు 
జనపతి యతందేల - సాకేత నగ 
నన్ముయడాత (డు కుతీ - యనురాజుగాంచె 
నతనికీని వికుకీ - యతనికి చాణుం 

డతవికి ననరణ్యు. - డతనికి పృథుండు 
నారాజుకు (తిశంకుం - డతనికి దుందు 
మారుండు యవనాశ్వ - మహివుం డాయనకు 
నతనికి మాంధాత - యతనికి నంధి 

యత నికి (ధువసంధి - యల సేనజిత్తు 5080 
లనువార లిరువురా - యవనిళ్వురునక్రు 
జనియించి రాభభ్‌వ - సంధికి భరత 

విభుం డాయనకుంగ ఖై - వెన నసితాఖ్యు 
డభినుతుండయ్యు స య్యానితుండు వాల 
బలవంతుడై రాజ్య = పరదిపాలనమున 
వెలయుచొ వైైరంబు - వెనిచి హైవాయులు 
శశిబిందులును తాళ _ జంఘులుం గూడి 


శాల కొండ ము 211 


ది లా[కమించి యెం - తే సావానమున 

నతని నోడించి రా - జ్యముం గబ్టుకొనిన 

నతడు గర్భిణులైన - యాత్మ్మ్శహినుల 5(190 
యిరువురతో. గూడి - హిమవంతమునకు 

నరిగి యంతటంబోయె - నవురుల పురికి, 

అందులో. గాళింది - యనెడి చూలాలి 

చందంబు ౫నుంగాని - సహియింసేో్క 

యితరాకాముని ఏవం -- విడియె గర్భ్చంబు 

-చ్య్వుతవముయి పోవ తాం - జూపోపలేక 

భార్లవ చ్యవన తా - పసవ రేణ్యుండు 

మార్లంబునందు రా - వుగువ కాళింది 

వచ్చి (మొక్కి._నం జ బత = వనతివి ౫ ”మ్మనుచు 
నచ్చాన దీవించి - యమ్మూని వలిశి, 5100 
“ ఓయమ్మ! నికువత్నీ - నున్నకుమారుం 

డీయుడ విషముతో - చెనసియున్నా (డు 

గరముతో జనియించుం - గలలకుమిావ్స 

కురిణాము మొుొందుము - కట్టం 'జేపట్టి సక్‌ 

అనివోవ నగర నా - మాత్మజుంగని యె, 

ఘనుండాత 6 డనమం౦ంజు6 - గాంచె బాలసుని 

నతం డంశుమంతుని - నతండు దిలీప 

నతండు భగీరథు - నతడు కకుస్థుం 

నాదొర రఘునాము - నతడు కలాప 

పాదు శంఖణుని నా - (పభువునింగనిర, 5110 
అతండు సుదర్శను జా నత ండగ్నివర్ట్యు 

నతండు లీ[ఘగుమారు: - డతయడా మరవును 


912 


శీరామాయణము 


నతడు (పశు(కుని = నత డంబరీమ 
నత(డు నహుషుని య - యాతి నవ్విభుండు 
నతనికి నాభాసుం - డతనికి నజుండు 

నతనికి దశరథుం - డా రాజమణిేకీ 

నీరామ లత్మ్మణు - లిట్లుజనించి 

రారూఢ గుణవిశు - ద్ధాన్వయుల్‌ ప్‌ర్ర 
పరమధార్శికు లన = పాయ వ కములు 
స్థితధై ర్యశీలు రూర్జి - త యకోనిధులు 5120 
సత్యసంధులు నీతి - నంపన్ను లెపుడు 

నిత్య దానకళాతి - నిప్రుణు లు త్తములు 
యోారఘు వంశజు - లిందటీ లోన 
(శరామచం[దుంా - (శితరతుణుండు 
తమ్ములున్నట్టి యు - త్తములు వీరలకు 
స్‌ కుమా ర్తైల - నేక లగ్నమున 
అడుగుచు నున్నవా - డల డశోరథు(డు 
కొడుకుల కెల్లనీ - కూతులనిచ్చి 

యిట్టి యల్లురం జూడ - నెన్ని ఆస ములం 
నెట్టివి సుకృతంబు - లీవ్రసేసితివో ? 5180 
యివ్పీంపు. డనవ్రండ - “నిచ్చెద ననుచు ** 
నప్పుడ జనక్‌ మ - పహోరాజువలిక్షి 

'' ఆదిగెండ్లిండ్ల పర శావళీ| క్రమము 
'మేదినిం డెలుపుటల్‌ - మేలగుగాన 
నావంశకథ కతా . నందునిచేత 

సీవేళ వినుండ ”ని - యెచ్చ్చకించుటయు, 


బాలకాండము 218 
=: జనకుండు వసిష్టునితోం దనవంళ్త (క్రమమును జెప్పుట నా 


న కసి వరక (ఏ - చార మందటును 

ఏనుండ **ని వారల - వృ కంత మెల్ల 

నెలమి వసిష్టు మో - మోశ్షీంచి పలికి 

నల దకరథ ముఖ్యు - లందటు వినం. 5140 
న్‌ అనఘాత్మ |! యిందు - వంశాభరణంబు 

ఘునళేెర్య నిధి నిమో - య్య్మోత లేశ్ణర (డు 

జనియించె మిథియను - జనపతి యతని 

తనయుండు మిథిల యా - తనివేర వెల”, 

ఆమిఖికిని జన - కావనీనాథ్టు. 

డా మనుజేందున - కొల యుదావను(డు 

నతవైరి యతనిక్రి _ నందివర్థనుండు 

కృత పుణ్యుండై న సు - శేతుండాతనికి 

నతనికి డేవరా - తావనీవిభుండు 

నతనినందనుండు బ్య హదథాఖ్యుండు 5150 
నాయకోోనిధికి మ - హో వీరవిభుండు 
నాయనధృతివుంతు. - డైన సుధృతిని 

క్రీర్రిమంతుని దృష్ట - కేతు నవ్విభుండు 
నాంర్శరశుణుడై న - హర్వశ్వునతండు 

నరసన్నుతుం డాయ - నకు కీయ రి రథు(డు 

స్థిరశౌయ్యం డతనికి - 'జేవమిఢుండు 

నతనికి సువిధుం. డా - యన మహీ! ధకుని 

(పతిభ మించినక్‌ క్రి - శాతు నవ్విభుండు 

నమ జ్ఞ హేపతికి మ - హో రోవువిభుండు 

సమ్మతి నతనికి = స్పర్శ రోముండు 5160 


214 


శీరామాయణము 


నాధరావరునకు - [3 స్వరోముండు 
నాధిరునకు నిర్వ - రాత్మజులందు 

నీ జనకుడు జ్యేస్టుం - డిత నికిదమ్ము. 
డాజిలో నుతిశక్కు, - నల కుళధ్యుజుడు 
నితనిం బట్టముగట్టి - యీరాజుతం(డి 
హిత మతిం గానలం - కేంగిన వెనుక 
మహిమ సంకాళ్యనా - మపురాధి నాథు. 
డహితవృ త్రి సుధన్వుం - డని యెడు రాజు 
యితనింటిలో నున్న - యాళభాపంబు 
నితని తనూజాత - నీసీతందనకు 5170 
నిమ న్న నిషిభుం - డీయ్యంబొవు న్న 
నమ్మాన వేంద్రు. డీ - యనరాజధాని 
మిధిలావుర వరంబు - మోద దండెత్తి 
పృథుశ క్తి జగడింప - భఛీమనం[ గావు 
చండకోదండ దు - నృహా దేవద త్త 
కాండ (పకాండ భీ - కరదావదహాన 
శ్వాతులు వెలివికి - యించి యాజనకు. 
జాతని శలభాయి - తాం గావించి 
యంకలి లేక వాం - డర్ధిళాలించు 
సాంకాశ ్టప్రురిని కు - శధ్య్వాజునుంచి 5180 
వసుధయేలెడు వీరి - వంశ వర్తనము 
పొనంగం దెల్సితి నిట్టి అ ఫుణ్యశీలుండు 

సీత నూర్శిళను మో - శీరామునకును 
(బీతి లమ్మణునకు యా 'బెండ్రిండ్లు సేయం 
లలలంలానున నుఫఘ = తార యీ (ప్రొద్దు 


శాలకాండము 215 


వలనాప్పంగణా సమా - వర్త నాద్యములు 
సేయం-బంఫుండు వారి - చేత నీమోంద 

పాయక యు_త్తర - ఫల్దునియందు 

ముదముతో ేంటికి - మూండవనాండు 

కదిసెను పెండ్లిలగ్న ఆ ము (ధువంబుగను”” ద్‌19(1 
అనినంత కానికుం - డా దశరథుని 

ఘునువసిముని జన - కో నృపాలుంగాంచి 

యో నివివంళంబు - నితయ్వ్వాకునంశ 

మే నియనుంబుల = నెన్నిచూచినను 

సరి దశరథుడు నీ - జనకభూ విభుండు 

నరివత్తురే ౫ణాం - ళములం జూచినను 

చక్క_దనంబుల - జవ్వునంబులను 

మిక్కిలి కులముల - 'మెణయుంగల్ములను 
రామలక్మయణులు ధ - రాసుతోర్చిళలు 

కామించి పతిసతుల్‌ = గాంచదగువారు 5200 
కల్యా ణములొ నర్పం - గా నింతమంచి 

తుల ఈము లట్లి - దొరకును దొరకు 
మాభాగ్యమిదిగాక - "మేదిని యెందు 

తోభనంబుల మాం - కోభనంబగుట,” 

అని జనకుని జూచి - “ యన! యింకొకటి 

ఏనుము కుళ ధ్వజ - విభుని పుుతికల 

భరత శతుస్నుల - పరిణయంబులకుం 

దణ వంశా గణే - దశరథ విభుండు 
౧రూవసివ్టమునీం[దుం - డీ ముహు_ర్తమునం 
గావింవందలంచి చా = కనాస్టముణులకు 5210 


పీరపరాకముల్‌ - పీ శేఖరులు 
కటడసెయింప - గాన అ “నన్న 
ల్‌ = 
తం కపిపుు పిఆయతాాజనక రట 
క. 
“ అయింటిక్‌ యింటి - కరమరమీది ? 
ఆయయోధ్యయు విబే - హను మోకునరియె 
సీవు నసిషఘ్టమో - నియు విచారించి 
కావలసినపనుల్‌ - గావించు క్తానుండు 
దళ రథుండజేోను ని -ద్దరి 'నకిమిోాకు 
వశులము వేండంగ - నలవ దెందులకు? 5220 
మాకు నొక్క_న్వతంత - మూ? అన్ని పనుల 
మో కెట్లు నరిపోవు - మేలని మాకు 
cn 
వొప్ప నేనెన్వండ - నొక ముహూర్తమున 
నిష్పుడ నలువుర - కిత్తు కన్నియల 
మాచి _్రమున్నట్లు - మేకొంటి ననుచు 
వాచంయముని బల్కు - వరపుణ్యళీలు 
జనకునిజయూ-చి ద్ర = శ రథభూజాని 
వినయ గౌరవములు - వెలయ నిట్లని యె, 
“ అన్నదమ్ములు మీర - లతిపుణ్య శాలు 
లున్నతగుణనంతు - లు తమో తృములు 5280 
గ్రీకరుల్‌బుధథుల జూ = జించు భాగర్టింబు 
మాకుమూరకుల న - మావ_ర్తనములు 
"వేల్పింతు "మేమని - విచ్చేయ.ండనిన 
వేల్పు లెల్ల నువాల - వినుతులుసేయ 


శాలకాండము 217 
“జావ దశరథుడు గోదానాటదులు సేయుట వా 


తమనగరికి వచ్చి - దకరథ విభఘండు 
[(కవముముతోనాందీి ము - ఖములు గావించి 
వరుస నసిష్టు క్‌ - శ్యామి| క మునుల 
విరచించు నంకల్ప - విధిపూర్వకముగ 
నొకొ._క్క_తన౫ు న - భ్యూదయంబుక అకు 
నొక్కాక్కూలతుగా - నొప్వుభేనువులు 5240 
బంగారుకొమ్ములు = వసిలేలదూడ 

లం న బలుగెంపు - టండెలు వసిండి 
గొ౭జలు తావులాం - గూలముల్‌ కంచు 
వనున వాతలు సాధు - వ_ర్హనల్‌ కలిగి 
తొలుచూలి వా కావు - దుఘుమునుంబాలి 
వంసినస్నుయు వాలు - వలనుగాంగురియు 
నావుల నవనీ సు - రావలికిచ్చి 

"కావలసిన రత్న - కనకాంబరములు 
నడిగినవారికి - నడిగినయట్లు 

తడయక మయొనంగ యూ - దశరథుండంత 5250 
కమలభన్రండు ది - కృతులతోణహాడి 
యమరుకై వడిం సమూ రా రాన. క్రినూండే, 
ఆదినంబునలోగేక - యాధినాయకుని 

గాదిలి సుతుడు శై - కకును సె తోడు 
చొర ము పియ్య ము భర - తుదనిమేనమామ 
ఎయనోనిధి యుధా - జి త్త నురాజు 


క్స్‌ 
రు 
నచ్చిన ఇదుెరేంగి = వలయుమన్న నలం 


శీరామాయణము 


దెచ్చితానున్న గజా ద్ద్‌మ మోందనునిచి 


దశరథనృపకి యా - తనిమోముయజూచి 
కుశలంబులడుగనా - కషేణీశుండనియ. 5260 
“ తమరాజు నితర బాం - ధవ్రులు నందజణము 
(పమదంబుతోడ ని - ప్పటికి సేమమున 

నున్నార మాతని ని - యోగంబుచేత 

నిన్ను నీభరతుని - నేజూడవలసి 

యీ న యోధ్యకువచ్చి - యీ తొలునాండె 

జానకిక ల్యాణ - సంబరంబునకు 

చనినవారని పల్క- - సంతోపవా ర్హ 

విని యేను కన్నుల - విందుగాజూడ 

వలసివచ్చితి నన్న = వచననంగతికి 

నెలమి “ సంతోషమా _ య” నటంచుంబలికి 5270 
ఆరా|తివసియించి - యమ ఇ కునాయడు 

శ్రీరామ విభుండు న - సిష్థానుముకిని 


వ. న్‌ సీతాకల్యాణము ఏ 


ధరణళునాజ్ఞ సో - దరలతోంలసహాడి 

సరవిగా మంగళ - స్నానముల్‌ చేసి 

సొంకవ మృగమద లా నమ్మి(శ మైన 

కుంకుమపంకంబు - ఘుమ  ననలంది 

నవరత్న భానమా - నములై న యట్టి 

వివిభాంగుళీయక - వితతిలీలించి 

జవ్వాదితావు లె - సంగు సంపంగి 

పువ్వు కుత్తు ల సిగ = బొసలించిచుట్టి 5280 


బాల కెరదడదడ ము 219 
సరిలేని కట్టాణి - చాకట్లతోడ 
నాొరయుడజొక్క-_.ప్రుగాంపు - టాంటులుడాల్చి 
(శ్రీకర రోవాణ - శిఖరికూటంబు 
దేక్ష మూాణేక్యకి - దీటం బమర్స్సి 
మరకత శ్యామ కో _ వుల కటీరమున 
గతువంబుగాంచు బం - గరుచేలంగట్టి 
పరవమయాగుల మనః - పద్భుముబ. గ్రాలు 
నరణి సుతారక - సరములువై చి 
మనసులో(జాచ్చి య - మ దనుండు ది లిం 
దస'తేజి నన చిల్క._ - తాళి ధరించి 5290 
వలకవ[జములం. జొ - ప్పడుభాషికంబు 
చల కేక హరుడు పూ - నినవమూాడ్కి పూసి 
ధరణీభరము మాన్సం - చాదీత చాల్పు 
కరణి ముంగేల కం - కణము ధరించి 
(చీరామవిభుడు Fg సేసి సోదరులు 
చేర రాం గల్యాణ - శృంగారములను 
జనకుదింజేరి రా - జననాయకుండు 
జనకు నింటికి వసి - వ్యపురస్సరముగ 
వచ్చునమ్మునుపె య - వైప దేహారమణుం 
డిచ్చలోం దనయల = నెల్లల్లైా సేయ 5800 
నియమింప నపుతొక్క_. - నిడువాలుంగంటి 
రయమునంగాంచన - రత్న పీఠమున 
చెంగట జతగూడి - చేరు నైదువులు 
మంగళగాన సా - మగ్రితోఆసహాడ 
జానకి నునిచి శే - శములకీల్లంటు 


221) 


శీ రామాయణము 


చేనోడ్సి నవరంబు - చెలీ చేతికిచ్చి 
నెజబులుగూడంగదుప్పి - సిడువాయదివిచి 

కరమున వాంపెయ - గంధతె లంబు 

చేడియగిన్నెదా - చిజులగేల నంద్‌ 

కరాడు౭ గనిప్టి కాం - గుళనఖాగనుల 5లి10 
దారనన్నముగ నెం - దల మోందనుంచి 
హోరవాయితముగా - నర చేతనద్ది 

కొజుగోళ్లంగురులు చి - కులు దిర్చిసోల 

కరముల సీలంపు = గాజులు మొజయ 

నుదురుచెవుర్చ న - న్ను నకౌనువణయక 

కదలుచు రవగెంపు - కడియము లయ 

చన్ను లహారముల్‌ - చౌకళింపంగ 

నున్ననిగాప్పు వె - న్నునవీడిజార 

తొటంక ములడాలు - తళుకుంజెక్కులకు 

దాటంగంయబరిపరి - తాళ నై ఖరుల 520 
తలయంటు నెడ నొక్క - తలి రాకుంబోణి 

యలమింబె న్నెబులగం - భాములకంబు 
రియణీయముగు నవ - రంజికొ ప్పెరల 

సవుదగోర్వెచ్చని - యంబుపూరములు 

తంబిగలను ముంచి - త రుణిసిరార్చె 

కంబుకంరికి జన - కతనూజక పుడు 

తడియొ త్తె నొక్క. బి - _త్తరి సన్నవలువ 
మడుగప౮బావడ నొక్క_ - మలయజగంధి 

వీవనం దడియార్సె - విసరియుక్క_రి తె 

యావెలందికి జడ = యల్లెనొక్క ర్వె ర్‌లి80 


చబచాలకాండము 221 


నరిలేస్‌ విరవాది - సరములుచుళ్తై 

రెబోణ్‌ యొక తెయ - వ్వెలంది యాదలను 
నవరత్న సూర్య చం - (ద్ర కలావయుగము 
నవరించెనొక్క చం - చలన్నేత జడను 
వడిం జం[|దకావి వా - వడమిోందంబపియడె 
వొడులెందు వెదచల్లు = బురుసా పటంబు 
పసిండి కంగులు దీరు - పై ఠిణీ రవికె 
నొసపరిం దొడిగించ - నొకతె నీతకును 
నిలువ్రటద్దము చెంత - నిలిపెయొక్క_ర్తు 
తీలకించికస్తూరి - తీలకంబుదిర్సె 5840 
పలచనగా కదం - బము పూసిమల్సి 
తళుకు గందవొడి మా: - ద నలంచె నొక 
నరి లేని మయ ాన్టైల = నరులును కంట 
నదియు న్‌"డ్డాణ౦ంబు - సందిదండలును 
కట్టాకి ముక[ర - కళుకుం గమ్ములును 
మ్తులుం గరము ల - మణుల గాజులును 
కంక ణమ్ములు నూడి - గములు నంచెలును 
కింకిణీ రవములం - ఇలయు మేఖలయు 
ము_త్తేల బొగడలు - ముక్కె_అనడుగు 
లత్తు కలును నేద్చు - లను చం[ద్రముఖులు ర్‌కి50 
నవరణల్‌ చేసిరి - జనక తనూజ 
నవల. బెండ్లకుమారై - లై నమున్రరునుం 
గ్రైసేసి రీరీతిం - గన్యాకామణులు 
చూచువారలు మెచ్చి - చోద్యంబువొంద 
“శృంగారముల కేమి - ెప్పితిగాక 


222 


శీకామాయ ణము 


అంగనామణి కన్య - లానల్వురందు 

పరమకల్యాణి శో - భనగుణజాత 

కరణావలోక జ - గ_త్త)యోా జనని 

జనకనందన మహీ - జాత యావీత. 

గనుంగాన్నకన్ను లే - కైవడి మరలు 5860 
సౌము లల్ల = సాము వై మించు 

నమ్మ్హునోవారగా త్రి = యతులి తాంగములు 

సీత చక్క_దనంబు - చెప్పి వేతాక్క_ 

నాతిచలంచిన - నగుయణాటుయగాడె, 

అంతట దకరథుం - డాత్సనందనుల 

దంతులమో(ద ము - కాచ్చతములను 

బిరుద ధ్యజంబుల - ఛేరీమృదంగ 

మురవ దుందుభి ఫఘోవహ - ములవచ్చునపుడు 

సామంత వివిధభూా - పణఘట్ర్ట్రనముల 

శీంమర్రజం బుర్వి - సెల్లశోభిల్ల 5870 
వందిబ్బందముల తై.” వారంబు మెబీయ 

సందడిగా [కంత - నతు లందికొలువ 

ధారుణిసురలవే - దనినాద మమర 

చేరిపుణ్యాంగనల్‌ = సేనలుచల్ల 

పాదచారమున భూ - పతీ తోడిదొరలు 

3. దండ లొనలగ చెం - గటంజేరివచ్చి 

హిత మంతిజనపురో - హీతులతోంసాడి 

యతులమా జనక మ - హారాజనగరు 

చేరి  వసిమ్లుని - చేతమారాక 

యారాజునకుందెల్పు. - డి” ననట్లయరిగి "5880 


జాల కాండము 228 


వివరింప జనక భూ - విభుం ఇదుర్కొనుచు 
వివిధనన్నానముల్‌ - వెలయరాఫువుల 
నవరణగల తన - సడనంబులోని 
కవిరళపీతిమై - నట తోడి తేర 
నిగనిగమనునిం[ద - నీలంపుటరులస 
వగడాలకంబముల్‌ - పచ్చలలోవ 
పసిండిచొక్క_పుందీ్‌” - పనిహారువులను 
పసమిోరు టంకులు - పలకవ(జముల 
మెట్రకల్‌ చుబుకుమే - లి గ్రపరంగి లా! 
డట్లంపుకెంపుల - తళుకు బోడెలును 5892 
జీవదంతేముల డం - చెలు ము _త్రియముల 
కోవలమేల్క_ట్లు - గోమేధికముల 
జాలకంబులు బురు ఆ సాఫెరల్‌ చందు 
వాలపూంచేనియ - వాచవించొకి. 
ఘుమ్మాను ముగలేంటి - కులములచెక్కు. 
కెమ్మిరల్‌ గలయించు - దివ్యసాం_హబాణి 
భూపగంధముల ని - స్తులిత మాణిక్య 
దీపంబులను సము - దిర్ల చిరత్న 
రత్ననానాచ్చిత - రంగవల్లీకల 
నూత్న వై ఖరుల క - న్నుల విందు సేయు 5400 
జనకభూవరు పెండి - చవిక లోపలికి 
తనయులశోవచ్చె - దళశరథుండంత 
నవనవానంద స - న్నా వాంబుణోడ 
రవివంశద్‌పకుల్‌ - రత్నపీళముల 
నావీనులగు తరి = నంకురార్చణము 


224 


శ్రీరామాయణ ము 


చేసి యక్షతముల - (శీచందనంబు 

లాజలు జేమి పా - లాశముల్‌ లేనె 

భాజనంబులును ద - ర్భృములు మున్‌ గాల 
హోమసామాగ్ని వ - హ్నులుండెచ్చియునిచి 

(శీవించ రఘురాము - చేత వేల్పించి 5410 
వసియింప జనకుండు - వై చేహిందెచ్చి 

(పసవసాయకు పూజ - బాణమో యనంగ 

కల్యాణ వెది చెం - గటికి రా నఫుడ 
హల్యాతనూజుండు - నలగాధి సుతుండు 

తెరయె_త్తిన నరుంధ - తీసాయకుండు 

మజియు. “ గుర్వంతు తే - మంగళం "*బనల 

“ ఆయతత్త *”మనిని “న - ర్యాయత్త "మనెడి 

యా యుపాధ్యాయుల - యక్లుమతిగాంత 

"తెరవంప |క్రీరాము - దృష్టి యానీత 

చిబునవుు నెమ్మోము - శృంగారమ నెడు 5420 
కొలనులోపలం బాదు - కొను పుండరీక 
దళములోయనంగ చెం - తయు ఏకసిల్లై 

సిగ్గరి యగు నేల - చేడియపట్టి 

యగ్గలికనుంజూచు - నపుడు |శ్రీరాము 

లావణ్యజలథి న - ల్ల నదాంటు మోల 

కైవడి నందమై - క నుపట్టింజూపు 

యిరువురు నొండొరు - లిటుజూచునపుడు 

నరసానురాగ ఏ - తణము లొప్పమరె, 

అటుమా చియిటు. జూచి - యతనుండునై -చు 
చటులనవ్యానవ్య - శరములో్యయనల 5480 


జూలకాండము కల్లిక్ట్‌ 


నావేళ తెర దివి - యంగ రాఘనుని 
ఛావించి త మధు - పర్క.ంబొసంగి 
సర్వలక్షణ వతి - జంచలాగా తి 
సర్వాభరణ సము - జ్వ్వలమహీపుతతి 
ననలుండు సాక్షీగా - నా రామవిభునిం 
గని యభిముఖముగా.ం - గల్యాణే నుసిచి 

“ అనఘ! యీకన్య నా - యాత్చజ సీత 
జనవిచ్చి సహధర్మ = వొడిణింాలో 
నంగీకరింపు మొ - నిని రాముచేశ 
నంగనావుణి కరం - బల్లనె కూర్చి ఫశ) 
శ పరమపతి వతా = భరణ మీారవుణి 
వరియింవు ఛాయాను - వర్తని * యనుచు 
కనకభ్బంగారుక - ర్క_రికాముఖమునC 
దనరు కల్యాణవమం - (త వప్మితితములు 
జలములు (శ్రీరామ - చం[దు వా_న్హమున 
నెలకొొన విభుండు క - నీను ధారవోసె, 
వఏప్రున రఘురాము. - డింతి కంభరను 
చూపట్ట మంగళ = సూతంబులుట్టి 

తళుకు ముత్యముల నీ _ తారామవిభులు 
తలంబాలువోసిరి - తముకముల్‌ మెటయ ర్‌శీ50 
నావేళదివి నింజె - నవమురదుందుభులు 
ఫూవులవానలు - ఫవుడముపై లసరిసె 

తగ వినన య్య గం - ధర్వగానములు 
మిగులంగ వలపు తె - మెర లల్లుకొనియె 
రహీామించె దేవతా - రమణుల యాట 


226 


శీరామాయణము 


విహితోత్సవంబయ్యె - విశ్వ్రంబునకును 
సీతంజేవట్టి యా - శశ్రీరామచందు. 
డాతతభ క్రితో - న్మాశయా[నకు 
వలగాంగ ముమా ఇవ్‌ - వచ్చి మానులకుం 
గులవృద్ధులకు నిజ - గురులకు |మొక్కి_ 5460 
యున్నెడ లక్ష ణు = డూర్షి ఖగ చేవి 
నున్నతగుణవతి - నుద్వాహమయ్యొ, 
మాళవి భరతుండా - మంచి లగ్నమున 
లాలిత(శీల లా - లనంబెంధ్లియాడె 
నమరాగముల మించి - శ (తుఘ్నుండపుడు 
కమలావీ.(శుతకీ త్తి - గల్యాణమయ్యె. 
నలునురు రాజనం - దనులు నీరీతి 


" నలుగురా జనక నం - దనల వరించి 


శోభనదినము ల - చ్చోనాల్తునాళ్లు 

వై ఛభవంబుల శాస్త్ర - నై ఖరిందీక్చి 5470 
(పాంశెనయును నొక - బలి వనంతములు 
వీశతోంగావించి - విందులం జెలచి 

వచ్చిన సకల భూ - వదలకు వలువ 

లిచ్చి కుమారుల = యెలసంభబెంక్రిండ్లు. 

ధరణి నెల్లెడ వెల్ల - దశరథవిభుండు . 

నిరతిమైంగావించి - నిజగేహమునకు 

(శ్రమెజయలోంబవే - శించి సమ న్హ 

భూామీాశులను వారి - పురముల కనిచి 
ఆనందముననుండు - నప్పుడు గాధి 

సూనుండు వారల - జూచి దీవించి. 5480 


జ్యా ల కాండము 227 


యను మతుండై తుహి - నాచలంబునకుం 
జనియె నా తరువాత - జనకవీభుండు 


అజా? దశ రథాదు ల యోధ్యకు. బోవుట === 


దశరథు ననిచి నీ - తకు నరణముగ 

దశ శతకన్య కా - దాసీ జనములు 

' లశ్షయేను లైదు - లతలహరలు 
నకత్కుయంబగప పొండి - నమజభేనువుల. 
గోటిరథమ్ములుం - గొన్ని వ(న్రుములు 
కోటియు [గామముల్‌ - గొన్నియాభరణ 
కోటియు రత్నముల్‌ - కొన్నిదీనార 
కోటియు వ స్తువుల్‌ - గొన్ని శాలువులు 5490 
పక్షుమం-చములును = కురపులు మేలు 
కట్టులు తేరలు చొ - క్క_పు గురాడములు 
దివ్వెగంబములు చే - దీపముల్‌ గొలువ 
జవ్వాది వీల్లులు - జాలవల్లీకలు 
చప్పరమంచముల్‌ = సానలు పచ్చ 
కప్పురంబుల (కోవి = గములు. బన్నీరు 
చెంబులుం గందపు - చెక్కులు రత్న 
కంబళంబులు. పచ్చి -. కస్తూరి ఏణా 
"పెళ్షులుం జీరల = "పెళ్టులు సొమ్ము 

"పెళ్షులు నపరంజి - బిందెలు పైడి 5500 
కొసప్పెరలును తంబు - గులు వట్టి వెళ్ల 
చప్పరంబులును వా - నన సురటేలు 
గిండులు పడిగముల్‌ - కిన్నెరల్‌ వన 


928 


(శీరామాయణము 


దండెలు తంబురాల్‌ - తలగడల్‌ పడక 
కత్తులు బటువులు - గాజుగిన్నలును 

చిత్తరు తెరలును - చిటిక వారములు 
చిలుక పంజరములు - సింగాణేవిండ్లు 
నిలువ్రటద్దములు మా - ణిక్య దీపములు 
నుయ్యాల గాలుసులు = నుదిరిపావాలు 
ముయ్యాడు చదరంగ - ములు సాగటాలు ర్‌ 10 
మొదలుగా నొనంగ్‌ రా - ముని కొప్పగించి 
మదిగల౫ బుద్ధి యు మార్లముల్‌ వలికి 
కడమకన్నియల కీ - గతి నరణములు 
నడలని, పేమ నొ - నంగి బంగారు 

పల్ల కీలనమర్చి - పంచి యామునుపె 
యల్లుండ నలువుర = ననిచిన యంత 
తనబలంబులతోడ - తనయులతోడ 

తనదు కోడం[డతో - దశరథవిభుండు 
(శీకరలీల వ - సిష్టుత్‌ ఆహాండి 

సాశేతసరణి రా - శకునముల్‌ గాన్ని ర్‌ర్‌ల0 
విపరీతములులాలో - విభుని క క్చైదుట 
నపుడు గన్ని భఖ - యంకర ధ్యనుల 
విహుగంబు లాకాశ - వీధింగాయుచును 
బహుళంబుగా సేన - మై నాడుచాండె 

మృగ ములుగాన్ని భూ = మి. (బదశ్నీణము౫ 
నిగుడం జరింపుచో - నృపతి భీకిల్లీ 

(1 వలయ్య ? మునినాథ ! - యీపక్షు లెల్ల 
కోలాహూలంబుగాం - గూయిడ(దొడలరా 


చాలశకాండము 299 


పోంకల్యబదతు.ణం - బులుగా మృగంబు 

"లేకడ విహాడించె - నేమిగాణగలదొ + ర్‌ర్‌0 
కోలగా నామది సేన - కళవళంబండె 

"తలియంగం బల్కంగ - బే నిల్పి ” యనిన 
నావసిషఘ్టమునీం దూ. - డంతయు నెటీంగి 

“ ధీవసుభాధీక ! - యోడకు మింక 

[కూరముల్లాంగం బ - తులు వల్కు_కతన 
ఘాోరభయంబు సి - కునుం గల్టునిపుడు 
వనమృగంబులు వల - వచ్చినక్‌తన 

ననుపమ సంతోప, - మందెదు మొదల 

రమ్ము” ని పోవ ధ - రా ధూళులెగాసె, 

కమ్మ నల్లడం జీ = కటు లుర్విమోంద 5540 
విసచె నుకో-లుగా - వపషమవాయువులు 

వసుభ నద్దపు( బిల్ల - వలెందోంచె నినుండు 
మూంకలమిోంద దు - ములు కుప్పవడియె 

నేక జాకడ యయ్యె - నెల్ల దిక్కులును 

దశరథుండును మాని - తతి వసిష్టుండు 

దశరథపుుతులు - దక్క-నందజును 
నొాడలిలోరయాణంబు - లునికి నందియము 

వడ నచేతనులై ర - బలకోటులెల్ల 


=! పరశురామ నందర్శనము | 


నపుడు భయంకరు = ననల[పతాఫుం 
వపనసంకాశు ను = ద్ధత జటాధరుని స్‌రర్‌0 


930 


శీరామాయణము 


నచలకై లాన మ - హో వై లకాయు 

రుచిర పరశ్వథా - రూఢ భుజ్యాగు 

రాజుల నెల్లర - రణవిథి( ముంచి 

రాజిల్లు భార్షిన - రాము నిర్హయుని 
మేరువువంటి య - మేయకార్వు కము 

పా రావతమ్ముగా జూ బట్టినవాని 

గదిసి కుత్తుక చేందు - ఖలులపైనుమిసి 
నుదుటి యింగలము క = న్నులం బంచి పె 
పురములమిాంద న - ప్పుడె కోపగించు 
హరుని 3 వడింజూడ్కి. - కందనివాని 5560 
నా జమదగ్నిజు = నటుగాంచి మాని 
రాజులు భయనివా - రణ మం[తజపము 
గావించి తమలోన - గజిబిజి మనుచు 
నావీరవరునూట - లాడుచునుండ 

రాముని శిష్యుండా" = రాముని మోది 
రాముని కోపమో - ర్వంగ నవ్వంోవు” 
నని దశరథముఖ్యు - లాడ శ్రీరాము 
గనుంగొని పక్క. భా - ర్లవరాముండపుడు, 


=: (శ్రీరాముని పరశురాముండు తిరస్క_రించుట == 


“ వింటిని వారువిల్లు - విజిచిన నీదు 

బంటుత్‌నంబు నే - పదినాళ్ల వెనక 5570 
జగతిని యాశ్చర్య - చరయి చూడం 

దగనని నీవెంప్రుం - దలచి వచ్చితిని 

జమదన్ని సంబంధ = చాపంబు నీదు 


వీమలస_త్త రము దాన - వెలివిరియంగం 
జూతముగాని తీ - సుక యెక్కు- వెట్టు 
మోతరి నపుడుని - న్నె జీగినమిోంద 
చెలమి నాచేతివి - చల్లె త్తినవెనుక 

తలపడి ద్వంద్యయు - ద్ధంబు సేయుదము 
వెఅచితివేని వా - విడిచి నాతోడ 
సనెజీగింపు కాత ని = న్నిది నిశ్చయంబు 55కి 
కాకున్న నాతోడ - కలనికి రమ్ముం 
లేకున్నంబొనీండు - లే భఛార్షవుండు శః 
అనుమాటలకు చాల = నవశుం౭డై చేరి 
వినయంబుతో మహీ - విభుండిట్టులని యె, 
“ ియయ్య ! నేనునా - యొజ్జయులహాడి 
నీయడుగులకు పూ - నిక నర్ప్సలొనం౫ 
నవియెల కై కొన - వ్యాగవాంబేల ? 

భువి తత ధర oe బోక డ వెట్టి 
శాంతుండ వై మాని -' చర్యల నుండు 
నింతటి పుణ్యుని - కీయల్క_దగునె ? 5క9! 
కారుణ్యనిధివి భా - ర్లవంశజలధి 
సీరజూరాతివి - సీవ్రా నాసుతుల 
రత్నీంపందగుంగాక = రాముని గాక 
పతు.చూడుని నిట్లు - వలుకంగందగునె ? 
వానవముఖ్య దె = వ్య(ేణి'వినల్‌ల 
'జేసినట్టి (ప్రతిజ్ఞ - చెల్లించుకొనక 
జయరమాళయ కునే - శయనున లోక 
థభయవదమో రా' దిండి - పరళువుందాల్చి 


282 


శ్రీశా వూయణము 
రానేల ? ధనువున - (స్రుములు శస్త్రములు 
మాని కాళ్యపునకు - మహీ భారవోసి 5600 
యోోావ్ర మహేం|[జా।ది = శకేయగితి వనుచు 
భావంబు ల ఎ (బతికితిమనంగ 
శోనీక నా పాప - ములు పెడరించి 
యీ నిన్ను6 దెచ్చి నిం = కేమి చేయుదుము ? 
తమకెల్ల నత్యుప - (ద్రవ హేతు వై తి 
నమరులచే నిన్ను - నరికట్టందరమె ! 
రామునితోటి వా - రమె యిందజమును 
రామచం(దుండె మూ _ (పాణంబులెల్ల *” 
అని దశరథుండాడ - నదలించి మించి 
భునురాము(జూచి ఖా - ర్లవ రాముండనియె, 5610 
“వినుము రాఘవ! జగ - ద్వొదితంబులై న 
ధనువు లీరెండు నా - ద్యములు దివ్యములు 
సిర్మించె నివి తేన - నేర్పున విశ్వ 
కర్న యండొెక విల్లు - కాలకంళకునకు 
దెవత లిచ్చిరి - (తిఫురముల్‌ గెలువ 
నావిల్లు విజచికి - వలిళ్ల క్తి నీవు 
నరియందు తోడ వై - క్లవ శరాననము 
హరికి నిచ్చిరి వేల్పు - లందరు దీని 
నజునితో నిం్యదాదు - తై న జేలుపులు 
భుజక క్వి కౌర్యవి - స్ఫురణలచేత 5620 
హరియెక్కు_డో కాక - హూఠదండధికుండొ 
అరసి యేర్పజపు మీ * - వనిపల్కుటయును 
నాధదు నంవింసప = నొనాంట నతడు 


శాల కాండము PEE 


వార లిద్దరికిని - వాదు గల్పింప 

హాకిహారుల్‌ నెడలి మ - హోనంగరంబు 
సురలు ఏమీంప ని - స్తుల స్వత్త్మ్యములనుం 
బోరుచో నపుడు శం - భుని కార్ముకంబు 
సారసొ తుండు దివ్య - శరము సంధించి 
(వేసినం బేు త్తి - విల్లు స_త్తగంబు 

దీసి జిబ్బయి పోవ - దిగులుచేహరుండు 56కి 
(మానుపాటున నుండు - మాధవుశ కి 
యానిటలాశ్సున - కగ్గ్షలం బనుచు 

వారిని (బార్థించి మ - హో నమరంబు 
పరిహరించి పినాక - పాణిచే విల్లు 

దేవత లిప్పింప - దేవ రాతునకు 

నావిభుం. డద యుంచె - నాత స చేహమున 
నొయెడ భార్లవ్రుం - డగు రుచీకునకుం 
గాయజ జనకు(డీ - కాండాసనంబు 

నిచ్చెను జమదగ్ని - కెలమి మాతం।డి 
యిచ్చెను నాచేతికి - కిమ్ముహా ధనువు 564 
నాజమదగ్ని ను - హామాని సరం 
బూజించునపుడు దు - రు డ్‌ ఘయెనట్ల 
కార్త విర్యుండు ము - పష్క_రు6.జై వధించు 
వార్తనే విని రాజ - వంళజులై న 
యద్దునుం డాదిగా = నవని పాలకుల 
సిగ్షించి కాళ్యపు - నికి ధాాత్రియెల్ల 
యాగదతుణ గాంగ - నర్పించి వీత 
రాగుఃడనై మహేం - [ద్ర నగంబు నందు 


284 


శ్రీరా మాయణము 


తపముసేయుచు నుండి - తాపన వర్యు 

లిపుడు నీవెక్కడి - యీశ చాపంబు 5650 
విజచితి వనిపల్క_ - వినివచ్చినాండ 

గరిమం బరంవరా - గత మెన యట్ర 

యీవిల్లు నీన_త్త = 'మేనుచూడంగ 

యూవేళ యెక్కి_డి - యెల్లరు మెచ్చ 

శ రముపూనిన 'మెచ్చి - సమరంబు సేతు 

కరము చాంపుము విల్లు - 7గైకొను మిపుడు 

తమతంి పగందీర్చి - ధారఠరుణీ విభోల 

సమయించి శోణిత - (సావంబుచేత 

నెనంగంచి నదులు పి - తృ కేణికెల్ల 

నొసణగితి భక్తిం ది - లోదక కయలు 5660 
రాజ కళేబర - రాజిచే మెట్టు 

గా జతకట్టి న్వ - ర్లంబున శకేను 

పనిచితిం బితఠులం - బగయెల్లందీరి 

మునినైలి నాకు గా - ధక విద్య నేర్చి 

యేను గువమూరండు - నెక్క._.టింబోరం 

దానన్ను గలిపించె - తలనాండు హూరుండు 

ఆ బేవు శిష్యుండ - నగుట నీవతని 
కోదండ భంగ ముం - కువ చేసి సెండ్రి 
యాడి పోవయం గని - యడ్డ గించిలిని 

కూడదు జుణింగిన - గొము స్తై “కొఠు కము. క్ష 5670 


ఎవ పరశురామ గర్వభంగము ;-_ 


నొవుడు దశరథ = నరపతి వినంగ 
నావేళరఘు ఏటుం- డతని కిట్లనీయె, 


శూల కాండము ఇలైట్‌ 


“ నీచూట లన్నియు - నిజము మాతండి 
క్రీమాన భంగంబు - నిపుడ తీర్చెదను 
యెక్కి_డం బోయిన - నీశ చాపంబు 
(గక్కు_నందునియలు - గ్యాప్‌ఆలాని 
విజిశౌదనని విల్లు - విబుచుటగాదు 

ధరణీ సురుండ వాట - తగదు నీమోం౭ద 
కోవింప దండింప - కోపంబునీకు 

నాపయి( గలిగిన - నాకాయ దండనము 5680 
సేయుము మారఘు - (శేఘు లావులకు 
సెయడ ద్విజులకు - నేనాడు దెగరు ”” 
అనిన * నీతండు విప్రుం - డనియు నేరాజు 
ననియు నున్నది నీ య - హూంకరణంబు 
ఏల్లుచే నందక - వెడమాటలాడి 

వెళ్లు జూచెదవొ - వో విడువని” న్ననిన 
కోపించి తెమ్ము ! = నీ కోదండమెంత ! 
యీిపలుకుల ఫలం - బిపుణె కాంచెదవు ”” 
అనిచేకి విల్లంది - యము జి నంధింఛి 

కను దామరల. 7౦ఫుం - గడలు కొనంగ 5690 
నీను చేడు గాభేయు = నికిని మేనల్లు ' 
మునికి బ్ముతుండవని "- మొదట వి|ఫ్రుండవు 
అనియును. బూజ్యుండ. =: వసియు6 దాళితిసే 
చనదునేం బూనిన - శరము- 68_త్తగను' 
నుడువుము తెగ్మవేతు - నో నీపదంబు 
లుడిగింతువో నీకు = నూర్థ్వ -మార్లంబు 
మయేగతి నీకింక = చేగతి మాన్వు 


హ్‌ 


శ్రీ కామాయ ణము 


వేగ వాకొనుమన్న - వెలవెలంబెట్‌ 

అమర నదీవేగ - మార్వాగ్ని చేతం 

'దెమలిన కైవడి - దీమనం బుడిగి 5700 
అజహరీం[డాదు లై యూ నట్టి దేవతలు 

భజియింపుచును మింట - బరికించి చూడ 

బలమెల్లం బోయియా - భార్లవరాము 

డల దశరథ పుత్రు - నాలీర్వదించి 

1! నన్నురవ్సీంపు మ - నాథ! శరణ్య | 

ఏన్నవించదను నా - వృ'తాంతమెల్ల 

రాజసూయ మొనర్చి - (ఛాహ్మణావళి! 

నీజగతీచక - మెల్ల దథఖ్నీణగ్‌ 

నిచ్చినవాండ ని - బే నొక్కనాండు 

నెచ్చట నుండరా - దీగతి చెబుప 5710 
యేను మహేం(దొ(డ్రి - శేగంగంజూాలం 

గాన నాపుణ్య మా - ర్లములడ్డగింపు 

ఆవిల్లు విజిచినా - యస్తా9సనంబు 

నీవు గై కొనుటచే - నిక్కంబుంగాల 

వనజాత్తుండును మధు - నైరి యతయుండు 

ఘనుడు విన్లువునని - కని 'యెజింగితీని 

నీకుమేలగులగాక - నినుంజూచు వేడ్క 

లోశేశ ముఖదివ్యు - లును వారె వచ్చి 

యున్న వారిదె నీకు - నోడుటల్‌ మిగుల 

మన్నన యగు నవ - వమానంబుగాదు 5720 
'మకలొాద నేను మ - హేం[దాది కీపుడె 

అంగము నాదు పు = ణ్యపదంబు లేసి 


ననుణగావు *” మనిన బా - ఇ [ప్రయోగమున 
మనువంశనిధి వుణ్య - మార్లంబు లేసె. 

రాము వీడొ్క్క-ని ముహేం - (దనగంబు తోవ 
నామేరవలగాని - యర” భార్షవుండు, 

నకల దిక్కు-లును (ప _ సన్నంబులయ్యె 

నకలంక మతుల ర - యఖిలమై న్యములు 

పొగడి రిం|దాదు ల = ప్పుడు రాముజూచి 

జగతికి నెలను - నంతోవమయ్యె, 5780 


జూ దశ రథాదు లయోధ్య కరుగుట లా 


తరవాత రఘుపతి - తనచేతి విల్లు 
వరుణుని యందుల్గ - వశముగా నుంచి 
చేరి వసిష్టుని - (శీ పాదమునకు 

నారూఢ భక్తితో - సాష్టాంగ మెరగి 
భయము దీరిన తండి - పదముల వాలి 
రయమున సాెకిత - రాజధానికిని 
చతురంగ బలముతోం - జనుండన్న మూట 
కతండు నంతోపి.ంచి - యాలింగనంబు 
గావించి మాలి యా - |ఘాణంబుచేసి 
దీవించి మరల ఛా - (త్రినిజా జనించు 5740 
నరణిగా నెన్నుచు - సై న్యంబు గొలువ 
విరుద ధ్వజంబులు - సెకిమ వేలింప 

నానక పణవ తూ - రగ్టవుదంగ భరి 

కా నినాదముళ డి - _క్రటములు మురయ 
జలయం (త్రములను థో - జంబుల. బుప్ప 


288 


కీ రామాయణము 


కలిత మార్లముల నే - కడ నుక్వి(ందనుప : 

పీభులు గై సేయు జా వేడుకల్పూూచి 

యాదశరథు. డయో - ధ్యాపురి చేరి 

సంతోషమున పౌర - జను లెదుర్కొనలగ - 

కాంతల ఏచోపుం - గళువలి వొలయ - 5750 
చతురంగ బలములు - సందడిసేయ 

అతీవ లంచల మంగ - శారతుతెత్త 

నీముంతీనీముణుల్‌ - సేనలు చల్ల 

సామంత రాజులు - చనువుతోం శాలువ 

సంతున్టులై న భూ - జనులు రాఘనవుల 

నెంతయుంజూచి య - ట్రటు వోకరాంగ 

సున్నవుమేలు మ - చ్చులను శై లాస 

మున్నశకె వడిం గర = మొప్పెడు నగరు 

(వేమం [బవేశింపం - బెండ్లికూతులకు 
రామచం[(దాది ఫు _ శ్రచతుమ్మమునకు 5760 
వారిజముఖులు ని - వాళులు దివియ 

భూరమణుం డంత - ప్రరము చేరుటయుt 

గొడుకులు. గోడండు జా కోరి మొక్క_ంగ 

సడలనిభ క్రిం గా = సల్యాదులై న 

యింతులు దీవింప = యిలవేలుఫులకు 

నంతయు సాష్టాంగ = 'మెరగీ మాన్యు లకు 

(మొక్క_ శోభనదాన - మును వేసి వాసి 

కెక్కిన తమతమ - యిండ్లలోపలను 

వసియింప రఘుపతి - పత్నితోంగూడి 

యసమాన చం[ద్ర శా - లావళియందు 5770 


బాలకాండము 289 


పరపె న కెంపు టు - ప్పరిగలయందు 
డడ 

విరుల తావులుచల్లు - విపినంబులందు 
శేలిదీక్ట్రి కలను లా కృతక శే లముల 
నాలోల డోలా వి - హోర లీలలను 
పడక్షయిండ్లను చేయి - పగలునుణహాడీ 
యిడపని శాగంబు - లిసరులొ _త్తంగం 
కొన్ని నాళ్లు వసింప - సగువలయ విభుండు 
మన్నించి “మా మేన - మామ రమ్మానుచు 
యో యుధాజిత్తుండీ మ మ్లున్నేని దినము 
లాయత భక్తి ని - న్నంపండు మనుచు 5780 
కాదియున్నా (డు చే - గమున. బొవు నినో 
(పాచీననిభు దశ - రథుంజేర్మి మొక్కి_ 
తలులకెల వం - దనములు చేసి 

on జా 
యల్లన రఘురాము - నడుగుల వాలి 
నరగున భరతుడు - క|తుఘ్ను హాడి 
య మ్మైనమౌమ ని - జూవానమునకు. 
జనునెడ నారావు - చం(దుండు ముదము 
జెనగిెన తం|డీ చే - ప్పిన పల్కు_లోన 
చుట్టాల సు రభియె - సోశొర్చి జనకు 
పట్టున త్‌ లుల = పట్టున గురుల 5790 
పట్టున మారుల = పట్టున ఫీంతుల 
పట్టున మంత్రుల పట్టున నీత 
పట్టున తమ్ముల యా పట్టున (పజల 
పట్టున చేకభా - వముతోడంగలనీ 
యున్నాడ భూజను - లులంబులోన 


240 


(శీరామాయణము 


సన్ను తింపుచు రామ - చం[ద్రుచర్యలకు 
మెచ్చుచునుండ భూ - మిజ మోందర్యబమద 

మెచ్చంగ నడకలు - నింగితంబులును 

చెలువము ల్లుణములు - శృంగారములును 

తలంపులు నొకటిమై - తమకముల్‌ వెనుప 5800 
సకలజన స్తుత - నద్దుణనిధిని 

వికచాబ్దనయనం బృ - థ్వీజాత సీత 

ఛావణీరమలు నం - దక పాణి నెనయు 

మేర (శ్రీరాముని - మెచ్చునం బేలి 


మ గద్య ఫస్టు 


విలసిళ్లెనని వేద - 'వేద్యుని పేర 
నలమేలుమంగాంగ - నాధీఘు వేర 
నంచితకరుణాక - టాక్సుని వేర. 
గాంచమణివము = యా కల్పునిపెర 
వేద వేదాంతార్థ = విహితుని వేర 
నాదిత్య దివ్య (ప - భాంగుని వరం 5810 
గంకణాంగదరత్న = కటకుని వేర 
చేంక శుశుని పేర - విశ్వాత్సు పేర 
నంకితంబుగ వేంక - టా ధిశచరణ 
పంకజ సేవాను - భావ మానసుండు 
పహారిదానమణి కట్ట - వారిదాసరాజు 
వరదరాజు నితాంత _ వరదాననాలి 


రచియించు వాల్మీకి = రెమాయణం౦ంబు 





చశాలనకాండము 241 
తాలాలు | ఫల [శుతి అయనను 


(పచురభ కిని మడి - బౌటించి వినిన 

జదివిన |వాసిన - సభల బేర్కొనిన 

మడిందలం-చిన నెట్టి - మనుజులకై న 5820 
థఛాదణి మొద వీ - తా రామచం[ద 

పారిజాత దయా (ప - భావంబు వలన 

పహయమేధ రాజ నూ - యాదిమ యాగ 

నియత ఫలంబులు - నిరతాన్న దాన 

సుకృతంబు నిత్యయ - శోవై భవములు 

నకలంక తీర్ణయా - (కౌది పుణ్యములు 

సత్వ(వత పదంబు = సకల సౌఖ్యములు 
నిత్యమహాదాన - నిరుపమ శ్రీలు 

కలికాల సం(పా ప్ప - కలుష నాశనము 

కలుములు హరిభక్తి - గారవోన్నతులు రరికి0 
శతు జయంబును - స్వామి హీతంబు 

ప్లుుతలాభంబును = భోగ భాగ్యములు 

ననుకూల డాంపత్య = మంగనా (పీయము 

ధనథాన్య పకువర్ల - ధరణి సమృద్ధి 

మానన హీతము ధ = ర్లు ప్రవ_్హ నము 

నానందములు ఖేద - మందకుండుటయు 

నలఘు వివేకంబు - నతుల గారవము 

వలయు గార్భములు కె - వశము తాటయునుం 
బావనత (ము దీర్థ - పరమాయువ్రలును 

శె వల్న సుఖము ని - క్క_ముగాయగం గలు 5840 


242 (కీరామాయణ ము 


నన్నాళ్గు ధారుణి - యెన్నాళ్లు జలధు 
'లెన్నాళ్లు రవిచందు - 'లెన్నాళ్లు గిరులు 
ఎన్నాళ్లు నగమంబు - అెన్నాళ్లు పశ్య 
మన్నాళ్లు నీకథ - యరయ నారువము 
నాదికావ్యంబు బా - లాఖ్య కాండంబు 


వ దల : 
వదసమానమై - విలసిల్లు నెపుడు. 


బది 
కట్టా వరదరాజ రచిత మైన వాల్మీకిరామాయణ మందలి 


_ బాలకాండము, 


శుభమస్తు, 


నీకట్టావరదరా జు 


వాల్మికి రామాయణ ము 


న ల శం 


అయాభ్యాకాండము 


శీరాజితశు భాం౫ = చిరగుణినంగ | 
హో౭క్షృ పాపాంగ ! - యలమేలుమంగ 
భానుక! శతకోటి - భానునంకాళ ! 
చేవకాత్ర స్స్‌ నివేశ ! - |కీవేంకశుశ ! 
అవధారు ! కుళలవు - లారామచం[దుం 
డవభరింపంగ రా - మాయణం బిట్లు 
వినువించు తత్క_థా - వృత్తాంత మెల్ళ 
కనుపించు నవ్వలి - కథ యెట్టులనినం 
తనతం!డి పనుప్రున - తమ్ముండుందాను 
పనివూని భరతుండు - పయనమై కదల 10 
చెంగట నయ్యుధా - జిత్తుని వెంట 
బంగరురథముల - పై నచ్చియతని 
పురము (ప వేశింపం - బ్యుతుల కరణి 
అరమర లేకుండ - యమ్మేనమామ 
నడపీంవు మిగుల మ - న్ననల నుండియును 
తడవాయ నెడవాసి - త లొదం[డులను 
నెప్పుడు పోవుద - మెన్నడు చూత 


“మున నకు సధ నవం గాషాల అధు శ్‌ జ. వ ఎ naw 


244 


శీరామాయణము 


ననుచుండ దశరథుం - డ శక్లుడబాయు 

తనయుల మోంది చిం - తను నంతతంబు 20) 
నిదవుర నదణ మ - హౌం|ద నమాన 

చరితుల చరితముల్‌ - వారుల వలన 

నానాట వినుచున్న - నలువుడు సుతులు 

పూనిక మైయజతు - ర్భ్ఫుజములుంగాలో 

హారిమాడ్మి. నలరుచు - నవురు లాలోన 

పర మేస్టిమోందట - పంకజూత్వునరు( 

గరుణ హాచ్చగు ర్‌త్రి - కల్యాణశీలు 

నరవిందలోచను - నారాముయగూార్చి 

మిక్కిలి [వీతుండై. - మించుటయేమి 

లెక్క ? గోవిందుండా - లీలల న్నించి త్రి 
రావణాది నిశాచ - ర (కేణినెల్ల 

కావరంబులు మాన్చం - గలిగిన కతన 

నదితి యిందునిం గాంచి - యమరిన యట్లు 

పూదలె రాముని. జూచి - పొలంతి కౌౌనల్య 


అజ? రొామగుణ వర్ణనము ఫు 


విలసిక్లై రాముండు - పీర్యాసమత్వ 

కలనల దశరథు - గతిం జూడమించి 

అతి శాంతి మృదుభావ - ణావలిలలిగి 

హిత బుద్ధిం బరుపోక్తు - "లెవ్వు రాడినను 

మాబజువల్కక యంత - మా(త్రమహా "మేలు 

చేరి చేసిన వారం - జేపట్టి యపుడు 40 


అ యోధ్యాకాండము 245 


మజవక నేరముల్‌ - మజచుచు నెల్ల 
పరిజనులనుం[బోేచి - బాణాననాది 

సాధన [కియలందు - సహ వాసులైన 
యోధులందగు వేళ - నుపచరింపుచును 
మంచిమాటలు బు - మగంటిమి తానె 
కాంచితీ ననియెంచి - గనువంబు తేక 
కల్లలాడక వృద్ధ - గణము" బూజింప 
నెల్లరుం దనయందు - నెల్లర మోంద 

తాను నత్యనుర క్తి - దగిలి నమ స్త 

దీనుల యందు నెం - తే దయం౫లిగి 50 
కొధంబు తేక ధ - రుండునై పరము 
సాధుల (మూవ్మాణ - నంత రృణమున 
నియమవంకతుండయి - నిత్య శుద్ధుండు 

నియ తాత్ముం డిత్య్యూకు య నృపనీతిధనుండు 
కించులం దునిమి యం - కిలిలేక యుండ 
మంచివారలం |బోచు - మర్యాదవాండు 
మాని నిషెద్ధక - రుములు |గావ్యాంబు 
లైన కథాపంక్కు - లందనివాండు 

అతుల వాక్యముల బృ - హాన్చతింగేరు 
మతిగలవాండు న - మస్వభావుండు 60 
ఆరోగ్య భాగ్యంబు = లందినవా(డు 
భోరూరుండు తరుణుండు - సుముఖుండార్యుండు 
"కాలబేశంబులు - గని తగినట్టి 

వేళల గర ముల్‌ - వెలయించు వాండు 
చక్క_దనంబున - నరిబేనివాండు 


246 


శీరామాయణము 


మక్కువ తారత - మ్యం బాత నెజ్‌ంగ్‌ 

పురుషుల నడకీంచు - ఫుణ్యవ_ర్తనుల 

సరి కెనివా(డు (శే యు పఫ్రగుణవంతుండు 
(పజలశెల్లనుందానె - (పాణమై సురల 

భజియించి యచలిత - (బ్రహ్మ చర్యమున 70 
సాగవుంబులు నేర్చి - సాంగంబుగాల 
ఆగసూారితార ర - హస్యముల్‌ 'జెలిసి 
జనక జంబెండ్రియె - శసా/'ప్రురూఢి 
జనకుని దథరభు - నరిమిోరువాండు 
ఫ్‌రు డార్టవగుణా - ధికుండెట్టి యడల 
నేరుచు మెల ని - న్నిటసమస్ధండు 
ధర్మార్థ కామత - త్పరు(డు వివేక 
నిర లచిత్తుండు - నిక్‌ తై కబుద్ధి 
ఆవారరతుండు న - త్య పతిస్టితుండు 
చూచువారలకు మె - చ్భ్చులొనంగువాండు 80 
ఏినయభూషణు౭డా జు -వృత్త మన్యులకు 

౫నివించక మెలంగస - గాంభిర్య శాలి 

బలమునం గలిమి6 నో - వ్మృపసాదముల 

నలకినవా(౬ జెందు - నాయంబు (నయము 

కడు నణింగి మెలంగు - గదలింపరాక 

నడిసించు [పతిన ముం - (తరహన్య రక్ష 

గావింప నేరుచు - ఖలులం గై కొనండు 

వావిచ్చి పలుక డె - వ్వరింగాని మాట 

అలయం జేమరియుండల - డన్యు లదోవ 

ములు దనయెడ దోవ' = ములు గాన నేర్చు 90 


అయోాధ్యాశాండము DAT 


పరుల కీరాఆులసం జే పట్టున కడు వం 
డరులను తగునమ = యముల దండించు 
చతురొడు నాష్టయాస్త వ నముపార్టనమున 
నతి రహాస్యార్థంబు = లరయంగ నేర్పు 
థి 

నాటకాలంకార - నైవుణిం (బోడ 
వాటుకావ నిరూఢ - సాహిత్య వేది 
ఉచిత వయమె చేయు - చుండు గజూశ్వ 
నిచయావ రోవాణ - నిరతవినోది 
పురుపార్థవరుండు పెం - వున ధనున్వేధ 
నిరతి సాొంగంబుగా - నేక్చినవా(డు 100 
అతిరథుం డాత్మ సై - న్యవ్యూహ రచన 
(బతివిదులనులౌల్పు - పరవమసాహసుండు 
అకలుపాత్మకుండు జే - వాసురనాధ్యుం 
శతొకరి ములునకుయటూ -పో ర్చినవాండు 
అవమాన 'మెవ్వరి - యందునుం చేయం 
డవనరంబునకిచ్చి - యక్క_రల్‌ దీర్చు 
చెల గుణంసుల = కిరవె నవాండు 

ae) («sen 
చలినివాండు కౌ - నల్యాసుతుండు 

C౧ 
తాలిమిం బుడమి మే_- ధను సురాబారయ్యుం 
జాలంబుతో నిం[దుం అ డడ నమశె 'ర్యమున 110 
గరములచేత భా - స్కదరీతినిట్టి 
వరగుణంబుల రఘు - వర్యుండు మెజటియ 
జనులెల్ల [కీరామ - చం[ద్రుండే తమకు ౮ 
నినుండు గావ బెనని = సిచ్చలందల;ప 


248 


శీరామాయణము 


తనదు కన్నుల (మోల = దశరథసనృపతి 
తనయు. బట్టముగట్టి - ధరణి యీలింప 
పర్ణన్యు కై_వడిం - (బజలబోషీంచు 
దుర్హయుం డలఘున - ద్దుణ గణాన్వితుండు 
రామచంగ దని యువ = రాజ్య పట్టమున 
నేబించి నిలుప్రుదు - నేనని యెంచి 120 
తనహృదయంబు (ప - ధానులకెల్ల 
కనిపిం ది “తెలివిడి - గానేన్పరించి 
యాలోచనము చేసి - యంతరితమున 
భూలోకమున వాలం - బుట్టు నుత్పాత 
చయములు పినియును - చాలంగ ముదిమి 
పయికొన్న తనదు స్వ - భాివంబుచూచి 
జనులకు నిటుసేయ - నవు తేంబనియు 
దనమనః |పీతి ముం = దనయెడంజేయు 
రామునిభ క్రి గ" - రవమునుః దనకు 
"తామసింవక సేయు - దలయు పుట్టింప 150 
నకల భూపతులను - జూనపదులను 

(పకట నానా కమా - పారమానులను 
రప్పించి శిక్ష్రయ - రాజును జనకు 

నప్పుడు తొ బిల్వ - నంపక తమరే 
వినియెదరని యెంచి - విబుభేందువూడ్కి_ 
ననభఘ మాణిక్య సిం = హాననా|గమున 
వసియించి కొలువులో - వారినింజూచి 
యసమ వనాక్చతురుండ్తై - యప్పుడిట్లనియె, 


అ యా ధ్యా కాండము 949 
ఎం దత్‌ రథుండు (వజలతో రామా చే.క్ర 


' దకూరఘయఘువంత్‌ త. - మానాథు లెల్ల 

ధారుణి జనులను - తనయుల యట్లు 140 
యరసి రక్షించుట - లందబు మూరు 

చెటింగ్ని యుండురె కదా - ంయారాజ్య మునకు 
నంతోవుమగు నట్టి - జాడ యెనొకటి 

చింతించుటను. జేసి - చెప్పె మోకు 

మా పెద్దలను బోలి - మహిశకెల్ల మేలు 

(పాపీంప నకాత - ప తంబుంగాంగ 

నేంటి పర్యంతంబు లా నిళ్ళంక భుజబ 

లాటోపమున చరి - యభినుతుల్గంటి 

నరువది వేటేండు - లయ్యును మేని 

మురువెల్లం బొలివోయె - ముదిసిన కతన 150 
నూరట వలచెద - నుల్లంబు లోన 

మారాముచం[దు whe హణ ముఖ్య జనుల 

సుక నిఖ్ఞలరా -- జ్యమునకుంుట్ట 

మి మెయిం గట్టి న - సీక్షించువాండ 

నను మిాజినట్టి యు -ా న్న గసణారాము 
మనువంశనిధిం చంద - మండలవదను 

నకలలోకము బేల. - జాలెడువాని 

సకళకళాపూర్ల = చం(దుడో రాము 

యువరాజు జేసెద - నొప్పిదం బనుచు 

నవవీ జనులు మరు = నాడితిరేని ' 160 


950 


కీ రామాయణము 


యేకనమ్మత మిది - యెట్లకో యనుచు 

అక నమ్ము 9కి నా = లోకించి నాడ 

అందణు నిడి నిశ్చ - యంబని నూకు 
నందమైనట్టు లూ - హ యొనర్చి యొక్క 
మాటగా గలిగిన - మాట డెందములు 
మాటక యనుండ “న్న - మను జేందుమాట 
జనులందణు విని +- జలధంర ధ్వనికి 
వనమయూరముల చె - లముంగాంచురీతి 
రాజులు మానులు - ల (పజలు 
రాజ లేజుని దళ - రథు నిట్టులనిరి, 170 
“ అనఘ! మూరలు నృద్దు - లగుట రాజ్యమున. 
దను నిల్పునపుడు ము - క్రాచ్చత్ర మొప్ప 
బట్టపుశునుంగు - పె రామచందుం 

డికె యీఫురవీథి - నేలేర "మేము 

నెన్నడు విందు మో - యప్వుడుమూాకు. 
గన్నులుచల్ల గాం - గందు మో యనుచు 
నెదురులు చూడం౫గ - నిప్పుడు మదు 
హృదయంబు మారాన - తిచ్చుటం జేసి 

యెంత నంతోపువు - య్యెను మహీనాథ |! 
అంత పుణ్యము సేతు _ మాిియంచు(బలుకో 180 
జనుల కోరికయును - సమ్మత ౦చాత్మం 

గనియుం. దానెజటు౯లగని - గతినిట్టులని యె, 

“ మోవునోవృత్తముల్‌ - మెల్లనె తెలియ 
గామించి యనాడి - (గక్కుననమిరు 

నాడిన మాటకు = నంతరంగమున. 


అయాధ్యా కాండము రిక! 


జాడ నందియమును - సోద్యంబునయ్యె 
ధర్శమౌార్షంబున - ధర యులవేదొ ? 

కూూర్మిచే మిమ్ము. జే - కొని [పోవలేదొ? 

కోంటిరో యొకకళం - కంబు నాయందు 

కంటగింపుచు నన్ను. - గాదని రాము 190 
రాజుగా మారు గో - రణగణనేల*ి యనిన 

రాజుతో వాన్తసా - రనములు మొగిచి 

నంచబేహము భయంిబు - నందడింపంగ 

నందజు నేకవా - కముగ నిట్లనిరి, 

క ఆఅనఘ ! యనంత క = లా్యాణగుణంబు 

లను బరిపూర్హుం జఊ-ల్లరకు సాముర్టిండు 

దుర్ణతా కౌర్యుం డిం - (దునింబోలుకీ ర్చి 

యాక్షించు మేటి స - త్యవరా కముండు 

సువుతి యిత్న్వూకు రా - జులలోన మీటి 

శ మదమాప ద్గర రౌ జన కాపఘనుండు 200 
హోరి సంగీత వి - డాస్ట్రచతురుండు 

వోరిలోన జయంబు. - బొెంజదెడువాండు 

వముముంగాంచు నపుడు సే - మములు వేండుచును 

తమ ఖేదమోదముల్‌ - తనవై నవాండు 

వెళుకైన తన యురో - ఏథియుం గౌెంపు 

సెలల క న్షామరల్‌ - చేతుల పొడువు 

వు ్రేభగవునంబు = మధుర వాక్యములు 
చిత్తజాకారంబు. - జిజణునవ్వు "మొగము 
సుభూవిలాసంబు - సువముహితాపాంగ 
వి|భమంబులు గురు - వింద దంతములు 210 


లల శ్రీరామాయణ ము 


వామన నెమ్మేను - చక్కని చరణ 

'తామరనంబులు. - దళుకు చెక్కు_లును 

(కన్నెల నుదువను - కోకేరు వెట్టు 

చెన్నుమోరిన ముక్కు - వెంగావిమోవి 

నలరాఘవ్రండు (త్రీలో - కంబులు నేల. 

గలవాడు కోపించి - కాలుని నైన 

దండించు వాడు సీ - తొ పాణ విభుండు 
చండభానునకుం గ - శ్వపునకు నెపుడు 

సరియెన (శ్రీరామ - చందు ఉారోగ్య 

పరిణామ సా(మాజ్య - పదన్రల నొంది 220 
అతులితాయువ ఇంతుం - డై యుండవలయు 

నతతంబునని మేము - నకలదై వములం 

గొలుచువారము గాన - కోరికమోకుం 

'దెలువుటల్‌ తప్పుగా - దిలకింపవలదు 

ఉ_త్తమోా త్రము రాము - నొండు గార్యములు 

చి త్తగించక స. లా చేపట్టియిపుజె 

పట్టంబుగట్టు . - పట్టున నీదు 

పట్ట రాజ్యము సెయు - భాగ్యంబు గనుము *ి 

అనువారి వచనంబు - లాత్శ భాపించి 

మనువంశ తీలకంబు - మజియు నిట్లనియె, 980 


=! పట్టాభి పేకమునకు వలయు వస్తున్రల గూట్పట == 


“* మారాము నుర్వి న-మ _నంబునేల 
మూరు గోరుట చాల - మె చ్చొదవించె 
అటుల సేయుదు నని = యాభార్యముఖులం 


అయోధ్యాకాండము 2558 


జటివర్యులను. జూచి - సం పీతింబ ల్కె 
అగణితంబుగ వనం - తాగవుం బగుట 
చిగురించి పూచి కా - చి ఫలించె వనులు 
పట్టాభి పే.క నం - (భమమున కిట్టి 

పట్టున వలయు న - పార వస్తువులు 
రవ్పృంపుండన దళ - రథుని యానతీని 
యిపహప్పుజడె వాలు - నధికారజనుల. 240 
జాచి కావలయు వ - స్తువులు వేళ్యేర 
సూచింప సామా - సులు రత్న ములును 
రజిత కాంస్వ్యాదడి పా - (తము లోపషధులును 
ధ్వజర మ్య మైన ర - థం బాయధములు 
నేయి లాజలును తే - నియలు గందంబు 
నాయత వ(స్రుమా - ల్యములు కశములు 
వాండుర చృ(త్రంబు య వట్ట మేనుంగయు 
నండవాయని చతు - రంగబలంబు 

మణి మయ హేమ - చామరములుం జతుర 
గణికాజనమును బం - గారుకలశములు 250 
సూరును సాంగమౌా - నూతనవ్యా(ఫఘ 

చార చర్భుమును కాం - చన కృంగమైన 
యొకవృపభము శృం - గముకటి కావలయు 
సకల సానా.దవ్య - సామగింగూర్చి 
యగ్నహోా త ౫ ఎహాంబు - న్నందుచెంగటన్ను. 
లగ్నంబు తేపని - లవ్మ్మీకరముగ 

నంగళ్లు ఏథులు - నఖిల గేహములు 
మంగశాలంకార - ముహివుద్తైా సేయం 


254 


(కీరామాయణము 


గముేేకుకదలీ [ప - కాండ శోభితము 

రమణీయ నవరత్న - రంగవల్లికము 260 
మకర తోరణ భాస - మాన మార్లంబు 

చకచకాయిత సౌధ - చయదర్పణంబు 

(పాలంబ మానవై - వణ చామరంబు 

నాలోల పట్టాంశు - కాభి శోధీతము 

కనకాంబర ఏతాన - కాయమానంబు 

ఘనసార కౌళికా - గరు ధూతచయము 
వీశామృదంగాది - వివిధవాద్వుంబు 

గాణెక్య నూఫుర - కర్టణన “కాంతంబు 

మల్లికా ఛాంవేయ - మాన కాస్యత ము 

పల్లవతోరణ - భ్యద్రసూచనము 270 
నగుచు న యోభ్యా మ - హాపట్లణంబు 

పొాగడొంద శృంగార - ముల విరాజిల్లు 

పాలచేతనుం దేలి - (బాహా సాణకోటి 

చాలభోజనముల - నంతుష్టినొంద 

తన్నీరు తిత్తుల - తావి పన్నీరు 

తిన్నని వీథులం - 'దెరలుగా-జల్ల 

హోమశాంత్యాదుల - నుర్వీసురాలి 

కామించి శోభన - కర గ్రముల్‌ నడప 

నట న్నర్తకములు ప - ణా నరోజముఖులు 

వటులు హాజారంబు ఆ వెలపలనిండ 280 


> 


నంతరంబుల రాజు - లా_ప్పాబాంధన్రలు 
నంతుష్ష చి త్తమ - సబవ్రులు నమర 
శి జాలి య 


గంధశకాదలు మాల్య = కారులు భటులు 


అయోధ్యాకాండ ము లిక్‌ క్‌ 


బంధురగతి (మోలం - బాయక యుండ 
అన్ని యత్న ంబులు - నాయ_త్తమగుట 
విన్నవించిన మజో - మిభుండు హరించి 
రమ్ము సుమంత్ర ! (ఖీ - రాముని డోడి 
తెమ్ము నా వినయ వి - భేయుడై యతడు 
(శ్రీరామచంద్ర ! వి - ల్పైెను మహీవిభుండు 
రారమ్ము నెందుతీ - రదు తాముసింప 290 
నని తోడి తేర నా - నామర శేణి 
తనుంగాల్వ నున్న సు - (శామునిరీడి 
రాజులతో దశర - ధుండు గొాల్వుండి 
రాజమార్లంబున - రొ రాముచం|దు 
తనమేడమై నుండి - దశరథ విభుడు 

కని యరదంబ్బుపై - గంధర్వ రాజ 

నముని లోకప్రశ - _స్త మహో |పకాపుం 
(బమదాళ్ళు నాజూను - బాహు మత్తేభ 
నన్నిళ గమానుని _ నత్యనంపన్ను. 
గన్నులవిందయి - క నుపట్టువానిC 50. 
జం[దవీంచానను - జనమనఃకుముద 
చంద్రుని జలధర - శ్యామ శరీరు 

నర్వరతు.ణ గుణో = జొ ష్టలుని సత్కీ_ ర్వి 
సర్వోన్నతుని రామ - చం(దునింజూచి 
బీరిండ నలంగి దూ - కిలిన మానన్రుఃడు 
వారిదంబునుం జూచి - వడదీరినట్టు 

తసియక కాంచు న = త్తరి సుమం[తుండు 


ము లో we ళ్‌ 


256 


శీరామాయణము 


రాముని డించి క - రంబూ-ంతయునంగి 

భూమోశు నమ్ముఖం - బునకుం దో తేర 810 
దనపాదముల (నాలు _ తనయుపె (పేమ 

ననలొత్త నాలింగ - నంబుగాపించి 

చెంగట మణిమయ = సింహోననమున 

నంగడి నునుప గాం - చన శై లకూట 

తపనుండో యన రఘా - త్తముండుపాల్పెసలౌ 

నపుడు నక్నుత్ర (గ - హోవలి చేత 

శోరదవసరమున - చదలు పై (దోచు 

పరిపూర్ణ చందబిం = బంబు చందమున. 

గొలువులో తనుంబోలు - కొమరుంఛాయంఫపుం 
దొలుచూలి తోడ నిం - [దునకుం గశ్ళోపుడు  శి20 
వలికిన గతిం దత్స = భానదుల్‌ వినగ 

తలంచిన చందంబు = దశరథుం డనియె, 

“మొదటి పట్టపు “దేవి - ముదిత కౌనల్య 

కొొదదీణుం గాంచిన - కొమరుండవీవు, 

తగినట్టివాండవు - ఛాదణీ జనులు 

మిగులనీ సేమంబు - మేకొన్నవారు 

క్షైదం బుష్యు న - తు[[తంబు నందు 

పట్టంబు జేపు నా - పలు కాదరింపు 

యౌావ్వ రాజ్య మునకు - నభిషీ క్తుంజేయు 

న వ్వేళ నిది వవ - హాఠంబు గాన 980 
వీనయాది గుణముల - వెలసిన నీకో 

పనిలేదు బుద్ధి దె - ల్పంగ నైన వినుము 

వినయంబు నిం|దియ = ఏజంకుంబు కావ 


అయోభ్యాకాండము బీర? 


== దశరథుడు రామునభి పేకమునకు. 


మును [కొధమును లోభ - మును మోహవజప 
మదము మాత్సర్యంబు = మానుట నృవుల 
వదలని వసనముల్‌ - వదలుట మంతి 
ముఖ్యులం (బత్యతు. - మున గడలందు 
సఖ్యంబు వాటించి - చఛనన్ర లిచ్చుటయు 
కడజముల్‌ రాష్ట్ర) దు - రములు బొక్కి_నకు 
కడు6 బరావమదడిసించి - కనుకట్టుటయునుం 340 
(బజలం బాలించుట - పలికిన మాట 
నిజముసేయుట పౌర - నికరంబు కలిమి 

కని యోార్సుటయు మొడల్‌ - గాలలగుణము 
ననయంబుగల రాజు = నందు రందబును 
నమృతంబు చరాదిన - యమదులవమూాడ్కా 
సమచిత్తు లై మేలు - నమకూర్చంగలరు 

కావున నాబుద్ధి. - గైకొని యేలు 

మో వసుమతి యెల్ల - నీ వని” పలుకు 
నృవుమాట రాముని - నెచ్చలుల్‌ వోయి 
యపుడు కౌసల్యతో - ననిన నుప్పాంగి 850 
యమ్మ హోగణవతి - యావులు మణులు 
సమంతల గనకరా - సులు నుడుగరలు 

వారల కొసలసవో - వసుధేశుం డనుప 
నారాఘవుండు తన - యావానమునకు 

దొరలు నాపులును బం - ధులు. 'జేకికొలువ 


కీరామాయణము 


నిది వారల నిండ్ల = కనిచిన యంత 
తమ గృహంబుల శీ - దశరథవిభుని 
నమయంబు చేకూడి - నఫలమా కొజకు 
దేవకాకోటిం (చా - ర్టింపుచు (ప్రమద 
భావులై యుండునో - పార్టినో_త్తము(డు 860. 
దశరథవిభుండు (ప - ధానులతోడ 

విశ డాత్సుడగుచు స వృత్తాంతమెల్ల 

పలికి తా నగరి లో - పలి శేగి యేమి 

తలంచెనో కాని చెం - తకు జేరి బిలిచి 

“గ్చీయి సుమంగత ! నీ = వొకండవే యిపుడు 

పోయి రాఘవుని గొ - బ్బునం దోడిలెము గ్‌ 

చను "మన్న నత(డట్ల = చని రామునగర 

చనవరులగు నవ - సరము వారలకు. 

దనరాక వివరించు - తరి వారు నటుల 

చని విన్నపము సేయ - నంశయింపుచును 870 
వీలిపించి “ యటికి = బిలివించె రాజు 

తెలుపుమీ ”వనిన మం - |త్రివరేణుర డనియె, 

“ మోరబుంగుదురు భూ = మోవరుడెజుంగ 

యూరక నను బిల్లి - యొకండవు నేల 

రామునిం బిలుచుక - రమ్ము నెంగాని 

యేమి గార్యమునకో - యెజుంగ మేమియును 

విచ్చేయ వలయును - వేగంబె మూరు 

వచ్చినం డెలియంగ - వచ్చు నంతయును *” 

ననిన జూతేము గాక - యన్నియు ననుచు 

తన తండికడ 'కేంగి - దవ్దుల నిల్చి 980 


అయోధ్యాకాండ ము 259 


'యుక్కిన రమ్మని - మొదలింటి రీతి 
యక్కు_నం జేర్చి కిం = పహోన నా గమున 
వసియింపంజేసి భా = వము పల్ల వింప 
వసుధావరుండు రఘు - వరున కిట్లనియి, 
* శీరావు ! యనుభవిం - చితి భోగభాగ్య 
గాళవంబులు వార్థ - కము (బా _ప్పమ య్య 
సాంగదతణలతో - నన్ని యాగములు 
నంగంబు మిగుల థ - న్యముగం చేసితిని 
అభిముతంబై న నీ - వాదియా ఫ్రుత 
విభవంబుం గాంచి భూ - వినుతు లందితిని 890 
నడిగిన వారికి - నడిగిన కోర్ము_ 
లిడి చేవబుషుల శే - దృవ్రి చేసితిని 
తీర్చి కొంటివి బుణ -- (తితయంబుభరణి 
చేర్చి యేలికినెల్ల - నృపుల మోకితిని 
నిన్ను బట్టము గట్టి - నీవిల యేల 
కన్నులు చల్లగా - గనునందు గడవ 
చేకోకకయు నేల? యింక మిోంద నాకు 
_ నీక్షోర్కె. సిద్ధించు - చెల్లింటి లోనం 

గాని దుస్స ఏప్నముల్‌ - గననయ్యె భౌను 
భాను రాహు |గహా - బలమీలె దనుచు 400 
జ్యోతిష లెచ్చ్చరిం - చుచు నున్న వారి 
భూతలమ్మున "తార - ములు నశనులును 
రాలుచు నున్నవి = రాజులకిదియె 
పోలనివనవిందు - బుధులచే నెపుడు 
జనుల మానసములు = చంచల తరము 


260 


కీ రామాయణము 


లనఘ ! నాముదియు = నేనరయంం. జూల 

యిప్పటి కిట్లున్న = దిశ తామసింప 

నెప్పటి కిటులౌనొ - యబజుంగంగ రాదు 

నా నెమ్మదికి చల - నము రాక మునుస 

వూనుము పట్టంబు - ఫుష్యుంబులోన 410 
తామసం బుడిగి నీ - తాసమేతముగ 

'నేమర కుపవాన - మెల్లి కావింపు 

(వతనియంబుతో - వర దర్భశయన 

రతుండవై యుండు మో - రాతి నేమమున 

(చ యోభీవృద్ధులు = చేకూడు నెపుడు 

పాయక (పాపించు - బహుళ వస్తు ములు 

అట్టివి రాకుండ - నరయుదు రెట్ట 

పట్టున నినుంజేరి - పరిమా ప్పజనులు 

తోడుతోడుత భర - తుడు రాక మునుపె 
చూడంగోరెద నీదు - కోభనంబేను 420 
ఆయన మంచివా. - డందు చై. నెపుడు 

నీయందు నతనిక్షి _ నెయ్యంబుగలదు 

ధీరాత కుడు జితేం - [దియుండు ఛార్చికుంు 
కారుణ్యశాలి ని = ప్క_పటమానసు(డు 

యటులై న మనుజుల - హృదయంబు చెలియ 

దటుగాన జెపె నీ ౬ కభిపేక్ర మేను 

కానింతు చనుమున్న = కరములు మొగిచి 

యావేళ తనయింటి - కరిగి యవ్వెనక 

దేవతలను (వా - జేవతావళిని 

భావింవుచును థాతపరి - ఛానయగ్యుచ్లు. 480 


అయోభ్యాకాండము 261 


తాటిచి వకానంబు = తనమేలువా_ర్త 
యాలించి ముదమొందు = న కౌనల్య 
యింటికి తా నవు - డేంి సుమ్మిత్ర 
పంటవలంతి వెం - బటి లమ ణుయడు 
ట “డీ 

యావ్వార్హ విని వచ్చి - యుల్ల వేలువుల 
భావంయబులం దలంచి - (పార్ధనల్‌ సేయు 
వారలతో. గూడి వసి - యించుందల్లి 
నారాఘవ్రుడు వేరి - యలరుచుం బలిళె, 
అ $ మా డి = బూంబిే 

అమ్మ తండి రా ఏ కంబు 
నవ్నాాల్తావ్‌ంప యా నమకట్టైనన్ను 440 
నుపవసింపుము సీత - యును నీవుననియె. 
అవుడు వసిష్యాదు - లై నట్టి మునులు 
మన(పథానులు నిట్టి = మకోొటాడి నన్ను 
వనిచిది గాన తె -_ లంగ వచ్చినాడ 

+ 

శృంగార -మొనరింపు - సీతను మాకు 
మంగళాకార నం - పద లాచరింపు 
తామసింపకు ” మని - తనయుండు వల్క_ 
నా మూనవఖతి ఫర = మూనందవముంది 
మున్ను తానోచు నో - ములు పంజెననుచు. 
గన్నులబాప్పాంబు - కణములు తొలక 450 
కళ్‌ | ae 

అన్న ! చిరంజీవి వై_రాజ్య మెల్ల 
మన్ననం బాలింపు - మనుజేశు కరుణం 
బట్టాభిసేకనై_ - భవములు వొందు 
మెట్టునమ్నిన వారి = నెల్లరఖీంపు 


262 


శీరామాయణము 


నావగవారల - నడపుము కరుణ 

(బోవు సుమి(తకుం - బోరానివారి 
జనియించితివి [పళ - _న్లదినంబు నందు 
మనసురా మెలంగితి - మాన వేం దునకు 
వీత్రత్రో రాజ్య ల - మని సీవువొంద 
నాతపంబెల్ల పూ - ర్ల ఫలంబుగాంచె 460 
అనుచో వినీతుండై - యుండ నేయుండు 
ననుంగుదము ఆని సుమి - [తానందకరుని. 
దన మేలు కార్యంబు - తనమేలుగాంగ 

మనసు లోనుంచు ల - వృణుయాచి పలిశా, 
“ రావోయి సౌమితి - రాజ్య పాలనము 

సేన నేనుంగూడి - సిర్వహింపుదము 

సతతంబు నాప్రాణ - సదృశుండవగుట 
నతుల మహాలమ్ము - లందుము నీవ్ర 
నారాజ్యభారంబు - నాళరీరంబు 

ధీర శేఖర ! నీయ = ధీనంబు సుము స్త ్య 470 
అనుచు తల్లులకు (పి - యంబుతో [మొక్క 
తనవెంట సీతయు - తమ్ముడు రాయ 
నిజగేవామున కేల్‌ - నెమ్మి లత్మ్ముణుని 

సుజని సన్నాన్యునిః = జూచి పామ్మనుచు 
గృహమున కనిచి నాం - జెల్ల సంతోష. 
హమహితుండై యున్నచో - మనుజేఘండచట 
రామాభిపే.క సం - [భమ చిత్తుడగచు 
(వేమ వసిష్టుని. జా బిలిపించి పలికె, 


అ ఈయో భా కాండము 268 
దా; వసిష్టుడు రామునుపవానముండుమని చెప్పుట వా 


“మోరలు పరమ థా - ర్భికుందైన యట్టి 

శ్రీరాముకీ ర్తి ల - సీ వసుంధరలు 480 
వరియించుటకు ను - పచారంబు జనక 

ధరణీశ చం[దుని - తనయణోణహాడ 

నుంచి రండనుచు ని - ఊోగింప నతడు 
కాంచనరథము పై - కదలి రాఘవుని 

నగరిలో సావళ్లు - నాలుగు గడచి 

తగినబారలు బోయి - తనరాకం చెలువ 

వేగంబులో రఘు - వీరుడువచ్చి 

నొగిలి |ముక్కి-నం - జాలదీవించి 

యరదంబు డిగ్గి రా - మానస్వితుండగుచు 
పరమనంయమి - సై (డి పావలుదొడిగి 490 
కొలువుకూటము - చేరి గురురత్న పీఠ 

తలమున వసియించి - తానిట్టులని య, 

“మితం ద్ర నీయందు - మిక్కి_లికరుణ 

చేత సామాజ్యాభి - వీ కృనింజేయం 

దలంచినవాండు సీ - తానమేకముగ 

వలయును నీ వ్రప - వాసముండుటకు 

నల నహుముండు య = యాతినింబో అె 

యిలకు. బట్టముగట్ల = నెంచే నిన్నత(డు స్ట 

అని నమంతకముగా - నట్లుంచి యతని 

యనువుతిం గదలి మ = హోరథంబెక్కి. 500 


264 


శీరామాయణము 


వచ్చువోం బురి నెల్ల జా వారువీథులను 
పచ్చలతోరణ = సు కులుగటణి 

నా రు 
చెబకుంగోలలు పోక - చెట్లును కంక 
యరంశి (మాకులును న్యా యా రానళింగట్టి 
మేరువు ల్కు డుజులు - మున్నంటు పువ్వు 
చేరులు 'మేల్క_ట్టుం - జెరలు నముర్చి 
కెలంకుల: గలయకు _ క్కె_౦బు లె_క్తించి 
కలయంవి చల్లి సం = గాడించు జనుల 
కోలాపహాలంబువే - ఫకోవీంచు జలధి 
పోలిక రాఘవా = భ్యుదయంబు కొణుకు 510 
రచితోత్సకంజై. న - రాజమూర్లమున 
శు ఠి a బో 
సుచితుండగు వసి - ష్టుండు వచ్చి వచ్చి 
రాజగేహాము చేరి - రథ మొయ్యి డిగ్షి 
రాజున్న యంతః పు - రము (పవేశింప 
వరవిహోంగముల - వారిజాతముల. 
గరయొప్పు చున్నట్టి - కాసార మనంగ 
జంబజాననా నవం (న ములచే మిగుల 
పాలువెంద నయ్యంతి స్తు వురములోనున్న 
నృృషుంజేరి గసుగునరు _ సిం ద్రుండు బోతే 
నపుడు (పత్యు శాన - మాచరింపంగ 520 
నసతండు దాను నమున్న = తేననంబులను 
జతగా వసియించు - జననాథుయజూచి 
““ ఉర్వీళ ! రాముని - యున్నెడ కేల్‌ 
యుర్వితనూజతో = నుపవసింపంగ 
నియమించి వచ్చితి = నిండు వటణము 

ట్‌ 


అ యా ధాఫ్తకాండము 265 


జయమంగళములతో - సవరణమయ్యొ 
అంతియ కాదు నేం - డా వాలవృద్ధ 
"మెంత యు. భరాజనం - బిచ్చలో నలరి 
యెప్పు డస్తా(ది కి _ నినుందేలస మాకు 
నెప్పుడు "జఊజలవాణటు - నెప్పుడు రాము 580 
పట్టాభి పేక వై - భవము చూడంగం 
బక్షైద మని యున్కి_ - పరికింపం దగియె. 
అనువమూాూటలకు6 జూల - నలద యమ్మని 
ననిచి సింవాంబు గు హో (పచవేశంబు 
వేయు వైవడ్‌ నృప - సింహ్ఫుండు వముణివు 
యూయత ము గు ఛాయ - నాగారవుపుడు 
చుక్కల జవ రాం(డు - నుటునుం గొలువ 
ర 

చక్క-ని సంపూర్ణ - చం[దుండు జేరు 
నరణిమెంబేరి య - చ్చట సుఖస్టితులం 

టల ణి 
బరమానురాగ వై = శ్రవములనుండె, 540) 


నై బు వ క్‌ 
=== రొమ పట్టాభి బుక్‌ (పయత్నము నీ 


వీతానమునతుండె - (శ్రీరామచం[ దుం 
యెలా 
డాతరిసుస్నాతుం అ టే. హవరన్న 
కఫాజనంపాందల -- శైళరియించి 
రాజీవనయను నా - రాధించి యతయడయ. 
మది నలరంగ హో మము చేసి కునల 
విడితమెనటి వా - ఏశ్మేషమెలమి 
Roe © 

వించి రాముండా - వీతయు దాను 
పావనంబును దర్శ = వర్వ్యంకనీవు 


266 


శీ రామాయణము 


స్టా నన్నిదియందు - శయనింది తెల్ల 

వారు జామున నిద - వదలి నమ స్త ఫ్‌ఫ0 
వందిమవూగధ్ధ గీత _ వాద్యముల్‌ వినుచు 
వందిత"లంకార - నె పుణి మెజయ 

నగఅలోం చాను స్నా - నముచేసి మాన 

ముగ నుండి జకుకర్భ = ములు నిర్వహించి 
హరిబూజచేసి (బా - హ్‌ణులు ప్రుణ్యాహా 

పకిణతుల్‌ గావింన - భటులు సేవింప 

మురవ భేరీళంఖు = ముఖ్య వాద్యములం 

బురమెల్ల దిమ్మని - జోరుకలంగ 

జనములు తమతమ - సదనంబులందు 

ననుపమ సంతోష - మనుభవింపవలణను 560 
మహనీయ తరకాయ - మానవితాన 

బహుతర_స్తంభరం - భాొ_స్తంభనారి 

శేళజక్రముక నం - కీర్నేశ్సుకాండ 

పాళికాధ్యజ పట్‌ - పల్లవమక్షర 

తోరణ కర్పూర - ధవూమదిగ్గగన 

నీరంధ బహుచి(త్ర - నిర్శితపట్ట 

పటనముత్క_ర పరి - (పాపాంధకార 

పటలావ కరణ దీ - పసహనమగుచు 

'రాజమౌార్ష వెనంగ - రాముండు మహిాకి 

'రాజయ్యె మన మెల్ల - (బదికితి మింక 510 
మంచుచే మణుంగు తా - మరవోలి మేన 

మించిన ముదిమిచే - మేదినీ విభుండు 

కొర్థ రేకిక బొంద ఆ తల కెల్ల యనుచు 


అయాధ్యాకాండము 267 


మేలెంచి తనయుని - మోందటనుంచె 
నెంతటి ధార్జికుం = డెంత పుణ్యాత్ము. 
డెంతటి యుచితజ్ఞుం - జెంతధన్యుండు 
తలంచినా. డీమంచి - తలం పప్విభుండు 
కలకాలమును మన. - గావటెనింక 
కన్నులు మనకెల్ల - గలిగిన ఫలము 
లిన్నినంతోపంబు అ వీక్రీంపం గలి 580 
జానకీపతి నర్వ - సముడు భూజనుల 
సూనులంగా నెంచి - మాచి రన్నీంచు” 
అని ముదితార వ - మటు భూోోషమించు 
£౯3 ag 
జనపరంపరల వా - చా విశేషములు 
శీకయరాజు కె - ేయిక్షిం (వియము 
రా 
చేకూర్చ నిచ్చిన - (శీ ధనంబై న 


— నై కకు మంధర దుర్భోధనము సేయుట == 


మందరవిని సె (డి - మచ్చుపై నెక్కి 

సుందరాలంకార - కోధభితంబయిన 

సాకేత నగరంబు - చందంబు మాచి 

లోకీ:డు దా బయ - లు పడంగనీక 590 
దుహితుని రామచం - [దుని చాదిం గాంచి 

న్నేహంబు నటియించి = చిజునవ్వుతో డ్‌ 

కలకు కౌనల్య - యవ్యారిగా*౫ 

యక్కు-డుగా సోను = లెల్ల వారలకు 

నిచ్చుచున్న ది - యేమి గారణము ? 


265 


శీరామాయణము 


పచ్చదోరణములం వ బట్టణం బెల్ల 

సిండెనేమిటికి ?* దీ - నికి పేతు వెజటింగి 

యుండిన నెటిగింపు - మొకమాట ” యనిన 
ముకమాట చేత రా = మునిడాదిణాల? 

బెకలియై సంతాప. - వివశత్యయగుచు 600 


జేపెవటంబు మూ - (శ్రీరామ చం[దూం 

లు 
డీ పొద్గు కుపవాన - మెల జనంబు 

ది ణా 
నెణటింగిన రార మో - 'వెబుంగ వె? నికు 
నెటింగింప కున్న బే - యేలికసాని 
మందరచూడుమా ! - మనపట్టణం౦బు 
బృందా రక పురంబు - పెన్ను ద్దియ య్య 
రామాభిపేక నం - |భమముచేవస్సు 
సామ[గి యొసనం76 గా - సల్య యందజికి * 
అనిన నోర్వల లేక - యామేడడిగ్షి 
కనలుచు మందర - కన్నీ రురాలం 610 
బానుపు మూందటం - బవళించియున్న 
మానినిం గేకయ - మనుజేళువు తీ 
కె "శేయి కడెకేయి - గదదకంధఠ 
రు or) 
కాకున్వరంబుతొం - గదిసీయిట్లనియె. 
“ పకుమంచంబును - పఅఫు నామో6ద 

6 

పట్టుత లాడయు - పడకయుంగాని 
యేమియు మనసులో - నెబుగవ్ర నీవ్ర 
తామసించిన నుప - [ద్రవము నొందుదువు 
యోాకీడు నీపాలి - కేదై వమింక 
రాకుండంజేయునో = రావవు ర లేచి 620 


అయాభ్యాకాండము 269 


దయవాండు నామోంద - దశరఖనృపతి 

(వియలలో ననినీవు - పెద్దజీకములు 

గర౬ివించి పలుక - కాంబోలు ననుచు 

గురిచేసి నీమాట = కొనలకెక్కుుదుము 

హోలినదీ (హవా - వామునకు (గీష ణి 

కాలంబువోలి చ - క్కని నీదు మేని 

డెలువంబునకు హోని - నేక నీదు 

తలంపును దైవయ - త్నమును వేజయ్యె 

చెవ్పితి గతజల - సేతుబంధనము 

వొప్పుగా కింకసిట్లు - చమూచినంగలడె ? 63( 
మిం చెంగార్యంబు న - మ్మిన వారి పుణ్య 

మెంచుట గాక నీ - శెట్లున్న నేమి? 

అని కురుమూపుండైై - నట్ట చెజంగు 

తనమోమువచేద్చ మం - దర చేగిరింప 

చెలనవుష మోములో - నేల నివింత ? 

కలంలగ౫ద వనుచునా - శై కేయివలీిశె. 

కన్నుగొనల జల - కణములు రాల 

విన్నంచాలు గన వగ - వెక్కి యడ్బెదన్రు 

వమిగొజంత యే - నేమంటి నిన్ను ? 

నేమయ్యు నీకిట్టు - లేల పక్కె_దవు ? 640 
వాలదో నీకిత - సౌఖ్యంబు మందె 

మేలంబుచే నేల - మించనాజెదవు ? 

పోవోసి ” యనిన నా - ఫూయటొణిం జూచి 
ఏవవుట్టంగనది - యిట్లని పల్కె, 


270 


శీరామాయణము 


నీకునై వగవెద - నిడువాలులగంటి ! 

యనరాని యట్టి భ - యంబు నీకిపుడు 

జనియించె మడిలో వి = చారింపనై తీ 

రాజురాజ్య మునకు యూ రామునిం దెచ్చి 

రాజుంచేయల విచా - రము చేసినాడు 650 
ఆమౌొట విని యయో - ధ్యా పట్టణంబు 

చే ముఆయంగ గై- సేయుటంజూచఛి 

దిగులు చేశేమి ముం - దెలియక మేను 

నగముగాగరంగి వి - చారంబు చేత 

నీకుహితంబుగా - నేగన్నయర్థ 

మోక్షీరసల్లాప ! - యుచ్చరించితీని 

నీమేలుగీళ్లకు - నేలోను గాన 

నీమాట మునుకల్ల - నెజింగింపవల సె 

రాజుల మర్గమె = అంగ శక్యం ? 

రాజీవముఖి ! నము - రాదు వారలను 660 
మదిలోన గపటంబు - మాటి మాటలను 

చదపలం [బియములం - జాలంబన్నుదురు 
మంచిమాంటల నీకు - మనవిచ్చి నటుల 

వంచించి యిథ - జెవి వాకొనకుండ 

ఆకడ కౌనల్య య కఖల భాగ్య ములు 

నేకాంతమునంబిల్పి - యిచ్చుచున్నాండు 

మంచిత నంబున - మాను 'వెన్యెంట 

నంచెదనని యుపా - యంబు చింతించి 

భరతునిం బొమ్మని - పనిచె మున్నుగను 
ధరణేశులకుగల - ధా? సమత్వుంబు 670 


అయాధ్యాకాండ ము 2'71 


రాముండ కంటక - రాజరింబుసేయం 
గామించి పట్టంబు యా గట్టుచున్నా శు 
మగంతని యెంది న - ములోళతాని యట్టి 
పగవానితోం గాడి - పాయకున్నావు 
పాముతో చెలిమి ద - బ్బర వచ్చె నింక 
యేమిసేయుదవువు సై? = యిగుతాకుంబాణి ! 
ఎణింగి యుండియు నీవు - ఉశ్నీంచితేన 
భరతుండు నీవునా - వదలవెందుదురు 
నిన్నును నన్నును - నీకుమారకుని 

కన్న డసేయక - కాచిరక్రింప 680 
మదిలోన నెయ్యది యు మార్షమో మూాచి 
అదినడవీంచు కొ - తష ఘల్క్ము_టయును, 
సాం[ద్రవలానయా - శారదనమయ 
చం(దరేఖయుంబోలు - నకియ్మ కెకేయి 
దిగ్గున లేచి భు = (తేయిగెౌయగింట 
విగ్గంజే౭ిచి మీనం - బెట్టిన యట్టి 
నామ్మెల్సనొసంగి "వెం - చ్చుల చేత “దేసి 
కొమ్ము నావీనుల - కును చల్ల నయ్యె 
(శీరామపట్టాభి - చుకవృ'కాంత 

మోారీతి నాకు నీ - వెణింగించు కతన 690 
నింతకు మిక్కిలి - యేది నంతోవష. 

మంతియ చాలు క - ల్యాంతంబు.గాంగ 
రామచం[దుండె చి - రంజీవి యూసచు 
యావుహోనకలంబు - నేలంగావలయు 
[పాణనాథుడు దళ - రథుండు నాకెంత 


272 


శీరామాయణము 


నాణెంబుగూర్చి యా - నందంబు చేసె 
భరతుండు [శ్రీరామ - భ[దుండు నాకు 
సరియందులో రామ - చందుండు త్తముండు 
కౌనల్యంగడవ రా - ఫఘవృండు నాయందు 
'జేసు మిక్కి-లి [వీతి - చెప్పెడి చేమి ? 700 
యీపాొటి నంతోహ - మందును లేదు 
నాపాలికీ మాట - నాకుంజెల్సితివి ? 
యేమిగోరిన విత్తు - నెయ్యిదివరము ; 
కామింపుమని * పల్కు - 7 శేయి మాట 
విసి రాముపై (గల = వెనకటి కినుక. 
గసనివింప మందర = (కమ్మరంబలి ౫. 
“పడతి! నియవివేక - పారవశ్యమున 
కొడలేని దుఃఖ సా - గరములో మునిం 
గట్ట్రమనంబు త్రో - గన్నడ గుట్టు 

వట్టుక కార్యం - బు సెరిగిన వెనుక 710 
సేయు. గార్యంబు నీ _ సేతనుంగాక 
యోయెడనగతి గూడి = యీాసామ్ము లెల్ల 
పాజంగవై చు నె - పంబు చేనాకు 
భారంబుగాందీసి - బామునుంజండి 

పై వేయు వై_వడి - పెబడవైవ 
నీవిచ్చుటాయనో ---నేను నీచేత 

దీసుకొంటిని యని = తీదంగంగ వైచి 
సీసేతయజూచిన - నిడువాలులంటి ! 
వచ్చుచున్నది నవ్వు - వైరి (దాయాది 
చిచయూ నుంగోతు సుంకం _ అంమెంయలదలంం య 9 


అయోధ్యాశాండము 278 


కడునీకుంబగవాండు - కౌసల్యగన్న 

కొడుకెందు నవతుల - కొడుకులకై న 

సంపదల్‌ చూచిన - నంతోహముందు 

చంపకగంధులు - జగతిపై గల ర? 

భరతుండు 'రాజ్యంబు - పాలించ నేని 

పరికింప రాముండా = పద నెల్లనొందు 
'రామచం[ద్రుండు థ - రావరుండైన 
యేమిగాంగలవాండొ - యికభరతుండు ! 
అనుఏవారంబుచే - నంటి నీ మాట 

మనభరతుండు తన - మర్యాదగాన 780 


తగినవాండగుటనెం - తయు మున్నె తీంగి 
సుగుణిమై సమయంబు - చూచుక నీతి 
మర్యాద చూచి రా - మవీభుండు తనదు 
'కారస్టంబు కాజ కేమి - గావింపలలండొ 
భరతుని ననుచు వనీ - పట్దకై వాల 
మజంగుచున్నది నాదు - మది మదిరాత్నీ 
కొడుకు రాజ్యము సేయ - కోరికయాచు 
పడంతియా కౌసల్య - భాగ్య మెన్నుదు కా ? 
అసవతికి రాసి - వై యుండుసీదు 
వాసివోవుటకునై - వగలనొందుదునా ? 740 
తొత్తుకిందటబడి - తొత్తులమైతి 

మిత్తరి నని మమ్ము - నేవగింపుదుము ? 
వీకొడు-కా రాము - నికి నూడిగములం 
చేకొనిసేయుటల్‌ ౫ చింతసేయిదుమొ ? 
వీత చెప్పిన పనుల్‌ - చేసి నీకోడ 


274 


శ్రీరామాయణ ము 


చేతరిం బడుపాటు - నెన్న (జాలుదు మొ 1 

యందునై వగచెద - నేనుందు ” ననిన 
మందరతోంగా క - మజీయు నిట్లనియె, 

“ రాముడు నకలధ - ల డు_త్తముండు 
(శీమహితుండు గుద - శిత తాత (కుడు 75 


క్ష్‌ 


దయగలవా.డు క - తజ్జుండు సత్య 

నయవిశారదుండు దీ - నజనావనుండు 

పరిశుద్ధుం డఖలకో - భనగుణాన్వితుండు 

ధరణీశునకు న|గ్గ - తనయుం డాద్యండు 

యా పుణ్యనిథి యె ప - ట్రార్షుండు గాక 

ఏ పట్టున? దలంపు - నితరుండు దగునె ? 

తమ్ములం (బజలను - తండి వై వడిని 

సమ బ్రతీ-చాలించు య సక లనమ్మాతుండు 
యీామహూోత్పవము నా - కిటు చూడలో లై 

నేమింటి కోర్వలే - కిటులాడనీకు 760 
రాముండున్న న్నాళ్లు - రాజ్యంబు సేయ 

నామోాద భ్రతు(డు - నవని చాలించు 

'రాముండు భరతుండు - రమణి యొక్క_టియ 

నామది కిటులాడ - నాయంబు గాదు 

భరతునిశై నట్టి - పట్టంజె సుమ్మ ! 

ధర యెలెనేని వీ - తా పాణవిభో(డు 

(భౌతృవత్సలుండు ఇ - పంగ రాకుమిట్ట 
ధాతువాదములకుం - దాలళితి నిపుడు 

తగ్గు త సేయింపం - దగునిన్ను నితడు 

తెగరామి చేకాచి - తినిపొమ నంగ 770 


అయాధ్యాశాండము 275 


ఆ నంగనాచి యు = హ్హని నెచ్చనూర్చి 
మానంగ లేక [క-వ్నా ఖ్ఞ అనిష్టులనియె. 
“అమ్మ! ధీరోదాత్త - వగుటచే నీవు 
నెమ్మది. దాంచిన = నెమ్మది గలది? 
ఫొదతెడు చింతలో. - బొరలనగం దలంచి 
యిది యశకార్యముకార్య - మిదియన లేవు 
రాముని తరవాత - రాజ్య మలం? 
రాముని సుతుల క - రృంబగుగాక 
భరతుండెవ్వండు ? నీదు - పట్టి గాయిట్టి 
దరిలేని యట్టి చిం - తల నందవలసె 780 
యిీరాద్య మిరువురు - నేలుదురనిన. 
(చఛారంభవముదియు య - నర్గంబులకును 
ఆది గాక జ్యేష్టుని - నభివీ. కు. జేయ 
మది నెన్నుదురు సీకి - మార్గకోవిదులు 
సెన్నడు భరతుని - కిడుములం బడ 
నిన్ను జూపెం దదీయ - నిటలాతరములు 
యవసికిం గ_ర్హయ్యె = యనద గావలసె 
నవివేకకు జనించు = నట్టి దోషమున 
హీతమ “తెల్సితి - నెజుంగక నిదు 
కృతకర్శ ఫలము చేం - గీడొందవలసె 790 
నవతి “మేలున కింత - నహియించివచ్చు 
నవమానములకు లో - నైన మాకేమి 
నీమెచ్చులునుం జాలు - సీవాజ్ఞ సేయ 
కీకేరం దాళుట - 'లేలాభమయ్యు ? 
రాము డకంటక - రాజ్యంబు "సేయు 


zi0 


(శీ రామాయణము 


(శ్రీమూన్యుం డై యేను - చెప్పిన బుద్ధి 
భరతుండు కానల - పాలైనం గాని 
తజలా న వెనకం జిం - తీంప్రు మింతయును 
టూ 
క డనున్న సుతులనుం - గడవ వెంగటను 
కడవాండు చేవ = గల్లా గాచియున్న 800 


చనవరి యగు వాడు - జన పాలకులకు 

మునుపఫుగా నీవె ఠా - ముని యదృష్టమున 

మన కర్శమున మేన - మామ యింటికినిం 

బనిచి తీవెజబుంగక - భరతునిం బిలిచి 

ములుతీ” ఫలవృతు - మునుం గూడినట్ర 

యలరి రన్యోన్య స - మా(శ్రోయంబులను 
రామలక్ష్మణులు వో - రంతులువాకి 

జీమరలనుం. బొంద _ వెలమి చలుులను 

అశ్వీనీ జేవత - లనంగ పీ"రెపుడు 

శాశకతులగుదుకు _ సౌమి|తి శందు 810 
కొదవ రానీండు ర = ఘు[పనడుండు 

మదినెన్న భరతుని - మనసీండు గాక 

నీకుమారుసిం గూడి - నిజము శ తుఘ్బుం 

డేకీడు నొందునో - యిణుంగంగరాదుూ 

నందియం బేల * యి - చ్చటికి రానీక్ష 

యందున్న భరతుని - నడవుల కనుపు 

రాము డీతజీ వని - శాక యమ్మునుపె 

నామాట చెవిజేర్స - నారీలలామ ! 

భరతుం డిరాజ్యంబు = పాలించచనేని 

పరికింప రాముని - పగవా* డతండె 820 


అయోధ్యాకాండము 277 


అమోద నొక రాము. - డన చేల కినిసి 
యెమి సేయం వచ్చు - నెవ్వరిచేత ? 
సింగంబునకు వెణి - చిన మ త్తగజము 
సంగతి ఛభరతుండు - జానకీరమణు. 

చేత జక్క-క మున్న - సింహాననంబు 
తోతే బనిచి భర - తుని కోప్పగింపు 

కా తేని ఛభరతునిం - గాచి రథ్నీంవ 

చేది మార్తాంత రం లా 'బన్నుము వుదిసి 
వెనకకు నీచేత - వెతలచేం జవికి 
కనుపెట్టుకొనిన యా - కౌనల్య యెపుడు 88( 
నాపగ దీర్చక - యాపంగ లేదు, 

కోపంబు నీకు - నీకొడుకునీకిపుడ 
అనవధికం'బై న - యవధి రాకున్న 
మునుపుగా వనవాస - మున రాము నునుప 
మన భరతునకు భూ - మండలం బెల్ల 
ననువుగాం జేకూడ - యత్నంబు చేసి 
సవతులలో నీదు - నవతు లేనట్టి 

యవిరళ సంతోప, - మందుమూ”*వసిన 
కలగినవుది నర - గడియ మ్మాతంబు 
తలపోసి చూచి యు - _త్తమకురంగమునుం 840 
(గ్రక్కున మరలించు - గతి నెమ్మనంబు 
చక్కని జూడగా6 - జననీక (తిప్ప 

6 మేలుమందర ! సత్య - మే నీవు వలుకు 
-మేులెజబు6గక నిన్ను - మించనాడితిని 
రాముని బనుతు న = రణ్యభూములకుం 


278 


శీ రామాయణ ము 


గామించి పట్టంబు - గట్టుదు భరతు 

మావారి కెల్ల నె - మ్ముదిని నంతోష. 

మావ హిల్లంగంజేతు - నదియెంత తనకు 

సిందు “యిది జాడ = యెటింగో యుండినను 

మందర! యెతీంగించు - మూ” యంచుంబలుక రి50 
(| నోయమ్ము ! మణచితి - వో! నీవు లేక 

నాయాత స్‌ పరిశోధ - నంబు గాంచెదవా ! 

యొటులైన నేమి యే - నెటిగిన యర్థ 
మిటులంచుంబలుకనీ - యిచ్చ యామోంద ” 

అని మజీమజియు న - య్యతివ వేండంగ 

దన పూని. చెల్లీంప - దాసి యిట్లనియె, 

“మును దండకారణ్య - మున వై జయంత 

మను పట్టణంబులో = నవమురు మాయావి 

చానవపతి తిమి - ధ్వజుండు పెంపాందు 

వాని మోందికి బల - వైరి దండెత్తి 860 


పోరాడి తనచేత - పొలియింపంగాక్ష 

వీరుని దశరథ - విభుయోడువిలువ 

యోరాజు వెనువెంట - నేగవే నాడు 

డారుణంబై.న యు - ద్ధి చూడ వేండి 

"దేవతావళిం గూడి - తిమికేతు నాంగి 

యీవసుభాధి్సు. - చెదిరి వోఠరాడ 

జగడించు దానవ - శ స్ర్రుఘాతముల. 

బొగ రెల్లం జెడి గాయ - ముల రాతులెల్ల 

పా ళెముల్‌ చేరిన - (పజలను దనుజు 

లాలోన నధియించి - యటపోవుచుండ 870 


అ యా ధ్యా కాండము 279 


కోపించి దశరథ - వోణీళశ్వురుండు 
వాపంబుం గైకొని - స రపరంపరల 
దానవేం(దునితోడ - తలపడి పోరి 

వాని వేటునం జెంపు - వడలి మూర్చిల్లి 
యరదంబుపె Gh నప్పుడు కేకు 
మజలించి నీవు [క - మర గెడలచర్వ 
మెచ్చి యప్పుడు నీకు - మేదినీనాభుం 
డ్‌చ్చె6 దా నౌక వరం = విటు 'లెచ్చరిల్లి 
కమ్మారనె ననియ - కలన సారధియు 
సామ్మసిభ్రైన నీవ్రు - సూ[తకృత్యంబుం 880 
గావించి విభు తేరు - గడపుచు మదికి 

నీవ చేవలు మెర - యించిన మెచ్చి 
అపుడొక్క_ వరమిచ్చి - యడుగుమిో వనిన 
నిఫుడేల నడిగద - చెపుడై న ననుట 
మజుచితి వేము - మరుతుా యేను 
మటువలే దది యభి - మతము నీకివుడు 

ఆ వరంబులు శెండు - నడిగి రాఘవుని 
కౌవరం బడంగంచి - కానల నుంచి 
భరతుని గ ట్రించు - పట్టంబు స్‌ 
కురిణామ్హముందుము - పలికినవలుకు 890 
తప్పండెన్నడు నున - దశరథనృపతి 
యెప్పుడు నియెడ = హితులైై న వాండు 
అలక యింటికిం బోయి - యవ శయనించి 
పలుకకయుండుము - పతి వచ్చినపుడు 
మచ్చికం దాపండు - మనసెందు నీకు 


$80 


శ్రీరామాయణ ము 


చివై్సైనోొచ్చును - చెప్పితి వేని 
యడిగినవోం (బాణ - మైన నీకిచ్చు 
నెడసేయంగా నేరం - జెదురాడనెజచు 
నీచక్క_(దశమును - సీ విలానములు 
“చెలి ! యెజుంగలే - కున్నావు గాక 900 
వీమిచెప్పినం జేయ - డే సొము లైన 
కామించి యీానచ్చు. - 7. క కుమోవు 
చలపట్ట యోారెండు - నంకల్పములును 
“వెలుతులుం దీజుక - విభుం జీరంబోకు 
అబు'లై న శుభముల - నందుదువీవు 
ఘటియించు రాజ్యభో - గము భరతునకు 
భరతుండు దొరయెన - బంధు లహితుల. 
బరివారములం జేరం - బట్టిరవీ,0చు 
లాలనరూఢ మూ - లంబుగా నవని 
పాలించు మితికట్టు జా పదునాలుగేండ్లు 910 
ఆపయి వచ్చియే = మనువాండు రాము. 
ఉజాపదలను6 బొంది - యడవిపాలై న 
మజులనేరండుపేద - మా(తంబులేక 
గరంగిఫోవును దిన - [కమములచేత 
నంత నకంటక - మైన రాజ్యమున 
నంతోపమున నుండ - జాలునీ సుతుడు 
'వెజపకీ వరములు - వేండుము నీవు 
మణివకు *ీ మనిపల్కు_. - మందర బుద్ధి 
సవినాని డాని నీ - వించి దుర్భుద్ధి 
నవ కొతత నైక - యతనూజ నలిశె, 920 


అ యూ ధ్యా కా ౦డీ ము 81 


“ సిక్రి నింత టిబుద్ది జా నిర్యాహకంబు 

చేకూడి యునికి నా - చి త్తంబులోన 

చెబు శేవుంటినో - యింకనామాట 

మజవు మామదిలోన - మందర నీవు 

నరితేదు నీకు కు - జ్ఞ్లలలోన చెందు 

పరము హీతంబు నీ - పలికినమూట 

మనరాజు హృదయ మ - రృ మెలురిగ క్రై త 
విననీక నడపిన - వృ త్ర్తాంతమెల్ల 

కుబ్దలు వక్రలు - [కూరలుగాని 

య ష్టాస్య యనుకూల = లగువారు గలం? 980 
పవసాహాతిని [వాలు - పద్శంబురీతి 

నవనంద్య మై "వాల - యలరునీ మొగము 
మొనచరాపె యుభయ - తరాల కూూలములం 
'జెసకునీ పెనుబోర - శింగారమునకుం 
గృతయించి కాబె మి = క్కిలి కొంచమగుచు 
న్రరిముఖ ! నీకౌను - నన్న మైయుండె 

పొడుపాటి కాళ్లు సౌం - వుగ వెళపైవ 
యడుగులతో సీను - హూంనంబురీతి 
కటియణుట్టుపుట్టంబు - గట్ల మేఖలయు( 

గటక ముల్భెజయ నా - కడకునే తెర 940 
రతిమన్నథుల జయా - రంభ యాత్రలకు 

జత గూర్చు తమ కుల - చందంబు మెజయ 
మూపురంబు నురంబు - మురవునుం జూచి 
మూపులు మదికి మె = చ్చుల నామతించ 
అలవడితివి కంబ - రాసురముఖులః 


రడ 


కరామాయణము 


బలుమాయలకు మెచ్చం - బరగు నీవుహిము 

నీవ్రనన్ను భజించు - నియమంబుతోడ 

నీవంటి కుబ్జలు ౬ నిన్ను సేవించి 

రా౭జేతు నీమూఫు - రమునరో వింత 

గాంజేసి యనుతు బం - గారంపుందొడనవు 950 
వో రచన్నుల తోడ - నొప్పు నీయురము 

బోర మోదటి కిత్తు - బుదసాఠుమాలు 

కుణుచయె మూప్రలం - గుడుకిలియన్న 

యటబుత కు ననిత్తు యు నర్ధహారంబు 

తాళితి నను తప్పు - డాళిన నీదు 

తాలిమిశై బిల్ల - తాళి యిచ్చెదను” 

అని వెలిప్రై వావ = కార్చి యుంబోలి 

తనరుమేనిమికంప్రు - తాపితా పరఫు 

మదట వసియించు - మృగశాబనే త్రి 

తోంద త్తరించి యూ _ దుర్లాతి వలి 060 
“అము జి |X జస్నాన - వుటుగాకనీదు 

నెమ్మది నాబుద్ధి - నిలిపితీవేని 

కోపగ్భహంబున - కనుబోయియుండు 

మోాపూస్కి. చెల్లింప - కేమర వలదు” 

అని తోడుకొని పోయి - యాయింటిలోన 

నునిది తా నవ్వల = నొదిగ్ని యున్నంత 

సుదతిమై భొగపు - సాము లన్ని యును 

వదలించి మాసిన - వలువ ధరించి 

జాసి చెప్పినయట్ల - తలపట్టు వెట్టి 

వానన కట్టు బ = ల్పడిం గట్టిచుట్ట 970 


అయాధ్యాకాండము ౨88 


నుడిగింపు ఏరిలోణు - లొక్కె-కశ్రమూల 
నడంగి యుండలోం గను = లందు బాప్పములు 
ధారలు6 గాల మం - దర జేరలశులిచి 

“ శీరాము ! నామాట - యొకటి యాలింపు 
ఛరతునిం గట్టుదు యా పట్టంబు రాము 
దణుముదు ఘోర కాం - తారఏథులకు 
నీపూన్మి_ దప్పిన - పీశీంచినీవె 
భూపాలుతోడం జె - ల్పుము తన తెలిస 
కడమ యేంటికి యీడు - గడ రాములులిచి 
యడన్రలకును జను - మనకనేమాన 980 
నీదుమాటలు నాటి - నిండునాడెంద 
మోందుచున్నది ఇవాల = విసు మున్నీట 
యిదియ కాకున్నచో - నేల? యిీతుచ్చ 
పదవులు చలవట్టి - (ప్రతీన చెల్లింతు 
కానిమ్మనుచు తన - కరభంబుచేత 

మానిని యురము6 ఏ - జల దాటించి 
ముసుగు వెట్టుక కారు - మొనులులోందగులు 
అనమొాన చంద క = ఫొ విలాసమున 

మందరా వ్యాపాద - మాయానులాప 

నిండిత వివదిగ్ధ = నిశి తా్యస్రు హళతిని 990 
మేదిని. బవళించి - మిగుల రోహంబు 
పాదుకొనంగ ని - బృరవుటూద్పులను 
బునకొట్టుచున్నట్టి - భోగిని యనంగ 
నసుదుసురుగు చును = నవనిమై (బడిన 


9ర4 


కీరామాయణము 


కిన్నర రమణి పో - ల్కెను చుక్క_లురివి 
మిన్నుదోంచిన మాడ్కి_ - మెరవడుల్‌ నడలి 

కదలక మెదలక - కన్నులుమూసి 

యెదనుబ్బు మందర - నింటికిబనిచి 

యదురులు చూచుచు - నిగురాకుటోణి 

మది దీరథు రాక - మతియించునంత. 1000 


= దశరథుడు వై కయిని చూడవచ్చుట jae 


అప్పుడా దశరథుం - డాత్సవ_ర్తనము 

చెప్పి సుమంత వ - సిమ్టులు వనువ 

తనదు సంతోవ మెం - తయును శై కేయి 
వినకున్న దనుచు న - పాలందితోం దెలుప 
వచ్చికై కేయి ని - వాన 'మొక్క..రుడు 
చొచ్చినట్టిక్కులుం - జూచుచురాంగ 

“ నెక్కడ నున్నావొ - యెదు శేగవమ్మ ! 
అక్క_క్క- ! మనయింటి - కజె రాజువచ్చె * 
ననుచు నెచ్చెలు లాడు - నడినేర్చి పలుకు 
కనక పంజరకీర - కథనముల్‌ వినుచు 1010 
“ అజకుమారక ! భాన్క - రాన్యయజలధి 
రజసీకర ! నమస్త - రాజమూర్థన్య ! 
దానదీశూధురం - ధర! వై 68రాజ 

మాన నీరాకర - మధన కృపాణ ! 

సత్య వాక్య పతి యా స్టా సం[పదాయ 
అత్యంత నియత -_ ధర్శావార నివుణ ! 


అయోధ్యాకాండ ము 285 


దశరేశ్వర! యవ - ధార 9” నుపద్యు 

కుశలమా శారికా - కులము. గన్లనుచు. 

బువ్వుల చప్పరం - బులనాడు తేటి 

జవ్యనుల వినోద - సంగీతమునక్రుం 1090 
జక్క-ంగానజ్తులు - చాంచు. కేకినులం 

జొక్కుుటాటలకు మె - చ్చులను. జేలుచును 

కదియ హాంసములుండి - కడచాంటునపుడు 

కదలు నుయ్యాల బం - గరు సరిపెణగాల 

నకినలు వలుక ప - జల దూరి పట్టు 

బకడారి నరములు - బాలి మే కొనుచు 

సుదపని హూరువులం - జూపట్టి మదన 

కదనంబులకు రంజైి - కములై న మట్టి 

నతులకుం హలా లా లా సంయమిోాశ్వ్వరుల 

(పతివులు బతిమాలు - బాగువీశ్నీంచి 1080 
నాటక శాలలు = నవరంగములును 

దాటి సింహాసన నాం - తరములుగడచి 
"శేలిశావనములం - గలణశుల చం[ద 

శాలికావళి మణి - చలువరా జగతి 

జగతు లాలోకించి - జలజాకరముల 

మొగడ తమ్ముల చక్ర - ములం జేతిచూచి 

నవరత్న భానమా - నంబయిన పెండ్లి 

చవికెగన్లాని చెంత - నావర్ల చి[త్ర 

భానమానంజై న - పడకిల్లు చేరి 

దాసీనహాన ము, - _తృలముతో నొదుగం _ 1040 


షి 


శీరామాయణము 


నెవ్వరు సీతోడ - నెదురాడి నిటుల 

నెవ్వగ చేసిరి - సీకునెవ్యారు ? 

యేనుండీ సీకేల - నిట్టి విచార ? 

మే నెపం బెంచి న - న్నిటుల నొంచెదవు ? 

సుందరి భూతంబు - సోం౭కనోనిన్ను 

మందులిప్పింతు నా - మయ వికారంబొ 

మగువ రప్పింతునో - మం[తవాదులను 

వగవపేల కిలుతునో - వై ద్యులనిటకు 

నీకేమివలెనన్న - చేనొనగూ రు 

నాకడంవొలలగంతు - న(వియార్ధములు 1100 
దండింపదగు వారిం - జాళికాణదను 

దండనీయులంజేతు - తగనివారలను 

బీదంజేపట్టి కు - జేరుయగావింతు 

'వేదనుంజేయుదు - పృథివీశునై న 

నేను నావాదనీ - యిలయును నీదు 

పూనికయట్లట్ల = పొందువారలము 

తలంచినయర్గమం = తయు నమకూర్వు 

వలసి కోరినవట్టి - వస్తువులిత్తు 

నీమింది నాపేమ - చెనరుమోవహాంబు 

నోమానిని ! యెజింగి - యును చింతమీల ? 1110 


అనుమానములువోని - యడిగద నాద 
జనకుడు సుకృతంబు - సాక్షులుగా 
భానుని రథమెంత - పర్యంత మవని 
మానిని ! చుట్టు నమ స ధ్యోర్స్వియెల్ల 
గరిమచేలుదు చేను - గాంధార సిందు 


అయోభ్యాకాండము 289 


కురు కోసలావంతి - ఘూర్లర వముగథ 

సౌరాష్ట్ర సౌవీర - శకమహీవిభుల 

గారవింపుచు నరి - గాప్రులుగాన 

అట్టవారలుడాంచి = నట్టయర్థములు 

నెట్టుకావలెనన్న - సీకు నర్పింతు. 1120 
గన్నీరునీకేల ! - కలవాణి లేచి 

నన్ను ంజూడుము నీకు - నరులెవ్వరై న 

కించుందనంబుతో - కీడుసేసీనను 

మంచుబో విరియించు = మారాండురీణి 

తగునాజ్ఞచేసి ఫే -దము వాయంజేతు 
నగుమోాముచూపు మ - ననముసుం “శల ? 

కరుణింపు ”” మను మాట - కైకేయి నుదిని 

బరికించి సిష్టుర - భంగినట్టనియె, 

“ పగవారునాకునే = పట్టున "లేకు 

"తెన్‌ యవమాన ముం - దింప రెవ్వరను 1180 


అలుకకుం గారణం = బడిగిలతి గానం 

'జెలపక తీరదు - తెల్ల ంబుగా౫ 

సీక్ట్రనీయు (ప్రతిజ్ఞ - నిజముగాబూని 

కావించుమాట = నిక్క-ంబగునేని 

మజికాని నీతోడ - మాటాడ ” ననిన 

మెజుమెజల్‌ దీరియా - మృగ న్నేతియూచి 
నగువోముతొడ మ - నంబు రంజిల్ల 

మగువ Pay దా - మరమోందం చెదరు 

కురులు వేనలితోడం - గూడణా దువ్వి 

కుణుంమై టచెజులస్యగ - క్కు_నం చాయం(ద్రోచి.. 1140 


290 


శీరామాయణము 


కరముకరంబుతో. - గదియుంచి యెత్తి 
యరవిందలోచన - నానీన౭వేసి 

క్‌ నీకన్న ((బియురాలు - నిక్కంబుగాలో 
నాకు రాముని మించి - న [వియుండు "లేండు 
యీయర్థ మెటీంగయు - నెజటులగనియటుల 
నోయిందుబించాస్య ! - యుచిత మే పలుక | 
సనిమిషంబు నేంచాయ - 'నేరనివాణ 
నముంజై న మారావు - చం[దుని యాన 
కోరక యిపుడె వా - కొను మిట్టులనుచు 
క్రోరినయపఫుడె నీ - కు నొనంగువాండ 1150 
యితఠరుతొ పుత్రుల - నింతులు మేను 
వంతులు సా(మాజ్యంబు - నింతయు సాకు 
నేటికి శీరాము - చెనసియుండుటకు 

సాటియె యట్టి కౌ. సల్య కమాను 
పైనానవెట్టి త - ప్పను నీదుచెలువు . 
వమూనవతీవుణి ! - మదింగాన లేవు 

ఆబలంబు నహాయ - మైయుండనీకు 
నోజూల ! నంశయం - బొకజేల? నీకు 
నడుగుమోవన మం - దరాదేశ మాత J 
'బెడరింప శమనుని. - బిలిచిన రీతి 1160 
అనశానిమాట కా -మాతుఠుండై న 
మనుజేశుం జూచియ - వా గువ యిట్లనియె, 


అజాత కై కేయి దశరథుని నరము లడుగుట 3 


“ సత్యునంధుండు కీర్తి - శాలి ధార్భికు(డు 
నిత్య దానవినోది = నేండు మారాజు 


అయాధ్యాకాండము 291 


పలికిన పలుకులు - పన్నగ యత్న 
నలినా_ఫ్రబేవదా - నవ సిద్ధ ఖచర 
చారణతారకా - చంద కింపురుపు 
భఛారుణిగగనభూ - త (వాత మెల్ల 

వినుండు మోరలె సాక్షి - వెనక నీరాజు 
మనసు గమ్హుణిన ధ-ర ్రముందప్పవలదు 1170 
అడిగద భూపాల - యాదికాలమున 
వడినొనంగితి రెండు - వరములు నాకు 
నావరద్వయము నే - నప్పు నిల్సితిని 

కావలసిన వేళల్లా - కొందు ననుచు 
నితేపషములుగాంగ - నీ యెడనున్న 
అక్ష్షయవరము లే - నడుగుటందగె 
నరనాథ ! చేవదా - నవసంగరమున 
నరదంబు నడకించు - నవు డిచ్చినాను 

కలదు బేనోదూచి - కలిగినముదినిం 

దలంచుక యివు ణి "న్న - దశరథవిభుంయు- 1180 
క పటాత్కుండగు "వేంట - కాండుకాటజుడవి 
నిపుణుండ్రైమృగము పూ - నికెనెణీంగింప 
యాసడద్దు విని మృగం - బని చే౭ితగిలి 
మోనమెొందిన మృగ - మునుంబోలి యతండు 
తనవరంబును వలం - దగులుట మాచి 
కనికరంచేది కే - కయరాజ తనయ 

మజీయు నిట్లనియె “నీ - మాటనత్యముగ 
మజవకయిచ్నిన - మననిత్తునీకు 


292 


శీరామాయణ ము 


యోకొన్న వోంాణ - మివ్చెదంగాక 

గ.కయు నేద్బనా - కల్లలాడంగ 1100 
సీవె సూచెదవు వూ - నిన మాట జెలివీ 

యావల నున - నదియె సమ్మతము 

రామౌాభిపే.క కా - రణమైన వస్తు 

సామ గి యిట్లుండ - నరగున నేండు 

భరతుని విలికించి - పట్టంబు గట్టి 
గరిమతోయువరాజుం - గావించు టాకటి 
'రామునింబిలిచి య -_ రణ్య భూములకు 

వేహానివర్యల = 'వేపంబుందాల్స్చి 

యేనుమాచుచు - నుండ నిప్పు డ యోధ్య 
లోననుండంగ నిక - లోకులు నగల 1200 
పనువుట యొక్క_టి - పార్ధివ ! నీవ 

తనకిచ్చు వరములు - తప్పరాదింక 

నీలంబు యశము ర - వీంపు మేవుజుక్ష 

చాల నిల్మ_డ సత్య - సంధుండ వగుము 

సత్యంబు పరలోక - సాధకంబగుట 

(పత్యయలీలగాం - ఒబలుకవే (శ్రుతులు 

“యిచ్చెద ననుము వా - యె త్తక జేలు 

పుచ్చెదనన మోన - పోన్రన కైక” 


ద కై కమాటలకు దళరథుండు కోకించుట :__ 


యనుమాటలకు కాంచి _ నట్టికూ లముల 
తనదు వనులునాంటం - దపియించు నటుల 1210 


అయోధ్యాకాండము 298 


(ఛమసితినొక్కా. ? ను - వ్నంబుంగాంచితినా ? 
అమలినాత్సీయ్య మ - హోధథోగ హేతు 
నానాపడార్గవి - నాళమ్హూా ? 'యేమి 
గానున్నది యో యని - కళవళంబొంది 
చిత్తంబు మజుచి మూ - ర్చిల్‌ యంతం౭జిబి పి 
త_త్రరింపుచుం జెల్విం ఇ దవ్పి[మాన్సడుచు 
'బెబ్బులింగని వాల - భీతి చేంబజుచి 
యుబ్బ లింబడి మృగ - మున్న చందమున 
వాకట్టువడు మహో _ వ్యాళంబు దిత్రి 
(పాకటనిశ్వాస - భంగిరోందుచును 1220 
తా నచేతనుండయి - ధరణిపై (వాల 
థ్‌నుండై యేమియు. - జెలియంగ బేక 
కనలుచుంగోపించి = కన్నుల కెంపు 
జనియింపం దనదై న - జన్నంబు రోసి 
సేకరించుకొని డా = థీణర్టింబు లేని 
యాకైకపై నల్లి - యవనిశుండనియె, 
“ వము రాముడు నీకు - నగ్గానకార్య 

ఆ. 


'మేమిచేసితీ మిట్టు - లేల వావిషము 

చినుకుచు వంశనా - శినినై తి నీవు 

వనిత రామునిజూచి - వనితలంబునకు. 1220 
బొమ్మను త లంపెట్లు = వొడమ పపంబు 
(గ్రుమ్మరింపుచు (తాంచు - కొదమయుంబోలి 

యున్న నిన్నెణుగక - నుంచికి నమ్మి 

యిన్నాళ్లు నతివని - ముంటిలోపలను 

కాసల్యమారుగా - గను నిన్ను రాము: 


294 


శ్రీరామాయణ ము 


డీసెజటుంగండు తమ్ము - లెడనొక్క-నా(డు 
స'లలోకహిత [ప - చారు నాసుతుని 

నకట ! మేకొణంత సే - యంగ నిట్టులంటి 

నతులను సుతుల రా - జ్యమునై న ఏిడుతు 

నతిన | 'వేండిననిత్తు - (పాణంబులై న 1240 
రామునింబాయనే - రను లోక మెల్ల 

సెమంబు రవిలేక _ చెంద నేర్చినను 

జలములు లేకయు - నన్యంబు లురికె 

బలునై న పంటలు - పండనేర్చినను 

కవులావీ. ! (శీరాముం వా గానకయున్న 
నిమిపుంబు[పాణంబు - నిలువ నేరుతున? 

నానాంట సీయెడ - నడచు రాఘవుని 

మానిత హితగుణ - మర్యాద లెల్ల 

నాతోడంజెల్పు దా - నవు నీన్ర పరమ 

పాతకహేతు దు - ర్భాషలాడుదువె ? 225() 
భరతు. డొల్లని వాండె - భామిని ! నాకు 

ధరణికి రాము గ - రను చేసినపుజి 

యతని మేలున కెట్ట - యహి్‌తంబుం దలయ 
మతియింపకుము నన్ను - మని ఇంపు మోవు 

వ్రూని కాపింపు మి - సప్పుడు నాదు (పాణ 

దానంబు నీదు సా - దముల (వాలెదను 

అక్కటా! యీ పిశా - చా వెళబుద్ధి 

(గ్రక్కున నీకు నె- క్కడ నుండివచ్చె ? 

రాజీవనయన ! మా - రఘువంశమునకు 

నీజాడ యపకీ_ర్థి - యేనాండు రాదు 1260 


అయోధ్యాకాండ ము 2995 


అహీత 'మెన్న(డునుం జే - యవు నాకు నీవ్ర 
విహిత మె యూమాట - వినఠరాదు నాకు 
నడవ్హుల "కే నెట్టు - లంపుదు రాము 

బడంతి రాముడు సీకో - భరతుండు వేజా? 
నగరిలో నున్న క - నల నొక్క_రై న 
మగువ రాముని కెగ్షు - మది దలంపుదురె ? 
ఎంచిశే యపవాద - మెవ్వార లైన 

వుంచి వాండను నట్ట - మాటయే కాక 

గురుల శుకరూవచే - కోదండవిద్య 
నరిన్భపాలకుల మ - హా(పదానముల 1270 
దీనుల మనల భ్‌ - _క్తీ నిం దనియించు 
వానికి గీడాడ - వల దెట్టి యడల 

దవముము సత్యమును కృ - తజ్జుత చేర్పు 
శమము నహీంనయు - శ "ర్యంబు “మొదలు 
నానాశుణముల ను - న్నతుండు కానల్యి 
సూనుండు గాన నె - చ్చో నాకు నతండె 
గతిగాక వేళాండు - గతిలేదు నాకు 

వెత లెల్ల మాన్చి చే - వడక రకీంపు 
రాముని కీవ శ - రణ్యవై నాదు 

సేవముంబు వదలక - చేపట్టు వ. 1౨80 
'యేమి కావలసిన - నిత్తుం గహ్షైదుర 

రాము నుండగ నిమ్ము - రాజీవనయన ! ** 
అని పల్కు. దళరథు - నదలించి వక 
యనుకంప తేక యి = ట్లని పల్కెనపుడు, 
“అనఘ! నావలన చే - వాసురయుద్ధ 


గీరామాయణము 


మున వీవు (బతికి యొ - ప్పునె కల్లలాడ? 

మనువంశ నృపులు (సా - మాణేికు లట్టి 

యనఘుల కపకీ_్తి - యయ్యు నీకతన 

పాప మనత్యంబు లా పావనాన్యయముం 

(మోపింపం చేసితీ - పట్టునకు నీవు 1290 
వరములు మునువిచ్చి = వచనంబు దప్పి 

పరిహరించి యఫిర్శ - పరుఃడవై నావు 

రాజర్షి వరులు "నీ - రము మోవీ పలుక 

చేజాడ ను_త్తరం - విత్తువో నీవు ? 

పోనిము తనేమి * - బాొంకితి ననుము 

చాన నేవిగొాజంత - తలంతు వామోంద 

త్యాగియె శిబి కపో - త నిమి_త్తముగను 

డేకు మేను వేం - డిన నిచ్చెమున్ను 

అంధకులైై న mw హ్మణునకు "తానె 

యంధుడొచు నలర్కు_ - డశ్స్వులొనంగ 1800 
నీశాకరము దప్పు - చే పొలిమేర? 

యోారాజ ! నీతప్పు - లొకరు దీర్చెదర ? 

యిచ్చే నట్టి oa ఎ యెంచి నద్దతికి 

నిచ్చెన యగు సత్య = సిరతిం £ కొనుము 

నీవ్ర బొంకెద నన్న - నిజమతిం జేసి 

నీవంశ నియవుంబు - నిలపక మూన 

కొడుకు. బట్టము గట్టి = కూరిమి గలుగు 

పడయతిః గానల్యం - చేపట్టి దబ్బ అుకు 

నొడిగట్టి నాకు ధ - రో శ్ర జేళములు 

ఏిడునక పలికిన = విడువ నా(పకీన 1810 


అయాధ్యాకాండము 297 


రాము బట్టము గట్ట - రాజనవృ క్రీం 

దా మోజు కొనలు - తరి చూచి పోయి 
చేతులు ముగిచి కె - ల్సి యడంగి యుండి 
జీత్‌ంబు వేడి గా - సిలు నంతకన్న 
తణములో గరళభ - తుణముంగాపంచి 
తృణమాత్రముగ వెత - దీజీపోవుటయె 
మేలు మాభరతుని - మోదటి యాన 
బాలు నీతోడి నం - నర్లంబూ6 దనకు ** 

అని య్మాగహాంబు చే - నతీఘోరమైన 

తన పాణ నదృళుండా" - తనయుని మోంద 1820 
నాననెట్టిన వజ - హతింబలె మేను 
(మానుపడంగ నా = త్‌ మూర్ష్చిల్లి 
యవనిమై బడి మాట - లాడక యండి 
యవనీశ్వరుండు ధై - ర్యసహాయుం డగుచు 
గోరలూడ్చిన బున = కొట్టు నర్పంబు 

మేర * యీక్రైక యే - మిటి కిట్టులయ్యె ? 
యివ్వతె చెప్పెరా - యీబుద్ద్ధి దీని 

కివ్వేళ నేమియు - నెజుంగ లేదయ్యా 
దయ్యెంబు సోల౭కనో - త నయద్భృష్థంబు 
పయ్య్యాడి దీని నె - పంబైన యదియొ ” 1880 
అని తెలో నొంది తా - నాకై కంజూచి 
మనుజ నాయకుడు |క్ష-మ గలి నిట్టులనియె, 
“పడుచు దనంబుచే - భామిని ! నీవ్రు 
చెడుబుద్ధి యెవ్య తె - చ నేర్చినావొ 
భరతునికిని నాకుం = (బజలకు సేమ 


295 


కీ రామాయణము 


మర లేక కావింప - నాఠించె చేని 
మాను మో పలుకు సి - మాట చేధరణి 
'తాచేలునే భర - త కుమారకుండు ? 
రాముని కన్నం దీ - అని అతా న్‌ 
మైమించె చేని నీవ - డిగిన వరము 1840 
హితవమని నావుది - నెంచి కారుణ్య 
మతికయించి భయంక' - రారణ్యములకు( 
సుని తవుము గ = పు శ వొంక డనలో 
నమ్బాటకు వవర్ష ఎం యైన రాసున్రుని 
“మొగ మెటు మూతును - ముచ్చట మంత్రు 
mg 

లనగ్గు వారితోందెల్సి = యందటబు వినగ 
రాముంజేసెద యువ - రాజు నేనన్న 
యావముతి కిపులచే - హాతమెన యట 

a= తు 
బలము బో విడిచిన - వగదిం బోవిడిచి 
తలపులో నిట్టి యు - త్పవము చూడం? 1850 
వచ్చు దిక్కుల రాచ - వారలు తోడ 
యిచ్చటి పెద్దల - నిందణితోడ 
రాముని మీద నే - రంజేమి యనిన 
చేమనీ యు తర = మో నేర్ప వాండ 

నం 

నీమాట చేత వ - న్మీప చేశముల 
రాము బొమ్మనుట ధ - రము సత్యమైన 
పట్టంబు గద లం పట్ట నేనన్న 


యట్టమాటల సత్య లా మై పోవకున్న 


కాసల్యంజేరి య్‌ - గతి మోముజూతు ? 1860 


అయాభ్యాకాండము 299 


నాసాధ్వి గుణము నీ - వరయ కున్నా నె 
పరిచర్య లొనరించు = పట్టున దాసి 
యొరిమె నెచ్చెలి లాల - నోపడారములం 
బడకల నలరించు - పట్టున వేశ్య 

కడు నగ్నిహో_తాది - కములందు పత్ని 
సోదరి మేలు రాం - జూచు కార్యముల 
నాదు మెచ్చగు భోజ - నములందు: దల్లి 
యాలో చనము లందు - ననురూప భర్గ 
వీఅంబులందు నా - చేయూంతకోల 1870 
పలుకు లెల్ల [పియంబె - పలుకు నాకెపుడు 
తలపు లెల్ల హితంబె - తలంచు నాకెజకు 
రాముని బాసి యో - రదు నన్ను బోలి 
యా మానవతి నెట్టు - లార్హిం బాల్వజతు 
రోగికి పథ్యంబు -- రుచియింప నటుల 

యా గుణవతి నెంచ - నైతి నీకొజకు 
చెఖుంగక నిన్నునే - నిజుపెంపు చేసి 
పరమ పతివ్రతా - భరణమైనట్టి 

కౌనల్య నరసేయు - కలుప. మోరీతి 
నాసన్నదుఃఖమై అలు యనుభూతమ య్య 1880 
వనికి రాముని బంపు - వార్త డావినిన - 
తనమడి నేముని - తలచు సుమిత్ర 1 
వనభూములకు రఘు - వళుం జేలజూఛి 
తనపాటు గాంచి నీ - తావధూమణియు 
పాూామవంతమునం బతి = నెడవాసి యా 


00 


[శీ రామాయణము 
దమకిం-చు కిన్నర - తదణియుంబోలి 
యెంత చింతిల్లునో! లా యవ్వ రూ-రార్తు 
రింతేల ? [శీరాము - నెడ బాసి నప్రుడ 
తనమేన. (చాణముల్‌ - తేడవుగానుండ 
వనుమవూనచేల ? నీ - వా తరువాత 1890 


భరతుని బిలివించి - పట్టంబుంగట్టి 

ధరణి వాలి3న్రు పా - తకురాల వగుచు 

కానక విషముతో? - గలయు మద్యంబు 

పానంబు చేసి యా - పద నొందురీతి 

యాలుగా యని నమ్మి - య పమృత్యు వై హ్‌ 

పోలని నీతోడి - ఫొందు చేసితిని 

కపటగీతమున మె - కంబు వంచించు 

నిపుణత చేత లే - నియ పూయుక త్తి 

కె వడి నీవు చ - క్క_ని మాటలాడి 

యీావేళ. జెటిచితి - వినవంళ మెల్ల 1400 
కలు[దావు విప్రుని - గతిం గన్న కొడుకు 

ములుచనై నీకు న = ముక పోవునన్ను 

నొకరెన దిట్టక = యుందురో! రాము 

డొకరికిం గాని వాం - డో! యిట్లు వలుక 

తన పురాకృత దురి - తంబుల వేత 

తనుం గట్టుటకు (తాళ్లు - 'తాందెచ్చినట్టు 

చెడంగోరి నిన్ను బె - చ్చితి. 'బెండ్లి యాడి 

పడ బాలుడు పాము - బట్టినయట్లు 

పాపాతుండగు నాకు - బట్టియె రాము. 

డాపదలనుం జెంది - హక. గావలసె 1410 


అయాధ్యా కాండము §ీ01 


యాలిమాటలు విని = యధముం౭ై (బదుకు 
(బాలుమాలె నటంచు. - బలుకరే నన్ను 
మున్న (చేసితిని రా - ముని. బెండ్లి వీత 
చిన్నారి పాయంవు - సిగ్గరి ఫది 

నింత చింతల ముంచి = యీూపాటు వజప 
నింతి ! నీకును నాకు - చేగతు ల్లలవొ ? 
అడవికిం బిల్పీ పా - మని పల్క_ నవుజె 
గడిమైన నిల్వం డి- క్కడ రఘూద్వహుండు 
అందుకు నేంబోవ - ననులగదా |! రాము. 
జెందు నంకటి పుణ్య - మేను సేయుదు నె ? 1420 
అటుకైన నంతోప - మంది యేనుందు 
నటువంటి వాండు గా - డా కుమారకు(డు 
(బదికింపండే నాదు - పల్కు. మోజీనను 
హృదయ వర్తన మాతం - డెజటులసకేలాంగు | 
అపవాదముల కోర్వ - వసువులు మేన 

నపుడు మావారల - నందజు నీవ్ర 

యెమేమి సేయంగా - నెంచి తోం దాను 
రాముండు సెడవాయ - రవుణి కౌసల్య 
కోకవారాశిలో = సుడి నొనుచుండ 

సీకడ చూచి స - హింపంగవేక 1480 
ననుగమనము సేయు - నపుడు సుమి[త 
తనయుల మువ్వురిం - దమ్ముమువ్వురను 

యిన్ని యా_ధ్ధల ముంచి - యిలయేలు మోవు 
కన్నబిడ్డండు నీవు - నైక నెమ దిని 

నాచేత సాయ(గ - నందను చేత 


$02 


శీరామాయణము 


నేచి వన్నియ శెక్కు_ - ని వ్యూకు కులము 
చెటుపుమ నీమాట - చేసి నైన 

భరతునిచే గొల్లం - బరలోకవిధులు 
పగదాయు మహకీక్సి - పాలైతి నిట్టి 

మగువ చేపట్టి సీ = మది గానజైతి 1440 
రాము డశ్వముల పై - రథముల మంద 
సామజంబుల నెక్కి. - చనువా(డు నేండు 
పాదదారంబున! - [బబల కంటకిత 
పాదపావృత వన్‌ - పర్వతావనుల 
వసియించు నెట్టు ! సు - వారంబు వారు 
పొనణ వండిన వంట - భుజియించువా (డు 
కందమూాల సలాది - కములు సేఏంచి 
యందు'నే [క్రియ దృష్టు ౯ - డయ్యెడువాండు 1 
"కాహోయములను వ - ల్క_లముల మాని 
చేషంబుతో నెట్లు - విహరింసంజూలు ? 1450 
పజప్రుల మో(దటం - బవళించు భోగ 

పటిపై న తృణశయ్యం - బవళించు నెట్లు ? 
చరం్యద్రశాలికల ని - చ్చల నుండు రామ 
చం[దుండే గతి పర్ణ = శొాలలనుండు 
చేమంచు బల్కి_తి - ఏవేండిపల్కు 
లేమానవులును న - హింతు రే వినిన? 
కామినులందరు - క రినాత్ములనుట 
యిీామేర తలదాంశి - యిక సరివచ్చె 
రాము'నేబాయు కౌ - రణమున సుతుల 


ముతా వె వక అబు సా ఇ ల. అటో తి. ఒం ళ్‌ ్త్ర 


అయోభ్యాకాండము 808 


వతులం గ్లైనొన రెందు - పడతులు. నీదు 
కతనచే నిలకెల్ల - కట్టడయ య్యు 

మగువ! జయంతస - మాను శృంగార 
ముగ నిపుడలరు రా - మునిం జూచిజూచి 
యడపికిం బొమ్మని - నల మున్న మేన 
విడువకున్న వి (పాణ - ఏతతి జూచితి ? 
వానలు గుదియించు - వానవుందాసి 
ఛానునితోం నెడ - బాసి లోకముల 
వ్యాపారమది (ధు - వంబెన నౌంగాక 
నోపన్ర మేనిలో - నుండ బాణములు 1470 
“రాము. బాసిన నీ ధ - శాజనావళికి 

నీచుర నాచంద - మెజింగింసనేల ? 

'నేండేల తునియరో - నీ నాల్క-యిట్టి 

వేడి పల్కులు పల్క- - వినరాని వెల్ల 
యెలనాం౫ ! యొమియు - నెజులుని రాము 
జలపట్టి వెతంబెట్ట - సమకట్టినావు 

నీవెటు వోయిన - చేమిట్టులై న 

నీవేల మారాము - నికి దాయనసై తి 
కులమెల్ల 6 జెజుచా నీ _ కు హితంబు చేసి 
కులదీపకుది రాము - గొదవ సేయుదునె? 1480 
యోాక త్తి మోంది సా - మేల? నీవేల ? 

స్‌ కీడుబుద్య ల = న్నియు నిన్నముంచె 
విడిచితి నింక నిన్ను - -వేండితి వేని 

విడుతు (శూబంములైన - విడువ రాఘనుని 
యేల? నీకీ చలం - బీబుద్ధి మాని 


804 


శీరామాయ ణము 


శాల ! మూయందు. గృ - పాదృమ్రీ యునిచి 

కోపంబు మౌని నా - కొబకు నీత పు 

సై పుము మదిలోం్యబ - నన్నతనొంది 

నాయాన నడువుము - నాయాన యిత్తు 

నీయాన వేండిన - నీదు కోరికలు ** 1490 


==; దశరథుడు నంతాపమును బొంది శోకించుట = 


అనికై కపదముల _ యండం (బణాను 

మొనరించి దీనుని - యోజ నెవరు 

లెమ్మను వారలు = లేక దుఃఖమున 

సామ్ముసిల్లుచును వ = సుంధర మోద 

చేరు పుణ్యంబులు - చెడి దివినుండి 

యాయెడం బడిన య - యాకియుంబోలి 

[వాలిన ధర్మాల = వాలు భూపాొలు 

నా లోలనయన మొ - యస్టిన సేదందేణ్సి 

వరము లంత: దలంచి - వసుధ పెం బొరలు 

శిరమె_త్తి తొడలపై. - జేర్చియూరార్చి 1500 


కలీశాహాతునిం బట్టే - కొొబివులుం జూడు 
పొలుపున (కైక 'తెం - పున నిట్టులనియె, 
“ నూనృతవాదివి - శూరవర్యు డవు 
మానవీయుండన్ర - మానువ. నిధివి 

కల్ల లాడవు నాదు - గారాబు పాణ 
వల్లభుండను దృఢ - [వతుండ వేలయ్య + 
యిచ్చెద నను వరం - బివ్త న్న వెగ 
నిచ్చితి ననక సీ - విన్ని చేరుపులు 


అయాధ్యాకాండ ము 


న్యాయ నిహ్వురములు = నయగావి వనగలం 
చేయుచు నన్ను వం - చింపం జూచెదవు 
యిచ్చెదవో "లేదా - యిణక నొక్క_మాట 
యుచ్చరింవుండు "రాము. - డున్నాండు నికు 
కాసల్టు యున్నది - కడమ వాల? 
వీసాలు చాలించి - వినం బల్కులెడనిన 
విని మహీపతి కోప - విప్వోలుండగు-చు 
కనలుచు కై కేయి. - గాంచి యిట్లనియె. 
“సుందరి ! యొక రాత - సుండు మాతల్లి 
బొందు నప్పుడు నీవు లా బుక్రితిగాన 
నిజము కై కయ విభు - సికిం బుట్టప్‌వు 
సుజనుం ఇజాతడు నిన్ను - వరాడంగ రాటు 
కైకేయి! యమరలో - కమునకు నే 
నాకడ నున్న వు - జ్యాత్ములందజును 
లత్ఫుణా|గజుం గుశ - లంబు వండినను 
వతు లేశుణ ! - మేమి వఠ్కెడువాండ ? 
తాళుదు చరీతి - తపములు చేసి? 

చాల దక్షణ లిచ్చి - నవనంబు నెల్ల 
"కావించి కడపటం - గన్నట్ట కొడుకు 
జీవన నీకొలు = కేం చబాయనే రు 
దారణశె "ర్యు జి = తకోధు మిగుల 
నూరొన్రుగలవాని - నుత్చల శా్ఫ్టాము. 
గమలపకాఠు రా - కాచం[దవదను 
నమలిన మానను - నాజానుబాహుం 
గరుణ్తాభిరాము జ - ౫ జ్ఞైనా ధారుం 


జక 


1510 


1520 


1580 


806 


శీరామాయణము 


బరముపానను నీతీ - పఠ సత్యనంధు 

రాముని కనుబోల - పాణముల్‌ చనక 

యామేన నిండాక - యెనసియున్న ఫుడె 

యెమేమి చూతునో -.యేల "వం చెదవు ! 

ఎామావథీ, ! లోకాప - వాదంబు తనకు 
బాలించవే”ియని - చాల శోకమున 

నాలిమాటబకు లో - నై విలవీించ 1540 


జనపతి కవసాన - నవయంబు వచ్చె 

నని తెల్పుగలిం |గుంకె - నర్క_బింబంబు, 
దశరథు చి_త్తవృ - త్తము ధా(తికెల్ల 

విశదమా కంణిం బ - ర్వెను తిమిరంబు 

సాం[దక శౌవిలా - సముల నంపూర్ల 
చంద్రుందెచ్చియు - 'రామచం[దు6. దలంపు 
జనపతి యాహ్లాద - సహితుండు గాక 

మనసును నత్యంబు - మల్లుటోరాడ 
'వెడవుతిమై మిన్ను - విజీగి మై (బడిన 

వడుపున నేవియు - వాకోన తేక 1550 
దిక్కులు గగనంబు. - చేజికన్షానుచు. 
గక్కనంబున రోగి - గతి నారటించి 

ర ఓరా్రీ ! నీన్చ మా _ యూ౭లోందెల్ల 

వారకి ట్టుండంగ - వలె జుమీ '” యనుచు 
గరమి_ల్తి (మొక్కు_చు - “కై కేయి! మొగము 
పరమపాత కము మా - పకుమో *” యటంచ్చు 
దీనుండై ల్‌ చిత్తంబు. - (దిప్పవే జాలియ |! 
చానోపఫ” ననుచు నం - జలి ఘటింపుచును 


అయోధ్యాకాండము లీ07 


“ దయంజూడు మిది యాడి - తప్పుటల్‌ గాడే 
నియతితోం గాల్వులో - ని జనంబు లెల్ల 1560 
వినంబల్కు_. నభి పేక - వృత్తాంత మెంత 
యనుమానమగునేని - యప్పగించెదను 

రాముని చరణసా - రసయుగంబులకు 

నోమానవతీ ! నీవె _ యునువు రాజ్యమున 

కాదేని రాము ని - క్క_డి నుండనిచ్చి 

నీదు పుత్రకునై న - నిలువుపట్టమున 

నటులై న సంతోప - మంచడెద వీవు 

కిటుకు లన్ని యు. దిటు = క్రీద్రి చేకూరు ** 

అని కరంబుల వాల = నదలించి (తోచు 

వనిత యీసున మహీ - వరుండు మూర్చిల్లి 1570 
(కమ్మ నిలంబడి - కాలునుంగేలు 

నేమ్మేనుం గదలింప - నేరక యుండి 

మందర నమ్మాము = మాడి న్వు వల్లి 

అందంట వికసిల్లి = యలులంబోవమింప 

ఆవేళ వై తాళి - శావళి వచ్చి 

భావించి గీత్మప - బంధవై ఖరుల 

“ తెలవాణ! దశరథా - ధిప |! మేలుకొనుము 
కొలువిమ్ము రాజన్య - కో టికి నెల్ల 

పట్టి 'రామునింగట్టు - పట్ట మోా| పొద్దు 

పట్టయినాను వే _ భనముల కెల్ల” 1580 
అనువాది మౌస్పి హా - సాభినయంబు 

జనపతి జేసి వి - పాదంబు తోడం 


లి08 శీరామాయణ ము 


దరి వేని యట్టి చిం - తొనాగరమునం 
బొరలుచోం దపనుండు - బొడమె తూబజువున, 


అజా ఏ రాజు రామునడవికిం బంప సిశ్చయించుట ప 


అప్పుడు కై కేయి - యవనీశుం మాచి 
“ఒప్పునే యధిప! నీ - వొనణితీ నన్న 
వరము లే నడిగిన - వసుధవపై నిట్లు 
పార్లలు-చు సత్యంబు యా బోక డ పెట్టి 

లేవక కులమున - లేని లోభమున 
నీన్రండవచ్చు నే - యింతమ ర్యాద 1590 
'యేలతప్పెదు ? సత్య ఆ మేం ముఖ్య ధర్మ 
మాలింపవే పెద్ద - లాడుకొనంగ 

నత్యంబె (బవ్మాంబు లా సత్యం బె (శుతులు 
స శ్యంబులో నిల్చి - సక లధర్మములు 
కావున నీవు నా - కతన మీలొంది 
సావరంబు లొనంగి - నయశాలి వగుము 
మాట లేమిటికి * ము - మాటికి నీక 
చాటిచెప్పెదసు నీ - చందంబుదూచి 

సీను చూచుచునుండ - నేండె (పాణములు 
నీవశంబులో్డ జేసి - నిన్ను మెప్పింతు 1600 
పొమ్మోవు నాబుణం - బున మెచ్చి మెచ్చి 
యిమ్మాన్న నీయక - యిందందుంగాక * 
యని తూలవోనాడ్ర - నమ్మాహామహుండు 
తనదైన సత్యంబు - దా'మెన తాళ్ల 
వై_వడి తను నంటం - గట్టి వామనుని 


అయాధ్యాకాండ ము §09 


నైవసంబయి బలి - గట్టు వడ్లట్లు 

చేముయనన లేక - యెంత లేదనుచు 

నామాటంబలుక స - మధ్ధండుగాక 
చంచలహృదయుండు - సత్యాపబేశ 

వంచితాత్మ్మకుండు వి - నర్ణముఖిండు 1610 
నై కాండిమాంకుతో - ననడు హంబున్న 

జోకం దప్పించుకో - చొ చ్పేమిలేక 

యతిశయదుఃఖంబు = నంది యాధర్మ 

రతుం డిట్టులని య నా - రమణి దిశీంచి, 

స అన్ని సాఖీ గ౮జెండ్ల = యూడిన నిన్ను 

నగ్నీలగాగిన చని = యటులం చేవిడుతు ? 

భరతుని నిట మున్న - పారవై చితిని 

హరిహరి ! యంత సా - హనము ఛచేసితిమి 

అల వసిషూదు లీ _ యభిపేశకమునకుం 

బిలువ వత్తురు రవి - బీరెండ గాసె 1620 
అభికపేకవస్తు న - మ_స్తసామఃగి 

నభిమానధనుండు - నా య్మగనందనుండు 

శాముండు పిడ నుత్త - ర|క్రియల్‌ దనకు 

జేమించి కామించు - నీపూన్మి_చేత 

ఆ రాము భాగ్య మి - ట్లగుటకు బొక్క 

ఫౌరుల శకోకమేం - బరికింపంజూల * 

ననునంత [పొద్దు జా - మయ్యె నవ్వేళ 

కినిసి కై శేయి శం - కింపక పలికె, 

“ అనఘ ! విష్మపాయ - మైన యామాట 

యననేల నా హ్పూద - యము భూచుకొజకు 1680 


810 


శీ రామాయణము 


నిక్క_డికినిం బల్బి - యేం జూచుచుండం 
[గక్కు న రాముని - గానల కనుపు 

భరతుని 6 విలివించి - పట్టంబుగ ట్రం 

గరుణించి ముద యుం - గరమిమ్ము నాకు 
పగద్‌ర్పు మును వండి పలుకు గర్ల్హ ముల 
బొగ లెచ్చ ములుకుల - బొడిచినం గరలు 
తురగంబు గతిం గైక - తోం దొటుపడు మ 
నరపతి చాల డై - న్యముననిట్లని యె, 

“ఏల యిట్లా డెద - వేనోర్వంజూలం 

జాలు మన్నింపు మ - జ్ఞానంబు గ్గప్పు 1640 
శెలివియు దప్పె చెం - కే సామ సిలుచు 
నిలువ నేరదు మేను - నిమిషమా(తంబు 
మారాము(జూడంగ - మనసయ్యి నిపుడు 
సూజి వాకొనకు మీ - మియు నింకమోా(ద 
అనుచు గన్నులు మూసి - యంతరంగంబు 
తన యధీనము గాక - తలంకుచున్నంత 
యరుణోదయమునంది - యల వసిహ్థుండు 
సరయువునకు నేంగి - స్నానం బొనర్గి 

నందణు శిష్యులు బా నభిప.కవస్తు 
బృందంబుతోడ నం - (పీతి నేతే5 1650 
సుందరాలంకార = కోళీతంబగుచు. 
బృంజారకపురంబు - పెంపు రెట్టించు 
నగరంబు సొచ్చి యా - నరనాథచం[ద్రు 
నగరు |పవేశించి - నాల్దువాకిళ్లు 

చొచ్చి పోవ సుమంతుం - జూచి “ మేమిటకు 


అయోభ్యాకాండము 911 


వచ్చినామని తల్ఫ = వలయు రాజునకు 

గంగోదకంబు సా - గరతిర్థములును 

బంగరుకుండల6 - బభ్రయుంచితిమి 

పావనంబగు నుదుం - బరపీఠమిపుడు 

గావించియున్నది - కనకానన స. 1660 
నానావిభముల ధా - నములు గంధాశు 
'తానూనమాల్యాంబ - రాభరణములు 

కన్నియ లెనమం[డు - గంభేభ మొకటి 

యున్నత తురగంబు - లొకనాల్దుగట్టు 

నరదంబు ఖడ్డ బా - కాననాస్ర్రములు 
వరవాద్యనిచయంబు _ వ 
హోమపదార్గంబు - లు త్తమాళ్యంబు 

(నీమాజు నవరత్న - సింహాసనంబు 

ధవళాతపతంబు - తపనీయకలశ 

నివహముల్‌ భూషణా - నిత వృవభంబు 1670 
నుభయచామరములు - నుచిత పట్లంబు 
శుభకరంబులగు ప - శఈులు మృగంబులును 

ఆన్రలు బుతిగజు లా లాచార్యనరులు 

భూవరులు నమాత్య = ప్రంగపుల్‌ భటులు 

వార కావి నులును - నర్తకుల్‌ నటులు 

పౌరులు మున్నుగాం - బట్టాభి సాక - 

వరవై భవమువూడ - వలసి నమ స్హ 

వరవ స్తువులతోడ - వచ్చియందణును 

కాది యున్నారు వే - గమ దశరధుని 

మా చంగటికిం బల్వు - మా” యని పనుప 1680 


ప్‌ 9 


శీరామాయణము 


ఆ సుమం[త్రుండు రాజు - నఖినుతింవుచును 
భూసురవృుద్దు నా - వ్లుని జోడుగూడి 
యిదున్చరుగా లోని - శకేంగి యా యంతి 
పురము వాకిలి దూరి - వోవుచునుండ 
వారలు నంత ప - వార్థ డేల్పంగ 
నారాజు నన్నిధి - కరుగుట నెజీంగి 

వాకిట గొల్లలు - వలదని నిలుప 

రాక యూరక యుండ - రాజు చెంగటికి 
నచ్చి మిక్కిలి దుర = వస్థచే నునికి 
యిచ్చలో నేమియు - నెజుంగక సౌఖ్య 1690 
పరవశుం డగుటలా - భావించి చేర 

నరిగి * ఓభానువం - శాంభోధిచం(ద్ర ! 
థాతను నిగమముల్‌ - ధరణేధరారి 
మాతలియును నంకు - మాలియు శోశియు 
వసుధను 'మేుల్కొ_ల్పు - వైఖరి మేము 
వసుధేశ ! మోాని్మిద - వారింపవలసె 

చే౭తి మిటకొల్వు - సింగార మగుండు 
తీరుపుం. డిక నామ - తీర్థాదికములు 
'మేరువుసై నుండు - మిహిరునిం బోలి 
EX డుజ్వలరత్న - సింహోాసనంబు 1700 
చం[ద్రసూర్యులు రుద - శమన కు శేరు 
లిండాగ్ని వరుణాదు - లేవేళ నీకు 
జయమంగళంబులు - సమకూర్చం గలరు 
రయము మణ లేచి - రావయ్య నీవు 
మోకను వూకును - మేదినికెల్ల 


అయాధ్యాకాండము శ్రి18 


(పాకట శోభన - [ప్రభవ మెనట్టి 

యీారాి గడలేరు - నికు డుదయించి 

చేరెను నంకల్ప - సిద్ధి వానరము 

అభిపే.క సావగి - యాయత మయ్యె 

విభవ నంపన్నమైొ - వెలసె నయోధ్య 1710 
చేరియున్నారు వ - సిడి మునులు 

(శ్రీరామవట్టాభి = పేకంబు చూడ 

యెదు రెదురులు చూచి - యొల్లవారలును 

మదిలోన నానంద - మన్ను లై నారు 

రవిలీని దినము సా - రధి లేనిరథము 

కవిలేనికీ రి యం - కము నేనిపోటు 

(పతిలేని వాదు త్రీ _ ర్పరిలేనిసేన 

ధృతిలేని తెగువ కూ - రిమిలేని చెలిమి 

దొర లేనిసీమ చం - (ద్రుండు 'లేనిరాి 

త8౬'బేని నంధ్యమం - (తము లేని జపము 1720 
నతి లేని గృహము వా - ననలేని పువ్వు 

భృతి లేని కొలువు కో - యిలలేని వనము 

(శుతిలెని పాట భూ - వలులేని కోట 

కత లేని రచన ని - ల్క_డలేని మాట 

యెల్ల డ వృథయెన - యెన్ని క గాక 

యెల్ల వారలు గూడి - మేమిటివారు ? 

విచ్చేయుండ *” నిపల్క_ - విని విననట్టు 

యిచ్చలోందన కేన - మినువుడి గాల 

కనువిచ్చి ఆరాజు క = గ్రలమైన యా ర్తి 

మునింగి “యాయి! సుమంత = మొదట నామనసు 1780 


క్రీ]4 


మిగుల నొచ్చినది యా - మీదట నీవు 
పగబానివతె బాడి - వాణముల్‌ మేను 
నాఃట చేసిన రీతి - నామదినొవ్య 
మాటలాడెదవేల ? - మానుమో ” వనిన 
గజగజ వడంగి నె - స్కకు వెనక్క- వచ్చి 
బుజముల చేతులు - పొదువుక 'ముదిగి 
యున్నచో నై శేయి - “భీయి సుమం|త! 
నిన్నట నుండియు - నిద్దుర లేక 

సంతోవమున వేగు - జాము పర్యంత 
మెంతయు వేగించి - యింతకు మునువ 1740 
నిదించు కతమున - నిను నొవ్వంబలిశె 
భ్మదాత్ళు మనరామ - భ్మదు నిచ్చటికిం 
బిలివింపు చూడంగం - (బియమయ్యె నాకు 
నలలిత మంగళా _ చారసంపన్ను 

నిప్పుడె తోడి తె _ 'మ్మేల తామనము 
తప్పకుండంగ ముహూ _ _రము పంవవలయు. 
బొమ్మన్న నంతోవ = మున నాతండరసి 
కమ్ముక జను లెల్ల యు (క్ర ౦ందుగాజయాడ 

వనధి తరంగముల్‌ - వడిం ద్రోచివచ్చు 
ననుపమం'బై న మ - హోమిన మనంగ 1650 
సందడి. (దోయుచు! = జని రఘుఏీఠు 
మందిరంబునకు సు - మంతుండు రాంగ 
సదుర వసిష్టుండు - నెల్ల రాజులునుం 

గదిసి *సుమం[త! యె - క్క_డకు నేంగెదన్చు 
అభిపేకవ స్తువు - లన్నియుంగూర్చి 


అ యో ఛ్యూకాండము 815 
ఏభుని యాగము నందు - వీక్షించి మేము 
కాచియుండంగది = స్దననీవు మము ఆ 
చూచియుం జూడక - జుణిల్‌ వోయినను 
మామనవులు చెల్ప - వుతివేజణా యొవ్వ 
రే-కీర మాకొల్యు - లెక్క. రాజునకు *” 1760 
అనిన సుమం[ తు. డ్‌ = టన యె i మోరెబ్ల 
ఘనులు పూజ్యులు రాజుం - గారికి నగుట 
యెజతుగుమురాముని - నిచటికిం బిల్వ 
నరుగుము నీవన్న - నమ్ముహే విభుని 
ఆనతిం జనియెటద - వైన నేమయ్యె 
గానిండు పోయిమో - (క్రమము "దెల్పదను*ి 
అనిగిణుక్కు.న వార - లనుపంగ వముజులి 
చని శేకయతనూజ - నదనంబుచేరి 
రాజుమంచము పె కు - రాడంబుచెంత 
రాజిల్లు పట్టు తె - రయ వెలిగాయ i779 
నుండి తన్నెతింగించి = “ యోనుహీనాథ |! 
మండలాధిపులును - మానిఫ్రుంగవులు 
పనిపూని నీ విన్న - పము సేయుమనిరి 
చనువాని నరికట్ట - నందడింవుచును 
నందజి తోనేవి - యందు” నటన్న 
యందుకు దశరథం - డతోనికిట్లనియె, 

“ బామునిం నోడిలే - రల నేము పనుప 

ఆమాట మజచినీ - వటువోయివచ్చి 

బనికిమూల్‌న వారి - పలుకులు డెల్ప 

పనిపూని యిటకు రాం - బరగు చేసీవ్ర? 1780 


816 


కీ రామాయణము 


'యేలవచ్చిలతివి ? ప్రా = మిక నైన రాము 
పాలికి శామసిం - పక పోయి వీలిచి 

తొడి తెమ్ము వాకిటి - దొరలు నిన్నేమి 
యడిగిన వచ్చెద - మని పల్కి. రనుము 
వొమ్మున ” నగరు గొ - బ్బున నిర్షమించి 
యమ్మం త్రివరుం డయో - ధ్యా రాజవిథి 
రామునిమేలు వా - రలు గుముల్‌ గూడి 
'యేమేరంజూచఛిన - నితరముల్‌ మజుచి 
పలుకు నానాజన - భాషణంబులకు 
నలదచు రాము గ - హాము చేరంభోయి 1790 
పసిడి హాజార ము - ప్పరిగ లుజి త్ర 

వనన వితానముల్‌ - వ[జాలపలక 

రాకట్టు నేలలు - రంగవల్లికలు 

దాకొన్న యపరంజి - తలుపులు మణుల 
గోడలు పగడంపు - కొణిలాలుం శెలని 
క్రీడాశుకీ హంస - శేకినీ (వజము 

కదళికా [కము కేతు - కాండ [పకాండ 
నదమల _స్తంభ రా - జన్మండపములం 
గర్పూర కౌశుకా - గరుధూపములును 
దర్సణమాలికాం - తర బొమరములు 1800 
బాంసేయ మల్లికా - సరదివ్యగంధ 
కంపదలుం గ ల్లు - నదనంబు. జొచ్చి 
కానుకల్‌ పూనియీ - కడగాచియున్న 
సానాజనములు మ - న్ననం ేజిజూచి 
తనుంగని లేచి వా - _స్థంబులు మొగుచు 


అయాధభ్యాకాండము వ్ర? 


జన పాలకుల6 దగు - సరణిమైం కొనుచు. 

గవునీయ పరతా - కరమయి(మోాల 

నమరు శ|తుంజయ - మనుభ|ద గజము 

భావించి చతురంగ - బలములు బలసి 

[(తోవయీయక యుండ - (తోపు (దోపులను 1810 
వచ్చి డానీకుబ్ద - వామ నాంతరముం 

జొచ్చి (పాంతజిక మై యు చుట్టాలగుంపు 

ముదునళ్ల సావడి - మొగదల నిలిచి 

చదురాలి నెగ్షడి - నకియ రప్పించ 

తనరాక వివరించు - తజినదిపోయి 

వనజలోచను దీన - వత్సలు రాము 

వీతాస మేతు నీ = క్నీంచి తెల్పుటయు 

నాతలోదరి చేత - నతని రక్వింపం 

దావచ్చియదుట. (బ- ధాన వపర్యుండు 

రావణహరణకా - రణమైన వాని 1820 
జాటీనసిక మోా౭ది - నంపలా సరులు 

సూరెల వలపు ల - చ్చుగ నిచ్చువాని 
అక్క-జంబగుచు ఘు - మని తావు లీను 

చెక్కులు జవ్వాది - చిన్నెలవాని 

వీతకాంగిట నంటి - చెదజు నెమ్మేనం 

జూతిన కుంకువు - సవరణవాని 

నున్నని వీడెంపు - నును గెంపుమోవి 
'జెన్నుమాజీనయట్టి - చిజునవ్వువాని 

సడలని కరుణార - సన (పవావాములం 

కడవోని నె _తృమ్మి - కన్లవవాని క880 


818 


TU రావహాొాయణము 


మగువల హో స్తచా - వర మారుతముల 

డగ నసియాడుకుం - తలములవాని 

భరణి తనూజ యం - దములైన తొడల 

జరణ పద్భుంబులు = వాంచినవాచి 

బంగరు మంచము - వై తలగడను 

శృంగారముగ 'మేనుం - జేర్చినవాని 

నుడిగప్రుం జెలియిచ్చు = నొనపరియారకు 

మడుపునశై కేలు - మలచినవాని 

వెలందియొక్క_ కె వంతు - విధమున భాడు 

జిలీవిలి పాటలు - చెవినానువాని 1840 
వలకౌప్పు సుఖపార - వళ్యత నిదుర 

మెలకువ నటమున్న - మేల్క_ను వాని 

చి_తాస మేతుండై - 'చెలువౌందు కుముద 

మిత్రు తేజంబున - మించినవాని 

క్రీరామచందు నీ - కించి రమ్మనంగ 

చేరిశంగట నిల్చి - చేతులు మొగిచి 

“ జలజాత నయన ! కౌ - సల్యా కుమార 

యిలపతి శై శేయి - యింటిలోనుండి 

"రాముని. వీలుచుక - రమ్మని బనిచె 

నామాముచూచి వి - న్నపము చేశిలిని 1850 


"వేగ మోరచటికి - విచ్చేయుం డనిని"* 
సాససణనాలి వా - కర్ణము లాదడించి 
యయ్యొుడ లేచి న్‌ _ య్యనుం గూరు చుండి 
నెయ్యంబు మైచెంత = నిలిచిన యట్టి 
జానకీతో ధామ - చం[దుండిట్లని యె. 


అ యో భాస్టకాండ ము ప్‌19 


=: సుమంత్ర పేరితుంతై.. [శీరాముండు 


మాననంబున నను - మానింప కపుడు 

అతివ క్రై కేయి గృ - హంబులోనుండి 

వీతిపతి వీలువం బం - చె సుమంత్రు చేత ' 1860 
కానల్య యట్లట్ల - కానన్నుజూచి 

యాసనాధ్వ వాత్సల్య - మందు నాయందు 

నాయభిపేక య - త్నంబు మాతం డి 

మాయింతి తోంబెల్ప - నతిశయ | పీతి 

ననుందోడి లెమ్మని = నారు గాబోలు 

చసింమెద వినత ల్లి = నదనంబునకును 

కాని కార్య మునకు = గడవాసింగాని 

యా నయగుణశాలి - నేల పంపుదురు ? 

(పాప్రుండు సత్య సం = పన్ను ండునాకు 

నాప్ర్రుండు నగుట సీ - యనవచ్చినాడు  - 1870 
అభి పేక మోా(పొాడ్డై - యగు నేనువారి 

యభిమతం బెట్టిదో - యరసి వచ్చెదను 

పకిచారకుల తోడ - పరిణామమొంది 

తరుణి నీవొక ముహ్బూ - _రృము నిల్యుమిచట ” 
అనిపోవ తనకు రా = ననువై న యట్టి 

తనగ్భహాంతర ముఖ - ద్వారము. గడచి 
'మొగమటుంగున నిల్చి - ముచ్చటచేత 

మగని నెమ్మోోము దా - మర చకంజూచి 

“స్వామి యిం(దుని బిహ్మ - నకల లోకములు 
నేమించి పాలింప - నిలిపినయట్లు 1880 


320 


శీ రామాయణము 


మామామ మిమ్ము న - మనస్త ధారుణికి 
సేముంబుగా నభి - మీ క్రునించేయు 

దిక్కుల వాలించు - డేవతలొనాల్లు 

దిక్కుల నిన్ను భ - కిని గావణగలరు 
యాయభిపేక మ - హో ముహూర్తమున 
“గాయక మృగ చర్చ - పరిథానముప్ప 
నామృగ వృంగంబు న హ_న్తపద్దమున 
'సేమంబుతోండాల్సి - నీవ్రండు నపుడు 
దిశీతుండగు నిన్న చేవ - నేంజేకి 
పీకీంపంగలజాన - విచ్చేయుండ కవ 1890 
మానవతీమణి - ముజలిపొమ్మానుచు. 

దాను సుమం తుండు - తననివానంబు 
భారుణీధభరగుహోం - తరము సీంహంబు 
తీరున వెడలి యం - తిక భూమినున్న 
సౌమి[లినాప్తు ల - నకలబాంధవ్రల 
సామంచులనులహాడి - జనులు సేవింప 
వరమణిజ్యాలాల = వాలమభాంధ 
కరివరోపమతు - రంగచతుపష్కు భయద 
శార్టూలచర్మ చం - చత్పరి స్టరణ 
దునాంతకిపు రాజ - దోర్తర్వహరణ 1900 
సారధికంబునౌ - స్యందనవరము 

నా రానువిభు౭డెకి - పామవావరము 
సౌమితివ్‌వ ని - స్పాణరావముల 

భూమి యల్లలనాడణ - బుకువూూకుమాడి_ 
వందిమూగధుల క్రై = నవారంబు అనల 


అయోధ్యా శాండను శీలి] 


ముందర చతురంగ = ములు నందడింపః 

గరలపై కేతన జం క లళా[గహతినిం 

దరణిముఖ[గహా - తారకల్‌ చెదర 

మేడల పైనుండి - మోనలోచనలు - 

వాడని ఫువ్వుల - వానలలపరియ 1910 
చేద పుణ్యాంగనల్‌ అ సేనలుచల్ల 

పౌరుల జయజయయా - ర్భటి మిన్నుముట్టం 
దనగేహముననుండి - తండి చెంగటికిం 

జనుచోట మణిమయ - సౌధవీధికల 


అజా). రాముండు తండి వద్దకు వచ్చుట కా 


కోడువు దల్లంగ నీ - కల్యాణశీలుం 
గొడుకుంగాంగన్నట్టి = కోనలతనయ 
యావమహితోత ఎవం - బీవీంపందొల్లి 
యేమివుణ్యంబు లె = న్నేనిసేసినదొ? 
పట్టభ।|ద్రుని రామ - భద్రుని చెట్ట 

వట్టి యాసామాజ్య = పదవులందుటకు 1920 
సీతయేమేమి నో - చినదొ తొళల్ళేన 
సీతనిచరణంబు = లెప్పుడుంజూచి 

సేవింప మనము చే - సినయట్టి భాగ్య 
మావేలుపులశై న - నదియీలకలుగు ? 
ఈవుణ్యావ_ర్తనుం = డిలయేల నితని 

(పాఫున నెల్లశో = భనముుందుదుము ” 
అనికరంబులు బాచి - “యయ్య ! (శ్రీరామ! 
కనుచాటు లేక యా = కల్తంబుగాలో 


కలల 


శీరామాయణము 


మొతం డితాతల = మిగిలిన యిట్టి 

మోత రంబునయిట్టు - మిహిరాన్వయులను 1980 
నందణ మించి యూ - యవనిం చాలించి 

యిందులనయ మార్ల - మిచ్చ నేమలుక' 
అచంద్రతారార్క_. - మైన సత్కీ క్రి 

యేచాయవెలయ మ - హీపుతియాడి 
తల్లితం[డ్రులమాడ్కి- - తమువంటి జనుల 

నెల్లను రథీంవు - మూ” యనిచాల 

వినుతులుగావింప - వినియింతమయైన 

మనసులోనుబ్బక యు మన్ననయజూచి 

శోభన్మదవ్యమం - జులములావిపణి 

వైభవంబులకు ఛౌ - వము వికసింప 1940 
మౌనిభూసురవృద్ధ = మండలాచరిత 

మానితాక్లీర్యాద - మహనీయుండగుచు 

బురవీధివచ్చున - ప్పుడు రాముయూచి 

తిరుగసునే మనసులు - దృష్టులు [పజకుం ? 

కన్నులు త మశెల్లం = గలిగినఫలము 

గన్న క్రై వడింజూడం లా గలె ననార్ధిరు 

యో రాము (జూడని - హీనులు మనుజ 

దానవులనుచు నా త లనెంచువారు 

ఆరతులె త్తరే - యదె రామవిభుండు 

మేరికిగాయ వ - చ్చెనటన్న వారు 1950 
యోతకిసేవింప - నెజుంగనివాఠరు 

రాతిపుట్టువులు నీ - రసులనువాడ 


అ యోూభధ్యాశకాండము 828 


వమా బనవుండు నింద్యు. = డని యెంచువారు 
నె జనుల్‌ నలువంక = ననుచరింపంగ 
'రాజమార్లమునందు _ రఘుకులో_త్తముండు 
నభలును -చీవతా - స్థలములుం జూచి 
యభిముఖుండై వల - యె నచ్చివచ్చి 
చుక్క_లుగోరాడు = సున్నపు మేడ 
చుక్కియమ్ము లు నివ్వ - టిల్లు భూరమణు 1960 
నగ రిలోకొన్నియం = తరములుగడచి 
దిగదిగమను రత్న - దీప్ర్రుల' నమరు 

కై శేయియింటి చెం - గటందేరుడిగి 
వాకిటిముదుసలి - చారినీక్షీంచి 
వారలు'బెదిరి లే - వయం గనునన్న 
వారించి వెనువెంట - వచ్చు రాజులను 
నందరనునిచి "తా - నంతి పురంబు 

నందు (బవేశింప = వారిణాంకురాక 
నాసించు జలరాశి = యన దనరాక 
ఆనీంచి నకలపై = న్యము నంతరముల 1970 
యేుండుగాంగ బిమేహ - మేరదులుదూడ 
ఆండుయిట్టువె కాని - యన్యంబులేని 
బడీందల్లియిలువొచ్చి - పానువుమోంద 
బడి డీనుగడై ముఖా - బ్రము వాడువాటీ 
వెలవెలనై కన్ను ల విచ్చక చాల 

నలస్నికె కేయీ స - హోయుండై యున్న 

“ తొనతేండ్రిపదము లౌం - దలసోంక (మొక్కి. 


పలక 


గన! 


శీరామాయణము 


వీనత్‌ వ్రియడుగుల. జం బేర్కొన్మివాలి 
కరములుమొగిచిచెం - గటనుండునపుడు 


కైక రామునితో. దన యభి|పాయము చెప్పుట = 


ధరణీశ్వరుండు కం = దచావమరల్‌ బెజుచి 1980 
చూచి “రామా!” యని - సుతుని నమ్మాను 
జూచుచుగడుపులో - చుమ్ములుచుట్ట 
పురపురంబొక్కచు. = బారలి కన్నీరు 

కురియ నేమియు. బేడ = కొని పల్క_ లేక 

యూర (మాన్చడి వా యున్నట్టతండడి 

నారామవిభుడు భ - యంబుతోంజూచి 

(తోవలో పామును - (దొక్కినవాని 

వైవడ్‌ దిగులొంది - గజగజవడంి 

“ నెన్నడు లేనట్టి - యీళై న్యమేల? 

నన్నుంగన్న నృ పాలు యు నకుణగ ఖై =” ననుచు 1990 
పంచేం[ డియంబుల యూ పొటవం'బెల్ల 

నించుకయును రేక = యిల్మవాలువాని 

కలగిన మనసుతో _ క వ్యపుంగాండ 

కలకనొందిన ga ఎ గటి నున్నవాని 

రాహు. గహొంబుచే - (స్తు (డైయున్న 
యాహరిణాంకుడో - యన నొప్పువాని 

తడంబాటుతో నన - త్యంబులుంబలికి 

కడునా ర్థుండగు మాని - గతింబాల్బు వాని 
భావించియేలకో - పదముల|వాల 

దీవెన లీయండు - దేజీకన్లానయడు 2000 


అ యో ధ్యూకాండ ము లిక 
యొరులపైంగినుకచే - నుండియు చేను 
దరియవచ్చినంయబమో - దమునొందు నెపుడు 
ననుంజూచియిట్టి దీ = నతయజింతనొంది 
జననాథుండేల ? (ప - నన్నుండుగాండు 
'యేమమ్మై ! కై కేయి - యామహీవిభున 
"కేమేని నేరంబు - లేనుశేసితిని 
కాననే నపరాధి - గాడా ! యితని 
కీనెసలునుంనోప - మేల జనించె ? 

ఈ యనఘాత్ముని - నీవై నవేండి 

నాయెడంచేయు మ - న్నన నియ్యకొలుపు 2010 
యెస్వుడునాయందు. - గృపయుంచు నృపతి 

యివ్వుజేల యుపీకు - సిటులున్నవాండు 1 
నాతోవమృుదూక్తు లా = నతీయియ్య ౯జేల (; 

యీతనిచి త్తమిా - వెజిగియున్నా వె? 
-ఈరాజునకు సేమ - మేకడా! నేండు 

శారీరపీడ ల - నంగకున్నదియె ? 

భరతశ|తుఘ్ను ల - పరిణామవార్త 

లరసియున్నా రెకా - యమ్మ ! వారలను 

"సేమంబుతో సుర _ శీతుఆకా నగర 

యామహీపతి చి త్త = మింతగాసిలిన 2020 
నంతోషపఅపక - తణమైన మేని 

పొంతనుండను (పాణ - ములు తనకిపుకు 

తనకుదె వంబును - త్‌ రడియునై న 

జనపతి యిటులుండ = నహియింపలలనె ? 

యెన్వరీ విభనకు = నెళ్లుగానడచి 


ల26 


(కీ రామాయణము 


రివ్విధమని యాన - తీవమ్ము | తనకు 

మదివుదినుండక = మంబెమేలమున 

నెదురాడి పరుషోక్షు - లీవుపల్కి_తివొ ? 

పిలువనంపిన రాజు - [పియవచనములు 
పలుకకయివుడొక్క_ - పగిదినున్నాండు 2030 
హేతునుదెలిసిన - నివ్విధంబనుచు 

నాతోడంచెలుపు మా - నవతీలలావమ ! ” 

అన విని కై కేయి = యడణుద లేక 

వినుమని యారఘు = వీరుతోంబలికే, 

“ఈ శ్రాజునకుం గోప - మింతయుగాన 

మేరిసై నేరమొ - క్కింతయు లేదు 

వేజేయున్నది మహీ - విభుని చిత్తంబు 

పోరామి నీకు ని - ప్పుడుగలచేని 

సీ నిమి_త్తంబుగా - నెలకొన్న భయము 

మౌనంజేయము తండి - నూటచెల్లించి 2040 
అహిళతంబు నీకు నా - కదియె హీతంబు 
మహిపాలకుండు (పే - మం బలిజ్ఞ చేసి 

యేమనిపల్ము-దు - నితనితో ననుచు 

నీషమేర మొగమాట - నిటులున్న వాండు 

యో రాజు తెల్లినాకి జా చ్చెనువరము 

లోరామ ! వేండితీ - నోడకయిఫుడు 

నాకునిచ్చితినని - నమ్మికల్‌ న 

(పాక, ఎల్‌ గతి రచ్చ యూ వడియున్న వాడు 
యేమిశేయుదునని = యిటునటులాక్ష 
యీమహీశుని సత్య - మిటులుండ౯జేసె 2050 


అయూధ్యాకాండము 527 

వట్టి యాలోచనల్‌ = వలవని జాగు 
'పెట్టుక యిటుల నం - బేడ మెనాయడు 
దాచ నేమిటికి) స = త్యంబు రాజునకు 

చేత నిలుచునో - నిలువదో యెటుగ 
జనపాలుండిట్టి య - సత్యదోషమున 
మునుగకుండలంజేయు - ము కుమార! నీవు 
హితుండ వై చేసెద = చేనంటివేని 
యితేనియభి[పాయ = మెజబుంగంయ ల్కెదను 
తగవుతోం దండి న = త్యంబు చెల్టించు 
తెగువ నీమదిలోన - దృఢమయ్యు నేని 2060 
జనసమ్ముత ంబును = సద్ధర ్రనూల 
మును వితృనిర్షిష్ట - మును నై నమాట 
నీతండు మదింగాంకి - యిట్లన కన్న 
సీతోడవివరింతు - విక్క్టాంబుంగాం 
సీమదింగానక = నేంబల్క-రాదు 
రామ ! వాకొను”మని - రాజువినంగ 
కట్టిడ్‌యె పల్కు_ - నై శేయి మాట 
'వెట్టపుట్టం/గతన - వీనులు సోంక 
రామచం[ద్రుండు దళ - రథుం డా_ర్రిమునుంగ 
గామిడియై నట్టి - కైకకిట్లని యె, 2070 
వలమ్ము ! నన్నుసీ - విటులాడియిట్టి 
యాలోచనలు సేతు - రా వెట్ణితల్లి ! 
యీ రాజుపనువుచే - నింగలంజై నం 
బోరునయజొత్సునం - బుధియ్యబ'వేశింతు 
' (మింగుదు విషమైన - మిగలిన వేల ? 


ల28 


శీ రామాయణము 


యింగితం బెజ్‌ంగింపు - మెబుంగవ్ర గాక 

అకట ! రాముండును శం = డొడునాౌ పనికి 
యొకయెడనై నస్‌ - యుల్లంబులోన 

కలిగినమాట వే - గమెతెల్పు” మనుచు 

నిలువ నాడినబుద్ధి - నేరనికైక 2080 
నత్యబుజు క్పాది = సద్దు కౌశ్వర్య 

నిత్యుంయ్యాశీరాము = సనిమో ములు 

“వినుము ! శాధువ! తొల్లి - విబుధాసురలకు 
సనిమయెన యపుడు మా - యయ్య నాచేత 

(బదికీ వరంబులు = పాలించె రండు 

మదిలోన నిన్నాళ్లు - మజచియుండితిని 

అప్పుదీరువుమని - యా వరంబులకు 

నిప్పుడు పదునాలు - గోండు కానలకు 

నిను. బంపనొక్కటి = నేండు మాభరతుం 

గని మనుపట్టంబు - గట్టుట యొకటి 2090 
అడిగిన నిచ్చితి - ననిపల్కి. నిన్ను 

తడయక విలివించి - దాశీ.ణ్య మొప్ప 

'తానాడలేక యీ - దశరథ నృపతి 

దీనుంతై యున్నాండు - తెల్పితినీకు 

సీవ్రను నీమాట = నిల్పి వంశంబు 

పావనంబుగ తండి - పలికిన పలుకు 

సత్యంబు గా౭జేసి - చనుము శానలకు 

నత్యంత నంతోవ - మందింపునన్ను 

డాంపనేమిటికి ? జ - టా వల్క_లంబు 

లీప్రొన్టె ధరియించి = యీవు పట్టంబు 2100 


అయోధ్యాకాండ మః కం 


విడిచి పోయి3ివేని - వేగ నొక్క_టియుం 
జడకుండు నీయఖి - పే.కంబు కొజుకు 

యా సంతరించిన - యిన్ని వసు వులు 

శాసి యాభరతు6 బ - ట్రంబు గట్టుదురు 
తనకిచ్చు వరములు - తప్పం గాఠాక 
నినుజూచి యొకమాట - వేండాడబేక 

యేమి సేయుదునని - యీచఛచింతచేత 

రామ ! మాతం[డీ యా - రటము నొంబెడును 
యిది నిక్కము ను మాట - యెప్పుడు వర్క 
నదివిని య[పియం - బను చింత లేక 2110 
చిరథై.ర్య శాలియి - శ్రీరామవిభుండు 

దొర వినం. శై. కేయి - తో నిట్టులనియె, 


ఫ కై కతో "గాము(డడవికిల బోయెదనని చెప్పుట మతే 


క్ర తల్లి |! మిక్కి-లి లెస్స - తం(డివాక్యములు 
ఇల్లించితిని నార - చీరలుగట్టి 

యిబె చనుచున్నాండ - యేను కానలకు 

నదియీల ననుంజూ-చి - యలరండీ రాజు 

నాయెడం గృపయుంచి = నరనాధథు మదికి 

నోయమ్ము ! సంతోపు - "మొందింపు నీవు 

అకట ! రాజట! తండి = యంట! నాకునట్టి 
యకలంక చరితు వా _ క్య్వము సేయుటరుదె 2120 
మేలయ్యె నాకు నౌ - మూ. చాన నీకు 

వేళంజ భరతు నీ = వేళ రప్పించి 


S80 


(శీ రామాయణము 


పట్టంబుంగట్టుము - భరతుని కన్న 
నిట్టిరాజ్య సుఖంబు = బేంటికినాకు 
నతనికినై (పాణ - మైన యేనిత్తు 
నితరునిగా నన్ను - నిట్లరచేసి 

పీవ్ర వల్కి_నమాట - నెవు ్భదిలోన 
సావదిన్నటుల ఫ్రే దావవాంబయ్యె 
నేమి యిమ్మున్న నే యు నియ్య నే యతండు 
సామాన్యుడే పాణ - నదృళుండు నాకు 21830 
యేలమ్ము | యిందుకై - యింతే పయత్న 
మోలీల నొప్పింతు - శే మహీ విభుని 
సేద బేద్పము నన్ను - చేపట్టి రాజు 
ఫేదంబు మాన్ని యం - కిలి నొందసీకు 
అమ్మ ! పోయెద దండ - కారణ్యమునకు. 


" శ్రమ న వలవదీ - భూపతి నన్ను 


సీవ్రపల్కుట చాలు - నిక్కువంబ నిన 

నావేళ సంతోషి - తాత ము పలికె, 

“ఛభయభ కు లెటుంగుదుం - బతి యెడలాలిమిం 
పయనమై పొము జ ద్‌ - బ్బర లేదు నీకు 214౧ 
యీరాజు సిగ్గుచే - నిట్లననోడి 

యూర క యున్న వొ = శోర్చి యింతటిక్రిల. 

కెరలండు గుటికెమిం - గిన సిద్ధుల డగుచు 

తరలండు నను కాని - డాసింగాజేసి 

నినునంప భరతుని - నేంచిల్వనంవ 

తనపూన్కి చెల్లించు - దనుక నీరాజు. 


అ చా భా కాండము కీలక 
నిజమున కాహోర = స్మిదలు సుఖము 
త్యజియించి చలపట్రి = తలంకకున్నాండు 
జాగుసేయక నీవు - తుణమైన పురిని 
వేగంబ చను” మన్న - వేండి పల్కు_లకు ౨150 
నుర్విపై బడి మూర్చ = నొందిన రాజు 
సార్య్వభాముసింగాంచి = చాల జింతించి 
చెంత కొయ్య నచేరి - చేతులునే త్తి 
కొంతయూరట చేసి = కరార్పుండం జూచి 
తలంకి కశావూతో - ఎక్తమతురంగంబు 
పాలుపున దశరథ - పుతుండిట్లసియె. 
“రమణి! నాకన్టాతు - రత లేదు వూని 
నమచరి[త్రుండను రా - జ హీతంబువేడి 
యెంతటి కార్యంబు - 'నేంజేయునవాండ 
చంతటి పుణ్యంబు - లీడు గావసిరి : 2160 
తల్లిదం[డ్రులకు చి - _క్రములు రామెలంగీ 
యుల్ల సిల్లుటకు నా - యల్ల మా నెణిం౭గి 
యిటు లానతిత్తుశే యెజుంగకయున్న 
పటుబుద్ధి నడుగు మా - పార్థివో త్సముని 
భరతుండు వచ్చిన - ప్పటికి మాయన్న 
చరిత మిట్రదియని = నవు సక వినుము 
వేడు మెవ్వరినైన - వేయేల కదలి 
శీంజె పోయెదను వ - నీ భాగములకు 
కానల్యతో జన - క తనూజతోడ 
నోసాధ్వియేంబోయి - యుకమాటః డెలిపి $170 


శీరామాయణము 


చనియె”*” దన నీయను - జ్ఞ యొనంగునాకు 
వనివిందు నేనిల్పు - భరతుం బట్టమున 
నెచ్చరికను భర్త - నెవ్వెళంగాంచి | 
మెచ్చురాసేవ నెమ్మెయిం - జేయు మనుము 
నయ్యచి_త్తంబు రా = నశ నాదులందు 
నెయ్యెడ భయభ కి - నీవు వర్తిలుము *” 
అనునంతలో తాలి నూ యరికట్ట లేక 
జననాయకుండు రాము = చం[దొం గక్షుదుట 
నెలులౌారత్తి బెట్టుగా - నేడ్చినం జూచి 
నిలుపోపరాక - తొనిలిచితి నేని 2180 
తప్ప కార్యంబని - తల్లిదండ్రులకు 

నప్పుడ వలవచ్చి లం సాష్టాంగ మెరగి 
మజిలి చూడక కైక - మందిరంబప్రుడు 
చిజునవ్వు మోముపై6 - జ్యైడ వెడలి 
కోపకోకంబుల - గుందు లశ. జని 
వాపుల సూరార్చి యం చమూాచుచో నెల్ల 
మొ_త్తమౌానభిపే.క - ముఖ్య వస్తువులు 
చిత్తగింప్రచుం. (బద - వీణముగావచ్చి 
లాలిత స్మామాజ్య - లకీ ఖం బాసియును 
(శీలళెంచి యతులవి - కేషలక్షు లను 2190 
'మేనీచెల్యమర భూ = మియు వై భవములు 
మౌనికై వడి. కాసి = మదిరంజిలంగ 

నే వికారము'లేక = యెవరి వెంట 
'రావలదనుచు ఛ - (త్రము 'ామరములు 
బీదుదులు కెక్కెముల్‌ = ఛేరిన్భుదంగ 


అయాధ్యాకాండము BEE 


మురవాదులును మును = మున్ను వారించి 
మృదువ చనముల భూ = మి జనాలినెల్ల 
హృదయ రంజనము వ - హీింవం జేయుచును 
తనవాతు మిగుల చిం - తల నొందళఠండ 
మనసు చల్లంగ జేయు - మాటలాడుచును 2200 
తల్లియింటికి సుమి = (తా పుతుహాడి 
యల న వచ్చుచో = నట మున్ను గాంక 
cn 
నగరిలోనున్న కాం - తా జనం బెల్ల 
పొగసలుచు కై కేయి - బూమెలం దగిలి 
అక్క-టా 1! రాజుకామాం - థుం జై నీతి. 
దక్కి. యీాయింతికి - దక్కి. రాఘవ్రని 
వెడలి వామ్మను మూట - విది యూరకుండి 
'వెడబుద్ధియి అని = వెతల బొందెడును 
రామునికా యాయ = రణ్యు (ప్రయాణ 
మేమని ? విధి నెంత = మెటులోర్య గలము 2210 


కౌనల్య మాయు గాం = గనుచుండు మనల 
ససెటుంగండు మన - మేమి సేసినను 

నొరులు గోపించిన - నోర్చిసై రించు 

తరతమతం్త ములనం - దజం (బోవనేర్చు. 
అనివత్పములం బాయు - వట్టిధేనువులు 

యనునున విలవిందు - నా ర్రరవంబు 

రాజన్యు న్‌ కాన్ని - రవులు కొల్పంగ 

రాజీవనయనులు - రావు లత్ముణులు 

వినియును విననట్టు - వృద్ధ సేవితము 

జనిన గృవాద్వార - సవిధంబుచేరి 2220 


రకిడ శీరామాయణము 


వారు (పత్యుద్ధాన = శై ఖరుల్‌ నడప 
నారసి మన్నించి -యవ్వలికత్యు 

భూసుర వృద్ధులం = బొాగడనీవారు 

చేసిన మంగళా = శీధ్నతులంది 

అవలి యంతరమున = కరిగిన నచటి 
యువతులు కౌసల్య - యున్నెడ శేంగి 
తవముశాక ఏవరింప = చారునువెంట 
దమతల్లి యుండు చెం - తకు జేరునవుడు, 


=! కౌనల్యతో నడవికి బోయెదనని రాముండు చెప్పుట :_.- 


ఆశేయి నకల ేవా - శాధనములు 

నారాయణ న ర = ణములు సేయుచును 2280 
ఆదినంబెల్ల (టా - హణ సమర్చనము 

లాదిత్య చంద్ర బృ - హన్చతి (ప్రముఖ 

నానా(గహ (పస - న్నత్యనిడాన 

మానిత శాంత్యాది - మంగశాచార 

నియమితంబగు వసు '- నికరంబుచూచి 

(వీయసోదరుండు కంటం - 'బెట్టిననీవు 

కరమున వారించి - కలక యడంచి 

యిరున్సరు గదియరా - -నెదురులు చూచి 

అప్పుడానన్న ప - ట్రాబీపేకమున 

కుప్పొంగి తనకున - భ్యుదయంబుంగోరు 2240 
తల్లిపాదముల పై - దలమోవీమొక్క_ 

చల్ల ని చూపుల - సాథ్వి కౌనల్య 

తనయుని నిండారం - దనదు కౌంగింట 


అయోాధ్యాశాండము ఫికర్‌ 


నునిచి మనారా కూణ = మొనరించి యలడి 
“రాము! పురాతన - రాజర్షి వరుల 
యా మేర గీకియు - నాయువుం గలిగి 
వివిధ నె భవముల - వెలయుదుంగాక 
యవసిశ్వరుని కప - నభిపే.కమొంది 
నత్యసంధుండు రాజు - స్మామూజ్యపదవి 
నిత్య సద్దుణశీలు - నికి నీకు నొనంగి 2250 
పరవాౌాాయు రున్న తి = బరగితోశె క 
తూ 
విరచిత స్తుతులచే - విలసిల్లుగాక 
అన్న యాకొంటివి = యన్న మే నిడయ 
మన్నన భుజియించి - మందిరంబునకు 
నరుగు మూవ *”నిపీ6 = టలన్న (దము లకు 
సరిగాగ నునుపం గె = సల్య వాక్యములు 
వినిసిగ్గుతో మోము - వెలవెలలగాంగం 
దన తలవాంచి యే - దండకాటవీకిం 
జనువాండ నినుుంజూ-చి = చనియద ననుచు 
జనని ! వచ్చితినేను - జానకితోండ 2260 
యోావా ర యిప్పుడే = యొజింగ౧౦ంచి వనికి 
రీ? 
బోవంగా వలయు గొ - బ్బునం బంపు మిపుడు 
చనదింక మునివ = రాననములంగాని 
కనకాననములపెె 6 = గదినీ కకార్చుండ 
అవా 
సవాజంబులగ కరాం = జలు లింతెకాని 
విహితమే యపరంజి - పడందపశళ్లెములు 
కొందమూూల ఫలాది = కము లింతెశకాని 


శీరామాయణము 


యందంబు గాదురా = జాన్న భోజనము 

స్‌క్ర నీలక్షుణు = నికి మహీసుతకు 

చేకడం దరివచ్చె - నిడుములం బడల 2270 
పదునాలు “గేడులా - పదలెల్ల నొంది 

వదలక యేనుండ - వలయు. గానలను 

భరతుని గట్టను - పట్టంబు రాజు 

ధరణి కెల్లను నన్ను. - దరమె కోనలకు ** 

అన మొదలంటంగ = నసిచేతం దనియు 

ఘనతర శాఖ శా - ఖనుం బోలి యఫుడ 
ధరణివైంబడిన బృం - దారక రమణీ 

"తెజయన మూర్చిలి - "తెలివిడి లేక 

యిలనున్న కౌసల్య - నెరల్తీ యూరార్చి 

అలయింక బొడ వెట్టు - నశ్వ యనంగ 2280 
ధూళ్మిబుంగిన మేని - దుము ) కాగట్టు 

చేలచే దుడిచి న - చేతనంజేయ 

రామునింజూచి తీ - రని యార్తి వెనిచి 

సౌమి|తి పిన = గాసల్య యిట్లనియె, 


క్‌ 44 
గొడ్డువీగినయట్టి పై కొమ్ములకెల్ల 


చెడ్డలు లేరను = పెనుచింతగాని 

యిత రదుఃఖములు వా - రెటుంగరు నీదు 

కతమున కోకసా - గరమగ్న నైతి 

రాజున కేపెద్ద - రాణివాసమను 

పఫపూజసీయత-లెందు. - బొరయ లేనైతి 2290 
అనువిచారములనే - నడలెడునాకు 
నినుంగూర్చియిటమిోంద అం నిర్వ్వదారముగ 


అయోధ్యాకాండ ము ఫ్‌ ఫి? 


నుండంగ బేనంచు = నుండితి నిటుల 
పవండెనే నానోము - ఫలము లన్నియును 
సవతులందరు నన్ను - చనుకగాచెంచి 
యవమానవా క్యంబు - లాడుచునుండ 
వీనునంతంగడవ యా - వెలందిపుట్టువుల 
నొనియు నీ౭గించు చె = గసల్‌వురికలజె 
నీవ్రన్నయఫుడె యి - న్నిదొనంగులై న 
నావల మన సిత్తు = రా? పీఠునన్ను 2800 
కై శేయికిని దాసీ = గావ లనొంజె 
యాకొమ్మ చానిదా = న్వము "సేన్‌ (బదుక 
వఅనొంజచెలగాని యే - వలనం జూచినను 
కలడె రాఘవ ! నాకు - గతివేజాయింక ? 
కై శేయిచల్లని - కడుపునయిుట్టి 
లోకంబు నీవ యా - లుటకు రప్పించి 
కట్టడి నగునాదు - కడుపున నేల 
పుట్టించె నిను ధాత - పొరపొచ్చముగను 
మూగ. డొల నటి య ఆ మగువల కెందు 
రం లు ? 
జగమెల వెదర(6 బూ = జ్యత లేలకల్లు? 2310 
a.) er) 
పరిజను లెల్లను - భరతునిం గొలిచి 
నరకు సేయరు నన్ను - సవతుల మొగము 
మూాచియెే శిరము వం - చుక నంచకింప 
నావాయ వై కయేెను = ని పల్క_6 గలదొ 
కొడుక ! వీకును తండి - కోరియు వేడి 
వడుగు చేసిన తర - వాత నెమ్ముదిని 
చేనుండితిని పది - 'మేడేండ్లు కై_క 


పపం 


శ్రీరామాయణ ము 


చేనింక నేనేమి - సేగులందెదనిా + 

నీమోము చూడక - నిమిహ మా(తంబు 

రామ! య కియం దాల్తు - _పొణముల్‌ మేన 2820 
నియమ వతంబు © - న్నియును గావించి 

నియతి నుండుట లెల్ల = నిష్పలంబయ్యె 

యీోమాట వినియు నేం - డేలకో యవిసి 

యేమియు. గాకున్న - దిపుడు నావునసు 

యేటి వెల్లువచేత - నిడియు గట్టునకుం 

బోటిమై దినదినం - బులం దీరవలసె 

పంచాననము లేడిం - బట్టిన యటుల 

కొంచు నేగం డచేల - కో నేయ జముండు 

యవమఫురి చోటుచే - దయ్యెనో తనకు 

సవముయంబు లందునా = ళము లొందునాది 2880 
కరణి యే చందమో? - కాన నత్మౌజంస 

విరియదు మే నయో ! - వినిమయంబగుచు 

వత డాన నియమ (ఈ - వర్త నాద్యములు 

వితలయ్యె వతలయ్యె - వేడుక "లెల్ల 

చవుట నేలను వెదం - జల్లు వీజములు 

హవణికం బోలివోవ - నాత్ర ఓ) పుణ్యములు 

సావు తేం౫నుం వాసి - యటణిచినయట్లు 

ఇావులేకునికి వి - పాద వేదనల 

వేగింపం జూల సీ - వెంట నరణ్య 

భాగంబులకు వత్తు - మైనమై యివుజె” 2840 
అనివూము మోదం బ = య్యద కొంగం జేర్చి | 
తనెంత కిన్నర = తరణియుం బోలి 


అ యోభ్యాకాండము §ీ89 


లుగ త్తి యెగవెక్కి_ - మేడ్చుచునున్న 
౦౬ చి త్తంబుతోం లా గొనల్యయజూచి 
బాసును రోవంబు - నినువుడి గాల 
'సుమి[తా పుత్రం - డలుక నిట్లనియె, 


నే కాసల్యను లత్మణుంయారడించుట కా 


ఓయమ్మ ! (కీరాముం - డూరఆే యేల 

్రీఇమోా భి వృద్దులు - చెదిరి పోనాండి 

ండవుల కే నా - యాత్తుకు నిట్టి 

డబుద్ది నరిపోదు - విషయాతురుండు 2850 
ఇలోలుడును వైన - శీతిపతీకై క 

"లనిరంధింపం - జనను చెల్లించి 

కాడ నేరండు - మన రాముమాంద 

రమిట్లని పల్క_ - నేద్చునే యొకండు 

గ్‌హాంబుం. గల్లయు - దోవంబు వెదకి 

రాపించి పె మోప - నోపునే రాజు 
కరణాణారుండు = "దేవతుల్యుండు 

$లనద్దుణగ మై ర శ్రషర్య పూద్దండు 

ము శాలి సుజన స - నాన డు_తృముండు 
ముగలవాండు సీ - తా [వాణవిభుండు 28360 
కనయుండు నైన - నిర్షోషు "రాము 

కం డివ లె బుతు యూ నెతం(డివదలె 2 

లకి లొంగిన - యతని మాటలకు 

"లోకమున లొంగు - వుతులున్నార ? 

రా రాజు గతి యను - లెటుంగక మున్న 


40) 


శీరామాయ ణము 


కోరి రాజ్యము గట్టు - కొందము మనము 

శీల కోదండంబుం - గీలించి యేను 

వాలాయముగ స్‌ల్వ - నలంగాక రావు 

(పతికూలు. డొక్క-6 - డే పట్టంబుగట్టి 

ఖీతికెల్ల నీను నభి - వీ క్తుగావింతు 2870 
అందుకు. జూపోప - నట్టి వారలను 

చిందజు వందజ - వేసి వధింతు 

బలిమిచే భరతుని - పతుంబువారిం 

జలపట్టి పోసీక - నంహారింపుదును 

అటుమోద న య్యాయో - ధ్యా పట్టణంబు 

చటులత నిర్భను జా హప్యంబు చేసెదను 

దానందీరక యున్న - ధరణి యంతయును 

యే న(స్రువహ్నికి - నిత్తు నాహుతిగ 

శ తుపక్షము వొ౭డు - జనపతి నికట 

శత్రుం డీతంజె కాన - సంశెలల్‌ చైతు 28860 
కాదేని యుకమాటం - గడ తేజ్తుం బట్టి 

యీాదుష్ట మానసు - నిడియె నాపూస్కి- 

తప్పిన గురువైన - దండింపు మనుచు 

జెప్పి రాగమకశ్వ్యా స్త్ర ఎ సిద్ధాంతవిదులు 

వై శేయి (పేశేపలా - మె త్తంబడిన 

నీక్ర నిట్ట యవస్థ - నేండు వాటిళ్లై 

యె రాజనని మది = నెంచియో యాత. 

డీరాజ్య మాలికి - నీయం జింతించె 

నినుం బేలువుచ్చిన - నేయగమొన 

తనశేది శక్షియో - ధరణి నిచ్చుటకు ? 2890 


అ 'యూభ్యాకాండము 841 


నోమానవతి ! నిక్క. - ముకమాట వినుము 
రామునియండా బో - రామి నాశెపుడు 

తప్పదు నాదు కో - దండంబు నాన 

చెప్పితి సుకృత సా - వీకముగా నీకు 

నామాట మోాణీ వ - నంబుల వెంట 
రాముడు పోవుతే - రముమోదమోూాపి 
యితనికిం (బెతిగా - నీ శరీరంబు 

హుత వహోర్పులకు నా = హుతి సేయువాండ 
యేను గల్ల నీకో - నీచింత యేల ? 
మానిని ! మానవ - మా "యంచు బలుక 2400 
ఆ సుమి. తా వుత్రుం - డాడు మాటలకు. 
గానల్య రఘువీరుం - గాంచి యిట్లనియె. 

కక అన్న ! రాఘవ |! తమ్ము. - జాడినమాట 
ఏన్నావె కదనీకు - వినం గూడ దేమొ 
ఆలోచనమువేసీ - యది హిత ం౦'బై న 

మేలెంచి నాదుని = మిత్తంబుం గా | 
నడపింవు కాజేని - ననువెత బెట్టి 

సడికి నోర్సినకై_ క - చనవు చెల్లింపు 

ననుడించి నీను వ - నంబులకేల 

చనునయ్య "యెబుంగవె - నకల ధర్మములు + 2410 
మాతృ శుశ్రూపయె - మజక కశోనిపుడు 
ఖ్యాతిగా నముర లో - కసుఖంబు లండే 
దశరథు మాటచం = దమున నామాట 
కుకొలంబు దలంచి నీ = కును జేయుటొప్పు 
తల్లి యేకద పర = దైవతం బనుచు 


842 


శీరామాయణము 


నెల్హడ నిగమంబు - లేవేళం బల్కు 

వనికి. బోవ నేల? - వంబెడునాదు 
మనసు చల్లంగం జేసి - మనుము కుమార ! 
కాదంటివే జన - క తనూజ గూడి 
యాదండకాటవు - లందు నీదండ 2420 
నాకుల నలముల - నాంకలిదీర్చి 
శోకంబు లేనట్టి - చో వసింపుదము 

విడిచి పోయెదనన్న - వేగం (బాణములు 

విడుతునేం (బాయోప -. వేశంబు చేసి 

విప్పలాదుండను - ప్పథివిసుడుండు 

తప్పి నము దు. బా - తకు. జేయురీతి 

మాతృ హత్యాదోహ - మహితుండు ఘోర 

పాతకి యనువీంతు. - (బజలచే నిన్ను 

వనముల కరుగంగ - వలదు చాలింపు * 

మను తల్లితోడ ని - ట్లనియె రాఘవుడు. 2480 
“ వేద నిన్ను న వేలైనం దండ్‌ 

చేడు వల్కినమూట - నేమిజం జాల 

గురుని యూగంబుచే - గోహత్య చేసి 

దుకితంబులనుం బాసెం - తొలుత కండుండు 

తనతంశడి ముదునలి = తపము తామోచచి 

ఫఘనుండు పూరుండు వంశ - కరు౭డై యొసం7 
తమపితృహితము నా - థారుణిర్మదవ్వి 

నమసియు సగరులు - సద్దతిం గనిది 

జనకుని పంపున = జనయ్యితిం (దంచి 

మునుభార్షవుండు లోక - మున బుణ్యుండయ్యె 2440 





మా భా కాం డము శక్‌ 


విత్భ వాక్య 'మునరించి - పృథివి నచేకు 
లతిక య విఖ్యాతు = లఅలందిది మజియు 
చేనట్లు తండ్రికి - హితమాచరింపం 

బూనితీ దాన చె = ప్పుడు సోనిఠాదు 

అమ్మ ! సికిటులాడ - నగునే”” యటంచు. 
దమునిజూఛి నీ - తా విభుండనియొ. 
“కీయి! లక్ష్మణ | నికు - నుల్లంబు లోన 
నాయందుంగల (వేము - నామదెిం గలదు 
యజులపఘదు సిక "ర్య = మెణింగియు నీతి 
దొణంగి యిట్లాడుటల్‌ - (దోవాంబుగాటె 2450 
ధర్మంబె లోక - హితంబు భునంబు 
ధర్మంబునందె న - తము శ్రాదుకొనియె 
షు .? మెలంగ = టలు తల్లి 
దం[డుల మాటలు - దప్పింపరాదు 

కె శేయిమాట ని - క్కము రాజమాట 
యీ కీడుమాట - నీ విటులాడదగునె 
వలవదీపలుకని - వారించి తల్లి 
శలకునంజేరి భ - కి నమస్కరించి 

“ దేవి! నాకునుం (బ్రసా - దింపు మనుజ్ఞ 
యే వనభూముల - కిపుడె పోవలయు 2460 
నిప్పు జౌగాదని - యుమన్న తనకు 

దవ్పీన దానవు - తల్లివిగావు 

నీ దీవెనలచేత - జే వనవాన 

కోదముల్‌ మూనిసా - శకేతంబు చేర 
వలయుంగావున స్వస్తి - వాదంబొనంగి 


844 


శీరామాయణము 


యెలమితోం గానల = శేలి రమ్మానుము 
పదునాలుగేండులు - పదునాల్లుగడియ 

లడియెంత నాకు = నీ వనిపీనం జూలు 

ఆక్రసంబున నుండి = యవసికి వచ్చు 

నాకల్పకీ రి య - యాతి చందమున 2470 
మజలివచ్చెద నిదు - మది యలకింతు 

మరి తరవాత నీ - మాట చేసెదను 

నీవ్ర సుమ్మితయు - నీ లక్ష బ్రాండు 

నా వసుధావు,తి = యందణు.౫హాడి 

మనరాజు చెప్పిన - మాటలో నడచి 

మనువారమిడి - సుమి మర్యాద మనకు 

ననుకూల మగు నన్న”? - యా రాము మాట 

తనమది నెంచక - తల్లియిట్లనియు, 

య; నీవు లేనట్టి నౌ - నియమంబు వేల ? 

యీవిళ్వ జనులచే = యెన్ని కయేల ? 2480 
తగవేల? సుఖమేల? - ధర్మంబు లేల | 

పగమేల 1? హీతమేల ? - పదవుల బేల ? 

అమరలోకం బైన - నదియేల ? సర్వ 

సమచరిితునిం నత్య - నంధుం గుమూారు 

నిన్ను. జూచుచు చెంత - నేయున్నంజూలు 

నన్నియు చేనొల్ల = నన్యంబులై న” 

అని నిశ్చయంబుగా - నాడిన తల్లి 

యనుపమదై న్య వా = కంబు లాలించి 

కొబివిం జూచిన యేను - గునుం బోలి బాల 

'వెజచి యా |క్రీరాను - విభుం డిట్టులనియొ. 2490 





యోూభ్యాకాండ ము లీ45్‌ 


“ అదియేమి లక్షుణ ! - యమ్మాయన్నట్లు 
మదికి దోంచినయటై - మాటలాజెదవు 1 
తొల్లిమన్వాదులు - దుఃఖంబు సుఖము 
నెల్లెడం [(బాపింప - సూతువ్రుల్‌ గాగ 
ధర్మార్థ కామసనం - తతి నెందు పలికి 
రర్భిలితోడ చే - నది నమ్మతింప 

నాదు సిద్దాంత ని = రయ 'మెటులన్న 
నాదిం బల్కి-న ధర్మ = మాచరించెదను 
నందుచే నితరంబు = లన్నియులోబ్లు 

నిందుకు దృష్టాంత - మెటులంటి వేని 2500 
వలచినదై వశ - వరిని యగుచు 

వెలయు పుతులంగన్న - వెలంది యొక్క_రిత 
కలిగిన ఇకా యూ కామ నాఖములు 
గలిగించు కరణి నొ - క్క_ట (గలిగించు) 
నకలజన దేహ = జనక మర్థంబు 

(పక టవాా నింద కా - స్పదము కామంబు 
అటుగాన నేయె (ప - యత్నంబులందుం 
జటువుతి హ్‌ = త్ప్పరుండు గావలయు 
గురుడు వృద్ధును తండి లా కువల యెశ్వరుండు 
పరికింపం డానయౌొ = పార్ధివో_త్తముండు 2510 
నానతిచ్చిన యెద - మాదలయందు 
ఇూానికావించుట - పుత్ర ధర్మంబు 

మనతం!డి కానల్య - మగండట్టిరాజు 
మనశెల్లగతి గాక - మరివేణ కలటబె? 

"రాజు జీవంతేంజై - రాజ్వంబుసేయ 


§16 


(శీ రామాయ ణము 


చేజాడ నావెంట - నేవత్తుననుచు 
కౌనల్యపలికెడు. - గంటివే శ” యనుచు 

“ నోసాాధ్వి ! దీవెన - కొనగుము నాకు 
వనవాసమిా జేర్చి య వ చ్చెదందిరిగ్‌ 

తనశేల? నొల్ల న - ధర్న రాజ్య ంబు 2520 
యీరాజ్య కాంత చే - యేల _ర్థివదల 

చేర నే ””నని తన - నిశ్చి తార్థంబు 
తమ్ముడు విను చుండ. - దల్గితో (బలికి 
చెమ ఖృదిలోపల - నే [పదథ,ణము 

చేసి పోవుదు నని - చెంగట మిగుల 

గాసిలి బుసకోట్టు - శాలాహిరీతి 

యున్న లత్మణుం జూచి - యూరార్చి చాల 
మన్నన సొ త్తి ఏక - నుతి రాముండనియె, 


ne. లవ్మయిని రోషమును రాముండుంవోగొట్టుట నా 


“ శోక్షరోవంబుల = సుడి గొనియుండ 

నీశీల ? విభు మాన - నీయుంగాం గనుము 2580 
వలవ దీయభిజటేక - వార్త చిత్తంబు 

నిలువంబట్టుము నావ - న్నీ పయాణంబు 
నభిసేకయత్నంబు ఆ నటులచేకూర్చి 

యభీమతింపుము కై క - యనుమానముడుపు 

గణుతింప నాసాధ్వి - కడనాహితంబు 

తుణమైనం దామ -'సించల రాదు నాకు 
తలితం(డులకు నహి - తము కలనైన 

దలంచుట లేదు స - త్యపర్శాక్రముండు 


అయోధ్యాకాండ ము B47? 


నత్వ్య సంధుండు - నైన జనకుండె సుమ్ము 

(పత్యశుదై వంబు = కురికింపనాకు 2540 
నతనికి పరలోక - హాని లేకుండ 

(పతిపాలనముసేతు _ పలికినపలుకు 

సత్య్వంబునకు రాజు - నంతొపవముంద 

సత్యంబు నెజూ-చి - సహియింపలోలనె ? 

కావున వనికేంగం - గలవాండ సిపు జె 

భావించి యా బేవి - భరతునిం దెచ్చి 

(గ్రక్కున పట్టంబు లా గట్టుకో నిమ్ము 

మిక్కి-లి వేడుక - మెజయించువాండ 

జడలు వల్క_లము ల - చ్చటందాల్స్చి పురము 
వెడలునప్పటి నాదు - వేహంబుమాసి 2550 
నా వనవాన మే - నరులకునై న 

_భానంబులనుం కోరం - బడు బారి కెల్ల 

జాగేల ? మనసులు - చల్లంగాంజేతు 

వేగంబుగా వట్టి - వెత నింతెకాక 

ేకూడు రాజ్యంబు - చెడరి పోవుటకు 

దాకొన్న దైవ య - త్నంబు జుణంబు 
ద్రైవానుగూల్య మి - త్తరిగళక్లొనేని 

'కావ్‌ంప నేర్చు నే - కైక యిత్తె అలు 

వై శేయి యెడనాకు - కాసల్యకన్దూ 

నేకడ భయయభ కు - లెచ్చుగానడతు 2560 
భరతుని కన్న నా - పట్టున నెపుడు 

గరుణాయు నెనరు న - గ్లలము కై కకును 

అదినీవు నచెబుగపదు - వట్టి శై కేయి 


లికి 


శీరామాయణము 


చెదరనొడుట విధి = చెర్టుగాకున్నె ? 
నాకిట్టిరాజ్యహీ - నత యిట్టిబుద్ధి 

కై కకుం ౫లుగుట - క ర్భకృత్యంబు 

యిందుచే డై వంబు - పాచ్చని జనుల 
కందరకునుంగాన - నయ చమూచితి జె ? 

అన్ని కార్యములు జై - వాధినబుద్ధి 

నెన్న నేరక[తోయ = సెవ్వారితరము ? 2570 
భయము |గోధము నులో - భమును లాభంబు 
జయ మపజయమును - శ ర్శింబు వెతయు 
మొదలె న వ్యాపార - ములు కొనసాగ 

నది (థువంబుగ డై దెవ - అుత్న ంబునుమ్ము 
మునులును తను తపం - బులు ఫోవనాడి 
యనయంబు కామమూ - హ్న క్రోధములకు 
లోనాటథాతఠుణి - లో జనుతొకటి 

గానెంచ వేజొొండు - గా నౌటయెల్ల 

చె వయత్న మె కాన = తన రాజ్యహోని 
నేవలంబరితాప - ముల వొందుదును ? 2580 
శుభము చేకుర దిట్టి - చోం గాన నీవ 
నభిపేకనం్యపా ప్రి - యభిలావు ముడిని 
యందుశై తెచ్చిన - యట్టి తీర్ధములు 

నం దభిేకింవ్సీ - ముడవి కేలసటకు 
వనవానమునకేలస - వానికిశేల ? 

తనకు నీ మంగళా = ర సువర్ల పూర్ణ 
కలశోదకస్నాన - కలన యశ్స్హైన 

త్ర లంచివేజుగల్లైక - ధరణీశు దూర 


అయోధ్యాకాండము 849 


నీవ్రచింతింపే - నీటిచేనై న. 

నీవేళ నాతలం = పెజంగికావింప 2590 
నామతంబున రకర = నామది మిగుల 
కామింపుచున్నది - కానలువేర 

చేరాజ్య మొన్లక - యమే౫గ3 తొల్లి 

దిరులు వనులకెం - తేమేలుండలచి 

అడి యె నామదికి((వీ - యంబయి తోం 

నిదిడై వగతిశకై.క - శేలదూశెదవు ? ”’ 

అనిపల్క_ ఖేదమో - చాయ త్తచి త్త 

వనరుహుఃడై:తల - వాంచి యుహ్హానుచు 

నురగంబురీకి ని - ట్రూర్పులు నిగడ 

వహారిమాడి_ చూడ భభ - యంక రుండగచు 2600 
కోరవోవుచు ముడి - గాన్న కనొమల 

గారదా.ంకిన మాను - గతీ మాళింగదల 

కన్నుల చెంగావి యా గమ్ము మో మెత్తి 

యన్నతోలమణు - డప్పు డిట్లనియె. 


ఎవ శైవబలంబుక న్న పురువకార మే (శుబలమని 
లత్ముణుండు చెప్పుట నా. 


6 తం డికిం దప్పెని - తండు రాజ్య కాంత 

వేం డమైనది రామ - విభుని చిత్తంబు 

మనలం[ బోచునె యిట్టి యలు మర్యాదవాండు 

మనముల నితని న -మ సైగ రాదటంచు 

జనులెంతురో యను - శంకచే సీవ్రు 

వనుల కేలాదనన్న - వలనదియ్యెడల 2610 


తగ 


శ్రీరామాయణము 


అనమర్థమగుదే వ - యత్నంబు శర్వ 
లనవమూనుండగు రాజు - లథ్నీంపదగు నె ? 
అలవడీయున్న శ - (తావారరూఢి 
గెలువుము దైవంబు. - గేకయరాజ 
తనయ బుద్ధులు విని - దశరభవిభో(డు 
కననీండు కపటంబు - కల్ల నెయ్యమున 
మంచివారునుంబోలి - మచ్చిక నేని 
కించుందచనంబున. - గీడాచరించు 
వారలుగలరట్ర = వారల నెటు 

"శీ రీతి మానపో - యెద వాత నస 2620 
యభియేకమిది నిశ్చ - యముగాక మున్నె 
యభఖిలవి.౦చి వగంబు - లడెానే నైక 
యీ మాటవినికద - యిప్పుడు వేడె 
నామున్నె సీకిచ్చె - నవని భూవరుండు 
ఆలితో చేకాంత - మాడినమాట 
మేతెంచి నత్య్వంబు - మేకొనువాంయడు 
ఆనత్య మెటుపోయె * - నందజువినల. 
జేసెద నిను నభి = చేకమన్న పుడు 
యిందుల శేరీతి - జేందాళియుందు 
నిందితుండై యవి - నీతీవాండైన 2680 
కామాతురుండై న - ఖలుడైన చి త్త 
మేమరి [భమసిన - గెవ్యారి పలుకు 
నడపీింపరాదని - నయతా(స్రువిదులు 
నొడువుదు రితండట్ల - నోరెత్తవెజచి 
యాటదానికి లొంగి - యధముయడొ వాని 


అయాభ్యాకాండ ము 


మాటకు నీయట్లి = మూనుహాధికుండు 
కై శయి దొరసాసిం - గానెంచి యామె 
యేకీడుదలచిన - నేమియుననక 
నాపదలొం దెద - ననియున్న నీజు 
పాపంబు మూాచిదేం - బరితవీంచెదను 
కోరగందగు "మేలు - కోరక కీడు 
గోరువారల కెల్ల - గురుడవై నావు 
అన్ని టంగాఅమాలుం. - నంబేద రీతి 
చెన్నిదుడై వంబ - యిటుచేసెనునుచు 
యిదిడై వకృతవాని - యెంచెదవేని 
మదిలోన సీవు నా - మతము చెల్లించి 
అట్టికార్యముదై వ- యత షంబుంగాలో 


te 


గట్టగా మదినెంచి - కావింప్రుమటుల 
పురుపయత్న ముచేతం - బొలుచు ధీరుండు 
తఅమిందాందోయును - దై వయత్నంబు 
అట్టిపొరువశ క్రి = నలరు నాకతన 
యెట్టిచోదై వంబు యా సెజుగనయ్యెడును 
నీ మేలుగనలగోరు - నిఖలలోకులను 
నామతంబ తలంచి - నడవంజేసెదను 
దైవబలంబు మ - _త్త్సగజంబుం (దిప్పు 
మావంతు గతి నేను - మరలర్షదిప్పెదను 
యేనిన్ను గ ప్పైద - నిపుడు పట్టంబు 

దిని కవరు సమ్మ - తింపక యున్న 
హరివార[బవహ్మాదు - లడ్డమైశేని 
పొ౭గొందు నవుడనా = భుజశె "ర్య మొప్ప 


తీర] 


2640 


2650 


వీరి 


శీ రామాయణము 


ముల్లోక ము నొక్కొ - "మొ_త్తమె మందం 
జెల్లుగిల్లిన[దుంతు - భీక రా స్త్రమున 
వనవాసనముళనుండ = నతనని నిన్ను. 
గనువా౭నేనుుంతు. - గానలయందు 
'వేవేలువర్ష ముల్‌ - విళ్ళమంతయును 

నీవేలి తరవాత - సీకుమూరకుల 
మహికింబట్టముగట్టి యు మజివామ్మువనికి 
యహితుండొభరతుని - కవని గానీను 
యారాజమాటచే - నియ్యకో వేని 

ధాఠుణి నాదు [ప - తాపంబుచేత 2670 
సీము[దతల మాచి - నివ్క_ం౦టకముగ 
రామ! మేాలింతు - రానీయ నొకని 
నిర్భహింపక యున్న - నేనన్న మాట 
యురి మై గలయా - యుధోపజీవ్రలకు 
వెలితిమైచనువాండ = వినుము నా (పతిన 
చలముతో నిదినాకు - సాధించుకెంత ? 
కానిచో నీ విల్లు - ఖడ్గ బాణములు 

స నలంకరణార్థ త మేతాల్చు కెల్ల ? 
సాధనాంతరములు - శతుల నెల్ల 

సాధింపం గాక పూ - జలుసేయకొటుక ? 2680 
ధనువు నేందాల్చిన. - దా బంటననుచు 
ధనువొందునే బేవ - తా నాథుండైన 
వునుజుబలో మూరు - మలనసి నాతోడ 
'మొనసేయనున్నా రె - మూండులోకముల ? 
బలిమిచేం జతుధంగ - బలము నాచేత 


అయాధ్యాకాండము ర్ఫీక్ట్‌్టీ 


పొలియునప్పుడు గజం = బులు వడియుండ 
మెటుపులతో(గూడు - మేఘంబు లవసిం 
దెరలినగతినున్న - చేతీ చూచెదవు 

శరదారుణానల = జాస్టలల చేతం 

బరఘ్ర్యైనగహనంబు - భస్ఫ్రీకరింతు 2690 
విశదంబుగాంగ నా - వ్మికమంబిపుడె 

దశరథుపూనికె - దవ్పింపం దలంచె 

శీయూరకుంకుమాం - కిత మైనయట్టి 

యాయతౌాతీయ బా = హాయుగళంబు 

నీయవసరముల - నీ పోచుబుణము 

పాయంగదోయక యేమి - పనులకామోంద ? 
నాభుజాకండూతీ - ననునెచ్చరించె 

నాభరతునిం జూపు - మని పెచ్చు పెజీగి 
పనిగొమ్ముతామసిం - పక నీకునేల ? 

యనుమానములు తల్లో - యనుముతి వినుము. 2700 
నావిన్నపంబు ము = నంబునం జేర్చి 

చేన! కాదని యాన - తి యొసంగవలదు” 

అనిపల్కు_ లక్ష, జ - నా్మాగహం బెతింగి 

యనునయో కుల రాము - డతని కీట్లనియె, 

క! అన్న | లత్ముణ |! నాకు - ననుగుణంబై న 

యెన్నిక నిమది - నెన్నుమోా ” యనుచు 
మూజాడుకుండ ప - ల్మారు నేనిన్ను 

కూరిమితో వేడు - కొనను నీవిట్లు 

నాతలం పెణింగియు - ననుమొటి పలుక 

సితియో యనుచు క =న్నీరు వోందుడిచి 27190 


ss 


(శీరామాయణము 


సౌమి(తి సూ'రార్చు = నమయంబునందె 
శ్రామునిజూచి థా - రాళంబుగాంగ 
కన్నుల వెన్నీరు = శాలువల్‌ గట్ట 
నన్నుతశీల కౌ - సల్య యిట్లనియె, 


; రాముండడవులకు బోవ కౌసల్య యంగీకరించుట == 


“రావు! నాకును దశ = రథునకు. బుట్టి 
యేమేర నీవుంఛ - వృత్తి నుండెదవు ? 
నినుగానలకుం బంపు - నృపతి నెవ్యారు 
కనికొల్సి నమ్మియే - గతినుండువారు 
ధరణీశు నత్వమై - తన యదృష్టంబు 
దరమించె నిన్నుం గాం = తార ఏధులకు 
“౯ రాకుమోవన ” వెంట - రాశేలయుందు 
నేకై వడిం దరింతు - నీకోకజలధి 2720 
కన్నతల్లిని కాని - శైకచే నేల 
నన్నొప్పగించి కా - నలకు నేలౌదవు ? 
వలదంచు” మిక్కి-లి - వాపోవం జూచి 
తలంకక రఘుకులో - _త్తముం డిట్టులసియె, 
కక ఓయమ్మ ! నావెంట - నుగాటవులకు 
నీయెడ నీవురా - నృపతీ |పాణములు 
నిలుప నేరండుగాన - నీయట్టి సతికిం 

దలంప వచ్చునె యాయ - ధర్మ వర్తనము 
రాజు బోవింప ధ - ర ము గాదటన్న 


o72N 


అయోధ్యాకాండము లీక్‌ 


వనవాస మొనరించి - వచ్చెద నీదు 

పనువు చేసెదం దిర్చి - పదునాలుగేండ్లు ** 
అనియంత వేండిన - నడలుచు లేటి 
యనువునం దొడక బొ - మ్నని తపింపుచునుం 
జొలివి చాలని తల్లీ - చెనమాచి చాల 
గలంగుచు రాముడు = కన్నీరు రాల 

కరుణ వెంపఫునం బోవం - గాం గాళ్లురాక 
"ఆఅజఅలేేది లత్ముణుం = "చేజ్‌ చూచుచును 
చదు గుత్తుకతోడ - సీతావరుండు 
మదిచిక్క-ంబట్టి తా - మజియు నిట్లనియె, 2740 
“అము! యూరాజు గ - లంత గాలమును 
చెమ ది యెయాక - నెగులేల మనకు ? 
భరతుండు నద్ధర్శ = పరుండటమోంయద 
పరిచర్య చేయునీ - పట్టున మిగుల 

కానల “కే నేలం - గడుం జంతనొందు 
వమూనవనాథుు నే - మజకుమో నీవు * 

అతివ లేమేమి వు - ణ్యములు చేసినను 
పతిసేవ సేయు కో - భనములు లీ తేవు 
పెనిమిటిం గాల్వక - "పెక్కు ధర్జుంబు 
లొనకింపం బాపంబు - లొందు నింతులకు 2750 
మగండె దైవముగాని - మతి దైవమనుచు 
మగువలకే యాగ - మములం బిర్కొనరు 
(పాణవల్లభుం డివా - పర సౌఖ్య దాత 
'యేణాతులకుం గాన - నితరంబుబేల ? 
వల్లభునకు గాని - వనిత పుణ్యంబు 


శ్రీరామాయణ ము 


"లెల్ల బాల్లెపోయి = యేలస దుర్లలికిం 

దన నాయకునకు హీ = తం బాచరించు 

వనిత కోరికలు కై = వశము లన్ని యును 

వనై_కమోాంది యసూయ = గలిగి యుండినను 

నీ కహితంబులు - చరయ చేసినను 2760 


వనికి రాముని బంప = వచ్చుననే యనియు 

మనను నొవ్వంగం గాని - మాటలాడకుము 

పృథివీశు మదినొవ్య = బిట్టు వల్కినను 

వృథసుమ్ము కులలీల = వృ త్తంబు లెల్ల 

శాంతిళ పౌవ్టీ కా = వార కరముల 

నంతయు నాకు మే - అంచి భాసువుల 

వూజసేయుచు నెల్ల - (ఐాద్దునేమజక 

రాజంబోవీంప ధ - ర్భంబు తప్పకుము 

నేవచ్చు నన్నాళ్లు - నృపతి సౌఖ్యమున 

జీవంతుండై యున్న - జెప్పెడిబేమి ? 2770 
భాగ్య మంతయును - నీ పాలనేనిల్సి 

యోగ కామిత సిద్దు = లొందం జాలుదును 

అమ ణి యౌంగాదని - యనక నానునవి 

నమ్ముతింపు ” మటంచు - సాంగిలి (మొక్క-, 

“భావించి మదిచిక్కం - బట్టి అమ్మినుచు 

దీవించి నీముది - (దప్ప లేనై తి 

అన్న సేమముగాంచి - నరుగుము వనుల 

కున్నత జయకీ రు - లొంది (క్రమ్మజుము 

కాలంబు దొడ్డది - గావున నిట్టి 

యాభోచనలు గనె యూ వైనట్టులయ్యె 2780 





యా భ్యాశాం డను క 


పాము నీకెల్ల వే - ల్పులు-దోడునీడ 
'లెమ్మేరల నసాధ్య - 'మెయ్యదినీకు ag 
అనిరాముం జూచియే - కాగ చిత్తమున 

“ జనఫు ! జటావల్క- = లాదులతోడ 
వనవాస మోజేర్చి - వత్తువుగాక 
వునరాగమనలతీ తర బొందుదుంగాక 
చేరరము న్న ”ని పిల్చి - శిరము మూర్కొనుచు 
గారాన కాసల్య జ మ్మాజంబలి కె, 


తజ కౌసల్య (శీరామునిదీవించుట సము 


“ రామ! న్నప్తక్డుల - (క్రమమున నీవ్రు 

చేమంబుతో వని = (కేణిం జరించి 2790 
సీ సుకృతం'బెందు - నిన్ను రత్నీంప 

గాసియెందును లేక - [క మ్మారువుయ్య ! 

వనచేవతలను భా - వన చేసినీన్ర 

కనికొాల్పు వా రెల్ల 6 = గాతురు నిన్ను 

గాభేయుం డిచ్చిన - కమనీయ శ ప్ర 

సాధనంబులు నిన్ను = నంరతుసేయు 

తలిదం(డు లందు నీ = తలంశనిభ క్రి 

యలఘు నత్యుమును దీ - సైటును వొసంగు 
దాషదశార్ము-లును న - వ [(బహా న్‌ 

యాదిత్యులును రాత్రు - లహములు దిశలు 8800 
స్థావర జంగమ - చయము నాయువ్రులు 

"జీవర్షి పితృపూర్వ - చేవకావళియు 

వనధు ల|దులును జూ సంవత్సర మాన 


శీ రామాయణ ము 


దిన ముహూ_ర్ర్తకళావ - ధిక కాలదశలు 
నారద దిక్చాల = నాగ గంధర్వ 

భారతాదిక వర్ష = పక్షీ పుంగవులు 
ఆకాశమున వార - లంతరితుంబు 

నాకీశుం డజుండు వీ - నాకపాణియును 
నదులు ద్వీపంబులు = నలినాకరములు 
నదములు దైత్య చొ - నవ పిశాచములు 2810 
ఆగమంబులు బుషు - లష్ట్రవసువులు 
నాగసింహా వ్యాఘ్ర - సానావృుగములు 
వనులం (గుమ్మరు నిన్ను లు వాత్సల్య మొప్ప. 
గనితోడు నీడలై - కాచి యుండుదురు *”” 
అనిగంధ పుషప్పాశు - తౌదులు ఘృుతము 
ననువైన తెల్లని = యావాలు దెచ్చి 

కాసల్య వరమ మం = గళ కారణముగ 
భూసుర కోటి న - ప్వుడ పిలిపించి 
పహోమముల్‌ సేయించి - హోతలచేత 
"నేమేరలను బలు - లిప్పించి న్య స్త్రి 2820 
వాచనం బొనరించు - వారికి శోభ 
నాచారముగ దథీ, - ణాదు లొనంగి 
“అన్న! వృ|తాసురు - నణగించు నపుడు 
మున్నిం[దునకు "జీవ - ముఖ్యు లందణును 
నేమంగళము లిచ్చి - రిప్పుడు నీకు 
నామంగళము లెల్ల - నవుగాకరామ! 
అమృత ౦బు6 చేబోవ్రు - నప్పుడు వినత. 
(ప్రమదంబుచేం చిల్చి = పత్నీ నాథున్సక్తు 


అ యోభ్యాశాండము క్రీక్టీర్రీ 


యేమంగళము లిచ్చ - నిప్పుడు నీకు 

నామంగళము లెల్ల - నవుగాక రామ! 2880 
తీరాంబు రాసి (ద - చ్చిన తరువాత 

సాారాజుః జూచి య - బై తే లోచనుండు 

చేమంగళము లిచ్చె - లిప్పుడునీకు 

నామంగళము లెల్ల - నవుంగాకరావు ! 

అదితి వామునుండయి - హారి జనియించి 

మద మత్తుండగు బలి - మగ్షించు నపుడు 

చేమంగళము లిచ్చె = నిప్పుడు నీకు 

నామంగళము తెల్ల - ననవ్రుణగాకరామ |” 

అని శిరంబున కోభ - నాతత లునిచి 

తనయుని నందిట - తొ రతుగట్టి 2840 
వనవాన ఖేదంబు - వదలి [కవు తిన 

నిను. బూర్జ చండ స - న్నిభుం బురవీథిం 

బట్లపు శునుంగుమై - రాయగంయజూచు 

నట్టి సంతోషమే - ననుభవించెదను 

పోయి వత్తువుగాక - పొలిమేరవనులం 

శాయక తీద్ప మా - పదునాలుగేండ్లు 

దూరమేగెదు సుమో ! - తూణీరధనువు 

లారసి మజువకు - మన్న యివేళ ౨ 

అనుచు గాల్‌టం. జేర్చి = యఖిల దేవతల 

దనయుని మాందట - తానావహించి 2850 
(థ్రీరామునికి (పద - శీణముగా వచ్చి 

యోరంయగా నిలిచిన - యుల్లానమొంది . 

తనుం గన్నతల్లి కి = దండ (పణామ 


ప్రిగ్ర0 


శ్రీరామాయణ ము 


మొనరించి కన్నుల = నురల చావృములు 
'తెప్పల నణంచి ధా = (తిని యూరడించి 
అప్పుడ జననీ మ - హాయతనంబు 


అ రాముడు దీతకడకుంబోయి వనగమనము చెప్పుట :=== 


వెడలి సీతకు నిట్ట యు వృస్తైంత మెల్ల 6 

దడయక వివరింప - దలంచి రాఘవుడు 

నగరు 'వెల్వడ్‌ రాణ = నగర మార్షమునం 

బొగులుచు జనులు గుం = పులు గట్టిచూడ 2860 
చేకుమున్నుగ నభి = పేక విఘ్న ంబు 

చేరిచే రాకుండ - నెల్ల వేలువుల 

మనసులో, గొల్పుచు = మాటనమూటకును 

తనరాక శెదురులు - తొ జూచుచున్న 

భారుణీ తనయ చెం - తకుం దలవాంచి 

'యురామలను మొగం - జె_త్తి కన్లొనక 

స్వ వాటున నుండం - జేరి యా సీత 

జెగ్గడిల్లుచు నిట్టి - 'బెడిదంపు మాట 

చేరీతిం బల్కుుదు - సీయింతి కనుచు 

నోరాడకున్న మ - నోనాథు తోడ 2870 
నేమియు. నెజుగక - యెద వడి నీత 

'రామునీజూచి థీ = రత నిట్టులనియె. 

“ అనభాత శ ! నేయ బా = 2 స్పత్యమైన 

జననుత ఫుష్యు న = త[త్రంబు మోక 

నభిపేకమున కర్ణ = మని వి్రులెల్ల 


అయోభ్యాకాండము పైద్రశ్తే 


విభునితో ననుమాట - వినియున్నదాన 

శతశలాకాశిషత - చ్చ(త్రంబు రత్న 
చతురంతయానంబు - చావమురద్యుయము 
వందిమూగధగీత _ వాద్యముల్‌ పణవ 

దుందుభికాహాశా _ సోక రావంబు 2880 
నభిషేకవస్తు వి - న్య _న్తవాస్తాగ 

శుభకర నిరత భూ = సురసమృద్ధియును 
చతురంగబలమును = సామంతమం|తి 

హితే పురోహిత రాజ్య - బృందంబునాల్లు 
హాయములంగల యుత్స జం వార్థ రథంబు 

నయ కారణము మృగం - (చాసనో_త్తమము 
పట్టభ(డ్రలలాట - పట్టయు (మోలం 

బట్టపు శేనుంగు. - ఇభాసియచేల 

“ఇలవెలలా మాము = విచ్చేయుకత నం 

గలంగుచున్నది మిమ్ము. = గని నామనంబు 2890 
నానతియిండ ని = యాపన్న మొన 

జానకితో శావు - చం[దుండిట్టని యె, 

క్‌ నత ప్రలిజ్ఞుండు అ సద్ధర్య శ బేది 

యత్యంత థార్మిక = డైన మాతం ।డి 
వనవానమునేంగ = వచియించెనన్ను 

తనకు పూర్వంబున - దత్తంబులై న 

వరములు కై కేయి - వరునిం కించి 

భరతు నయోధ్యకు6౬ = బట్టంబుంగట్ట 

నడిగిన పదునాలు - గబ్బముల్‌ నన్ను 

నజవి నుండంగంబంచి = యాక్రైక పట్టి! ~~ 2990 


శీశామాయ ణము 


బట్టంబు6 గట్టుకోం యు బడీతల్లి పరము 

కట్టడ పేసినం - గడునమ్మాతించి 

యేనువచ్చితీ నీకు - నెజింగింప నీవు 
మానసంబున శోక - మగ్నవుగాక 

నున్నాడి భరతుని - ముందణ నీవు ' 

నన్ను భూవీంపక - నడవు మెట్లనిన 
ధన్యుండాన్ఫపతి యీ - తరిత న్ను గాక 
యన్యులనుతియింప యా నవియేలసై య 
నాభరతుండు ధాత్రి = యంతయునేలు 
(పాభవంబుననిన్ను. - బాటింపక న్న 2910 
నందజ తోడిచే యని - నిన్నుజ్రోచు 

నందు నేమరియున్న - నది తాళుకొనుము 
ఆయన కోనుకూల - నై యుండు సీవు 
చీరయయుమా భరతుండు = చెప్పినయట్ల 
భరతునికిని రాజు - పాలించెనేల్ల 
ధరణియుంగాన నా - తంజె కర్త మనకు 
బోవ్రదునే వనం = బునకు నిత్యంబు 
'బేవతార్చనము భూ - దేవతా ప్రీతి 
దశరథుపూజ య - త్తలకెల్ల సేవ 

కుళ్ల లబుద్ధినిం జేసి - కొలువు మేమణక 2920 
కొనల్య చింతలం = గరలకయుండ 

బానటనై. (పోచు - పగిదియేమజక్రు 

ఛరత శత్రుఘ్నులు - (పాణముల్‌ నాకు ' 
తరుణి ! తము లుగారు షు తనయులుసుమ్ము 


' చారలు చెప్పిన - వై ఖరినడచి 


అయా భ్యా కాండము క్రీ్రక్ర 


గారవంబొంటు మే - కడ నన్భయమున 

రాజుల: చిత్తంబు - రా సేవచేసి 

తేజంబుంగాంచుట - 'తెల్లమెల్ల రకు 

నించుకదప్పిన - నెంత లేదనుచు 

సంచి నహీంపరఠు - హృదయంబులోన 298౧ 
ననుకూలులై యుండు - నన్యులనైన 

మనసిచ్చి చనవిచ్చి - మన్నింతురెపుడు 

కడనున్న తనయుల = కడకుదోయుదురు 
పుడమియేలెడుజబారి - బుద్ధులీ తెఆుగు 

నటుగాన భరతుని - ననుసరింపుచును 

పటువుతివై భయ - భక్తుల మెలలస 

నిజమున నుండుము - నీవీశ్షణంబు 

విజనాటవుల శేను - వెడలి పోవలయు 

నెవ్వరు న్మవీయం - బెన్న కయుండ 

ఫువ్వుంబోణి ! మెలంగస - వోయివ చ్చెదను” 2940 
అని రఘువరుం జాడు - నట్టి మాటలకు 

వనజాశీ పణయపూ - రక ముగాయబలి కె, 


=== అడపికి రావలదనగా వీతక్రోప్షముందుట :_ 


“ జేవ! నాతో నిట్టి - తెజంపన మిరు 
భావింప లాఘవా - స్పద మయోగ్యంబు 
నపహానకర మి - యంజు న్వైనట్ట 
యపలాప వచనమ -- ట్లానతిచ్చితిర ? 
తల్లి దం[డులు నన్న - దమ్ములు బిడ్డ 
'లెల్లరుందమ పురా = క అరేపుణ్యపాప 


శ్రీరామాయణ ము 


ఫలములు తమపాలం: - బంచుక యందు. 

దొలణగక యనుభవిం - తు దాంచియుంచి 2950 
ఆరీతీగాదుగ - దయ్య వల్లభులు 

ప్రారబ్ద నిజకర్భ = ఫలములన్నియును 

బం -చుకొందురు సరి = పాలుగా భర్య 

లంచు నాగమవే త్త - లాడుచుండుదురు 
యిహపరంబుల6 - (బోవ పీస్సుంజేక ర్త 

మహిళల కిటులాడ = మర్యాదయగునె ? 
పురుమలపుణ్యంబు యు పొత్తుకాంతలకు 

పరివహారించిననేల - పాయుదునిన్ను ? 

నీవ్రకానలకే - నిచ్చుననుజ్ఞ 

దేవ నాకుననుజ్ఞ - తెలియదే మోకు 2960 
నెవ్యరు నెందుల లా కెవ్వరునన్ను 

నెవ్వేళ డించిపో - నెట్లగునయ్య ? 

కంటకాటవుల మో - [కమముననేను 

వెంటవచ్చుట గాక - వేజుగాలలనె ? 

రాందగ వనసెడి నే - రమి సేయలేదు 

లోండాల్మీవే నీర్ష ఖ్‌ాలు ననూయ లెల్ల 

మానిన గతి నట్టి = మాటయుమాని 

యానతియిమ్ము నే - ననుసరించుటకో 

దగదప్పులను నీరు = (చావి యవ్వెనక 

మిగిలినజలము ఖూ* = మిని జల్లీనటుల 9970 
నను విడనాడిన - నాశేదిదిక్కు 

మననులోంబరికింవ్రు = మా రఘువీర ! 


అ యోభ్యాకాండము లకక 


అణిమాదికము లైన = మైశ్వర్యములును 
గణుతింప నమరలో - క సుఖంబులెల్ల 
పొందుట కన్నను - పురుషునిసేవ 
యండునేవుణకుండు - నదియె యు త్తమము 
అతివకుం గులవధూ - న్యాయమిట్లనుచు 
కతలందు వినియును = గనియెజుంగదును 
నీ చరణాంబుజ - నియత సేవనమె 
యాచారవిధి నాకు = నన్య మేమిటిక్సి ? 2980 
కట్టిడి వనుల మృ - గంబులలోన౦ 
పుట్టినయింటను. - బోలియుండెదను 

ఫీవెంట రాని-చో - నెన్సుదికింపు 

గావు (త్రిలోక భా - గ్యములు పొందినను 
నియమ్మవతంబుల - నిన్ను సేవించి 
భయజడాటవులం దరు - (పసవమంజరుల 
వాననలనుంగూడి - వాసించువై (త 
మోొసవదశ్నీ ఇపవ - మానాంకురములు 
పొలయ సేదలు ేజి - పొదరిండ్రలోన 
మెలంగ నీతోలహాడి - మెచ్చులయ్యెడును 2990 
నడవుల నెవ్వరి - నై_నరతీంస 

కడునేర్చశ _క్తియుం - గలిగినసీవు 
ననుర్గబోవంజూలవే = నను డించిపోదు 

నని యన వలవదీ - యడవులయందు 
కందమూల పఫలాది - కములు సేవించి 
యుందు నింతియెకాని - యొల్లనేవియును 
"లేనివి యడిగి తా = లిమి లేక యలసి 


శ్‌కు 


శీరామాయణము 


యేనిన్ను వెతంబెట్ట - నెట్టిచోనైన 

నందులకు విచార - "మేల ? సీతార 

విందలోచన కీవు - విభుండవుగాన 8000 
నినుచెడచాయక - నెమ్మదినున్న 

వను లెల్ల నుద్యాన = వనములునాకు 

కృత కాచలంబులు = గిరులు నాశెపుడు 
శ్రితనఖలొవన మృగీ - (శేణులన్నియును 
పూవశ్రయాన్పులు త ప్రాం = బులశే య్య లెల్ల 
సీవున్నస్థ్టలమయో జా ధ్యాపట్టణంబు 

లాలిత కందమూ = లములు రాజూన్న 

మేల నిన్నెడవాయ - నితరభోగములు ? 
గిరులును చరులును - కింజల్క_.నుంజు 
నరసిజకరముల - చలువసీడలను 8010 
కానలంగోనల - గై రికంబులను 

నానార్సురీనదీ = నదములయందు 

నామదిలో [పాణ - నాయక ! నేడు 
కామించితిని నిన్ను - కలసిచరింప 

వలదన్న (పాణముల్‌ = వదలుదు నిన్ను 
దలంవుచు నొక ముహు - రము పాయంజూల”' 
ననుచుగన్నీ టితో - నడలు భూపు| త్రి 

గని రఘువీరుండు - కరణనిట్లనియె, 


వీతకు రాముడు వనవాస కష్టమును. జెప్పుట వా 


డు త్రమకులహీత వ వుర్విత నూజ 
విత్తజీ నాదు గే = పాని వయ్యునీవ్లు ం. 8020 


అయోధ్యాకాండము శీర? 


ధర్మంబు మదిలోన. = దప్పక నాదు 

కర్త స్రంబుగోరి యి - చ్చట [(వతాద్యములు 
నడపుచునుండక - నావెంటనేల 
యడవులశేవత్తు - ననిపల్కెడీవు 
యేలచేసెదవ్రనా - కింత ఖేదంబు 

బాలింపు వలవ ది - చ్చట నుండుమోవు. 
సామాన్య మే ? వన = స్టలనివాసంబు 
భాబునిదుఃఖాను = భవకారణంబు 
శేనుంచి నటు లుండు - కే నీకు ధర 
మానడి కాదని - యనరాదు నీకు 8080 
పాతము వక్కె_ద సుఖ - మేడడి వనుల ? 
నతివ ! చాలవు గాన - నంటివిమాట 
ఘుమఘుమారావ సం - కుల రురీలవారి 
తిమిరాతి భయదకు - త్కీలగహ్యరము 
(బల హర్యత్షు. గ - ర్ఞాన్ఫూ క్టితంబు 
నివిడ ఘుర్షుర రవా - న్విత వరాహాంబు 
భల్లూక గుటగుటా - ర్భటి భీకరంబు 
మిల్లీ సముత్కీ-ర్ల - మీుంకరణంబు 

గంధ సింధుర ఘటా - ఘన ఘీంకృతంబు 
మసెంధవ ద్వేష దు - _స్తర పల్వలంబు 8040 
సముద్శగ వాత్యా(ప = చండ మారతము 
కమలా ప్త బింబ తి - గ (క రాతపంబు 
యేకపది కంట - కేంధనాపూర్ష్ణ 

నూ కంఠవారి మా - ర్లాపగాశతము 

పీత శోణిత సు ప్ప - భీమ శార్దూల 


868 


శీరామాయణము 


మాతత నిమ్న గా - యతజల[గహము 

దుర్లమ కర్షమ = సామాంత రంబు 

మర్చి తాజాది నో - మాయు నంకులము 

నిబిడ పాదపలతా. - సీరం ధకాస్టు 

మబల సంచార [కి - యాదురానదము 3050 
నిక్ణనాయత పథా - న్వితమరు దేశ 

మూర్జితబంధాన - వోపరోధంబు 

నలఘు (పవృద్ధాళ - నాయా కరాళ 

మలసత్య తృస్తాభ - యవృధావహము 

అపగత సౌఖ్య ని - (దాహార శయన 

మపరిమి తోటజా - యతన వృశ్చికము 

బాల ! నీవెక్కడ - భయదవనాంత 

రాళ సంచరణ ధూ - ర్వహా ఖేదమేడ ? 

వలసిన యెడం దృణా - వనులందు బొరలి 

యలసి రాలిన పండు - టాకులు మెసవి 8060 


సెలమేధలందు చె - చ్చిన నీడరగోలి 

కలెంగాను నడవి యీ = గలు మూలో జడిసి 

చీమల దోమల - చేగాసి నొంది 

పాముల గాముల. - (వాణాశ వదలి 

జడలు వల్క_లములు - సంధించి చలికి 

ముడింగి కార్చిచ్చుల = మూలల నొదిగ్‌ 

యతిథి భాగము లిచ్చి - యమరులం గొలిచి 
(వతనియమంబుల - వసివాడి చిక్కి. 

కామలోభ [క్రోధ - గతులు వర్ణించి 

యెమేఢ నిల్చిన = యొడనిల్బరాక్ష ' $070 


అ యోధ్యాకాండము 69 


యుందుచేనియు భయం = బెటుంగక మనసు 

నందు తాలిమిహూాని = యాపదలోర్సి 

రానేలలం (గ్రమ్మ ఎ రంగ జీల నీకు? 

చాల ! యాఠుతువ! నా - పలుకు గాదనిన 

"కావున సీబుద్ధి = గాదు చాొలీంపు 

నీవనవానంబు - నిన్ను వేండెదను” 

అని రావు విభుండాడ =న్మథు పూరములు 

కొననోర మింటుచు - కుత్తుకరాయ 

(పాణేశు వదనంబు - పైజూపు లునిచి 

యేణాంకముఖ నీత = యిట్లని పలికె, 8080 


సీత భర్తతో నడవులకు రాక తప్పనని నొక్కింజెప్పుట [= 


“నన్ను రావలదని - నాకు నచ్చోట 

నెన్నేని భయము లూ - హీంచి పక్కె_దరు 

మో నహావాసంబు = మేుకొని యందు 

నే సుఖంబున జంతు - నిచయంబు లెల్ల 

నిన్ను కోదండ పా - ణినిం జూచి నప్పుడ 

నన్నియు 'బెదరి పో - కవి యేలనిల్బు * 

నీదు |ప్రాఫున నున్న - నిర్జర (పభు(డు 

నోేవ ! దృష్టీంప - నోపుచే నన్ను? 
(వాణనాథులం వాయు - పడంతుల కెందు 
(పాణముల్‌ నిలుపను - పొయంబు గలదె గ 8090 
భయము చెప్పదు మోంద - (పాణముల్‌ దొరగు 
భయము దిమేహ నం = (పొ_ప్పమైయుండ 


870 


శీరామాయణము 


రాశేలయుందు పూ - ర్భమున (బావా జలు 
వాకొన్న వారేను - వనులం జరింప 

నా పీన్ననాడె వి - న్నతెజంగు జనక 

భూపాలు నగర ని - ప్పుడు దలంచితిని 

లలిత సాము(దిక - లతుణ విదులు 
తెలియం౫గ ననుజూచి - తెలిపిరి మొదల 
వనవాస నం[పాప్త = వార్తనే నదియ 
వినిబుద్ధి యెటింగిన - వెనక చింతించుం 8100 
దక్చింతునని యెన్ని - దలంచితివేన 

తప్పునే కాగల - దైవ యత్నంబు 

నందుకు ననుగుణం = బ్రై_నది నాదు 


 డెందంబు మిమ్ము. గా - డి మెలంగ నెంచి 


అవనసీసురుల మాట = లవిమేల తప్పుం 

దవీలి శ్లేశము లొందం - దరియయ్యి నివుడు 
వనముల నిడుములె - వ్యరిశై నంగాక 

నిను గొల్లి వచ్చు చా = నికి నాకుం గలదె? 
నాతల్లి చెంత మా - నగరిలో నుండు 
సాతరినొక జోగు - రాలు దావచ్చి . 8110 
సావనవాసంబు = నా౭డె వాకొనియ 

సీ'వేళ నరివచ్చె - నిచ్చలో నిపుడు 
గంగానదీ కూల - కమనీయ గహన 
మంగళ[పదలతా - మంజునికుంజ 

కినలయ త ల్ప్స నం -. (క్రీడా వినోద 
రసభావములమే గ - రంగి నీతోడం 


అయోధ్యాకాండము క్‌ 


గలయుటల్‌ కన్నుల యం గట్టెనయట్టు 

తలపులో కోరికల్‌ - తలచూపం దొడణా 

నడవులం జకియించు - నప్పుడే నీకు 

నుడిగముల్‌ గావింప - నూవా చేసెదను 8120 
లోకేశ ! కానల - లోన నీతోడిి 

లోకమొనది పర - లోక సాధకము 

అధిపతియే చైవ - మని యాగమములు 

విధియించెం గాన యే - వేండిన మనవి 

తగవని వినుటొప్పు - తలిదం|డ్రు లెందు 

తగునని యొకనికి - ఛారవోసినను 

అకన్యయే కదా - యధిపతి నెల్ల 

లోకంబు నందు సు - శ్లోకం గావించు 

నకట ! పత్నివత - నైన నశ్నేల 

తెక తేరడించి పోం - దెనవ చేసెదవు? 8180 
నీసుఖ దుఃఖముల్‌ - నేంబంచి కొనగం 

జేసిన యజుండు [వా - సిన యట్టి వాంత 

నీవు గాదనవచ్చు - నే సెలవిము న 

భావించి వత్తు నీ - పదములు గొల్చి 

కాదన్న నొకకాట - “రళ కూటాన 

లాదులం (బాణంబు - లర్పింతు నీకు 

ధర జ్ఞ డవు సీకుం - దగునయ్య యీయ 

ధర ్రనొక్టములనీ - ాలిమిలేక 

సమ్మృతింపని నాథు - నన్నిధియందు 

నామ్మనలోచన - య్యశుబిందువులు, . 8140 


ఫ్‌ల్లి 


శీ రామాయణము 


చనుమిట్టలను 'రాల = సాంత్యనంబొప్ప 
ననునయాలాపంబు - లాడు [పాణేశుం 
గోరగించిన వాండి - కొలుకులం జూచి 
ధీరాత్మ యగుచు ధా - (తీజాత యలిగి 
(పణయాభిమానముల్‌ - బయలు పడంగ 
గణులి సేయక యవ్రు - గాము లిట్లనియె, 


“నిన్న మాతం డి పూ - నిక దప్ప లేక 

తిన్నని పాయంబు - తీవనుంజూచి 

మగవాలకంబుతో - మలయుచునున్న 

మగువ యాకెజులగక - మదిలోననమ్మ్మి 5150 
యల్లునిం గానెంచి - యతండు నన్ని చ్చె 

తెల్లమాయెను నీదు - తెబులాల్ల నివుడు 

రవిలేజుండా రఘు - రాము డన్నట్టి 

యవివేక్ష వాక్యంబు యా లన్ఫత ౦బులయ్యె 

స్‌వె దిక్క-నియున్న = సెలంతను డించి 

పోవ నేయార్సి ని - ప్పుడు నీకువచ్చె 

కాలాగ్ని కల్పునే - గానకయంటి 

నేలక నాదోవు - మేని గాంచితివా ? 

యిదినేర మన్న నే - నెటులసదుగాక్ష 

వదలసూరక నన్ను - వర్చించితేని 8160 
సత్యపతి వతా - బారయె తొల్లి 

సత్యవంతునిం సాడు - సావి|తి యనంగ 





యేనన్నువత నయి - యేకెరశేల ? 
మూనుదుంల శ్రీల - మర్యాద'లల్ల 

వదలిన వెలయాలి - నె నిన్ను నేల 
మదిముది నుండి యె - మతి మెడబాతు 
 జాయోపవ జీవియా - సాని నట్టువుని 
బాయ నిల్లాలిని = నడల6 జూచెదవు 

ఒక తెనుం ననుబోవ - నోపనివాండ 
నకట ! యుంటికిం బెండ్లి = యాడితివయ్య | 170 
నను నొక్క-రునికిచ్చి = నయమునం దొలంగి 
చనయణజూచి నావేము ? - చనరాదుగాక 
వలసిన నిన్ను నె - వ్యండు మోనపుచ్చి 
బలవంతుడగచు నా - పద లొందంజేసి 
సవతి రాజ్యంబు = నీదుపట్టంబు 

గోచి చేతికినిచ్చి = కోరిశకై కొనియె 
నట్టవానికి బంట వై - యుండుమోొవ్రు 
ఫపుట్టసాంకంగ నేర్పు - పొడమకయున్న 
నాకేల యొకని [కిం — దనణంగియుండ 
వాకొంటి వనరాని = వచనముల్‌ నన్ను 8180 
నిన్నేల పోనిత్తు - నీవెంటవచ్చి 

యున్న చోటున నుండీ - యూరిలోనై న 
నడవని లోపలనై న - నృదులనై న 

కడపట న్వర్లలో = కము నందునైన 
జతకూడి యుందు నీ * చరణముల్‌ నగాలిచీ 
వెతేక నామోట - ఏనుమింక నొకటి 


874 


శ్రీరామాయణ ము 


అడవుల జరియించు - నందుకు నీకు 

కడుభీతి వొడమెనే - కాని యించుకయు 

వెజపను మాటయే - వెంట మేనెజుం 

పజిపును కంటక - పదములునాక్రు 8190 
బడియలు రత్న కం = బళములు గంద 
వొడిసుమ్ము గాలికి. - బొదివినధూళి 

పచ్చిక పానుప్రుల్‌ - ప్లై మంచములు 

మచ్చిక నీవు న- వ ఇ తేముతో నొనయప 

నాకునలమ్ము నా - కమృుతమా నిల్లు 

వాకిలి. దలంపక - వత్తు నీవెంట 

తల్లిదం[డులను మది - వలయ నేనాల్ల 

కలిగినయందు నాం = కలి దీద్చ దాన 

నానిమి_త్తంబు చిం - తలును వంతలును 

మాని తోడుక పొము %) - మనవి చేకొము 3) 8200 
నినుళహాడి యెచట నుం - డిన స్యర్గసుఖము 
నిను-నాయ న్యర్ల్గం బె = నిరయ స్థలంబు 

పగవాని కేలయొ - స్పన సేయనన్ను 

తగవానె యేను నీ - డాననుయగానె ? 

యింకంగాదని యం -టివే జూల లెన్స 

యంకిల దీరెన - మతుంబు నంచె 

సీత యేమాయనో - చెప్పెడి వార 

లీతరి లేరని - యెంచి చింతిలుచు 

నీవ్రు వనంబులో - చెగులొండకుండ 

యూవేళ మెప్పించి -.'యేక చిత్తమున... 8210 


875 





పయనంబు చసేతుసి - పలుకు చెల్లించు 

దయిత లు సంశలల్‌ - ధవులకు నెల్ల 

కావున విడనాడి - కదలుము వనికి 

వేవే౫ నీచిత్త - వృత్తమేర్పజపు 

నన్ను మాన్సెదుగాని - నాదు(పొణములు 
వెన్నాడి రా నీవ్రు - విడనాడం గలవె? 
అదియు. జూచెద - వేల యనువూానమింక 
మదింగలమాట [ప - మాణంబుంగాల 
నానతిండన .”” నిట్లు - అనిపల్క- లేక 
మానంబుతో మాటు - మాట వఇాలించి §220 
చింలింపు చున్న డా = వ్‌ణ్య వారాసి 
యింతింగన్లాని ఖేద - మినువుడి గాల 
నిలుపోపం జూలక - నెమేన కణము 
నిలుపం౫గ (పాణముల్‌ - నేరుపు లేక 

ఆపన్న యె కాల - నడలుచు పెట్టు 
వాపోవుచును పయి - [వాలికౌలిటనుం 
జెనచి ముల్ము._.లు - నాట జెదరి వేదనల 
గనలి కూయిడుచున్న  కరణియోా యనంగ 
తమి) జేకులు మరం - దము చిందురీతి 
నెమ్మేన వేడి క -స్నీరు 'రాల్పుచును - 8280 
జలములపొసిన - జలజంబురీతి 

కలకలనన్వుు చ - కని మోము వాడ 
కలకంఠకాకలి - కారావఫణితి 

వెలితిమూటల వెక్కి. - వెక్కి యేడ్చుచునూ 
తన యనపాయత్న = దర్థంబు దెలుప 


876 


శీ రా మాయ ణము 
కనకకోమలగా(తిం - గౌయగిటంజేర్చి 
కానిమ్మని య వేల - కారుణ్యశ రథి 
జానకి వీనులు - చల్ల -గాయలిశె, 
““ ఏలవైతన్య మి - శ్లేమరి నీవు 
జచాలాలలామ ! కో - వమున నేడ్సెదవు ? 8240 
యేనిన్ను నెడబాతు = నే యిం[ద్రభోగ 
మైన నాకేల సీ - యండ లేకున్న 
వనులకు నేనేగ - వలసిన కతన 
వనిత ! నీమదిజూచు - వా(డనై యుంటి 
చి త్త ంబులోచేను - చేసిన నేర 
ము_త్తమగుణవళతి ! - యోర్చి సై రింపు 
జగములు నిర్శింప = నమనముయింకుంజాలు 
పొగడికల్‌ గన్న యం = బుజగర్భుశ _ి 
యెంత యంతేటికన్న జూ మెచునశ క్రి 
మంతుని నన్ను నీ - మాటలాడుదురె ? 8250 
జ్ఞానాధికుండు 3 ర్తి - సడలనియటుల 
యేనేల యిట్టిచో - నెడవాతునిన్ను 
వనవానములనుండ - వనజభవుండు 
వనిత ! సీతలయందు = (వాసినవాండు 
అదియేలతప్పు రా- నన్న నిన్నేల 
వదలుదు నెజుంగకీ - వగ వగవేల? 


అతివ ! వాన(ప్రస్థు - లడవ్రలయందు 


నతులతోనుండచే = సంసాదలణనచు 
వారిశేపోపషముల్‌ = వచ్చె నీవరము 
కోరిన బే వైక ఓ కొనరుదీఆంగ స క 8260 


అ యోభ్యాకాండము ప్రా 


సర్యము వెనుక ఛా = య బేపివచ్చు 

మర్యాద నావెంట - మానిని ! రము 2) 
నిలువరాదిచ్చోట - నేంజడెపోవలయుం 
తలిదం[డులాజ్ఞ యౌ - దలండాల్పు నెపుడు 
తనగురుండును తల్లి - దండ్రులెవ్వరికి 

వనిత సాధీనడై - వతములు సుము శ" 
అటులుండ నితర చే - బారాధనంబు 
లెటులయణగావింతురో - హీశనమానవులు 

లలన |! ములోకంబు - లను వారితోడం 
దులగా బవ్మితవ - స్తు వు లేలకల్లు ? 8270 
నిట్టవ్రుణ్యు లంగా ల - చేవలంగాక 

గట్టిగా నకలభా - గరములు చేకూడు 
యిహాపరంబులు సద - లేకాక దిక్కు 
వహియిం-చుకొని (బోవ - వరము యన్యులకు ? 
గురుసేవచేత చే - కురని యర్థంబు 

థర లేదుగాన యిం - దగసనాచరింప 
యిదిననాతనధర నా మిందీవరాథతీ., ! 

వదలక నావెంట - వత్తువుగాక 

దండ కారణ్యయా _ (తకుంగాంకు లేక 
అండగానీవున - న్న నునరించుటను 9280 
వన్నియ దెచ్చిత = వంకంబునకును 

కన్నె! నాకును నీకు - గన్న వారికిని 

చాల "బీ సవాధర్మ - చరివై తివెంత 
మేలుసీబుద్ధికి = మిగులమెచ్చితిని 

మదిరాతీ, ! వేగ ౮. వ్మాణభోజనములు 


శీరామాయణము 


నదనుతోనగ్ని హో - (తాదికర్శములు 

జపములు హోమముల్‌ - శాంతులుందీర్చి 

తపసులం బిలిచి యా - (తాడాన మొనల 

న్‌యసీయ రత్నభూ - పణ వస్త్ర) కనక 

మయ పా(త్రికాదులౌ - మననామ్ము లెల్ల 8290 
నడుగువారికి చేర - టాం్మడకు నొనలి 

కడునమ్మి మనల నే - కడం గాచువారి 

అందరవలసిన = యర్థ్ధంబు లిచ్చి 

ముందుగాగదలి ర = ము (పయాణమునకు”? 

అని యూరడించి బౌ = మున పల్కు. మగని 
యనుమతింబరమ క - ల్యాణియా సీత 

త నయింటిసామ్ములం = దఅకునానంగం 

గని యదినమయంబు - గావున౭జేకి 

అన్న పాదముల సా = ప్రాంగంబు[ వాలి 

నన్నుతభక్తి ల- శ ఖ్రడీట్టులనియె, 8800 


=: రాముండువనములకు రావలదని లశ్ష జ్రణునకుం జెప్పుట $= 


“శ్రీరామ! నిజము - సేసితిరే పయనము 
మోారన్న గలతీ దైవ యూ మేగెల్చెనన్ను 
చనుదురుగాక యే - శరములు విల్లు 

గాచి మీాపదాబ్దముల్‌ = క్రోొలిచివ చ్చెదను 
మునుపుగాగవాన భూ = ముల దోవవెంటం 
జనుచు దృష్టమృ గాళిం షు జమరివై చెదను 
యెయెడ మిముయజాడ - కెడవాయంగలుగు 
సాయిం(దస్మా మా ౬ జ్యమైన నేనొల్ల 


అ యోధ్యాకాండము ల్రీ79 


ననుమలతియిండన్న * - ననునయో క్యులను 

తనదు రాకకు నమ్ము = తము నొందకున్న 8810 
రాముని చరణ సా - రనముల (నాలి 

సౌమి(తిచి తంబు = దలియించంబలిశె, 

“ మనతండిపలికిన - మాటగాదనల 
మనకుథర్భముగాదు = మొరాడవలదు 
వనికింబోవుదమని - వాత్సల్య మొప్ప 

ననూళహార్సి పల్కు_టల్‌ లా నమ్మియుండితెని 
మున్ననుజ్ఞయొనంగి - మొగమాూాట లేక 
నన్నువీడంగనాడ - నాయమే నీకు ? 

యిపుడేల వద్దన - నిమాటవలుకు 

నపుడు మిక్కిలి నంశ = యంబయ్య నాకు లిలి20 
రాకమాన” నటన్న - రాముండు సుగుణ 

సాకల్య శాలి ల- త్ముణునకిట్లనియె, 

అ సద్ధర్భ (్రపరుండవు - సై దోడవెపుడు 

బుద్ధిమంతుం డను యా పుణ్యశీలుండవు 

చలమేల పాణ - నముండవిట్లయ్యు 

కలగి య్మూకియబల్క_ = గారణంబేమి 1... 

సీవ్టను నావెంట - నేవచ్చినపుడు 

"బేవికానల్య య - తెజలపన (బతుకు ? 

తలంప నెవ్వరు సుమి - [తనుం (బోచువారు 2 

కపలుకుమా మనవారి - [బదుకుచందంయబు 8880 
పర్ణన్యుండవని తా = పముందీర్సినట్ల 

దుర్భ్ణయమకౌెర్య ! నీ - తోడుగావలడె 

కొమాతురు(డు రాజు - కై కేయికొడుకు 


శ్రీరామాయణ ము 


భూమిశెల్లనురాజు - [పోచుశేవీకి ? 
భరతుండుతమ - త ల్లి పలుకులోవాండు 
సరిగాయగ్గనడపుగే - నవతితల్లులను 1 
సరాకకన్నవ - న్నియగాటె నాకు 
వోరానితల్లులం - జోమీంచి లేని 


. అరలేనిభ క్రినా - యందుగల్లుటకు 


గుజుతుగా నిరువురి - కొలలురాకుండ 8840 
నన్నునీడేర్చ న - నంత పుణ్యంబు 

వన్నెయు వాసియు - వచ్చునీకిపుడు 

చలమేలవలదన్న లం సౌమి(తి ! = యనుచు 
బలికిన|క్రమ్మరం = బలికి లత్మణుండు, 


' * భరతుండు మోా[పతా - పంబున వారి 


గరుణతోంబోషింపం - గలంజేల యింత 
చింతకాసల్యకు - గ్ర్రీధనంబై. న 

స్యంత మైనది (గామ - సాహా(స్రకంబు 
ననువంటివాక నెం = దణ నై నరభోవ 

తనశ కి గలిగిన - తల్లికై వగచి లెకిక0 
పనవునకిచ్చిన - పళ్లైలునూడు 
రసఖండములు సుమి = (తకు ల్లీ ముండ 
నాయమ్మలకు లేని = యవధిగల్పించి 
పాయయిీాచెవవు = నాపలుకియ్య కొనక 
యేయమ్ము ! జానకీ ! - యెప్పుడునీదు 
సేమంబుగేక కా - చి భ్ల జించు కెల్ల 
యింతమ్మాత్రమె యయ్యె = నే నన్ను వెంట 
సంతరించుశపోక = జాజి(దోచెవవ్ర 


అయోధ్యాకాండ ము ఫ్రీరి్ష 


నీక్ష న్నపాణముల్‌ - నిలువవు సుము 9 

నాకు |శ్రీరాముగా - నక క్షణంబై న 8860 
యొకమాటయనవమ్మ ! - యొచ్చంబురాదు 
నికటంబునందునుం - డి యువేకశుయేల ? 

యొజుంగవే [శీరామ ! యెల్ల ధర్మములు 

పరికింప నన్నడ - బాయకుండుటలె 

నాకు ధర్షముగాక = ననుడీంచివోవ 

మోకుధథర ్రముగాదు - మేలెంచిలేని 

వనవానములకేను - వలసినవాండ 

వనితతో (జనుచున్న - వాండవు స్వీ 

పారయువిల్లును - పాణముల్‌ దాల్చి 

మోరునిల్సిన చోట - మేదినియూడ్సి 8870 
మిట్టపల్ల ములొక్క. - మేరంగాంజెక్కి 

చుట్టిన చీమలుం - జొరరాకయుండ 

ములుకంప యొనరించి - ముందరనొక్క.. 
చలువపందికిపర్ద - శాల 'యేర్ప్చజచి 

మిమ్ము నచ్చటనుంచి = విరాకుంగావలయు 

కమ్మ దావులవిరుల్‌ - కందమూలములు 
తీయనిఫలములు - తేటలానీళ్లు 

నేయెడవలసిన - నేందెచ్చియిచ్చి 

యానందమున సాఖ్య = మనుభవింపుచును 
జానకీయుతముగా = కయనించునవుడు 9880 
గిరికందరంబులం = (గ్రీడించునపుడు 

శర మేర్చి చేవిల్లు - సజ్జంబు చేసి 

తగునట్టి నెలవ్రనం - దరలక చేయు 


$82 


శీరామాయణము 


బగలు నేవురకుందు. - బనిగొమ్మునన్నులో 
అనినరాముండు వాల = హార్టి ంచి యతడు 
తనవెంట రా సమ్మ - తమున నిట్లనియె. 

* ఏనివించందగు చెడ - వినిపించి పయన 

మనిపించి కొనుము నీ - యా పులచేత 

జనకయజ్ఞ ంబున - జలధినాయకుండు 

తనకిచ్చినట్టి కో - దండముల్‌ రెండు 8890 
కనకతూణీరముల్‌ - కవచంబు హేతి 
మునువసిష్టునిగృవాం - బున పూజలంది 

యున్న వి డవు న్న ఆం సలా మ 

డన్నియు నతనిగే - హమునకు వేంగి 
ఆముసనియొనంగంగ - నవిగాంచువచ్చి 

రామునిక క్టుదు _ రను డెచ్చియునుప 

చూచి వారించి మె - చ్చుచు నింక మనకు 
పీణూయతామనం - చేల నీవిఫుడు 

వీలివీంప భూసుర - బృందంబువునల' 
గాలిచినవారికి - కోర్కెలీవలయు 8400 
మనయింటంగలుగు స - మ_స్తధనంబు 

నునిచి యవ్వరిక ని - యొప్పగించెదము, 
ఆచార్యవు(త్రును — యజ్ఞునింబిలువు 

మేచాయనక్థుల - నెల్లరమ్మునుము 

వలసినవిచ్చి పో - వలయును వెడలి 

వలదు” తామసమన్న - వచ్చిలమ్మణుయడు 

అన్ని హోోే(తగ్భహాంబు - నందువసించు 


వన్ని కంకాను ము = ౧యబుసింగాగహొ! 


అయోధా్యకాండము 88 


(కుణమిల్లి “ మిము గామ - భ|దుండుపేలి చె 
తణమైనతామసిం = చంగరాదు రండు” 8410 
అనవినియతండు మా - థ్యాహ్నికవిధులు 

చనందీర్సి వచ్చి ల-=- తు గాణుడునుందాను 


అణా రాముండు దానములు జేయుట === 


(శీమించిసకల పు ఇైథాముమైన 

రామునినగర౭ని = రామునింజూచి 

సీతానమేతుండై యా (శీరామచందు. 

డాతతభ క్రి తో = నంజలిచేసి 

తమయాత వివరించి - తారహోారములు 
కవునీయకుండలాం - గదభూపషణములు 
యిచ్చిజానకిచేత ౬ నిప్పించెసామ్ము 

లచ్చసుభ క్రితో - నతని భార్యకును 8420 
పట్టిమం చంబులు - పజపులు, మేలు 

కట్టులు తలగడల్‌ - కనకాసనములు 
అందలంబులుంజతు - రంతయానములు 

కుందనపుంగట్ల - కొమ్ములతోడి 

శ|తుంజయాది గ - జంబులు వేయి 

ప్యాతవైఖరిసనమ - రృణముగాపింప 

రామలకు, తాల ధ - రాతనూజూత 

నామాని దీవించి - యరిగినయంత 

స రమ్ము ! లత్మణ ! నవ - రత్నంబు ? అనుచు 
సామ్ములచే నగ - స్తు రని గాధి సుతుని ఎల. వి4ల0 


884 


శీరామాయ ణము 


జలములచేత న = న్యంబులపోలి 
అలరింఫు పిలిపించి = యన్నియు నొనల్‌ి 
సిరులు కౌసల్య యా - (శితులకు వారి 
తరముల గురులైన - తై క్తిరీయులకో 

వాహన భూపణ - వసన సౌవర్ణ 

బాహుళ్య మొునంగి = నంపన్నులం జేయు 
కడునమ్మి మనములం - గాచియున్నాండు 
తడవ్రులనుండి చి = (తరథుండన్నం శి 
ఆయనకును సువ - ర్షాంబరాభరణ 

దాయినై మదికి నం-- తనము ఘటింపు 8440 
మలరంగ కఠశాఖ = యధ్యయనంబు( 

గలుగు న్మాశితులై న - కాఠ విప్రులకు 

నర్ధిం గలాప శౌ = ఖాథ్యాయు లగుచు 
నర్థించు (నా) కాపు - లగుభూసురులకు 
నిత్యాధ్యయన కర్మ = నిరతులు (బహ ఇ 
నిత్యులు నగువటు = సికరంబునకును 
ఆవ్రలునుం బలు - నజములు హరులు 
లావుబుద్దులు దెచ్చి - లతల కొలది 

కౌసల్య మెచ్చ ల - తలకు దీనార 

రాసి దవీణలు గా - రప్పించి యిము న్‌ లి450 
యీవీత వెంబడి = నేతెంచువారి 

శేసాము స్త లడిగిన - నిమ్ము ధన్యులుగ 

నీవలసిన వారి - నెవ్వలుదీజ 

కావలసిన యట్టి - కనకంబు లిము 

చను” మన్నయపృడు ల - త్మృణుండు (శ్రీరాము 


అయాధ్యాకాండము ఫ్‌5క్‌ 


ననువముతి జానసిం - హోసభం జెక్కి.. 

త్యాగధ్వుజం జె ల్తి _ తముకు చేయించి 

వేగంజె తమసాము  - వెచ్చింపుచుండ 

తనుంజూచి పరికించు - తనపగవార. 

గని రఘువీఠరుండు - కరుణ నిట్లనియె, 9460 
'' వనవానమున ేంగి - వత్తుము మజలి 

మనమున నేల యు - మ్లులికింప మోకు 

నాశంత యావదు - నాలుగండ్ల నంగ 

మాకేమి కొజణంత యీ = మిటికిం జింతిలంగ 
సాముందిరము లత), - ణ కువూరు నగటు 

జీమణ ఆకేవేళ - నెచ్చరిల్లుచును 

"కావుండీ *” యనుచు బొ - క్క_నముల వారి 

నావేళ విలివించి - యాదరం బొప్పు 

మనలతక్ముణిండు (బా - హ్మాయిలకు నెల్ల 

భవనములు నొనలా నే - జానంబుసేయ్య పిశ/0 
మిగిలిన థభమెల్ల - మో వశంబగుచు 

నగరిలోనున్న ఛం - డారవ్వంతయునుం 

దెమ్హున్న వారలు - తెచ్చి (శీరాము 

సమ్ముఖంబున నుంప ల్ల గకలయాచన కో 

గాయక నటక మూ - గధ బాలకులకు 

నేయర్థ మడిగిన - నిచ్చి వెచ్చించి 

ఘనుని జైవాతృకు - గర్గ వంశమున 

దనర జనించు చం - (ద నహా(నజీవి 

(తెజటుండ న్యి(వుని - తేటువ దారి(ద్యి 

రుజనతి మాలిన్య - రూపిణి యగుచు 8480 


886 


.శీరామాయణము 


మగని. జేర వచ్చి - మనరామవిభుండు 

జగదేకదాత యీ - జనుల కందటికి 

కోరికలిచ్చు చో యా గొడ్డలి గడ్డ 

పారయు పారచి - ప్పయు గొడవలియు 

మోాచుక వనమూల - ములు [దవ్వి తెచ్చి 

యేుచాయం గడలేని - యిడుమలం బడుచా 

కడుపున కన్నంబు - కట్టుకో చీర 

ముడువం గాసునులేక - ముదిసి ముష్పునను 

అలవమట వడనేల - యడుగుముపోయి 

వలసినవిచ్చు భూ - వర కుమారకు(డు” 849( 


అనియాలు బోధింప - నా తిజటుండు 


"ఎనుంజింపి గుడ్డలు యా వీయుందునంజుట్టి 

వంటను వంటనా - చజచువిడ్డలను 
కంటగింపుచు భార్య - కడకు నే తేర 
గూనువంచుక యూత - కోలయుండాను 
దీనుండైనగరు సౌ - త్తెంచి నాశ్రైేను 

సావళ్లు గడచి య - చ్చట దడ లేక 

పోవుచు నీతావి - భునింజేరంనేంగి 

క బిడ్డలుగలవాండ - చదవి ప్రుడను 
గొడ్డలి నాయా_స్టి - కోనయుంగూడు 8500 
నెన్నడులే దుంఛ - వృత్తినుండుదును 
నన్ను బోనుమనాథ - నాథ ! 'వేండెదను 
అలిబిడ్డలచేతి - యాపదమాన్సి 

పాలింపు నన్ను కృ - పాదృష్టిం జూచి 


అయాధ్యాకాండము కర? 


అన లేంతనవ్వుతో - నారఘువీరుం 
డనుకంప చిగురింప - నతనికిట్లని యె, 
“వలసిన యావులు - వలసినసామ్ము 
వలసిన వారిక - వారిగా చేడు 
సౌమి(త్రియొనా నె - చ్చటనుండినీవు 
"బేమింజెప్పెదు సాము మ - లేదు మానగర 8510 
తరిదప్పెనైన ని - _త్తరి నన్ను నడిగి 
చితుతపోవుదు వేని - చేయూంతకోల 
యీాయాలమందపై య నిప్పుడు వినరి 
వేయెటత్తిపార వై - చిన నెందు వడియె 
నందుకులోనై న యః యావులన్నియును 

. తుందుడుకులు మాని - తోలుకపొమ్ము 
యిశ్చాద నీశ క్రి - యిపుడె చూచెదము 
విచ్చేయుండ ఎన్పినని - వ్‌ర్ట ఫప్రుండుబొంగి 
నోసిసౌరించి (గ - క్కున బయల్‌ దేరి 
చేనన్న నిల్లాలిం - జంతకుంతలిచి ఏిన్టలి0 
వడిమోాఠ పాంతనో - వతిగుడ్డ లెల్ల 
మడతలువెట్ట ప -. ల్మ్మరు వడివెట్టి 
గట్టగానడుము వం ఆ గక యుండ (జుట్ట 
చుట్టి యింతీ బిగింప - శూరుడై యతండు 
బిగువుతో | బాణముల్‌ వ పీడికిటంబట్టి 
"తెగియూంతకోలచేం - (దివ్పీవై చుటయు 
విరబిరనదిపోయి - పెనుమందలోన 
సరయూ తటంబున - జప్పుడుగా(క 


BE 


శ్రీరామాయణ ము 


వొకవృషభముచెంత - నుక్టుమై (బడిన 

సకలేశుండగు రావు - చం|దుండు మెచ్చి కిఫ్‌8ీ0 
అద్దిరా ! యీ బాంప - నాన యటంచు 

వద్ద వై చేహిన - వ్యంగ రఘూద్వహూుండు 

చేయి నొచ్చనో యల -- సీతి రంచునతని 

డాయంగ వచ్చినిం - డల గెగిలించి 
ఆమందగలయానవ్రు - లన్ని యునొౌసంగి 

యామాాని జూచియి - ట్లనియాదరిం చె, 

“ పరహానకముగ నేం - బలికినమాట 

ధరణీసునేంద! చి - త్రమున నహింపు 
యిదివేండవచ్చురా - దిదియంచు నీదు 

మది ననువూనంబు - మాని కావలయు 540 
సొమ్ములు వే(డుమి - చ్చోనిత్తు ననిన 

సమ్మోదమున ముసీ - శ్వరుండిట్టులనియె, 

“ అడిగెడికొలంది యే - యనఘుని దాన 

మడుగన్నేర్డు రె యిన్ని - యావు లిమ నుచు 
నత్రిమానుషములు నీ - యతులితశెర్య 

విత రణంబులు చాలు = వేవేలుమాకు 

సుఖవిగమ్ముని ” నోవు - చో రామవిభుండు 

నఖులకు భృత్యదా = నవితానమునకు. 

గలిగినధన మెల్ల - (గామంబులొనలి 

తలతలనందజం - దనియంగంచేసి లీక్‌ధ0 
తమ్ముండుదాను సీ - తయుం దం|డికడకు 

నమ స్రదంబున నేగ - నదనంబు వెడలి, 


f 


అయోధ్యాశాండము ఏ3ఏ8 


అజా? సీతాలక్ముణులందోడ్కొంని పోవ నను వేండ 
రాముడు తండికడకు బేవుట :=== 


జానకిసంత తా = రృనముల భాస 
మానంబులై న భీ _. మశ ్రరాసననములు 
నతుల నిషుంగద్వు - యంబు ఖడ్గములు 
హిత భక్రందాలిచి - యిరువురివెనక 
సౌవితిగాలిచి రా - జనకజంగహాడి 
'రామచం(దుండయోధ్య ఇ రాజమార్లమున 
వురజనులెల్ల గుం - పులు గట్టివీథు 
లరికట్టుకొని వింజ - మాకిడినట్టు 8560 
చమూడంజోశకేది మ - చ్చులును మేడలును 
మౌాడుగులును నెక్కి. - మతులజింతిలుచు 
“ అకట! నబ్లడంజతు = రంగజబలంజు 

లక లంకమతింగాల్వ - నలరుచువచ్చు 
నొదిగ ర్ఫేశ్వరుం - డగు రామవిభుండు 
_వెచేహితో నాంటి - నచ్చెకాల్న డను 
నొరులకునై శ్వర్య = మొనంగు సామర్ధ్య 
గరిమంబుగలుగు రా - భఘవు*డద్దిరయ్య! 
తనతం[డిరాజ్యమం - తయునేలుచుండ 
ననదకై వడినొంటి - నఠి చేరవలసె 8570 
వై మానికులు మింట - వచ్చు చోగనై న 
తాము చూచెదమని - త లంపరానట్టి 
"రాముని పట్టంపు = రాణివాసంబు 


భూమిజం బురజనం - బులు చూడవలసె 


క్‌్రి0 


బీరామాయణము 


పరిముళంబులువోసి - పసిండిమేడలను 
పరమదివ్వాంబరా - ఛరణముల్‌ డాల్సీ 
చెలులుగొల్వ మెలంగు - నీతయేరీతి 
మెలంగునోగహనభూ - మిని నాథుంగూడి ? 
అనరపతి వవా - చావ్‌ష్టుండై న | 
వానికై_ వడి నంప - వచ్చునెవీరి ? £580 
గుణహీనులై నట్టి - కొడుకు లేమైన 
గయణుతింపకిటు సేయ. - గలతం(డిగలండె ? 
యాీాసర్వగుణముల - కిరనె నరాము. 
బాసిపొమ్మనియెట్లు - వ ల్కెనోరాజు 

సతతంబు షద్దుతై - శ్వర్యనంపదల 
నతిశయించిన రాము - నలవుటల్‌ మాచి 

రప  వాహినులల గాం = గిన 'యల్బ్పవారి 
నూష చే జలచర - వ్యూవామంతయును 
తపియించు గతివ్‌రు - దజులిపోజూచి 
యిపుడోర్వ నే రు - యీప్రరజనులు  ' వర90 
వేటు గొట్టిన చెట్టు - విరులచందమున 
పొౌరులందటు నాడు - 'బారియున్నారు 
(శీరాముంజే తమ - జీవనస్థితీకి 

నారయ మూలమై - యాఛారమగుట 
తడయకపు(త్రమి - [త కళ తములతొ 
యడవులకీ రాము - ననునరింపుచును 
ధనధాన్యపశువస్తు - తతితోడంసనాడి 

జను లెల్ల ౯బోలని. - చ్చట సివాసముల 


అయాధ్యాకాండము 891 


నారాముముల మూవి. - కాది జంతువులు 
(కూరసర్పములు నె - క్కొనియుండుంగాక ! 3600 
రాముదింతగూడి య - రిణ్యంబులందు 
భూమిీజనంబులు - వురముగానుండ 
అచ్చటిజంబుక - వా్యా_ఫఘైదిమ్చుగము 
లిచ్చటివాడల - నిరఠరవొందులాక |! 
ఎవ్వరు లేనట్టి - ౧యాపాడుపురము 
దవ్వులనున్న యా - త్లృజుని రప్పించి 
పటంబుగట్తుక - పతియునుండాను 
తు లు 
నటిచోగక రా - జ్యము సేయుంగాక ! 
తు oan 
యారాముండున్నట్టై - ces పట్టణంబు. 
"కారడప్‌ యితండు - కడనుండుపురము $610 
మనములంయజూా-చి జి -- న వ స 
వనముల సెడవాసి - వచ్చియిచ్చోట 
జెడి దిక్కు_ లేనట్టి - వింహోననములు 
విడక చుట్టును పరి = వేస్ట్రీంచుగాక | 
మ్రుల్లీరవ కూర - రముంకారరవము 
పిల్ల యగోవులనాందు = “పంపుగా నెంచి 
నిదురమేల్క-నువేళ - నిరతంబు భరతుం. 
డదియొ మంగళగాన - మనియెంచుగాక 1” 
అని వాడవాడల - నాడాడ నాడ 
జనులమాటలు తన - (శవణముల్‌ సోంక 8620 
కరుణించి విని నిర - కారుందై మత్త 
కడిరాజగంభీర - ౫ మనంబుతోడ ' 
మొగమునవాంచు సుమం(తు = ముందరంయజూాచి ' 


క్రీ92 


శీరామాయణము 


స రమ్ముసువమంధత్ర ! = మారాజునుంజూడ 

నమ్మోది మొదవ ని - చ్చటికి వచ్చితిమి 
మాతండితోడ సీ - మాటయేర్పజచి 

(ప్రీతితో మమ్ముర - వ్పింపుమో ” యసిన 

అర్హుడె రాహు[గ - హ్మాగ స్తుండగు ఏ 

క_ర్తనుగతి నీలు - గప్పినవహ్ని 

కరణి నిర్ణలతటా - కమురీతింబొంగు 8680 
తరుగువారధిమాడ్కి_. = దశ రథనృపతి 

రామునిశకె విచా - రముతోడనుండ 


కా శ్రీరాముడు మటల తండికడ సెలవు పుచ్చుకొొనుట ఏ 


చేమోడ్చితాను వ - చ్చిన యట్టిరాక 
ధంణీసురాళికి - డదానముల్‌ చేసి 
జరిజనంబుల౭బోచి - బాంధ వొవలళికి( 
జెలులకుందల్లి కిం = జెప్పివారనుపం 

దలంఫులో మిముజూడం - దలంచి వాకిటను 
జానకీలక్షు లె - సహితుండై వచ్చి 
ఛానునంతకింగూడు - భానునికరణే 8640 
ను త్రమరాజగు - ణోత్తరుండై వి 
య_త్తలంబునంబొందు - లన్నియు మౌని 
యత ఫ్ట్‌ంతే పరిశుద్ధుం - డై [పమోదమున 
సత్యసంధుండు రామ - చం[దుండున్నాండు ” 
అన విని దళశరథుం - డడలుచు నతని. 
గనుంగొని నగరిలో = గల కులాంగనల 


అయూభథ్యా కాండము శీ9క8ీ 


నందజందోడితె - మ్మాతివలునేను 

సిందునన్ని భు రాము - నీక్షీంపవలయు 

పొమ్ము "న్న నతండంతి = పురమునక దిగి 

ఆమా టు వివరించి = యచటమున్నూట శి650 
యేంబం| జ కుబసతు = లింతి కౌసల్య 

తొంబొదువుక రాగ: - దోడ్కొనివచ్చి 
భూమిోానసుచెంతన - ప్పుడు సిల్వ నతండు 

రామునిం బిలిపింప = 'రామలవ్మణులు 

సనీతయురాంజూచి - సింహోననమున 

నాతరి నిల్వలే - కవని మూర్చిలి 

పడియుండు నడ రఘు - పతి చేరనేంగ 

పడంతులందరుం గలా = పంబులుయొరయ 

““ హోారామ! హారామ ! యనునా ర్రరవము 

బోరుననిండ న - ప్వుడు రఘూద్వ్వహుండు 8660 
జానికిలత్ముణ స - హాతంబుగాలో 

దానునుబిట్టురో = దనమాచరించి 

తనతం(డినచ్చట - తల్పంబునందు 

నునిచిసీతయుందాను - నుపచరింపయగను 

తెలివిగా కొని కన్ను - దెజుచిన విభుని 

వలగాని యారఘు - వర్యు(డిట్లనియి. 

“ వనవానమున కేణు - వాడయై. మిమ్ము. 
గనుగానవలని ము - క్కొడికి వచ్చితిని 

నన్ను.గన్షొని దీవ - న లొనంగి ననుపు 

యెన్ని చందంబు = ల నేవలదన్న 8670 


వా 


'శీరామాయణము 


యీసుమి. తా ప్ముత్రుం - డీ నీతవెంట 
రాసమకట్టి వా - రలు వచ్చినారు 
యోాజూానకి కనుజ్ఞ - యిమ్ము లత్మణుని 
తేజోధికునిం జూచి - దీవించి పనువు 
మందరికినిం గర - మొన రాజీవ 
నందనుగతి భూజ - నంబుల కెల్ల 

రాజన్ర మాకుం గ - _ర్హన్రదండి వగుట 
కీజాడ మారాన - తిచ్చిరి రటుల 
నడచువారము గాన - న నినుజ్ఞ యిమ్ము 
తడవేల”” యనుటయు - దశరథం డనియె. 8680 
“ కామాతుదుండను - కైకకు లొంగి 
యేమున్ను వరమిచ్చి - యిటునటులాక్‌ 
ఆర్హినొందిన వాండ - నట్టదుత్నుదై 

వార్తలు చెవి నాన - వలవదునీవు 

"లెక్క సేయక యెంత - లేదో వొవు ఫు ముం 
(గ్రక్కున పట్టంబు - గట్టు కొమ్మను 
నామాట వినుమన్న - నము౯డై లేచి 
భూనూశునకును న - ప్పుడు రాముడనియె, 
“ పలుకుదు రే యిట్లు - పార్థివ ! మోరు 
గలిగిన పదివేలు - గాలంబులకును 8690 
ఆడి తప్పుదురయ్య - యరి7ద వనికి 

చేడె నాపంతంబు - నెనయ జెల్లించి 

తరవాత మాపద - ద్గయములు మూడ 
మరలి వచ్చినవెన్క_ - మజిసేతు నటుల ” 
అనవిసి కైక ఈ - నడ్డంబు దూరి 


అ యో థ్యా కాండము తీరక 
జనపాల ! యింక తాము - నంబేలః! భాము 
బొమ్మను ర మనివల్క-6 - బోయి రండనుచు 
తరమూ ననా. ఈం = డాడి నట్లాడి 
యో రేయి కానల్య - యేనునుగూడిి 
యూరడిల్లంగ యిందు - నుండివేకువను 8700 
అన్న ! సేమంబున - నరిగి (కవ్మా వము 
నిను. బొమ్మనునది = నిక్కంబు గాదు 
కై కేయి పోరుకుం - గాక వొమ్మనుచు 
వావొంకునది యెన్న్న = వలదు నిక్క_ముగ 
నాసుకృతమె సాథ్‌. - నమ్మితింజిచ్చు 
తోనరియగు నిట్టి - దుష్టాత్తు రాలి 
చేత నిరంభంబు - చే నినుళూయు 
సూతువ్రు గన లేక - యిచ్చకోర్చితిస 
బాలు నింతేల నా - నత్యంబు న్‌ 
పాలింతు నన్నికెక - పలుకు చేసెదను 8710 
హితము గాదిది నాకు - నేలకుమూర ! ' 
వెతల పాలుగం జేసి - వెడ బుద్ధివైతి ”” 
అనిన లమ్మణులహాడి '- యంజలి చేసి 
వినయంబునను రఘు - వీరుండు పలికే, 
కల రాజ్యం చును ఎ నేలుటకన్న 
నుల్లంబులో. గాన = నుండ గోరెదను 
కోరెద శై_కేయి - గోరిన''వరము 
మోరిచ్చు నదియె నా - మేలుగానెంచి 
భరతుని గట్టుండు వ పట్టంబునాకు . 
పరము లాభంబు మొ = పల్కు. నిల్బుటలు 1 వీ720 


896 


కీరామాయణము 


తొలశు మానినయట్టి - తోయధిరీతి 

కలక నొందక యుండ = గావలఅెలాక 
యిట్టు లాడుడురె మీ - “కేల విచార 
మక్టెన వనుల శే - 'నేగకమాన 

సీరాజ్య సుఖమైన - నీసీత నైన 

స్వారాజ సామౌాజ్య య సౌఖ్యం బెయెన 
మానుదు( గాకేల - మూనుదు నీదు 
పూనిక చెల్లింపం - బూనిన [వతము 

యిది సత్యమని యెన్సు - మింక నాసూన్కి_ 
వదల తుణంజై న - వసియింప నిచట 8780 
శ్లోక మోహాంబు లి - చ్చో మాను మేను 
శై కేయికి హితంబుం - గావించువాండ 
"దేవతా వలికై న - 'దేవ్రండుతండె 

గావువ మామాట - గడవ నోడుదును 
యొరుల ఖేదము మాన్స - నోవీననీవు 
ధరణీళ ! నాకునై - తలపంగం దగునె? 
పనివేదునీకు తా - పము సుఖవగుము 
తనేమి కొజుత కాం - తారంబులందు 
కెందమూలముల నాం = కలి దీర్చి మేలు 
నంచెద పదునాలు - గబ్బముల్‌ చనీన 8740 
పోయివత్తునె యన్న” - భూపతి రాము 
బాయయాలక కేలు - వట్టిరాందిగిచి 
కాయగిటనునిచి శో - కమున మూర్చిల్లు 
చోయగాంచి రఘుపతి = శో కింవుచుండ 


అయోధ్యా కాండము $97 


కాసల్య మున్ను గాం - కై కేయిదక్క- 
బాసంబులో రాణి = వాసంబులెల్ల 
ఏలపీంప సౌమి(తి - వెత నొందనీత 
ఆహ హ్‌ 

కలయుచు పుషక్ణైడు - కన్నిరుగార 
చూచి సుమంతుజే - డ్చుచుం 'దెల్వి కొంది 
లోచనంబులనుం: జ - ల్లున నిప్పులురల 8750 
జేగురింపగ మొగంబు - చెమరింపమేను 
సొగునిట్టూద్చు వె - చ్చందనంబు లీన 
కటకముల్‌ గదలను - తృట కోపుండగుచు 
కిటకిట మొునబండు - గీటుచురా క 

cn యా 
దిట్టమై నిలుచున్న - తెజంగాత్చురోసి 
చుట్టు నందణు వినం - జూచి యిట్లనియె. 

ప్న 


ఏటే సుమం[తుండు కై కను నిందించుట 1 


“రాజు చిత్తము నీవె - అంగ లేక 

యోజంత ! యెంతకు = నొడిగట్టనావు 

కులమెల్లం జెజుచి నీ - కునుం గ్ర్హ్తమైన 

యిలపతిం బొలియింప - నెత్తుకొన్నావు $760 
యిట్టుచేసిన మోంద - నేమేమి నేయ 

దట్టి గట్టతివొ పా - తకురాల వీవు 

కలలం వారని యట్ట - కలశాంబురాళ్సి 

చలియింపకున్న కాం - చన భూధరంబు 

అని పరాజయము తే - నట్ట చేవేందుం 

డన మోరునట్టి మ - హోరాజు నిట్లు 


898 


కీ రామాయణము 


'వెతం బెకైదవు తన - విభు మీటి నడుచు 

నతివ పుట్టును నిర - యముల కాస్పదము 

కోడుకు నిమిత్తమై - కులమెల్ల నీవు 

చెడంజూచెదవు ధర్మ - - శీలముల్‌ వదలి 8770 
భరతుని బిలివించి - పట్టంబు గట్టి 

ధరణి యేలితివేని - తగనిచో మేము 

కాౌలూంది నిలరాదు - గావున నిచట 

ఇాలించి రాముని = జాడ నేలెదము 

పాపాతు రాల ! 'యే - పగిది నీపెద్ద 

మోపుగా నిను ఛాతి - మోచెనోకాక 

యివ్వి(ఫ్రులును మాను - లేవేళనిన్ను 

(ఫువ్వందిట్టన తిట్లు - వారిగొనకున్నె ? 

కాయలవెలయు ర = సొలంబు నరికి 

డోయిట వేంపవె - ట్లుకుణాలు వోయ 8790 
నదిచేందు మానని - యటుల కౌసల్య 

వదలని పైదయ - వాండైన కతన 

నాకర స్తే ఫలము దా - ననుభపింపుచును 


నీకునై. మోంటదెత్తె - నృపతి (పాణములు 


జననికింగల యాఖి - 'జాత్యంబునీకు 

నినుముడి గాల = దికదచాంచనేల? 

ముసిండి వెట్టునంటేనె - ములచుశే తల్లి ! 

యసమెల్ల దింపుసే - యయగయుట్టి తీవు' 

నీజనని తెజుం గ - నేకులచేత 

చేడాడ వినికని = యొజిల్‌ యుండుదును 8790 


అయోభ్యాకాండము 899 


ఆకథ వివరింతు - నదియెట్టు లనిన 
వాకొందు (శవణ ప - ర్భంబుంగా ఏనుము, 
ఒకయోగి వర్యుచే - నువిద ! మోతండీ 
సకల జంతువుల ఛా = ప లెబుంగునట్టి 
వరములు కొన్న = వరమాని యతని. 
బకికించి యొరులకీ - భావంబు నీవు 
పవెప్పినచో గత - జీవుండ వగుదు 

వప్పుడే యనిపల్క_ - నటుతరవాత 

కొన్ని నాళ్ల కిము - గుంపులో పసిడి 
వన్నియగల చీము - వనితతానొక్క- 8800 
కందువ మాటాడం - గా వినిమెచ్చి 
యందునశై నవిరిన - యపుడు వై_కయుని( 
జూచి మాతల్లి “యి - చ్చోచేల నవ్వి . 

తీ చీమం గనియన్న - నెతింగింపజూాచి 
తలంచుక కారాదు - తరుణి నేం 'జెలుపం 
బలీకి నప్పుడ తన - (పాణముల్‌ బోవు. 
ననినం గోపించి మూ - యమ 2 యమృ్మగని, 
౫నుగాొని యిసి గాన్ని - కల్ల లుగాక 
యెండై న తవురు ము - న్నెజింగినమౌట్ట 
వొందుగాం డెలిపి న - ప్ప్వుడె హోనింజెందు _ 9810 
వారలు గలం? యూ - వార్త నాతోడ 
“నేరుపాటుగం బెల్పు - మింతటిలోనం 
బోవు[పాణము లున్న. - జోయిన నేమి ? 
చావుకు వెజుచినం - జావ కుండెదవె 
యామిోంద నీవటు - లేన నాకేమి?! 


400 


శ్రీరామాయణ ము 


యోామాట వివరింప - శెటులుండనిత్తు 

"వేగంబల్కు- మటన్న + వెజచియా మొదటి 

యోగి చెంతకుంబోయి - యోమౌానిచం[ద | 

నేవచ్చు తెజుంగిది - నేయ నావశిత 

భావమిట్టిది యని - పలికిన నవ్వి 8820 
“ మేలుమే లే సాధ్గ్గ - మేదిని మజీయు 

నాలని మొగండని - యాడుకోవబనె 

అని తలయూచి - ఓ యధిప ! వక్చింపు 

మనుమానమేల యి - ట్లాడిన దాని 

“మొగము చూడలరాదు - మోదించివాని. 

'డెగజూచి యింట బం - దిగమునవై చి 

వలయు నింతులయాడి - వరమిచ్చినాదు 

పలు కేమఅకసాఖ్య - పరుండవుగమ్ము 

వొమ్మున్న "” నతం డంతి - పుఠజేగిదాని 

సౌమ్మెల్లదోంచి యీ - నున దయలేక 8880 
త్‌ త్రుల చెజసాల6ం = (దోవించెనితని 

యత్తను త్రము రాలి - నటువలె౭శేసి 

యిలయెల్ల "నేలుచు - నిపుడున్న వాడు 

తలంపని వట్టి పా - తకురాలీయందు 

పుట్టితి విపుడు నీ - బోధన చేత 

నిట్ట ఈయూాపదలకు = నిరవయ్యి నిత్రండు 

కొొడుకులకునుం దం|డి - గుణములునా(డు 

బడుచులు తల్లీ కిం - బాటిల్లు గుణము 

మిజ్ఞాతియని యాగ - మంబులు వలుకు 

విజ్ఞోకు గాదునీ = విధము నట్టిదియె 8840 


అయోధ్యాకాండము 401 


నామాట వినినీవ్రు - నరపతిం (బోచి 
యీవమహీ జనులకు - హిత మా చరింప్ర 
పాపంబునకు జొచ్చి - పతి నపవాద 
కరాపంబులోంల గ ట్ర్‌ = కూల (దోయకుము 
వదలండు నీకిచ్చు - వరము లీరాజు 
పదవులన్నియు నమ - ర్పణ సేయునీకు 
మగని (పాణము లిచ్చి - మము బతికించి 
వాగడికల్‌ గని సర్వ - భోగ భాగముల 
నందజీలో మించి - అమ్మ ! నామాట 
చిందు సేయకసనీవు - చేపట్టి లేని 8850 
వన్నెయు వాసియు - వచ్చునునీకు 

నిన్ను జేపట్టిన య నృపతికింగాన 

నుత్తమ గుణురాము - నుర్వి పాలింప 
నుత్తరు వొనగుమి - ట్లుచితంబుగాదు 
ముట్ట జిక్కి_న తండి - ముదిసి ముష్పునకు 
నిట్టిచో |శ్రీరాము - నెడవాసి లేని 
అపకీ-ర్షి పాలౌదు - వాపదల్‌ గాంతు 
వపమృత్యు వగుదు వీ - వ వనీశ్వరునకు. 
గావున రాఘవం - గట్టు పట్టంబు 
భూవరుండట మిోందం - బోవు కానలకు 8860 
నిటుసేయ కులధర్మ - మిది నీకు హితము 
కటకటల్‌ బడుదువు - కాదంటివేని 

అని నయంబు భయంబు - నందందందోష 
మనుశేశు నెదురసు - మం[తుం డాడంగ 
అదరక బెదరక - యణంకువ లేక 


402 


శీరామాయణము 


యదినియ్య కొనక = యామందర బుద్ధి 

నందర [బదుకుల - యడియాస లుడుప 

[కింటు చూపుల క - గంటక యుండె, 

ఆ దశరథుడు రా - మూంగ సంగతిని 

సేదబేరి విషణ్ణ - చిత్తుండైచాల ఏ870 
నసురుసున్తై ్రైర్య - మవలంబనముగ 

విసువృతో సేయ = విన మం(తీయజూచి 

“రమ్ము! సుమం(త ! యీ - రాముని వెంట 

పమ్మిన చతురంగ - బలమునుంగూర్చి 

సకలవస్తు విశేష - సామ(గియందు 

(బకటించు నంగళ్లు - పణ్య భామినులు 

పాళెము వెంటం బో - పయనంబుచేసి 

బాల 'రామునియెడం - జనవరులై న 

వారశెల్ల విశేష - వస్తువులిచ్చి 

పోరాని మనచుట్ట - ముల వెంటంగార్చి 8880 
పురములో వెనువెంట. - బొందగువారి 

పరజనులను నల్ల - (బజల వెంటరుల 

శకట యం తాయుధ - సాధనా వళుల 

నొకటం గొజుంత లే - కుండం బొమ్మానుచు 

విపిన జంతునులను - వేంట లాడుచును 

నిపుణత జుంటితే - నియలు (గోలుచును 

పనన రసాలాది - ఫలము లానుచును 

మునుల పుణ్యా(క్ర ముల - బులం జరింపుచును 

నరసి నదీనద' - స్థలులం (గుమ్మరుచు 

గ్‌రిగ వ్యారంబులం లా (గీడలాడుచున్లు 8890 


అయోధ్యాకాండ ము 408 


ఏంజరి (ప్రసవనం - పదల నిం పెనఢణప 
ుంజరాంతరంబుల - గూర్ము-చు నాదు 
-గ్రాప్రు తనయుండు = (కమియించుంగాక 
మారీతిం బదునాలు - గండ్లు కానలను, 
నభాన్య పశుజాన - దాసీ జనంబు 
నుప్రుము నవనంబు - లాచరింప్రుచును 
"నకీ నహితుండై. - నంయమోాశ్ళరుల 
న బుణ్య పురాణ - లోలుటై యుండు 
9 యిప్పించిన - త నయన్న రాజ్య 

ంల్ల ంబులోనం౭దా - నుల్లాన మొంది ~~ 8900 
కతు డేలయగ నిము) - పగ వారిదై న 
రము రామునికేల - పోనిము న్‌ వనికి ల 
కుటయు విని కేక - య తనూజ చాల 
ఏలో భయంబు ఖే - దంబు దై నమును 
'మానమునుం బొంది - య(శులు చిండ 
డంఫు మోవి ని -_ బ్బరపు టూరువుల 
ండి బీటలు వాణ - మెలుయగు రావడం 
ఎడేమియును వల్క_ - నోవకయుండి 

చిన తలయె త్తి _ వంచకురాలు 

దుం గుత్తుకతోడ - జననాథుం బలికె, 8910 
కుప్రు పోయిన నీళ్ల - వడువును “బెండు 
మోంగడ దొణంగు - పాలచందమున 
సర మైనట్టి - సీవిచ్ను ధరణి 

గా భరతుంజే - లెడునంటి కిపుడు 


కోత మ చళ్ళ ప్ర్నాల్న © మొ అజ ర్క ల 


404 


కీరామాయణము 


"మోన మొందితిని రా - ముండె 'యేలనిమ్ము 

వట్టి యారునుదూడ - వలవని నిందం 

గట్టుకొంటిని మిమ్ము లా గడవనర్థించి 

పదివేలు వచ్చె మా = భరతునిమాట 

మదినింక6 దలచిన = వుఠర్యాదగాదు” 8920 
అని సిగ్గు విడిచిగా = యకమును జాల 

తనమును గట్టువా = తనమును మోర 

నాడినయంత మ = హో రాజుకై క 

మోాడిమాటలు విని - మొుగమాట వలి, 

“నీవు చెప్పినయట్ల - నేంజేయ నిట్టి 

గావుక నటనముల్‌ --= గయ్యాళి వగలు 

నేజపఫులునుం జూవీ - నేండు నన్నింత 

యారాటముల ముంప - నం జేవు ఫలము”? 

అన విని యినుమడి - యగుచు న్మాగవాము 

"పెనంగొన దశర - థుం బేర్కొని పలిశె, 2980 
న! నను వెట్టి దానిగా - నరనాథ ! యెంచి 

కనుబామం జూచె - చే కడలైన తేది 

ననువంటి నతులు నం - దనులనుం గన్న 

నినువంటి దొరలును - సీయొక్క_ తలనె 

వుషైనే ? మూాకులం - బున సగరుండు 

పట్ట జ్యేషఘ్టతనూజుం - బారందోలుటలు 

వినలేదె నినువతె - వేడబంబులను 

మునుగజాయె నతండు - ముద్దుగా 'బెనిచి 

వనికి రాముని బంప - వలదనత్యమున 

ముసిలి కౌసల్య కై - మొగమోాడిపల్క_ ” $940 


అ యోభ్యాకాండము 405 


౨ని తన్ను నిందించు = నందజిలోన. 
నిసి వాదించు. గె = శకేయి వాక్యములు 
ంద్దిలోం గడురోసి . = పోరామిలవైేసీ 


భ్థాద్ధండను మం(రీ యా "శేఖరం డనియె, 


— సిద్ధాద్ధడు కైకకు సీతింజెప్పుట 1 


అమ్మ ! సీమకు లేని - యట్టి సామెతలు 

రూ బందం గొన్ని దృ - ష్టాంతముల్‌ చూపి 

పీ నోరాడం జూ -_ "ెదవ్ట మమ్మెల్ల 

ప్పిన యటులెల్లం - 'జేయుటం చేసి 

రవముంజు. డూరిలో = నందఆీ చిన్న 

పవులంగొని యేటి - నీటిలోవై న 8ి9క0 
నెనిమి తము తండి = యనిచెం గానలకు 

) దోవమని రాము - నెడనెన్ను మొకటి 

దు గుందునులేని - కలువల జేని 

'దంబునగల "రామ - చం[దునింజూచి 

ఎక్‌రై న వీటంజూ - పోపనివార 

క నీవెదక్క_ వే - తొక మెడవేఠు 

కరాజనంగ నెంత - మది నధర పు 
'సేయంజెడునింద - పదవి వాడైన 

గాన నఫీషేక - యత్నంబు చెజుచి 

కటా ! యానిందం - గడ తేరలలశె ? 8960 
వరో రాజులు ? - వలపించు కొనరొ ? 


దు సోంపు టా తక క మల వామును 


406 


శీరామాయణమూ 


మేలమ జ! యపవాద - మింత పొందెదవు ? 
మేలెంచి నామాట - చుకొనవను | 
పటిన చలమె చే - పటుట యూండుం 
టు రు 
బుటుల మత్‌ మనం - బుడమికి నెల. 

a) 0 op) 
గానికార్యము సేయం - గాదు శాంతలకు 
వూనంబె ధనము నీ - మగం డొక్క. రాజ 
సామాన్యుండే ( సిగ్గు - సైరణ వలయు 
రామామణులశెల్ల - రమణులలోన 8970 
యిన్నాళ్లు పతిభక్తి - నెచ్చుగా నడచి 
చెన్నటిబుద్ధి వ - చ్చె నచేల నిపుడు”? 
అని వనుండెన సి - దారుని మూట 

అ థి థి 
విని కై కతో మహీ - విభుం డిట్టులనియె, 
యింతి ! నీకును నాకు - నిహపర సౌఖ్య 
మెంతయు సిద్ధార్థ = డిపు డన్న మాట 
(బదికించు కొనుము నా - పాలిటం గలిగి 
మదినిన్ను నమ్మిన - మగని రతీంపు 
యోమాట నీవిప్పు = డియ్యకో వేని 
రాముని వెంట న = రణ్య భూములకు 3980 
పోవుదు నేను సీ - పు[తుని మహీకిం 
గావలసిన యట - కంటకంబె చ 

cq రం 

పట్టంబు గట్టంవు = పడంతి 1.నీచ్చిత 
మెట్టియెన్నిక నుండె - 'నీదేర్పు మటుల ** 
అనువేళ తండడికి = నంజలిచేస్లి 
వీనయంబుతో రఘు = వీధుఃడిట్లసియె, 


అయోభ్యాకాండము 407 


వ రామాదులు శై కయిచ్చిన నారచీరలు ధకించుట 1 


“వల మోకీచింత = యీాసాధికేను 

మేలెంచి విపిన భూ - మికిం జనువాండ 

అట్టివానికి చతు - రంగ బలంబు 

పట్టణంబున జన = (పక ర మేమిటికి ? 3990 
ఏను నడిగిన = యిచ్చు వా౭డేల 

దీనుడ్ర (తాపికిం - 'దెజకువ మాను 

భరయెల్ల విడిచి కాం - తార భూములకు 

నరుగుచో నికనేల - యన్వ వస్తువులు? 
నార-చీరలుబెండు = నాకు నెచ్చోటం 

బోరాని సాధనం - బు లొసంగపం డినిన 

సిప్బితిం బోశకార్సి - చిడిముడితోడ 

గొబ్బున 56 సివి గట్టు - కొండ ని యెదుట 

చీరంబు లొనంగిన = (వ్రీరామవిభుండు 

చేరి తా మును భరిం - చిన దుకూలంబు 4000 
కెడకోనరించి వ - ల్క_లములు౭దాల్ల్స 

తడయకట్లన సుమి - [తాకుమూరకుండు 

శై కయొసంగు వ - ల్కలములుందాల్ప 

రాెకీందువదన ధ - రాతనూజూాత 

వలభూచులేడి కై - వడి భీతినొంది 

జళుకుతోంగస్ని రు - జలజలరాల 

చేతికిచ్చిన నార - చీరఠరలుమాచి 

భీతితో కీరాము - బేర్కొనిపలిశె, 

క దరీతి మునికన్య - లిటువంటినార 

చీరలతో వన,- | శేణినుండుదురు ? 4010 


శీరామాయణము 


యేనేర నివిగట్ట - నెజీిగిన నాదు 

మేనిపై గట్టుండు - మార” నిపలుక 

నప్పుడా రఘుపతి - యావల్క_లంబు 

లొప్పుగా మునుడాల్చి - యున్నట్టిచిర 

మాద ట్టనజూచి = మిక్కి.లివెతల 

నీంయచు నగరిలో - నింతులందటును 

చూచి యార్యం౫ లేక = తోకించి రాము 

జూచి “నీవేల? యీ = శోభనాకార 

బడరానిపాటుల. = బరశెది రమణి 

నడవికింబొమ నిం - యనిచిరేయొకరు ? 4020 


వలవదిచ్చటనుంచి - వని కేంగునీవు 
కలవాణి నీ వీత - కన్ను లంజూచి 
యుడుకారి యేమెల్ల - నుండెడమిల్లు 
'వెడలిరమ ఇందు ే - విరింబోణినిట్లు 
మావెంటవచ్చు సౌ - మి(తీకానలకు 
నీవెబులో నియట్టి - నీకియున్నదియె శ 
వలదన” వినక - యావై బేహిమేన 
పలువపై వల్క-ల = వసనంబులునుచు 
రాముని వారించి = రాజువినం౫ 
సేమంబుదల(చి వ - సిష్టుండిట్లనియె, 40830 
6 లల్రన శైకేయి! కు - లం బెల్లం జెజిచి 
చలపట్టి యంతయు - చక్క-౭వేసిలివి 
వలపోవ'తె సీత = యిీశాజ్య మెల్ల 6 


_ బాలించిమగండెక్కు. = భ్మ్యదాసనమున( 


చొనుండుగాక యీ = దళ్‌ రథాత్మ్మజుని 


అయోధ్యాకాండ ము 409 


మేనిలోనగము సు - మ్మా! మహీతనయ 

సీత యన్ధాంగ ల - యే రఘూ _త్తమునకు 

యీతన్వియు నతండు - నేక దేహంబు 

గడుసరివై యిట్లు = గాదంటి వేని 

యడవుల క్రీరాము - నడుగులవెంట 4040 
యేను సుమం|తాదు - లీదశరథుండు 

నీనగరవసించు - నింతులందజును 

పరిజనంబులుంగూడి - పయనమై పురము 

భరతుండు రా మున్నె - సాడుచేసెదము 
అనవలసినమాట - యంటిమిగాక 

నినుంచేతిచూచునే - నీకుమారకుడు ? 
తానువల్య-లములు = ధరియించివచ్చు 

జానకి శ్రీరామ జా చం దులున్నెడకు 

నారీతిశ(తుఘ్ను6 - డరుదెంచు నీవ్ర 

నీరామమై జన = నికరంబులేమి 4050 
యీాపట్టంబులో = యేకాకివగుచు 

పాపాతు 2) రాల ! యా - పదలనొందుదువ్రు 
సీజివ్యతెవు? రాము - నికిగీడు సేయ 

కావలసి! పియం౦ంబు( యు ౧ కొనిరాజు 

నినునేలుమని యిచ్చె - చేధా(త్రియెల్ల? 

మనసులో నిది నీ కు - మూరుండుబెలసి 
అంటుకులతోొంగిన = యత ండెట్టివాండ 
యందులోనొక్కండొ - యరయంగావలయు 
నారచీరలుగట్టు, - నారాముచేవి 

వారింపకున్నయి = వ్వసుధయోరుచునె ని 4060 


కీరా మాయ ణము 


సొమ్ములుచీరలి లా వ్చ్పోటంటబెప్పించి 
యిమ్ముని కీవరం - వీచ్చెనేయిత (డు 
మునివేషమొుక్క_రా - ముని కింతెగాక 
వనితకుచేల? సే - వకులరప్పింపు 

పల్లకీ 'దెప్పింపు - పరిచారకులను 

గొల్లల వెంబడి - గూర్చి కావలయు 
వనవాస సముచిత - వస్తువులిచ్చి 
పనువుము కైకనా - పలుకాదరింవు” 
మని వసిష్టుడు వల్క_ - నవనితనూజ 
వనికి నేంగందలంచు - వల్లభుమనసు 4070 
చేజెయుండుట(జేసి - వినివిననట్ల 
యూరకయుండె దా = నుచిత వై ఖరిని ; 
ఆమాట యందుక - యధిపతి నతని 
భామినుల్‌ నినరాని - పలుకులువలుక 
నిందనలకులోంగి - నెగులుతోమేని 
యందు 'రాజ్యమునందు - వైహికఫలము 
లందు నూర్టితకీ రి - యందులబాణంబు 
నందు నించుకమైన - యాసంబోవిడిచి 


సక వత రథుండు సీతకు నారచీరలు వలదని 
శై శేయిని "వేండుట $= 


ఆలీమోమివ్నీంచి - యకట ! నాయెదుట 

నేలకట్టించితి - ఏ సీతమేన శీ08 
నారచీఠలు రాము - నకు నీయయాోచి 
యకారక(ప్రాణంబు - లుండయిచితివొ ,? 


అ యోధ్యాకాండము 411 
యీవరంబిచ్చితి - జే కోమలాంగి 
పొవనచారి[త6 - బరమకల్యాణి 
వీత నంచిత సుఖో - చితసుకుమార 
నూతనలావణ్య - నుత నయోవిభవ+ 
గన్నులంజూచి యే - గతి వల్క-లములు 
మిన్న కచేందెచ్చి - మూందవై చితివి 
వనులకుం తన వ వచ్చునే జనక 
తనయ నీవంటి పా - తకురాలిచూము 4090 
మూడక తలంగిపోం - జూచుట గాక 
వేడుక చెట్లెనే - వెలంది ! నీ మదికి 
వెదురునయబుట్టిన - వతి హో తుండు 
చెదురెల్ల దహియించు = విధమున నేండు 
ముప్పున నీకిచ్చు - మొదటివరంబు 
తప్పరాదని పల్క_6 - దనకీటులయ్యె 
నీతచేతికి నార - చీరలిప్పించు 
పాతకంబెటువోవు - పడుము దుర్లతిని ** 
అనిపల్క_[కీరాము: - డంజలిచేసి 
తనతల్లి.బేర్కొని - తండితోయిలిశె, 4100 
“రీచేవ! మాతల్లి - యున్నది నీదు 
పాదపద నంబులు = భో _క్రంగగొల్పు-చును 
యను వనంబుల = కేంగినజెనుక 
వీనమై మిగుల నా - _ర్హి వహింపనీక 
3 కేయియాపకం = గరుణనౌలూాము 
లేకడంజూడక - యేవచ్చుదనుక 


18 


శీరామాయ ణము 


(పొణముల్‌ "మేసిలో6 = బట్టుక యుండ. 
(యాణదానముచేసి - పనువుమునన్ను 

అభయహ _నృమొనంగు. = డి” నుచుం గానల్య 
నభిముఖంబుగనుంచి - యడుగుల[ వాల 4110 
నామహీశునిం సుమం - (తాదు లింతులును 
సౌమి[తియును నోర _ జలధిలో మునుల 

గొంతథై ర్యముం బెచ్చు - కొని మహీవిభుండు 
చవెంతలవారి నీ - వీంచి యిట్లనియె, 

11 తొల్లి య నేకుల యూ (దోహినై. మేను 

తల్లితండ్రులను పు - (తకులతోంభాపి 

నంసారసుఖము ముక - చననీక చెజచి 

పీంంస చేసితీణగాన - యీోోకాొలమునకు 

నాదోషమోారీతీ - ననుభవించెదను, 

కాదన్న (బోవునే = కర్మ ఫలంబు 4120 
యిీకైక చేబాధ ఆం లిన్నియుం దాళి 

పోకయున్నవి (ప్రాణ - ములు శరీరమున 

ఎంతచేసితి బాపు - శే! కైక విశ్వ 

మంతయుం జీంకటు - లయ్యె సీకతన ” 

అని యొక్కమూారు* రా - మా”ొయని యేమి 
యనయూఛచెనో కాని - యావలిమాట 

నాడ నేరక మూర్చ - నరగన్ను వెట్టి 

వాడినమోముతో - వాతెజయెండ 
నొకమూహూ_ర్రమునకు - నొయ్యన తెలీసీ 
తొశతొకతో సుమం - (తునకు నిట్లనియె, 4180 


అయోధ్యా కాండము 418 


=: రాముని వనగమనమువకు దశరథుడు సమ్మతించుట ; 
సుమం [తుండు రథమును 'దెచ్చుట ;- 


“ తేజీల సమకట్టి - లెమ్ము -వేవేగ 
రాజయోాగ్యంబై_న = రథమువాకిటికి 
రథముమిోందట నీవ్రు - రామునితోడ 
నథివసించి నయయోాధ్య - కామడయమేర 
ననిచివత్తువుగాక - యధముడౌతం। డి 
పనుపుచేసిననిట్లి - పాటురాకున్నె ? 
కొొడుకులరయు త్తమ - గుణములన్ని యును 
గడపటనది దుఃఖ - కారణంబులుగ 
నెంచితింజను ** మన్న - డేగ సుమంq్మతుం 
డంచలనున్న వు - హారభథంబొకో్టటి 4140 
ఆయ_త్త మొనరించి - యఫుడె తెచ్చుటయు 
నాయవనీభ ర - యటునిటుంజూచి 
కడనున్నలోని బొ - క్కనములవారి 
కడగాంచి చేరరా = గనునన్న చేసి 
వారితో నీసీత - వనికినేగొడును 

మోారలు నగరిలో = 'మేలిసామ్ములును 
చీరలు వీరు వ - చ్చి యయోధ్యచేద 
"మేరకుజాల భూ - మిజకు నిండ "నిన 
మాటమా(త నె వారు - మణిభావణముల 
చేటికల్‌కోకల - పెళ్తైలుబెచ్చి 4150 
తన చెంతేనిలిపిన - దళ రథపిభుండు 
క్లానుమంచుందన పెద్ద - కోడలికొనయ : 


t4 


కీరామాయణము 


నాసాము లంచ ఛా = ర్యము లై న వెల్ల 

భూసుతం జేరి య - ప్పుడు వధూవమణులు 
నుడుకుచుల క చూ - పోపక మారు 

మెడ వెట్టుకొనంగనె య మ్మని నిండంగ 

రత్నొంగి తొడుగుమే - రను భానువంశ 
రత్నమారాముని - రాణిగా సేయ 

దినమణి[పభచేత - దీ_ప్పహానింగి 

యనువునల్లా కేయి - యావానమెల్ల 4160 
జానకిభూవషణ - జాజ్వల్యమాన 

మై నిగనిగలీన - నత్తలారికిని ' 


_యమొక్కీన వీతను - ముచ్చటదీర 


నక్కునంజేర్చిమో - మాదల నుంచి 
దీవించి రఘుఏీరు - ేవేరతోడ 
నావేళ కోనలేం - (దాత జవలి కె, 

“ పదవులు. దప్పిన - పతులంజీరికిని 
మదినెంచిరనతులా - మదవతు లెల్ల 
కలిగిన వేళ సా - ఖ్యంబులం చేలి 
యలమట గోరంత - మైనం బొందినను 4170 
మగ్గనిదూవీ.ంపుచు - మానుగాణగనరు 
మగువల మొదటినం - పదలెన్నుకొనరు 
క = అరయంగరాదు 
పాటలాధర ! వెలుల్‌ - పాపరూపీణులు 


తలంతురు పాప చిం - తలు తణంజై న 


నిలుపనేరరు తమ =. నియవమముల్‌మదిని 


అయోధ్యాకార౦రడము 415 


కులమును శీలంబు = గుణము శాగంబు 
వలసి వేండినసొము ౨ - వరుసనిచ్చు టయు 
జూదిలో సహోోమయమెొ = పోంజేసి మగడు 
వేదగిల్లినయంత = విలువనూశొనరు 4180 
కొంచప్ర్రుమాటల( = గోతుఠు మనసు 
వంచింపజూతుఠ - వాదులాడురు 
అగ్నిసావ్షీగంబెండ్రి - యాడెందము నుచు 
లగ్నంబుసేయ రు - ల్లమున నించుకయ 6 
కన్నీ రునింతురు - కలహాముల్‌ వెనిచి 
యన్నవాటల కెల్ల = నొడుదు రెదుఠు 
ఉ_త్రమనతేలై లైన - నొక పాటివాని 
వి త్తమేమియులేని - వీజీ(డినై న 
మునలినేనియు రోగ - ముల జిక్కె_నేని 
యనసమర్థుండగు నేని యా యన్న వ(స్రుముల 4190 
మా[తంబునెడ లేక - మానిని ! హేయ 
గ్యాతుండై నను మహో - గమధర్మ మెతింగి 
తనపాలి పెనిమిటి - తనదై వమనుచు 
మనసులో మొగండైవ - మానవాధముని 
మేరువుగాగెంచి - మేదినిగీ ద్ధి 
స్వా రాజు నగరిలో - నకలభోగములు 
ననుభవింతురు గాన - నబల ! రాఘవుడు 
ధనవకతుండైన ని - ర్ధనుం డైన నీకు 
వల్లభుం డగుటడై - వంబు దాతయును 
తల్లిడం[డ్రులు నమ ఇ _స్తము రాముండనుచు 4209 


416 


(జీ రామాయణము 


నెంచి చి_త్తమునొవ్య - నీయక యనుభ 
వించు మూ వివహాపరఠ = విభవంబులెల్ల 

అము ! యేనొకవూట - యన వేడియంటి 
నెమ్మది నఖిలంబు - నీ ఇటుంగుదును 
నినుంజూచి మెలలంగ = చేరురీ ముందు 
వెనుకల కిల్లాం[డు - విశ్వంబునందు 

తల్లి! మాయెడ దయ - తప్పక మనసు 
చల్ల జేయుము రామ - చం[దున కెపుడు 
తలపువ్వు వాడక - ధవుని వెంబడిని 
అలివేణిపోయి ర = న్‌ పల్కుటటయును 4210 
థర య్యుక్తంైై న - తన య_త్రమాట 
యర్శిలి విని సీత - యణంకువం బలికె, 
“డేవి! మిళితం బా -తి (వత్యధర్మ 
మోవిధంబని వింటి - యిటుల యుండెదను 
హరిణాంక కళచం(దు - నదియేల తలంగ 
నితరమా ధర్మంబు - నేనట్లు వదల 
మురయునే తం తీక ల మ్నులు చేనివిణా ? 
తరలునే చ[కముల్‌ - దప్పింప రథము! 
పతిహితం'బే మరి - పడంతులకిట్లు 

గలిగల్లు మనిన నే - గతిగల్ల నేద్చ | 4220 
తల్లిదండ్రులు సుతుల్‌ - తనవారలైన 
నెల్లరు మితముగా - నిత్తురు ఫలము 
నపరిమితం'బై న - యఖిల సౌఖ్యములు 
కృపనిచ్చు పతిగాన - నితరంబులేల ? 
చుదట నాతండ్రి స - ముఖమున ఏంటి 


అయోధ్యాకాండ ము 417 


వదలక పతియు బై - వముగ శా న్ర్రుముల 

నారీతీ మెలలసదు * - మనువేళ నశు 

పూరముల్‌ కన్నులం - బొరల నున్న 

తల్లులలో నున్న - తల్లి నెమ్మునము 

చల్లంగా శ్రీరామ - చందు డిట్లనియె, 4280 
“ అము 2 ! నీవ్ర విచార - మందక రాజు 

నమ్ముతంబంది పూ - జలు సీయుమిపుడు 

సీవొక్క_ నిశియందు - నిదురించి లేచు 

శై వడిగా యేను - కానలయందు 

జరుపుదు పదునాల్లు - సంవతురములు 

నరకుగా మదినంచ - తణవునితోంచె 

వ్య్వభలల్ల మాని యె - వచ్చి యివ్వీట 

రథముమోా దట మనో - రథము లన్ని యును 

చేకూడి రాల నీ - కీంచెదు చేవ 

నీకేమి గొజుంత క - న్ని రాల్యకుము 9? 4240 
అనివాల నూరార్చి - యాత ల్రీకన్న 

నినువుడిగా దుఃఖ - మేడ్చుచునున్న 

యందలి తల్లుల = యడుగులమోాంద 

నందంద్యవాలి వా - రాశీర్వదింప 

క; నోయమ్మాలార ! మో - రొక్క_ట వెలితి 

'సీయక నన్ను. బో - మీంచి పెంచితికి 

ఇన్నాళ్లు చేరంగ - యేను మోయెడల 

నెన్న నేరంబు లే - మేమి చేసితినొ ? 

ఆతప్పు లెల్ల విరా - "రాత్త స్‌ ముజుచి 

వమూాత్చధర్య బు లే - నుజిక రాఘన్ఫ్సండు 4250 


418 


శీరామాయణము 


కడశేగానని మీకు - గలిగిన కరుణ 

నడలక యడలు కౌ = నల్య నూరార్చి 

రాజు చింతలచేం గ - రంగక యుండ 
భోజనాదికములౌ - పూజన।కీయల( 

గనుకల్లి యుండుండు - గహన భూములకు. 

జనుండని మాకను - జ్ఞయొసంగుం ” డనిన 

కలగి వావోవుచుం - (గాంచి స్వరముల 

నెలుంగె త్తి మున్నూట జూ యేంబం్మడు సతులు 
నృ_త్తగీతనినాద - నివిడమా నగర 

న_త్తరి బహు రోద - నారావముప్ప 4260 


| (శీరాముండు వనవాసమునకు6 (బయాణవమగుట ;ఒ= 


(శ్రీరామ లక్ముణుల్‌ - సీతయునట్టి 

వారల సూరార్చి - వలగాగవచ్చి 

దశరథ పదపద Be దండ[(పణామ 

కుశలులై యనుపీించు - కొనివారు మజీయు 
కౌనల్యంగని నమ - స్కా_రంబొనర్చి 
యాసుమ్మిత కో (మొక్క - నప్పుణ్య సాధ్య 
రాము హి తార్థియా - (పాణసమాను 
సామి తి నాయతా - జాను సువాహుం 

జేరి కౌలిటంజేర్చి - శిరమాస్యదించి 
కూరిమి సుతుని. జే - ర్కొని యిట్టులనియె, 4270 
“అన్న! కానల కే - నన్నకు నీకు 

నన్న లువ లిఖంచె - నదియేలతప్పు? 

ఛాను రాఘవుడు సీ - తా నమేతముగ 


అయోాధ్యాకాండము 419 


పూని కానలనుండం - బోవు చున్నాండు 
మది వీరిసేవము మే - మజక యేవేళ 

గదిసి కంటికిజెప్ప - గతినుండు మావు 
గలిమిలే కుండినం - గలిగిన నీకు 
గలకాలమును గతి = కోకు కరులుండు 
తనకు జ్యేష్లునింగాల్య - ధర్మంబు లోక 
మున సజ్ఞ్జనునికి మో - మొదటి రాజులకు 4280 
డానంబు దయయు స - త్యము యాగదిత్స 
పూనుట రణములో. - బొలియుట వారి 
నిజగుణంబులు గాన - నీవ్ట రాఘవురి 
భజియింపుచు శరీర - పర్యంతమైన 

నంత లేదని కాచు - నెడ కను కల్లి 
సంతోష మొందింప - జానకీ విభుని 
'రామచందుని దళ - రథు గానెజుంగు 
మామాజుగా నెన్ను - మా ! జనకజను 
అడవ యయోధ్యగా - నరయుము వలయు 
నెడశేంగి సుఖవిగా - వే! తండి! నీవు” 4290 
అనువేళ మాతలి - యమేేం[దుతోడ 
ననినరీతి సువుంతుం - డారాముటూ ఛి 

“ శీరామచందద్ర! మో - చిత్త మెట్లుండె 
నారీతి నేద్ప నే - నరదంబు నడప 

వనుల కే గ నేంజె - వత్తురుగాక 

చలనేల ? వరంతో - సర మిాయ యో ధ్య ష్‌ 
అనుమాట విని - రాము ననువుతి మేన 
జనకనందన విభా - పణములు దాల్చి 


420 


శీరామాయణము 


మున్ను గా తా రథం = బున. (బవేశింప 

నన్ని నామ్మూలుం బెట్టి - యను నిండ నుంచి 480( 
రాజు సీతకు బంప - రామలవ్మణులు 

తేజోధికులు తాము - 'జెచ్చినయట్టి 

యాయుధ వనసాధ - నాదులు వరున 

చేయెత్తి యంది యి - చ్చిరి సుమం|తునకు 

నన్నియు రథముపై - నతండుంప నరద 

స 2 నెక్కి - నంత సారధియు 

తెరున్ర వోనిచ్చుచోం - దెవువెల్ల నిండి 

ఫారులందజు శోక -పరవశు లగుచు 


ఏ రాముని వనగమనమునకై పౌరులు శోకించుట :___ 


నార్తనాదము లయో - ధ్యా పట్టణమున 

మూ రీ భవింపం (గం మ్నుక వచ్చు జనులు 4810 
"వేంగిరించక రామ - విభుని రథంబు 

సాంగనిము ౨) సువముంత ! = చనవిచ్చిమాకు 

రాముని వదనసా - రనము గన్లానుచుం 

జేమోడ్ని వెంట వ - చ్చెద మనువారు 

ప కాసల్యహృదయ మ - క్కట |! యుక్కు_గరచి 
వేసినారా *యని - చింతించువారు 

“ కనకాచలము పతం - గ(పభవోలె 

ననునరిం చెను సీత 'ియని పల్కువారు 

“ శకీయిలతుణ ! శాము - నుల్లంబు వెచ్చ . 
జేయుచు సేవ చే - సెదు గాన సీకో 4820 


అయూధ్యాకాండము 421 


నుచిత ధర్మంబు న - భ్యుదయ కారణము 
నచలిత న్వర్లలో - కానందకరము 

అయ్య ! సిసకిసాటి - యగుభాగ్భవంతుం 
డెయ్యెడ వెదకిన - చెం? మనాగ్థరు 

“ రామ! నీచరణసా - రనములు గొలిచి 
'యేమువచ్చెదము సు - మా!” యనువారు 
నగుచుండ దళరథ్టుం - డారామచం[దు 
"ముగము భూచెదనని - ముదితలుందాను 
రథమువెంబడి వాజా - రమునకు వచ్చి 
శిధిలమా మతి వధూ - (కేణి శోకింప 4830 
దీనుండై. వచ్చి ధా - (తీనాథుంజూచి 

భాను తేజుండు రామ - భదుండిట్లనియ. 

స్‌ వచ్చుచునున్నాండు = వౌాంజె మాతండీ 
యిచ్చోట వేగంబో - నిమ్ము రథంబుి 
అని రాఘవుండన - నల్లన తేరు 

చనంగ నిమ్మని జనుల్‌ = చాల భ్లార్థింప 
తా సూతకృత్య మ - _క్తరియజేయు కతన 
నాసుముంతుడు నిట్టు - నటు విచారింప 
(పబలధరాధూళీ - పటలంబు జనుల 
నిటిడవాహినియుం గ = న్నీటనణంగ 4840 
దుముకు మోూనములచేం - డొలశుచునున్న 
కమలంంబుల మదంద - కణములోయనలో 
గనుంనొనునింతుల - కన్నీటనైన 
"పనుదొంవని రథాంగ. = బృందంబుర్మగసంగ 
చేరుదునని యానం - జేరు భూపతికి 


శ్తీలిలి 


శ్రీరామాయణ ము 


దూరంబుగా సుమం - [తుండు తెరువునను 
నఠదంబువోనీక్ర = యట నిల్వుండనుచుం 

బరిజనంబుల మహీ - పాలుండు వనుప 

నామాట విని * రామ! - యధిపతియాజ్ఞ 

యే మోర రాదిందు - కెటు సేయవలయు॥ 4850 
నానతిం డన” రాము - డదియేంటిమూట 

పోనిమ్ము తేరు గొ - బ్బున నంచుంబలుక 

నీలుపవచ్చిన వారు - నిలిచి (కమ్మరిన 

తొలగిపొాయును తేరు - దూరంబుంగాలో, 

అపుడుకన్నీ టితో - నరడంబుజూచి 

నృపతి జేమో-రేణు - నికరంబుజూచఛి 

నిలువయ్య ! కుమార ! - నిలుము సుమంత ! 
తొలయంగకుీ” మనుచు. గు - త్తుక యెల్ల నెండ 
వాలుకందడి లేక - నరపతి వెతల 

మూలంబు దెగు వృక్ష = మునుంబోలివడిన 4860 
నోశంబువేత న - చ్చోవభూజనులు 

హో ! కోస లేం[దక - న్యామణి |! యనుచు 

హా! రాజలోకసిం - హస్యామి ! యనుచు 

హారామ ! మారి యే - లా? పోయెదనుచు 

దీనులై విలవింపం = దిరిగి చూచుచును 

తానేపనెడ తల్లి - దం(డులపాటు 

మాడ క యశ్శ్వకి - తోరంబు పలుపు 

(దాడుననున్నట్ల లా ధర్శుపాశ మునC 

గడుంబిక్కి వెనువెంట - గాల్నడ తండి 

నడలుచు వచ్చుచో = నంకుశాహాతిని 4870 


అయోభ్యాశాండము 428 


మత్తేభమలయు [క - మంబునం దనదు 

చిత్తంబు మిక్కలి - చింతవహీంప 

బోవలదని పల్కు. - భూవఠరువలన. 

బోవనిమ్మాను రాజ - పుుతుపల్కులను 

కడుంజిక్కుువడి బండ్‌ - కండ్ల నెన్నడుమః 

బడిన శై వడి మంతి - భావంబుందవిలి 
'రాజుపల్కు_లనిల్ప - రాదు పొమ సగటు 

రాజన్య మణి ైన = రామునిమాట 

నాసుమం[త్రుండ సేయ - నదికంటంబోవు 
నాసచివులువచ్చి - రనుమాటగాని 4380 
నిలిపిరో చి త్తముల్‌ - నిలిపిరో రాము 

నిలిపిరో తముడు క - న్నీ రురాలంగ 

ఆమంతులే తెంచి - యవసీశుతోడ 

66 రామునిరథభము దూ = రంబునంజనియె 

దన వచ్చితిరి చి - తము నిల్వ్పబట్ట 

యి వ్వేళనగ రికి - నేతెండు మజల” 

నను (పథానులమాట = లాలించి యవల 

చనుటకు పద - శొ_క్టిచాలని కతన 

నిలిచిన తలిదం[డీ - నెవు దిలోనం 

దలంచి [మొక్కు_చు రఘా - ద్వహుండు పోవుటయు 4390 


=: రాముని వనగమనమున కంతఃవుర (స్రీలు కోకంచుట :=== 


సారామునెడంబాసి - యంతఃప్రురంబు 
నారులా దశరథ - నరపతివిన 
నాళీకన్నేతుం డ - నాథనాధుండు 


424 


శీ రామాయణము 


బాలనందణం[ బోవ - జాలినయతండు 
ఓయమ్మలార ! యి - ట్లాంటి రాఘవుడు 
కాయంబుంగంద చె - క్క_డికిబోయెడును ? 
తనకొరు లలిగినం - డానొక్క_రందుం 
గినిసినవారి యం - కిలిమాన్సి చాల 
నుపలాలనముసేయు - నోర్పరి వీత 

కపటుండీ రాముండె - క్క_డికినేగెడును ? 4400 
తనలోన ఖేదమో - దంబు లొక్క_టిగం 
గనుచుండు రాముంజె - క్క_డికి చేగాడును ? 
కన్నతల్లి యె కాగ - గనుచుండు మనలం. 
గన్నట్టితం[డి యె - క్క-డికి నేలౌడును ? 

3 శేయిబాధకుం = గాక రాజనుప 
కాకుస్థతిలకుం జ = క్క_డికి నేగెడును ? 
తనబుద్ధిచలియించి యా తం డ్రిసామ్మనిన 
కనలేకరాముడె - క్క_డికి నేగాడును ? 
ఎన్నడు సూతుమోా ? - యన్నడువచ్చు. 
గన్నులయెదుటికె - క్క_డికి నేగాడును. ? 4410 
ఆశచేక్రమ్మర - నడిగెనే తన్ను 

కాధికమాని యె - క్క-డికి నేల్గడును ? 
ఆసుమి|కాఫుతు - నవనిజంగూడి 
కాసల్యపట్టి యె - క్క-డికి సేగాడును 3 
అని ఇెప్పవేయక . - యారాముయజూడం 
౫నుంగొని విలవీంచు - కామినీమణులం 

జూచి మిక్కిలి రాజు - ఫోకవాశరాశి 


అయాధా్రకాండము 425 


వీచులంబడి దరి - వెదకిన లేక 

ఆపన్ను (డై యుంజె = నానమయమున 

నాపట్టణంబులో జా నగ్నీహో[తములు 4420 
సలిపెడువారు భో - జనమజ్ఞనములు 

దలంచినవారును - తల్లులపాలు 

(దెవువత్పములు మం - తలకు నాసీంచు 

నాన్రులు కవణంబు - లంకుడుక రులు 

సీరాను(దేజులు - నిజకువూరకులం 

గూారిమితోంజూచు - కొమ లు లేక 
అసమయంబునంబరిక - జాప్పుండుతొలంగ 

వసుధ గావిరులు న - ల్వంకలయబొదువ 
(గహతారకముల పొ - గల్‌గనుపింప 
మిహిొకాంశుొబింబంబు - 'మేనెల్లంగంద 4480 
నుదధ్మ్శిపచండ వా - యువుల(జలించు 

విధమునంగలలా న - ప్భిభు పట్టణంబు 

ఆవేళ తలిదం|డు - లందలి మవుత 
యావంతయునుమాని = రర్భకు లెల్ల 

నతులమిోందటి యాన - బాలించిశెందు 

పతులెల్ల వై కేయి = భావంబుడలంచి 

అన్న దము లు తమ - యనురాగ మెల్ల | 

నున్న చేసిరిమోము - చూడనొండతొరులు 

సి దాదిసుఖము ల - న్నియునుజూలించి 
భద్రకర్మంబులు- = చాసిరందణును oo 4440 
చెణకలు దునిసీ మ - పా-(ధముల్‌ వడిన ' 

తటీజెల్పనో యన = ధరణిగంపించె 


426 


= దశరథుని విలాపము 1? 


ముదునలిరాజు రా - మునిం జూచి చూచి 
యెదవడి లేరువో - మెడు జాడచమాచి 
తేరునుంగానక - తెరునున నెగయు 
ధారుణీణేణు సం - తతి చూచిచూచి 
కన్నీరు దొట్టిన - కాన కేమియును 

కానక యిదియు రా - ఘన్రంజేంగదిక్కు- 
గా ననిమేవవై = ఖరిం జూచిదూచి 
విన్నందాటున దుఃఖ - వివశుండైైయుండె, 4450 
భూమోాశుజూచి య - ప్పుడు మదిగలల 
వామావీ,కౌనల్టు - వలపలియెదను 

శై లాగొనంగిన - కైకేయి యెడమ 
శీలున కూంతగాం - గెంగేలొనంగ 
చేరవచ్చిన గరి - సించి పొమ్మనుచు 

“ నోచాంగ ! నీవునా - యొడలంటవలదు ! 
నీవ్రపల్నివింగావు - నేంబతింగాను 
సీవారినెల్ల ము - న్నే వదలితిని 
నినుంజూడలారాదు - నీకమూరకుండు 
తనకుందీర్చ్పంగ రాదు ఒం తరవాత యగియలు 4460 
వటిమాటలు త్యజి = యించిలి మిము 2) 
మాటనేంటికి నీదు - మాటగాదింక ” 
అని విడనాడి తా - నవలిమోమైనం 

గని సుమి తాదేవి_- కై దండయొనంగ 
నిప్పుడు దశరథుం - డీ మాటపలిశె 


అయోధ్యాకాండను 427 


నప్పుడు కానల్య యా యడటురెట్టంప 

మునివేషమున నేలస - మోపహనాకారు. 
దనయ[గనందను. = దలంచి తలంచి 

అవసిసురునిం జంపి - నట్లు మేనెల్లం 

దవిలి యగ్నీ జాల - దరికొన్నయట్లు 4470 
నంతాపమునుంబొంది - జనపతి మిగుల 

చింతీల్లుచును రఘు - (ోమ్లుని రథము 

వోయినజాడలోం = బొరలుచు దుమ్ము 

కౌొయమంతయు నిండ - గప్ప దీనతను 

ముపిగజా ! రాఘవ్రం - డెక్కి_న రథము 
జవమునందివియు న - శ్వముల పాదములు 

అని త్మద్రజంబుమై - నలముచు రామ |! 

వనులకు నేంగితి - వా! యంచు వగచి 
భూనుతపరివుళం - బులు వేసి భాస 

మాననానారత్న - మయభూహణములు 4480 
పూని [కొవ్విరి నరం - బులు జుట్టి మేన 

చీదిచీనాంబర - (శేణిధగించి 

మగువలు హేవుణా - మరములు ఏవ. 

దగు హంసతూలికా - తల్పంబులందు 

వెలంగు రాఘవుడు భూ - మిసి శయనించి 

తలగడల్‌ గాంగం (బు - _స్హరములమర్చ్సి 

తరువుల[కింద ని - (దలు వోయిలేచి 

కరఠిరవంబనల భూ - త్కారంబు చేసి 

యెటులుండు వాండకో 1 - యింతి వై చేహి 

కటకటా! మొకనాడుం = గానల గుజుతు . 4490 


428 


శీ రామాయణము 


గానని జనకుని - గారావుంబట్టి 

దీనమై ననములం - (ద్రిమ్మారున పుడు 
పులులు యులుంగులం - బొడగని భీతి 
౫లయగుచు రఘువీర ! - కావుమో ! యనుచు 
చేరీతి మెలలస నే - నేవి సేయుదును ? 
మారాము జూడక - మన నెట్లువచ్చు 

తన పురాకృత దురి - తము లిట్టు లెంత 
పనివేసెనని మహీ - పతి కై కజూచి 

క! పాపాత్మురాల ! యీ - (పాణనుల్‌ మేన 
నోపను నిలువ నిం - కొక మాటవినుము 4500 
తాలేనిచోట నై - ధవ్యంబు వూని 
'యేలుచుండు మయోధ్య - యేకచి తమున” 
అనివల్కు- తలవాంచి = యశులురాల 
జననాయకుండు మృత - స్నాతునిరీతి 
వచ్చుచు పురమున - లంక లుం జూడ 
నెచ్చటం. జూచిన = నెవ్యారు లేక 

పొడరి యున్నట్ట - భవనముల్‌ మూసి 
పూడనైచిన ద్వార - ములతోడిగుళ్లు 
కట్టనయ క్రై యం = గలు మిన్నేల 
ముట్టిన రోదనం - బులుచూాచి వినుచు 4510 
జనుల సందడిలేక - జరడులు శాలు 

లును జ్యరితులు బింతు - లును నోచరింవం 
గనుంగొని ఈరాజమా = ర్లంబునవచ్చి 
జనకజరాను ల - తుణులు లేనట్టి 

నగరు (ప్రవేశించి - నరపతి య్నారిం 


అయాభ్యాకాండము 499 


బొాగులుచు6 గలనియా - ప్రల మోూముమూచి 

“తనకు నచ్చటం జి ౫ _త్రమునకుం దాల్ల్మి 

జనియింప దై నం గె - నల్య మందిరము 

జేరువులి”డన విని - కితిపతినట్ల 

ద్వారపాలకులు సాం - త్వనముతోం జెచ్చి 4520 
ఆయింతి నగర క - య్యా (పచేశమున 

నాయెడ నునిచిన - యమ జహి విభుండు 

చి త్తంబులో. చాలి - జెందక చేతి 

వీ త్తంబు గోల్చవు - విధమున సుతులు 

జానకియును లేక - చం[దతారకలు 

తోనంబాయు నభంబు - తోనరి వచ్చు 
నామందిరంబులో = నందబజు(యజూడ 

“6 రామా” యనియెలుంగు - రాయంగ నేడ్సి 
వపుణ్యులో రాము - నింకొక్కనాంటి 

కీ పర నీథిలో - నేతేరంజూచు. _ 4580 
తపములుసేయ ను - _త్తము లట్టివారి 

యపరడిమిత (శీల - నఖిల భోగముల. 

గలకాలమును మన6 = గలవాఠతుగాంక 

కలంగునేయట్రై భా - గ్యం బన్యులకును & 

అని పలవింపుచు = నర్‌ రా(త్రమున 

జననాయకుండు కౌ - సల్యతోం బలిక 

“ రామునివిడువ నే - రక వెనువెంట 

రామ |! నాద్భస్థ్రి దూ ఎ రంబుగా. జనియె 

కన్నుల "సేవియు. - గనరాదు వెంత 

నున్న నిన్నునుంగాన - నూరటచేసి 4540 


480 


శీరామాయణ ము 


సీదు కరంబునా - నెమ్మేన నుంచి 
సేదేజ్పు మటన్న - జీవి తేశ్వదనిం 
(గక్కునం జేరి యా - కౌనల్య యతని 
చెక్కులు నురమునుం - జేతుల నివిరి 
'రామునిమోంది వి = రాళిం జింతిల్లు 


నామజూరాజుం బా - యక యిట్టులని యె 


కాలు సీ కానల్య విలవీంచుట వా 


ఈక కుపన మూాడ్చిన (తాంచు = కొదవముయో యనంగ 
కపటంబు వేకిటి = గరళంబుందాల్చి 

గ శేయి యున్నట్టి - గతి (ప్రాణ నాథ! 

నాకుజూచిన నెము - నము ఖీతినొం బె 4550 
వరవుడిగిన జేమి - వనములేల 

తరమించె నురక - నా తనయుపై నలిగి 

తనుం గొల్పియుండండొ - తా మాూముమూాడ 

ననిన యుండండా నాగ్భ - వాంబులోనై న 
తననేరుచెప్పీ చెం - తలవారి నడుగు 

కొనియెన మెలంగంో - కొన్నాళ్లు ఫురిని 
పర్వకాలముల వెం - బడి సోమయాజి 

పర్వి పురోడాశ - భాగంబుంటబెచ్చి 

యసురల పాల్చేయు - నట్టి చందమున 

వొనలస నే రాముని. - బొమ్మనితోయ ? 4560 
కొడుకులు తన పెద్ద - కోడలునిట్లు 

నిడుములం బడుదురే - యె౭ జవ్వననముల 

నెన్నడు వత్తురో = యిబటికి కుజుల 


అయోధ్యాకాండము 481 


బున్న మేల నం - బుధి యుబ్బుకరణి 
వారలంగని యెల్ల - వారు నానంద 
వారిధించేలి చె - ల్వము గాంతురొక్కొ ? 
ఉప్పరిగల యందు - నుత్సలగంథు 

తెప్పుడీ ప్రురవీథి - నెడమోక కూడి 

సీతా నమేతుండై - (శీరామచందు 

డేతేర కవదొన - లిరువంకండాల్చి 4570 
శృంగంబులను మహో - శిఖరిం గన్పట్టు 
సింగారమున. చేతి - సింగాణు లనుర 

"వెనుక లత్మృణుండు రా - విరులును లాజ 
లును కరంబులను జ - ల్లుచుం జూతురొక్క్కాా ? 
నయశా (స్త్ర విదుల యం = దజి లోన బెద్ద 
వయసు నిల్క_డను చే - వతలతోనుద్ది 

యిట్టి రాఘవుడు మూం - డేండ్ల పాయంపుం 
బట్టికై_ వడి కను = బండున్రంగాల 

నాచెంత నుండు చం - దంబునే మజల. 

జూచి యింకొకనాండు - సుఖముందు నొక్కొ. ? 4580 
తల్లుల. గొడుకులం - డానెడల్‌ చేసి 

తొల్లి యెవ్యరికింత - దొసంపచేసితినొ ? 
చేంగగానక కోల్పు - లికి జిక్కు_నావు 
తోయాచ్చెం 7 కేయి - తోయహాడి యజుండు 
అతిశయ |గీషృ జంబు - లందు భాస్కరుండు 
కతకత నిలయల్ల 6 - [గాయించురీతి 

యీోాపఫుత శోశాగ్ని - యెంతయు మదికి; 


482 


శీరామాయణము 


జాపంబు సొందించె. - దరియింపం గల శి 
అనివాల నాపన్న లా మైన కానల్య( 
గని యాసుమ్మిత చెం - గట నిట్టులనియె 4590 


క్‌ కానల్యను సుమ్మిత యూర డించుటు 2 


“అక్క_! లోక స్తుతుం - డైన రాఘవుని 

చక్క_ం౦ దనంబును - సద్దుణంబులును 

నెజిగ్‌ యండిన పతి - కింత శోకంబు 

మజీయు. గల్సింప నీ = మాటలాడుదులె ? 

ఫొడుకు లందజు నీదు - కొడుకులుగారె 

అడల నేంటికి యొక్క... - డని పలుమారు 

తనతం। డీ యానతి( - డాల్సి రాఘవుడు 

తనకుధర్శము మంది = దలంచి జాూనకియు 
యిహాపరంబులకు మే - అెంచి లవ్మీణుండు 

విహిత వైఖరి నట - వికి నేంగినారు 4600 
వారికినై చింత - వలదు నీకింత 

యూరడింపుము రాజు - నుపతొపసమణంచి 

జగతి గ క్తిధ్య - జంబు కోధిల్ల 

బొగడికల్‌ గను నీదు - వుతుని మింద 

గాంకవుట్టలగ నెండ - గాయునే తరణి ? 

సోయకునే బెట్టుగా - సుడిసి వాయువులు 

వమి సేయగ వచ్చు - నెవ్యరికైన 

రాముని భుజపరా - [కమ మెన్న వైతి 

అట్టి నిదు కొవమారు6 - డన్ని దిక్కులను 

గట్టిగా నేమంబు = 7ైకొన గలండు ou. $010 


31 


అయో భ్యాకాండము 488 


చందమామ మయొనంగు - చల్లందనంబు 

కం దనీయదు పాద - కమలంబు లవని 
వనిత! తిమిధోజా - వ్యోయనికౌచదుని 
తనయుని వై జయం - త పురంబులోన 
తునుచుదివ్యాన్ర్రముల్‌ - తొయజాసనుండు 
మనరామునకునిచెె - మజీయందునూంద 
యాలఅత్మణుండు వెంట = నరుదేర రాము 
నాలంబులో సిందు - డైన మారొ-నుసిె * 
ఈతం[డికడ మన - యింటిలోనున్న 

రీతిగా వనులంజ = రించి శాణగలండు 4620 
రామునిచేతి శ - రంబు గన్లానిన 
సామాన్యమే నిల్వ - క|తురాజులకు ? 
రామునియాజ్ఞ మో = అలో 'నవ్వండోపు 
సామాన్వుండె యమాను - పపర్మ్శాకముండు 
బ్రనునికినినుయు వ - హ్నీకి వహ్నీ భాను 
తనయునకును భాను - తనయుండు తమకు 
తమ కీ_ర్టికినికీ ర్జి - శొశ్ళతదై వ 

తములకుం చాదైవ - తము శ్రీకి క్రీయు 

నైన నితనయుండి - య్యవనియు లతీ ఇ 
జానకియునుం గొల్వ - నత్వరంబుగను 4680 
పట్టాభివీక్కుడై - భర లాలాట 

పట్టంబుతో మన - పట్టణవీథి 

తరుణు లారతులె త్తం - దారాయగయూాచు 
పరమకల్యాణ లా - భము లొండయలవ్చ 


he 


ర్థి4 శీరామాయణము 


లత్మీనమాన యి = లాసుత గూడి 

లక్క గుండు భుజావ - లగ్నకోదండ 

యుగళు(డై ముందర - నుండు రామునకు 

జగతి నసాధ్యమె - చ్చట గల్లనేర్చు 1 

వనవాసమిడేర్పి - వచ్చి నీచరణ 

ననజయుగ్భమునకు - వనితతోంగాడి 4640 
(మొక్క... (శ్రీరాముని - ముచ్చట దీర 

(గక్కున నొనంద - కలిత భావములు 

కన్ను లంగురియంగ (= గౌంగిటంజేద్చ 

నిన్నుంగ న్లొనువెడ్క_ - చేణగాంచుదాన 

చిడెవచ్చె మనరాము. - జేలశోకంబు 

వదలవమౌా స్ట 1” యని - వాకొనుచుండ 
శరదావనరమున - జలములల్పముగ 

ధరియించునట్ట కా - దంబినిం బోలి 

యాసుమిత వచించు - నట్టమాటలను 

కౌనల్య యూరట - గాం చెనెమ్ముదిని, 4650 


జ రాముండు త నవెంటవచ్చు పౌదలనూరడించుట 1 


ఆవేళ రఘురాము. - డఖలజనంబు 
సేవింప దా వన - నీవుకుం జనుచు 
నందజంజూచి [వీ - యంబున వ్యుతు 
లందలివాత్సల —_ మమరనిట్లనియె. 
“మీరేల? వివినభూ - మికి నాదువెంట 
దూరమేతేర వ - త్తురె యిండ్లువిడిచి 


అ యోధ్యాకాండము 485 


భరతుండు వయసున - బాలుజాయాక 

పర మవిజ్ఞాననం లా పన్నుండు (పభుండు 

మంచివాడు వివేకి - మాన్యు డు 'తాల్మి 
మించినవాండు న = షై వాది నెజులస 4660 
(పజలల బోవ నెఖుంగు - హారుషశాలి 

నిజవరి గుణము అ - న్న్‌యుం గలవాండు 
నాకుంచమ్మూూండు గాన = నామారుగాయగ 

మోక నాయనమాట - మేకొని కొలిచి 

మనుట ధర్శముగాన - మనకెల్లనత డె 

పనిగాని రశీంపం = బాల్చ్పడినాండు 

మాతం(డియత నికి - మహియిచ్చె భరతు 

చేతిలోవార మా - చెప్పినమాట 

మోారుచేయుటయె నా - మెచ్చు నాకొజకు 

మారాజు భరతుడు - మనసులయందు 4670 
కడ'బేనిచింతలం - గరంగకయుండ 

కోడుంచేరి అేవగల్‌ - గాం గాచియుండి 

మలంగుండీ ”* యన? న భూ - మోాజనం బెల్ల 

తొలంగక రాముని - తో నిట్టులనియె, 

” ఏమేలయెడవాతు ? .. పొనవనంశ |! మిమ్ము 
భూమిానుంజెక్క_డం - బోయిననేమి ? 

ఛరతుంయంటికి మాకు - పట్టణం బేల శ 
దొరపీవెకాకయం - దునశవ్యరై న” 
అనునందులోవృద్ధు = లైన (బావా కులు 

వెనుకొొని రాముండు = వనసిట్టులనిరి, 4680 


486 


థీ రామాయణము 


“రథమునలోట్టు తు - రంగంబులార ! 
పృథువేగమున మోర - లేల పోయెదరు ! 
మనరాజునకు భరా = మరులకునెల్ల 

జనులకు హితములగా. - జనక కానలకు 
'రామునింగాని తెండు - రథముమజల్ప్చి 
మామిోందికృపా” నన్న - మాటలాలించి 
యున్న తాననముల = నుండీ "పెద్దలను 

గన్న లేవకయున్న6 - గారాదు గాన 

తన లేరుడిగ్లి చెం - తకు వారువచ్చు 
దనుకంగాల్నడ రఘూ - _క్రముడెయ్య నరుగ 4630 
వారు కూడలవచ్చి - “ వచ్చెదమేము 
(శీరామ! మోవంటం. - జేరి కానలకు 
మాయనగ్ని హో (త్రసా - మృగితో వాజి 
వేయశితచ్చత్ర యు బృందంబు కడల 
శారదసమయ వాం - సంబులలీల. 

చేర మోరానిండ - దిరుగంగవలయు 
-వేదనుం[తములంటి క్ల వెన్నాడుబుద్ధి 

మూదు వెంబడి రాగ - మెయికొత్సామాకు 
తవుకు స ర్వార్థసా - ధనమైన "వేద 
మమరియున్నది కూడి - యంతరంగముల 4700 
మాయింటినేలుపుల్‌ = మటణివకే యిండ్లు 
వాయకయుందుచే - పట్టులనై న 
మముందోడుకొని పొము | - మా మాటనీకు 
నమరకయున్ననీ - యరదంబు!/(ద్రిప్పి 

మణలి యయోధ్యకు జూ మ ము 


అయోభధ్యాకాండము శై? 


సరిదూచుకొను మెద్ది - నరణియో నీకు 
కాదసిమామాట - క డందోచితేని 

వెదశా(న్ర్రంబుల - విఫ్రలనింక 

నాదరించి [ప్రయోజ - నాంతరంబులను 

మేదిసిజనము లే - మిటికిల్లా కొనరు 4710 
యిది ధర్మమని వది - నెజబుగవే? ధర్మ 
పదవికెల్లనుమేలు - బంతినీనడక 

నిజముగా పట్క_ర Pie నిరతులమేము 

యజనయాజనల న - మర్థుల మగుట 

తపములుసేసి యెం - తము నిండంబండి 

జపములలో ప్రశీముంచి = శొంతివహించి 
యుపవానముల:జిక్కి = త రత ము 

దపియించి యజుని (వాం - తలు మించ బతీకి 

యున్న వారముగాని యా యున్న వారనుచు 

నెన్నకు మిట్టియే - మిందజు6గూడి 4720 
"తెల్లగా నరసి యెం - తేజడల్‌ గట్టి 

పల్ల చాయల(బొగల్‌ - వట్ట భ స ముల 

ధూసరితంబులై - ధూళి ప్రై బొదివి 

ఉసి వాహినులనీ - టనుందోం౭గితోంగి 

పో రాని పుణ్యంపు - వుట్టలోయనంగ 
మోరుమూాళశిరములు - మేదినిసోం 

సీపొదములచెంత - నిలిపి సాగిల్లి 

యోవుణ్యనిథి | మొక్కు. - చున్నాము నీక 
నినుంబౌసియున్న మొ - నియమంబుతేల 

కొనసాగు మము నెన్ను - సొననేల నేడు 4780 


488 శ్రీరామాయణ ము 


స్టావరజంగమా ఆ త్శ్మకమైనధ రణి 

చేవ! సీరాకయ - ద్ధించె మాసరణి 
నంచారపటుశ క్షి- చాలమి వనులు 
నంచలింపుచును [ప - చండవాయువుల 
మొరయుచున్నవి వృత - ములు పాయ లేక 
-మొజ వెట్టుగతింజూడు - మో గఘ్ముపవగ ! 
జగతి నాహోరసం - చాముల్‌ మాని 
ఖగములు మోదురా - క యచేత చేసి 

క్ర లక లన్వనములం - గలగుండువడుచు 
గలంగడుగనవయ్య - కాకుస్ణతిలక ! ష్‌ 4740 
అని తన్నుమజలింప - నర్గించి ఇవాల 
వినయనూ క్రులువల్క_ - విప్రులంగూడి 
అడ్డిసేయక రాము - నరికట్టందలంచి 
అడ్డంబువచ్చెనో - యనందరుల్‌ నిండి 
నరణిందోంచిన తమ - సా నదిచేర 

నరుగ సుమంతుండా - హయములవిడిచి 
నీఠార్చి శెలని ది = న్నెలంబచ్చనైన 
పూరిమేపుచు జరం - పుచు నుంజెనంత. 


అణా? రాంిముండు త మసానదియొడ్డున వఏ[ళమించుట వి జం 
రామచం[ద్రుండు పు - రాణపూరముండు. 
సౌమిత్రియాచి [ప - సన్నుండై పలికె 4750 


కవనబానగమునకొది _ వాసరంబిట్టి . 
దినము మొదల్లాంగ స తెర్భగాదులను. 


అయోభధ్యాకాండము 439 


'౫లసిచరించుట - గాని సౌఖ్యములు 
నిలయంబులును మది - నిలువుటమాని 
చరియింతమివుడు వి = 'చారంబుతోడ 
నరపతి బేవులం - దరు పట్టణమున 
మనలందలంపుచు - మటుగుచుండుదూరు 
మనరాజు ఖేదంబు - మాస్పనోపఫుదురు 
భరత క తుజ్ఞులా - పట్టునంగగాన 
పరితోషమొంబదెడి - భావంబులోన 4760 
తల్లితం[డ్రులకు కే - దంబు లేదచట 
నుల్లానమొందింప - నోపుదువిచట 
సీతతోలహాడి వ - చ్చిన నాకునీవు 
నీతోడుగలుగ న - న్నిటనుమేలయ్యె 

- నేంటికీ యేటివా - నీయంబె తక్క. 

"నేంటికి నితరంబు - నితవ్రుగాిదనుచు 
నాసుమం్మక్రునియాచి - *యశ్వముల్‌ లెస్స 
"మేసెనే కనవులా - మిక” నంచు-బలుక 
ఆతండుమెసిన యట్టి - హయములంగట్టి 
యతి నీవు సమయకృ - త్యంబులుదీర్చి 4770 
చల్లనా నొక్కర = సాలంబు చెంత 
పల్లవంబులుడెచ్చి - పజిఫుగానునుప 
లక్ష్ముణసీ"తాను - లాపముల్‌ రాజ్య 
లమ్మీతోంచాయు లె - ల్వ్పాటు వారింప 
అందుమువ్వురును శ - యానులై నిదుర 
జెందు చోట సుమంత్ర = జేరి లత్మణుండు. 


440 


(శీరామాయ ణము 


రామునిసుగుణకీ - _ర్హనములు నడవి 

భూవిజతో శయిం - ఫవుటలుంబేర్కొనుచు 

నున్నచో. డా నరు - ణోదయంబునకుం 

గన్నులు విచ్చి మీ - ల్కా-ంచిరాఘనవు'డు 4780 
తన చుట్టునిదురించు - భారుణీజనులC 

గనుగొని లత్మణుం = గని యిట్టులనియె 

“ భారులకటువంటీ = బాళిచూచితిచె ? 

ఏరిండ్రనింతుల - విడిచియున్నారు 

ఆహారములు మాని - యలసి యిందణును 

చేవాముల్‌ మజుచి ని - |ద్రింపుచున్న పుడ్‌ 
కడకుంబోవుదము మే - ల్క_నిశేని మనల 

నడవికిం బోనీయ = రడ్డగింపుదురు 

వీడుతురు[పాణముల్‌ - విడువ పమనల 

నడవాసికుణమైన - నిట్టట్టుందనమ 4790 
పీఠును మనవెంట - విపినభూములను 

కారాకు దిని యేల - గాసిచేనలలగ 

తొలంగుటొప్పగు “నన్న6 - దొలలసకేమంచి 

తలంపని తొ నర = చంబుంబెమ్మునిన 

నాసుమం[త్రుండు రథం - బట తెచ్చి యునుప 
నాసీతతోడ వా - రల్ల నయెక్కి 

తమసాసవంతిని - చాటి యాలేద 

తమ రయోధ్యకుం బోవు - తలంపు పుట్టింప. 
రథము(గమ్మర నుత్త - రముగ రానిచ్చి 

పృథుమతి నాజాడ = చేకేటంహార్చి 4800 


అ యాధ్యా కాండము 441 


యావల నీటిలో - నరదంబుతూర్చు 
వో వంగాసిచ్చయ యా ప్పుడు దశత్నీణముగ 
గ మ్రైక్కి. చట్టుపె 6 - గదలించిరాల 
మిటల నడవించి - మెలనేచుట 

(A) Pe లు 
తెరువు గూడుక తమ - తేరు కాంతార 
సరణేనిం బోనిచ్చు - నమయంబునందు, 


పౌరులు రామునింగానక యయోధ్యకు నుజుిలీపోవ్రుట == 


సిదురింపు చున్నట్టి - నిఖిల జనంచు 
నదరిపాటున లేచి - యరదంబు లేక 
రామలశ్ష్న ల భ - రాతసూజాత 
-నేమేరం గానక - యిచ్చలం గలలి 4810 
యిని ద యక్క-టా ! - యిటుసేసె మనల 
తాను డా సులంబాయం - దగునె రాఘవుడు? 
తనయుల వంటి యిం - దుం బాసిపోవ 
తనశకెట్లుచెల్లు సీ - తా సహాయునకు 
చేల రామునింబాసి - యింక [బాణములు 
బాలు మేనులతోడి - సంనర్ష సుఖము 
పాటింపుదుము మహో - (ప్రస్థానమైన 
యేటివెల్లువంుడి = -యేనిం బోవుదము 
కనుకని చొ త్తము - కారుచిచైున 
కనశకెట్టులోరు మో! - కాకుస్థకుల ని 4820 
రాముగ్‌ (బాసి యూ - రక ్యిండ్రుచేర 
'నేమందు రచ్చోటి - యొల్లరు మనల 
(శీరాముంహాడి వ - చ్చిన వారమకట 1!” 


442 


యేరీతిం బోవుద - మిటువాసి యతని 
యేమి సేయుదమని - యెల్ల ధనంబు 

నేమరి కొల్చోవు - నెన్నిక వాదు 
నటునిటు. బరికించి - యరదంబుపోను 
పటుతర మార్లంబు - భావించిచాచి 
మనగంటి మోజూడ = మనయ యోధ్యకునుం 


జనియె రాఘవు(డునుం - జనియె. గానోవు 4880 
వలదు ఖేదంబని - వచ్చినజాడం 
దొలలక యందటజుం. - డో నె కదలి 


సాశేత నగరికిం - జని రాఘవ్రండు 

లేకయుండుటకు జా = లివహించి యచట 

నెమ్మియు నాహోార - నిదలుమౌని 

యువ బ్రలికింపుచు - నుండి రందజును, 

పాములు లేనిచో - బక్షీ పుంగవుడు 

కామించి చేరని - కాసార మనంగ 

హరిణాంకు నెడబాయు - నాకాశ వీధి 

నరణి నంబువ్ర లేని - జలధి చందమున 4840 
రాముని౯బాసి నౌ - రవ మెల్ల ౧దొలంగీ 

(శీమించదయ్యె నీ - శీంప నప్పురము 


అనాలా రామునీ౪౮హార్చి భార (స్రీలు దుఃఖంచుట |. 


మయితడులుం దమ వారు _- నిందు భోగములు 
హీతమని తమమది - నెంచ రెవ్వవను 
జీవనంబుల మొద - స్థితులందు తమదధో 
జీవధనంబుపై = చింతలుమాని 


అ యూ ధ్యా కాండము 448 
యందును విరకు - cl పణ్య వీథు 
"లందు. బాయక యుండ - నెల్ల వారికిని 
చెడిపోయిన ధనంబు - చేతికిచ్చినను 
వొడవక (వపమదంబు - ప్రభుషులయందు 4850 
పు[తులయందును - పొలతులయందు 
శ(తుభావముగి ని - చృలుం గనుంగానుచు 
శీరాము నెడబాసి - చేరు వల్లభోల 
నాఠలందటును చెం - తలం చేరసీక 
యేల వచ్చితిరి మీ - కీవట్టణమున 
చేలాభ మాసించి - యీకేర వలె? 
రామానుజీవి ధ - రు స్వరూపుండు 
సౌమితి యొక్క_ంజే - సత్పుళకుషుండు 
మోకేల యట య - మేయ భాగ్యంబు 
చేకూడు గృహావధూ - జీవనాశులకు ? 4860 
(శీరాము పదపద్మ యా చిహ్మంకితంబు 
లై రాజిలంగ మ - హానదీ వనులు 
యింత పుణ్యము నేయు - నే యవి యల్ల 
నంతతం బతని బూ - జలు నేయకు న్నె 
కమనీయ గంధోద - కముల నంప్లుల్ల 
సుమముల6 దవుతమ - సామ్ములుగాన 
వరకందర యురీ ని - వాసయబిలై న 
గిరు లమ్మవహాత్సుండు - (గడించు కతన 
నవియార ? యెంత ధ - న్యములయ్యు. గొదవ 
లవమానములు, గల్ల - వత'డున్న యెడల 48'70 


444 


శ్రీ రామాయ ణము 
రాముని పదసమా - (శ్రయమె యొల్ల రకు 
సేమంబుగాన భ - జింతము వోయి 
na వ్‌ అద 
యము సితను మోర - లెల్ల రాఘుపుని 
కామించి కొలుపక - గతీవేజి గలటె 


అన్యాయపద మయో - ధ్యా పట్టణంబు 


సన్యసింపక్‌ 6 జూడ: - జనునె యొవ్వరికి 1 

తరమె కై కేయి య - ధర్మ రాజ్యమున 

పురమని నమ్మికా - పురములు సేయ 

తన (బదుకాశించి - తనుం బెండ్రి యాడు 

పెనిమిటి ఫ్యుతుని - పదు వెంటాడి 4880 
కలుషం౦బులకు నొడి _ గట్టిననై క 

పొలియింప శెవ్వరిం - బోనిచ్చునింక! 

కూలి కాండను బోలి - ఫొలిచెద మనిన 

జాలియింతియ కాక - సౌఖ్య మెక్క_డిది ? 

పుర మనాయకనుయి = పోందరివ చ్చె 

ధరణీశ్యరుండు రాము - దానసెడవాసి 

వాలియుట సిద్ధ మ - ప్పుడు పోవరాదు 

తొలగి పోవుదము మి - ందు తలంచి యిపుడ 
నుండుకంకై ఏపష[ప - యోగంబె "మేలు 

పొంజెటుంగని చేశ = ములకై న వెడలి 4890 
చంపుడు గొతీయల - చందాన నిట్టి 

కొంపలలో తాము - గూాలియుం డెదము 

కారుణ్యశ రధి య = కల్ల మోల్మృకుండు 

సొరన ప్మత్రవి = వొలలోచనుండు 

దయగల తండి స త్య పరా కముండు 


అయాధ్యాకాండము 445 


జయశాలి నీతిశా - (శ్ర విశారదుండు 
ఫురుపు శాస్టాలుండు - పుణ్యుండు మత్త 
కరిరాజ గంభీర - గమనుం డు తముడు 
అట్ల రాముడు వను - లందు. జరింప 

నిట్టి మావంటి వా - రిండ్లు చేదడదుళె 1” 4900 
అని సర ప్రీలు నా - యకులతో మృత్యు 
వునుబోలు కె క చై - నులకు శోకింప 
నంతట భానుండ = సా।దికింజేరె 

నెంతయు మహినెల్ల - నిరులల్లు కొనియె 
అధ్యయనాగ్నిహోే - (తొదులు లేక 
విధ్యు_క్ష కర్త ముల్‌ - పీడుకోలోొండి 
యుదక కూన్యంబైన - యుదధియం బోలి 
మయొదవు నిశ్శబ్దత - నుండె పట్టణము 


వేద్మళుతి గోమతులను నదులను రాముండు దాటుట ఏ 
| ఇ 

ఆరీతి పొరుల - నండెల్ల డించి 

కేచదోలించి మం - (తీయు దాము నేంగ 4910 

మిగుల దూరముపోయి - మిహోరోదయమునం 

తగునెడ 'కాల్యకృ య త్యంబులం ప్‌ర్చి 

దమసీమ పొలిమేర - డాంటి కన్హైదుల 

నమరపంటలు.6 బండి - నట్టి (గామముల 

బడలికల్‌ దీం జూ - పట్టం గన్లొనుచు 

ఒఇజడ్రనెడ. బన్హాల - నెల్ల వారలును 

“* కామాతురుంకు రాజు - కైకకు లొంగి 

ఛామునివంటి గా - రాపుం బు[తకుని 


446 


కీరామాయణము 


యేమని పొమ సని = యెను పాపజాతి 

గామిడికై క మె - గతివరం బడిగః? 4920 
అట్టి దుర్శార్లురా - లకట ! యిీావీత 

నిట్టి చాముల బెళ్లు - నేమనవచ్చు” 

అనిపల్క_. నినుచు వా - రవ్వల చనంగ 

ననఘ వేద్మశుతి - యను నొక్క యేజు 

దాటు దవ్నీణముగాం - దమఠు పోన్రుచును 

మాటికీ నావుల - మందలున్నట్ట 

గోమతినది గనుం - గొని యదిమిటి 

ఈయూముగదల స్యంది = ఆకాపగలడచి 

మనువు మున్నిత్వూకు - మను జేశ్య్వరు నకు 

దనసీవులో. బంచి - తానిచ్చినట్ట 4980 
యారాజ్యమిదియని - యవనిజతోడ 

నారాఘవు(డు బెల్పి - యవ్వలచనల 

నెంతదప్విక మన్థ - మేలస కాజడపి 

యింతకన్నను దూర - మేల పోయిదరు? 

మనవారి నింకొక్క_ - మణిభూడనాక్రు 

మనసయ్యె ఫురేేల్‌ - మజలుద మిటకు 

దిగులయ్యె ననిన ఛా - (తీత నూజాత 
ముగముచూడం (బథాన - ముగ న| శులొలుక 

నావల నరుగుచో = “నవనిజ ముగ్ధ 

యేవగ పదునాలు - గండ్లు వ. 4940 
నోయి సుమం|త ! యిం - కొకనాడయ మజులి 

పోయి యీనరయువు - పొలముల యందు 

వేడుకతో డేగ - వెంటాడి చెలుల( 


అయాధ్యాకాండము $47 


నాడి మొ దకరభథు = ఫొలువునేలి 

జాసి చిక్క_ముల పి - ట్రల నెల్ల గాన. 

కసి కౌసల్యకు - జేరి మొక్కుదునా ? 

యీడేరు కొక్కొ_మా - కివ్వున వాన 

మేడ యయోధ్యమా - కిశ మాడగలడె ? 

యోామాట నెంటాడ _ సెంచితి నంచు 

సీముడి లోపల = నిలుపకు మెందు 4950 
విలుకాం[డకోను గురుల్‌ - వేయుట జేహ 
మలయించుటయు [శమం - బణంచుట మునలి 

రాజులు వేండిన - ౌధ్లాక మాంన 
'రాజిందెచ్చుటయుం గ జా _ర్తవ్యముల్‌ గాన 

మనసున దోంచిన - మాటవాకొంటి ” 

ననిపల్కి_ రఘువీరుం - జా మోలనున్న 

ను_త్తర కురుకోన - లోత్క లభూము 

ల_త్తరి చూచుచు - నదిడాంటి నిలిచి 

గతి నయోభ్యా భిము _- ఖంబుగా మటులి 

యతి కిం గేలె త్తి - యంజలిచేసి 4960 


క రాముండు ౫ంగాతీరముం చేరుట $= 


““ఫసీపృరరాజంబ ! = యొక్కొక్క యెడల 
చేవుణ్య చేవత - లెవుడు నీయందు 

నున్న వారలొ వారి - కొక నమస్కార 
మెన్నిక మారాజు - బుణము దీర్చుటయు 
చుఅలివచ్చి భజింతు - మజువకవారి 


448 


శీరామాయణము 


నరవేక నాకు స - పోయు లౌాటకునుి” 

అనిజలజలజెప్ప - లందు బాప్పములు 

చినుకం ౫ గన్నుల యా చెంగావి గమ్మ 

పొడవుగా వలపలి - భుజమె త్రీ యెలుంప 

కడురాయ గద్దద - కంఠుండై యచటి 4970 
జనుల నుద్దేశించి = “వాల నామోాం౭ద 

కనికరింప్రుచు వెను - కటి దినంబులకు 

కలసియుంటిమి బహు - కాలమిమ్మో (ద 
తొలంగిపోవలెసె నా - దురదృష్టమునను 
దయమటువకుటొడను - ధరణీశతనయుం. 
(బీయవచనంబుల - (పేవుతోవినుచు 

నచ్చోటిజను లెల్ల = నలమరుగంగ 

వచ్చెనస్తాా[దికి - వనజబాంధవుండు. 

చీకటిమరుగున - సీతావరుండు 

"వేత మాన్యందన - వేగంబుతోడ 4980 
జనపదంబులుగాన్ని — సరణిగనగ్లొనుచు 

చనిచని యెదుట లో - చనపర్వలీల 

కాంచనదళరత్న - కందళ కర్ణి 

కాంచిత కవులవ - నాభిశోభితము 

మకరంద రనలోల - మదచంచరీక 

నికర గాయనగాన - నిబిడీకృతంబు 

శౌనకాదిమ మవో - సంయమి కేవ 

మానితాశమలస - మానకూలంబు 

మానితసురత నం - (భమ రణ దివిజ 

మోాచేకుణా మణీ = మేఖలారవము . 4990 


అయోధ్యాకాండము 449 


కలితలతా డోలి - శాలోల మాని 

కులక న్య కా తులా - కోటిస్యనంబు 

పనన రసాల రం = భానారిశేళ 
తినిశ | కముకవనో - తీర రోదంబు 

వారి కేలీలోల - వె మాని కాభి 

సారికా పీకౌమృ - పా మొోనబలము 
యాజన హోవుధూ - మాకాొండ జలద 
రాజికాచ్చన్నత = రంగ మూాలికము 
'కారండవ వరాళి - కా ప్పవీభూత 
గారసారన పరా - గ [పపంచంబు 5 100 
నగుచు తుమ్మెద - దాటులలకలు గాల 
మొగుడు దమ్ములు చన్ను = ములకలుగాం౫ 
కలితకటీర చ - [కము పులినముగ 

వలనోొ"ప్పు విరి - దమ వదనంబుగా౬గ 
కెందమ్మిదోయి యం - (మ్రయుగంబు గాయ 
పొందు బేడసలు చమూ - పుల శాభగాయ 
సరళవళీ విలా - నము తరంగలుగ 

నెరసిన నాచు పె = న్నెటీ గుంపుగా 
మోంగాళ్లు మేటితా - "మీటి పిల్ల లు 

తీగ లే నగవులు - తేలు నుద్వులుగ 5010 
"కామినియునుం బోలు = గంగానదీల 
లామంబు చూచియా - లమ్మణ్యాగజుండు 
వోని చేతులు మోాడ్సి ఆత్త ్రంగిబేరంబు 
వేరవాండగుచు ద - శీణముగా నరిగి 
క'యిచోటనున్న ది - యింగుదుశాఖ 


కఫ్‌0 


శ్రీరామాయణ ము 


వొచ్చంబు "లేఠనేం - డుంద మోీడ * 

అన లత. సుమం[తు - లట్ల కాక ను(డు 

చన యమ హీరుహ = స్థలి డేరుడిగ్షి 

చెంత చేజీలం బ - చ్చిక "మేయవిడిచి 

వింతవారలు వేని - విజన దేశమున 5020 
వసీయించుతరి రఘు - వర్యుని రాక 

వెనదన వారిచే - విని నంతసించి 

తననీమ గావునం - దగిన నన్నాన 

మొనరింప గుహుండను - నొకబూోూయటేండు 

తనహారు ముదుసళ్లు - తనుచుట్టు గొలువ 

పనిపూని బహువన్య = ఫలముల: గొనుచుం 
గానుకచేసి ల - క్ష Se గూడియున్న 

జానకీడాని, న - చ్చటం బొడగాంచి 

అలిథి నై లీవి యేంగృ —- తాస్ధండనై తి 

పీత మెద్ది నాకాన - తిచ్చి వై కొనుండు 5030 
అనిస్వాదు జలములు - నన్నంబు భ త్య 

వనఫలాదు లొనంగి - వారియ్యికొనిన 

“కజనవంక ! ఆది గ - ర్చేశ్వరుండై న 

నినువంటి యతిఫుణ్యు - నికి నింతచింత 

అకట! రావచ్చునే ? - యడిగెంబోకై క 

ఒకమాట కాందన - కుర్వశ్వరుండు 

వరమిత్తునని పంప - వచ్చునే మ్‌మ్ము 

ఏవరికింప నన్హువంటి = బంటు గ ల్రీయును 

"నేలయింత విచార - మే నాయయోధ్య 

యెలింతునో ? నిన్ను - నిటుగాదటన్న 5040 


అయోధ్యాకాండము 151 


నందుకు బదులుగా - నధిప! నాప్రురము 
నందు పట్టము గట్టి - యస్సదాదులము 
కొలుతుమో ? మరి - వేజ కోరశె సీకుం 
గలిగీయున్నదియొ ? యు - క్కటి వేడకొనుము 
చేకూర్తుమోకు నా - చేతనుంగాని 

యేకార్య మొకటున్న - చే” యనిపల్క_ 
ఆదరంబున గుహు - నక్కు_నంశేర్ని 
'మోదంబుతో రఘు = ముఖ్యు. డిట్లనియె 

“నీవ నీవారును - నెమ్మదింగూడి 

యేవలనం గొజంత - యింతయు తేక 5050 
సుఖమున్న దియెచాలు౯ - జూచితిమిట్ట 

నఖు నిన్ను గనుటలే - చాలును మాకు 
అనలన్నియు మాని - యడవులందికుగ 

నాసించు మాకు న - న్య(ప్రత్మిగహము 
గారాదు నీయీవి - కై కొంటిమేము 
వోరానియట్టి యా = ప్ర్రండ వైన కతన 
మాకునై యిన్నియు - మజలంగసీవు 
క్రైకొమ్ము నగరివి - గాన లేజీలు 

'మేవింపు * మన నట్ట - మేకొని గూహు(డు 
జోపానవేసి న - చ్చోం దురంగముల 5060 
బహుమానమిది మాకు - భక్తం 'జెమ్మునుచు 
సహుండొసంగంగ నార - కోకలు డాల్సి 
సౌమ్మితి దెచ్చిన - జహ్నవీవారి 
రామచందుడు (గోలి - రాతి యచ్చోట 
సామూానంవముగు తృణ - శయాంతలమున 


te 


శ్రీరామాయణము 


రామామణియుం దాను = రావు చం[దుండు 

నిదురంప గుహుండు ముం - (త్రియు. దన చెంత 

గదిసి రాఘవగుణ = కథనముల్‌ సేయ 

సౌమి(తి విలు నారి = సారించికెలన జ 

నేముజ కొక్కింత - యెడ నిద్రలేక $070 
కాచి వారలు దాను - గనుక వ్లియున్న 

నాచోట గుహుడు రా = నూనుజు. బలిశె 


అన సహుండు లక్ష్మణువితో సంభాషించుట 1 


(1 శయ్య నీకొక టి ల - మణ ! యేఠరుపజచి 
యియ్యడ నున్నది - యిందుని[ దింపు 
మదన సుఖోచితం - జైన నీమేను 

నిదుర లేజేర యె ౦- తే గాసినొందు 
రాముసంరక్షుణా - ర్ధమున "శీజూలి 
'యేవఠకుందు నా - హీతులతోం గూడి 
అలవడియుండు ని = దాహోర విధులు 
కలిగిన లేకున్న - కాొయముల్‌నూూాకా 5080 
నము చు సీపూన్మి_ - నామో౭దనుం'చి 
'నెన్నుదిం. బవళించి - నిదురింపుమోవు 
సనీతానమేతుయడా - (శీరామచం[దు 

నేత 80గని కొల్వ - కింధునకన్న 

నేశార్య మైన నా - కేల ? యాస్యామి 
(శ్రీకర కరుణావి - శేవంబు వలన 

ప్రల తార దులు నాల్గు - బొండెదననుచుః 
బరికించినాండనా - భావయబులోన 


అ యో భా కాండము శఢ్‌కీ 
చతురంగబలము లి - చ్చట నెదురించి 
(పతీక్షాల మైనయేం లా కాజరదోలెదను 5090 
ననుయబని గాను” మన్న - నవ్వి లత్మణుండు 
వినయంబున. బుళింద - విభున కిట్టుని యె 
“ ఎంతకై నను జాలు - దీవ్రుం గల్లంగను 
చింతయిడది రఘు - (ేవ్యంగాచుటకు 
నేల్బపె సీతతో _ నిదుిించురాము 
నీలీల కన్నుల - నేంజూచిదూచి 
త్‌నవునం (బాణముల్‌ = దాల్చియున్నట్టి 
సినుంజూచి కంటికి - నిద్దురగాంతు 
తపముల పంటయా - తనయు నీకితి 
నవవాదముల కోర్చి - యడనుల కనిచి 5100 
యాలిమూటల "వెళ్ల - యన మారాజు 
జూలివే విలపించి - చాకుండం గలరా ? 
ఈరెము నగరిలో - నింక నయోధ్య 
నసూరిక పొడుగా - కుండ నేరుచునె ? 
కాసల్యమాట యిం - క నంచింప నేల? 
అ సుమి(త్రయు నట్లు - మైన *శత్రుఘ్నుం 
జూచి యూరడ యొకిం - చుక గన నేర్చు 
భూచకమునకు నీ - వుత్రరత్నమును 
పట్టంబుగట్ట యా '- భాగ్యంబుంజూచు 
నట్టి పుణ్యంబు చే = చాయ రాజునకు 5110 
నారాజునకుం [క్రియ - లర్థింగావించు 
వారలకగు రాజ్య - వై భవోన్నతులు' 
వనుల పూనికదీర్చి - వచ్చి రాఘవుడు 


ఫశ 


శీరామాయ ణము 


తనుయోచు నంచాక - దశరథ విభుండు 

పాటించి (పాణముల్‌ - బట్టుక యున్న 

సాంటివేండుక యేమ - నల నచ్చునీకు న 

అని గహుుతో మాట - లాడుచు నుండ 

వికి యతండును ఫేద - వివశాణు జ డగుచు 

కన్నీరు దొరుగ రో - గంబుచే నలంగి 

యున్నట్టి మత్తేభ - మోయన మిగుల 5120 
గలంచుచు నుండ జీ - కటు లెల్ల విరిసె 

'జెలవానె నిద్దుర - దెలిసి రాఘవుండు 


జూ రాము(డు గంగనుదా౭టు? (బయత్నించుట కా 


ఒయి లత, వ. భాస్క_ - రోదయంబయ్యు 
కూయిడం వొడలా ప - ఈ్‌లువనాంతముల 
సిగంగదాంటుద - మిప్పుడేయనిన 

నాగుణ నిధిమాట - లత. డాలకించి 
వినుండంచును కిరాత - విభుని సుమం[త్రుం 
గనిపల్కి_ యతయ చెం - గట నిల్చునంత 
తవ(పధానులతోడం - * దగినట్టియోడ 
గొసనితెండు మా ” రని - గుహుడు వల్కు_టయు 5180 
వారు నట్లన సేయ - వచ్చియతండు 

“ శీరామచం[ద! వ - చెను నావ” యనిన 
గుహుంకోడచజేర ము - గ్గురుంజేరంబోయి 
విహిత వె ఖరినెక్కు_ - వెళ సూతుండు 
“దేవ! నాకేది బు - ద్ధి యనుజ్ఞ యిండు 
నీచాండ ”సనిన మం - (తికి రాముండనియె 


అ యోభ్యా కాండను శీర్‌ర్‌ 
: సుమం తునికి జెప్పందగిన నంబేశముల రాముండు చెప్పుట: === 


“ అరదంబుతో నయో - ధ్యకుం బొమ్మునీవు 

ధరణీకు సేమంబుం - దలంచి వర్తిలుము 
గవానభూముల నింక - కాల్నడలాని 

విహిత-మీ రథముతో - విహ౭ంపమాకు * 5140 
అనిన సుమంతుడు - హాని వెచ్చనూర్చి 

అనఘ ! రశాఘన మిమ్ము - నడవుల కనిచి 

యీావట్టి రధముతో - నేరితి పుకికిం 

బోవచనేరుతు నాదు - పుణ్య మిట్ల య్యె 

నరీతి మువ్వురు - నేంగ్‌ యుండెదరు 

ఘోశతాటవుల మిము జ - గొలువ శెట్లుందు 

ఆచారి వాసంబు - నందు నధ్యయన 

మాచరించి కృ తాన = డగు (బిహ్మ చారి 

కై వడి వీరితో - గానలయందు 

చేవ! చరించి న - ల్కీ రిగాంచికివి 5150 
పోనేర నే”” నన్న - భూమిజారమణుం 

డాననంజు మడ ల్లి - యతని కట్టని య 

“ మనువంశమున బుట్టు - మావారికెల్ల 

నినువంటి యాప్రు డా - నెయ్యుం డున్నా6జె ? (4 
మానిమి త్రము నీవ్రు - మజులి నాకొజకు 

మానసంబున శోక - మగ్నుం డై నట్టి 

నూత ం|డి నూరార్చి = మనవి వాకొనుము 

వీతోయు సౌమి[తి - చేరి భజింప 

ననులలో సుఖమున్న - వాండ నేననుచు 

ననుమంటి మనిపల్కు_. - నుమ ఏ )హీపతీకి 5160 


ష్‌ 


శీరామాయణము 


ముదిసి ముష్తునం గక - మోూహంబుచేత 
మది గీతిమార్షంబు - మాని యేమన్న 
నాళాజుమాట నీ - కౌదలయందు( 

'చేరిచి యబులనే - సేయు మేయడల 
కానల్యకును నమ - స్కా_రంబు మేము 

చేసితి మని మున్న - చేరి వాకొనుము 

దశర భేశ్వరుండు చిం - తల నొందకుండ 
కుశలత నీవ్ర మా - కు హితంబుగాలగ 
భరతునిం విలివించి - పట్టంబు. గట్టి 
ధరణీశ్వరుని మన - స్తాపన్ను మాన్సు 5170 
మము కాసి దుఃఖాచ్ది = మగ్నుంజొ భరతు 
శొమియింపు మనినా వ - చనముగా ననుచు 
తల్లుల సరిగాగ - దశరథునట్ల 

ఇ్యుల్లరకడ నీవు - హిత బుద్ధి మెలగు 

కౌనల్యం జూడును - కై శేయియట్ల 
యాసుమ్మిత్రల వారి - యట్లపాలింపు 

మోలీల మెలంగిన -నిహొపరంబులకు 

మేలగు ననుచు ధా - ర్మికుండయిన యిట్టి 
మూభరతుని తోడ - మజవక వలికి 
యాభీముఖ్యము గాంచి - నఫుడ వాకొనుము 5180 
పొమ్ము "న్న సూతుండ - ప్పుడు శేలుమొగిచి 
నమ్మతింపక బాప్పు - జలములు దొరుగ 

ఖ్‌ అయ్య ! సెరిచినేర - కాడినమాట 
లియ్యెడ సై రింపుం - డేల పోవ్రుదును 

నీతి యే ? దొరవైరి - నృపులచేం బడిన 


ny 


అయాధ్యాకాండము 45 


నూత కేషరభంబు - చులకంగాం 'జెచ్చు 

వాన్నికెవడ్‌ నిన్ను = వనులకుం బనిపి 

దీనుండనై రి త్త - తేరుతోనేను 

ఫ్రురి కేం బైన్వంబుం - బొందశే జనులు 

నిరతంబు నాహోర - నిదలుమాని 5190 
సీవయోభాస్టైవురి - నిర్ణ మనంబుం 

గాపింప నెంతదుః - ఖము పొందినారొ ? 

అంతదుఃఖము గాంతు - రప్పుడు నన్ను 

చెంతలంజేరి ఏ - వీంచు భూజనము 

'నేమందుంగ"నల్య = ేంబోయి మేన 

వమూనుయింటను డించి - మరలివచ్చితిని 

రాముని నని దబ్బ = రలుపలుకుదు నె ? 

భూమిజతో వనం - బులలోన రాము 

విడిచివచ్చితినని - వేదన వెట్ట 

నుడునుదునో నాకు - నో రెట్టులాడు $900 
మారు లేనట్టిచో - మిన్న కరథము 

వారువంబులు నన్ను జా వహీయించునెట్టు ? 

కావున నడవికిం - గదలిరమ నుచు 

చేవ! యానతీ |ప్రసా - దింపుడు నాకు 

రము న వేని యీ - రథముతో శిఖ ము 

ఖమ్మునజెచ్చి నే - కడ తేటువాయడ వల్లా 
వనములోపల మోకు - [వతనియమములు 
వొనసాగకుండ మా - రొ-నునట్టి వారి 

యో తేవే వధి = యింప నోఫవుదును 

సూతమాశత్రుని గ ఆ జొడకుమయ్య! 5210 


458 


నియమించి సీచెంత = నిలుప్రుకనన్ను 
భయచదాటన్రులయందుం - బనిగానుటొప్పూ 
మాన్యంబులగుముని ఎ మాపుల శన 

ధన్య వై ఖరుల ను - _త్తమగతుల్‌ గాంచు 
మికొల్వు లేకున్న ఎ మిహీ రాన్వయేళ | 
నా కయోధ్యయె కాదు - నాకంబునొల్ల 
పాపాళ్ముండపవర్ల - పదవికి దొజంగ్‌ 
తూకిలి పడంబోవు - దుగ్షితింబో లె 
జిలనై యెనిన్ను - బెడవాసి వురి! 
నేలపోవుదు వెంట - 'యెవచ్చువాండ 5220 
తరవాత మిమ్ము వీ _ తానమేతముగ 
నరదంబుపై నుంచి - యరుగుదుపురికి 
పదునాలుణేండులు - పదునాబ్లు తణము 
లదియెంత మావెంట - నద చేరనాకు 
మిముంబాసియున్న ని - "మేపషంబు నాకు 
[క్రమియించునది (బహ 3 కల్చమైతోంచు 
భ_క్రవత్సలుండ వీ - పట్టునం దగునె? 

భ కని నన్నుంజే - పట్టక వదల? ష్‌ 

అని దీనవదనుండై = యడలు సుమం్మత్రుం 
గనునొని లశు ఖగ జా UE: డిట్టులని యె, 5980 
“ సీభక్రివిశ్వాస - నియమంబులెల్ల 
నీభూమిజను లెల్ల - నెతిగియుండుదురు 


| మయేశెటబుంగుదు నింత - యేంటికీచింత 


మాననంబున నాదు - మనవిల్లై కొనుము 
ఫురికిన న్నే (టికి - బొము ుంటివనిన 


‘te, 


అ యోభ్యాకాండము శక్‌ 


తరుణితో రాను - దండకాటవికీ 

సనిచి వచ్చితినన్న - యప్పుడు గాని 

జననిశై కేయి ని - జంబుగాంగొనదు 

వేయేల ! సీవేణి - విశ్వాసమొదవ 

నాయమ్మతోంజెప్పి - యనుమానముడుప 58ిశ0 
నంత మాతం! డీ స = తము మెచ్చే నమ్మి 

యింతట దోవంబు - లెన్నక మనుచు 

భరతుండు రాజ్యంబు = పాలింపంజూచి 
పరిణామముననుండు - పాక్టివో _త్తముండు 

మారాజునకు నాకు = మదిలోనహితము: 

గోరి య యోధ్యకుం = గొనివొాము రథము 
ఎవ్వరెవ్యురితోడ - నేమనుమంటి 

నవ్వుచనములె కా - నాడు ముందజేకి ” 

అని సుమంత్రునికిం (బి - యంబులు చెప్పి 

మనసు రంజిలంజేసి - మజలిపొమ్మనుచు $8250 
గుహుని hes X ఆ నని యిట్టులని యె 

మహి కాళ్ళ ! జనులన - వ్నొర్షమిచ్బోట 
కలిగియున్నది నిల్వ - గారాదు మాకుం 

దొలణ్‌ పుణ్యాాశ మూ - దుల నుండవలయు 
నియమపూర్వకముగా - శేదీశుంచాల్ని 

దయసేయందగిన సీ - తాలకు ఖైణులకు 

మాతండికిని నర్వ - మంగళ హేతు 

భూతంబుగా జడల్‌ - బూనంగవలయు 

పరిజనులను మట్టి - పాలు 'దెమ్మునుము 

పరమ సంయమిన్నత్తి - పరుండగావలయు ” 5260 


460 


శీ రామాయణము 


అన సట్లకావింప - నచట రాఘవులు 
మునివేషధారు లై - మున్నటికన్న 
చెలువంబు లచ్చి యా - చెంచుల వేని 
వలనుంగన్లొని రఘు - వరుండిట్టులనియె, 

“ బలదుర్ల్గములయందు - (ప్రజలందు రాష్ట్ర 
ములయందు నిజధర ars ములయందు నీవు 
-శీమరియుండక - హితులతోలనాడి 
భూమియేలుము "మేము - పోయివచ్చెదను *” 
అనీ మజలంగంబంచి - యాయోాడ చేర 

జని రఘువరుండు ల - వ్మెణుంజూచిపలికె 5270 
“* ఎక్కి_ంపులమ్మణ |! యాయోడ మోంద 
నిక్క_డభూపు[తీ - నేలతామనము 1 

పోవు “దమనిన య - ప్పుడు లత్మ్‌ణుండు 
దేవి నయ్యోడప్రైం - దెచ్చియుంచుటయు' 
దరవాతం దము రన్న - దమ్ములు సెక్షి 
తఠణిఫాగీరధిం. - దరలింపుండనుచు 
నాణుహు దాయాదు - లైన నావికుల 
వేగం వాకొని - విడిచిపో లేని 

సూతుని గుహుని న - చో మజలించి 
ప్రూతాొతు డగుచు వి - [ఫులకు రాజులకు 5280 
జపియింపందగునట్ట - సన నంత మొకటి 
యపుడుచ్చరింవుచు - నంజలిచేసి 

నడవింఫుం డనవుండు - నావికు లోడ 
౫డపుచో సీత గం = గానదిణాంచీ 

జీవి ! భాగీరథి ! (తిభుననంబులను 


అయోధ్యా కాండము 461 


పావనంబులుగాయడ = (బవహించితీవు 

వనవానమిాడేర్సి - వచ్చితి'మీని 

యెనయువేడుక బలు - లిత్తుము నీకు 

వనధిపట్టపురాణి - వాసము ! నీవు 
వనులలో మాకు నీ - వలయు సేవుంబు 5290 
రాము డయోభ్యాపు - రము |పవేశించి 

(నీమించంగా నభి - వ కుంజొనపుడు 

సీకొజు కప్పుడ - నేకవి(ఫ్రలకు 

సాశేతనగరి భో - జనములమ్చి 

శాటికా నోదాన - శతములుచేసి 

చాటించి ఫ్పురి గంగ - జూతరనడచి 

మైలేయమాంస సా - మ(గితోయగాలిచి 

'వేరటాం[డకు నీదు - వేర పుట్టములు 

కట్టించి నీదఠి - గాంచు వేల్చులకుం 

గట్టించదము గుళ్ళు - (గామాంతరముల ” 5800 
అని [మొక్కుచునుంబోవ - నవల దథీ,ణవుం 
'బెనుగట్టునకు నోడ - బెరుసున జూటు 

మున్నెక్కినట్ల'నే - మువ్వురుడిస్ట 

మన్నించి నాపికు - మజలంగంబనిచి 

మునులక్ష్మ్మణుండు సీత - ముందజతాను 

వెనకయునై రఘు - పీరకేఖరుండు 
వనులలోంజరియించు - వారై పల్ల 

మును మిజు రాలును = ముండ్లునుంగల్లు 

(తోవల నాకకొంత = దూరంబువోయి 

యావనల సకలస - న్యసమృద్ధమైన _ 5810 


462 


(శీ రామాయణము 


వత్స దేశముచూచి - వచ్చుచో దీన 
వత్సలుండా రఘు - వర్యుండు నీత 

యలసీ యాంకటిచేత - నడుగిడ లేక 
కలలయచందము చూచి - కఆఅకుటమ్ములను 
నొకపంది నొకలేటి - నొక్క-కుం చేటి 
నొకచింకయబడవై చి - యొలిచి మాంనములు 


| తెచ్చి యొండొక యేటి - తీరంబుచేరి 


యచ్చోటనొక భూరు - హూచ్చాయ నిలువ 

ముగ్గురు నాహోర = మున(దనివొంది 

యగ్గలిక వసింప - నర్క_బింబంబు 5820 
నపరా(ది చేర నం - థ్యాదులుందీర్చి 

యపుడు లక్ష జ్రిఆజూచి - యని యెరాఘన్సండు 


ఎ! రాముండు పంతవిరిదుచు లత ఇొని 
నింటికిం బొమ్మనుట మ 


““ మభుజులనంవీతిమి సు - ను ఇతునిచ్చోట 
బజపుగాందిద్పము - పండుటాకులను 

నీవును సీతయు - నిదురింపు మిమ్ము 

గావనే జూగరూ - కతనుండువాండ 

నడవి గావున నిది - యాదిగా పూని 

కడ తేద్చనందాంక క వుమిదినాకు*” 

అని శయనించి పా - యని చింతతోడ 
మనువంశతిలకంబు - మజయునిట్లనియె, $380 
కడ లేని యట్టి శో _ కంబు రాజునకు 

గడు వేడ్క-కై కకుం - గ ప్లునీ వేళ 


అ యాధ్యాకాండ మయ 468 


(పాణేశునకుల్లా క - భరతునిజూచి 
(పాణధారణమం[త - పటివనువోలె 
సనూరటలోల్పించు - నుల్లంబునకును 
నేదుచునెటులై న - నృపునిరహీంప 
నను౯బాసి వృద్ధుం డ - నాథుండునై న 
జనపతికై క హా - _నంబులోవాండు 
ఏమిసేయంగనోఫు - నింతినిమి త్త 
మోూవుపహారాజున = కిట్టిపాకైన 5840 
భధర్గ్శమర్థమును వ్య జం రంత కామె 
కర్భం'బె యధికంబు - గా నెంచనయ్యె 
యంతటిమయూఢుండు - నిటులొక్క- యాలి 
పాంత నంబునకు సు - పుత్రుండై నట్టి 
ననునవంటి వాని గా - నల జటులంపు 
కన లేని పనిచేసెం - గామాంధుండగుట 
పతిబెచ్చి దమికమూలం - బడవె చి మనల 
QC 
'వతంబెట్టి త నపట్టి - విభుని "చేయుటను 
భరతుండాలునుందాను - పట్టాభిపే.క 
పరతచే నతి సౌఖ్య - పరతంతుడనుచు ఫీకెక్‌0 
వీనుతా కోనల - జేశాధిపతుల 
లోనుచేసుక యులు - లోకముంతయును 
తనకు లోనగు రాజు: - జాంజంపం దలంచి 
వునలం గానలందోలి - వమూయలకై క 
కొడుకు బటము గర్తుల = గోరి విశ్వంబు. 
వ్‌ క 
దడకత్తై నెవ్యరిం - తకు సనేరంగలరు ? 
నుదముతో నామది - మచ్చరం బెల్ల 


464 


శీ రామాయణము 


మదినుంచి కైకేయి - మనల గాసల్య 

(బదుక నీయని యట్టి - బాములం బెట్టి 

చాదరక నేమేమి - నేయనున్న దియొ ! 5360 
నానిమి త్రమున వ - నంబుల కీవు 

పూనివచ్చినది త - ప్పుగనెంచి కైక 

తెగయజూచును సుమత - దెలియక వట్టి 

పగగాను కొంటివి - భరతునితోడ 

మాయన్న ! యింకనె న - మాటు మాటాడి 
ఊజాయలచేతి భా - ధలకు లోలాక sf 
చేకువతో వేచి - వీటికి నరిగి 

సోంోర్చి కౌనల్య = జూచి పోషించు 

భరతుంటెప్పుడు వచ్చెం - బాయకయతని 

కరములో మాతల్లి - కరము నీవునిచి క్‌లీ70 
కానకకన్న రా - ఘను నొంటి కొడుకు. 

గానకుననిచి దుః - ఖముల నున్నటి 

యీాప్రుణ్య భామిని - నెప్పుడు కై శేయిం 

జూపక (పోవుముం - చు వచింపుమోవు 

మనతల్లులకు దిక్కు, - మరిలేదు వేగ 

జనుమోవు భరతుండు - నద్ధర్మ పరుండు 

తల్లికి బిడ్డకు - తా నెడల్‌ చేసి 

తొల్లి కౌసల్యయిీి = దుఃఖ ముం దెడును 

గలకాలమును నోచి - కన్నట్టి కొడుకు 

తలగాకయా యాప - దలం గుందదల"సె ర 880 


యెందుకు సీజన్ల య మిటుగ న్నతల్లి 
నందరి లోపల - నవిధిం చబాల్పణచి 


అయోధ్యాకాండ ము 465 


మనువార తేజాతి - మానుసులందు 

ననుంబోలి యొక్క_6డు - న్నాండె లోకమున ? 
వీలుకతో క"ొనల్య - బెంచిన యాంకు 

చిలుక యల్ల దె పిల్లి - చేరంగవచ్చె 

కరవు మొడాని మో - కాలు తున్క_లుగ 
కరవాండి ముక్కున. - గతించి నటుల 
అనుచుండు నాజన్న = మాషపాటి చేక 
పనికిమా"లెను తల్లి - పట్టున నిపుడు 5890 
తనకుపుణ్యము "లేక - తనయు గోలోోవ్రు 
జననికి నేల నిష్ఫృల వ మిట్టి బదుకు 

కనిపించి యొకవేడు - కోయు గానకున్న 

కనియె నాచేత ద్య - ఖంబు కౌనల్య 

త లంచినప్పుజె యయా - ధ్యా పట్టణంబు 
బలిమినిం గ కొందు - బాహుశేర వ్ర్‌మున 

నటం వే మునుపన్న - నే ధర్మమునకు 
బరలోకొజోని యా - పదలంద వలసై ”ి 
అనియొక్క_.-వో అబు హా డవ్యల జనక 
తనయయు వినుచుండ - తలపోని పోసి 5400 
కన్నీరుణగరియ గ - ద్దద కంఠుండగుచు 

విన్న ంబాటున మాట - చెడలశేమియును 
జాష్టలలడంగు వై - ఉూర్చనరు రీతి 

ఇాల్జ వేగము వూను - జలధి చందమున 
మొనంబుతో నున్న - మనువంళ మణికి 

జానకి వినగ ల - వణ. డిట్టులని యె, 
“రామ! సోముడు లేని = రాతియో యనంగ 


466 


కీరామాయణము : 


సేమమేది యయోధ్య - చేడ్సడియుండ 

చెంతనున్న ట్టి యో = నీతకు నాకు 

నింత ఖేదంబుగా - నిట్టు లాకుదురె ? 5410 
తగునయ్య యాపాటి - టై న్యంబునీకు 

తగనుగా చేను పీ - తయు మిమ్ముంబౌసి ' 

చేరుతుమే మేన - నిలుపం (బాణములు 

పీఠంబుతేక గం - జెలు మనయగలవె ? 

'యేలమాకు నయోధ్య జా 'యేలకౌనల్య || 

'యేలసుమ్మిత నా - కితఠు లేమిటికి 1 *” 

అనులవ్మణుని మాట - లాలించి వనికిం 

దనవెంట రా సమ్మ - తమున నతండు 

నమరించి తృణశ య్య - యందు శయించి 

కమలాథ్సీనీత చెం - గటం బవ్వళింప 5490 
సింగముల్‌ గిరిగుహో - సీమలయందు 

వొంగుచు నిశ్శంక - మున నున్నరీతి 

విజనాటవిని రఘు - ఏవ లారాత్రి 

నిజపీర ధర్భుంబు ఒం నిర్హరుల్‌ మెచ్చ 

వసియించి యందొక్క_. = వటము క్రీనీడ 

నెనలసచో( దూద్పున = నినుంయుదయించె, 


= రాముండు భ రద్యాజా శ్ర మమున కేరుగుట 3 


ఆవేళ రాధఘువ్రం - డచ్చోట వాసి 

పోవుచునొక కొన్ని - భూములు గడచి 
దండితారాతి వు - ధ్యందిన భాను 
మండలా తషమువే- మరిఫోవరాక 5480 


అయోధ్యా కాండము 467 


తమ్ముని? జూచి యా - దరమున. బలికి 

స యి'మ్మేరం జూచితి - వే [ప్రయాగంబు 

'మయేముని శేఖరుం - డిందున్నవాండా ! 

హోమ ధూమములు మి - న్నారయుచు. గపిసె 
నెవ్వురున్నార క్రో! _ యీ యా[శమమున 

దవ్వుల వఏింటివే - తరళతరంగ 

లవారిం బరన్నరో - లాన ఘటనల 

ముహానీయ వ మహియొల్ల నిండ 

అవర గంగాయము = నాపగా నంగ 

ముమునకు సెచ్చోట = వమునలక నేండు 5440 
వచ్చితిమిది భర - ద్వాజూ (శమంబు 
వచ్చెనల్ల వె చూడు - వనచరావలిని 1“ 
అనిచేరం బోవువచో - నపరాహ్హా వేళ 
ధనువులుతో వచ్చు - తమ్మునీమీంచి 
"బెద6 మృగగైజేణి - భీతి నట్రిట్లు 

దరి పాజలగంజూవీ - నీత నూరార్చి 
యపుడు భరద్యాాజు - నా|శే ముంబునకు 
నృపకుమారులు చరి - నిలిచి రొక్కె_డను. 
ఆమాొని యగ్న హో = (తొది కర ములు 
జీమంబుతోం దీర్చి - నిజశిష్యకోటి కఢక్‌0 
పరివేస్టన 'మెొనర్పం - బరగౌడునట్టి 

వరమోని నమయంబు - నారలెటింగి 

అతిభ క్తితో వచ్చి - సాష్టాంగ 'మెరగి 

యతని సన్నిధి నిట్పి - హస్టముల్‌ మొగిచి 

“ సినవయం ! దశరథ - విభునకుమేము 


468 


శీ రామాయణము 


తనయుల నూరయోా = ధ్యా పట్టణంబు 

యోోాత డు సౌమి|తి - 'మీనురాఘనవ్రడ 

యీతన్వి వీతనో = యిల్లాలు వశ 

నావెంట వచ్చిరి - నన్నుమాతం డి 

భావించి వనులకుం - బనిచిన కతన 5460 
మునులలో మునివేష - ముల జరియింపం 

దనమది నియమంబు. = దాల్సివచ్చితిని (క్‌ 

అనిన భర దార్టజు. యా డాతిథ్య యుసంగ్‌ 

మనసు రంజిల్ల న - మర్చనల్‌ చేసి 

ఫలములు నన్నంబు - భత్యు భోజ్యముల 

నలఘు వ్వైఖరిం దెచ్చి - యర్పించిభ క్షి 

ఆరాముం జూచి వు - హో మౌనిరాజు 

గారాము మోజును - తృ_ంఠ నిట్లనియె, 

“ నిన్ను. జూడండలంచి - నిచ్చలుమేము 

జన్నముల్‌ "దేవతా - ర్చనలు గావింప 5470 
నన్ని పుణ్యంబులు - నజిలేక తెచ్చె 

నిన్ను నిచ్చటికి న - న్నింట ధన్యుండను 

ఎచటికి బోనేల ? - యిది పుణ్యభూమి 

యిచట నుండుండు మోర - లే నెఖుంగుదును 
మోరువచ్చిన రాక - మేదినీతనయ 

తో రామచంద ! యిం - దు వసింపు మీను” 

అని యా[శవమమున ర - మ్య (పదేశంబు 

ముసిశిఖామణి చూపి - ముదల మయమొసంగ 

(కమ్మరం లో 2కి లా కాకుస్థ తిలకు 

డమ్ముని రాజుతో - నర నిట్లనియె, 5480 


అయోధ్యా కాండము 469 


“ ఇవ్చునంబున నుండ - నెట్లగు మాకు ? 
దవ్వు లేదిబె యయో - ధారీ పట్టణంబు 
మాయని వినిన న - మ_స్హ్స జనంబు 
సీయూ శమము ర యిండ్లకు(బోరు 
కావున మాకు నె - క్క_డనై న దగిన 
తావునం జేచూవి - తావననాథ ! 

జానకి యొంటిగాం - జరియింపం దగిన 
యా'నెలవ్రున నుంపుం - డని పల్కుటయును 
“ విలసిల్లు పదికూంత - 'వేటులనేల 
యలరామ చి(తకూ - టాఖ్య ంరే లంబు 5490 
తగునది గంధమా - దనే లమునకు 

ద్వ్యిగుణించి సౌభాగ్య - వినుత వర్తనల 

లాలిత రక్షుకో - లాంగాల వనచ 

'రాళికినది ఏిహో - రావాసనభూామి, 

ఆగిరి శిఖరంబు - లందులం జూడ్కి_ 

సాగు నెచ్చటనున్న _ జనుల కన్నడిమి 

సీమ[దొక్కి.న పాప - చింతలు వొడవు 

వామహీధర మహి - మాను భావమున 

నందు తవోనిష్టు యా లై నట్రవారు 

వాందుదు రిం[దుని - వురమెల్లనాడు 5500 
అదియె నివాస యో - గ్యము మోొారఈఠుచేర 

నదిగానిచో నుండు. - డరలేక యిచట” 

అనిజానకీ లత్స త్ర కాన్వితుండై న 

మనువంశ మణికి న = హాని నాయకుడు 


470 శీరామాయ ణము 


నుచితోప వారంబు - లొనకించిపూజ 
లచలిత పైతిమై - నాచరించుటయు 
సమ్మదంబొప్ప న - చట నాటి కెల్ల 
నమ్మువ్వురు వసించి = రమ్ముతునాయు 


kL 


జ! చ్మత కూటా (శమగమనము యమునానది దౌాంటుట ఏం 


'రామచం[ద్రుండు మౌని - రాజు సివ్చీంచి 

“యో మహాత క ! యిందు - నుండుదుమేము 5510 
ఆనతియిండ న్న - నాభరద్వాజుం 

జైన వంశో త్తంసుం - డైన రాఘన్టనిం 

గాంచి యిట్లనియె. “6 నె - క్కడ యనచేల? 

యంచిత మునివర - యజ్ఞ వాటుబు 

నవరత్న శోభావి - నద్ధకూటంబు 

పాలిత తరువరా - పారయూటంబు 

నీలనీలాంబుద - నికర ఖేటంబు 

(పాలేయ కర సునం - కలు 

పినర సంచర - డ్భాను ఫరోటంబు 

స్థిరపుణ్య కూటంబు - చిితకూటంబు 5520 
సీతత్రోయహాడి వ - సించువో నీక 

నేతి నీమది - కింపుం గల్పింతు 

అచటి యూ [శ మములు - నచ్చోటివనుల 

సచటి నికుంజంబు = లచ్యోటిదొనలు 

అచ్చటలగల స = రాపగా వళుల 

నెచ్చేట వెదకిన = నేంటికి౫ల్లు ? 


అ ఇషా భ్యా కొం డము 471 
అందునిల్ల్సి న నయోా _ ధ్యా వియోగమున 
జెందుదుఃఖము మణి - చి సుఖంవంగలరు 
పొమ్ము న్న నవాని - పుంగవ్రంవేరి 
తమ్ముండు. దానువం - దన మాచరించి ర్‌ర్‌ల0 
వీవనలంది ధా - (త్రీ జాత 6౫హాడి 
యావల.: జనువారి - కమ్మని వలిక. 

(1 కాకుస్థతిలక ! గంగయు = యమునయునుం 

జోకయణాం గూడిన - వో నట్రనడుమ 

నంభేదమున గూడి - చనుచు నందుండి 

అంభోధి నాయకు - నాళగా వుజులి 

యమున వెంబడిం బోయి - యనతి దూరమున 

నమరు తేన్రున డిన్షి లా యావలికాల్య 

'తెప్పమోాందట చాంటి - తీరంబునందు 

నొప్పశ్యావు యనంగ - నూడల నముర 5540 
మార్లంబులోనున్న జా మజ్జ నీక్లి ంచి 

వర్ల్ష(తయంబును - వరముగా నడిగి 

ఆచెట్టు సీతచే - నర్ధ్య్య పాద్యాన 

నాచమ నాదుల - నర్చింపం జేసి 

' నిలువవేశడిన నందు - నిలిచి లేజీని 

నవలగా వచ్చి యూ - వల సాగి నడిచి 

పరువ్రనేలనుం గను - పట్టు కాఅడవి 

తెవవ్రుల డాపలి - 'తెరువుగాం జనిన 

వనమృగడావ పా - వక భీతుతెందు 

నెనయక మెత్తని - యిసుము 1దోవలను - “  క్రక్రక్ట 


473 


శీరామాయణము 


నీచనీడయుం గల్లు జా నెలవులనిప్పీ 
చేరుదు ర్మీవా జ్ర స చి|తకూటంబు 
ద 
పదియెదు వరుసలా - పర్వతంబునకు 
వదలక యేం బోయి - వచ్చినవాండ 
సుపధంబు ణే మాకం - జూవీనతోన 
తపనోదయంబయ్యు. - తరలి వొండనుచు” 
అనిచి యాశమభూమి - కరిగినయంత 
జనకజూ దీశుండు = సౌమి|తి కసియె, 
“ ఆజవుపా మహు కంత - హిత మూచరిం చె 
సామోక్తులను మంచి - జాడ నేర్చరచి 5560 
యటుల వోనుదమని - యవనిజ వెంట 
ఖాటిలంబుగా. గూడి = పోయి వారచట 
యమునా తటముచేరి - యయ్యేణు దాటు 
(క్రమమొద్దియో యని = కొడు విఛాషపంప 
సాభకంబులు దాల్చి - సౌమిత్రి గగన 
రోధకంబ౫స వెదు - రుల గుంప్రుచూచి 
బొంగులు నరక య - ప్పుడు తెప్పగట్లి 
లు 

వింగడించన పది - వేరు వైపజచి 
మ్‌ _తృంగానందుపై = మేదినీతనయ 
(కొ _త్తసిగ్గున నెక. - గ ంరుయంలపెనం౫ 570 
'రాముండెత్తుక తెచ్చి - రామ నాతేప్ప 
పె మవలకయుండ - పద్బాననముగ 
నునిచి సాధనములు - నుర్విజ సొమ్ము 
దొనలును సిండ్లుర్లైా - దువులందమర్శి 
త్రమరు కాల్నడం భ్లన - దండంబువటి 

వ్‌ 


అ యో భో కాండము 478 
యమునలోందోయుచు - నవలరా 
యామహీసుత యమ గ) - హానదిజూచి 
చేమంబుమది(గోరి - చేయ త్తి మొక్కి. 
“ఓతల్లి ! నావిభుం - డు గాటన్రలను 
పీతితోమాంనుల - నియమంబున్రాని ' 5580 
చరియింపంబోయెడు - సాగించి వతము 
పురికేము మజులంగం - బోయినయ ప్రుడ 
' ఆవ్రులు వేయి బావా ఇణులకునిచ్చి 
నీవ్రమెచ్చంగ సుకా - నత ఘటయుతము 
పలలతౌఘుములతో ను - పారమొనంగి ' 
కొలిచెద మిదియె (మొ - క్కు_చునున్న దానీ” ' 
అని పోన వారిమ్మా - హోనది దాంటి 
"పెను తెప్పప్రనున్న - పృథివిజ డించి 
(శ్రీరామవిభుండు చ - క్రీణముగా వచ్చి 
చేరె వమూనివరుండు - చప్పినమాడ్కి... 5590 
అవటమైనట్టి - యావటంబునకు . 
సావసుధాఫ్ఫుతీ - యంజలిచేసి 
“శ్వామాభిథానంబ ! - జగతిజసార్య 
భౌమ! (ప్రోనుము నాదు - [పాణేశువనుల ” 
అనువేళల “లవ్మణ | లా యడవి[తోవలనుం 
చనుచున్న వారము - జతనంబుగాల 
పొమ్ము ! మున్నుగవీవు - భాను క్రివెంట 
నమ్ములువిల్లు నే - నందిమోవెనక 
వచ్చెద ! వీతకు - వలయువన్యంబు 
లిచ్చుచు నలయంగ - నీకవొమ్మనిన” 5600 


శ4 


శీరామాయణము 


కరి మధ్యముననున్న - కరణి యోయనంగ 
వారిణావ్నీవారల - ననుసకింప్రుచును 
తా నెజంగన లతా - త రువృుగంబులను 
జానకి విభుజూచి - సారెవేయుచును 


" పోవుచో సామి(తి ఆ భూపు త్రి తనకు. 


గావలయు నటంచు - కామించియడు?ప 

నన్ని పడా్యంబు జూ లలల ముం 

డ న్నెలవులంటదెచ్చి — యందియిచ్చు చును 

కాళింది చెంగట - గడియ (నె నంబు 

చాలాశిరోమణి - బడలకయుండ 5610 
పోయి యొక్కె-డనిల్సి - (పొద్దుగుంకుటయు 
నాయెడవసియించి - రార్మా(త్రీయెల్ల 3 

శెలహారి నిద్దుర = దెలిసి జూనకినిం 

బలికించి సౌమి[తి - పవళించియుండ 

“వోయి! లమ్మణ ! గాళ్ళ - నూండకపక్షు 

"లేయెడ వివారించె - నలుంఫలిచ్చు చును 

ఇవాలింపు నిదుర భౌ - స్మ_రుడుదయించు 

వేళయయ్యె ”” ననఎగ = విని లత్మ్ముణుండు 
నిదురమేల్క-ని కాల - నియమముల్‌ దీర్చి 
కదలిపోవుచునుండ - గహానమార్లమున 5620 
సీతనెమ్మోము వీ - &ీంచి రాఘవుడు 

చూ తాదిత రువ్రలం - జూవపియిట్లనియి, 


=! రామాదులు వాల్లీకియాక్రమమునకుం బోన్రుట :_ 


“ వనజామ్మీ ! మధుమాన - వానంంబగట 


అయాధ్యాశాండేము 


పవనములనిఖ శిఖా - వళిండాల్చుకరణి 
చందన పనన ర - సాల జంబీర 
మందార వకుళ త- మాల పున్నాగ 


కతక కింథుక మధూ - కే లవంగ లుంగ 


లతల నార_క్షప - ల్లవములుమిం చె 
చూచితే ! వికచప - నూనమంజరుల 
వాచవులకు మధు - [వతమిధునములు 
సంపూర్ణ మాధ్వీ ర = సంబులు. (గోలి 
ముంపుగారుంకార - ములనాడందొణలౌ 
అచె కనుంగొంటివే? - యలినీలవేణి ! 
వుదకోకిలంబులు - మావిశెంజిగురు 
మేంతల వలరాజు - మోందిగీతముల 
రీతిలయాడు గుం గొన - డు ముద్దుగులుక 
యల్ల దె చందబిం - చాస్య ! వీశీంపు 
చల్లని పవమాన - శాబముల్‌ పొలయ 
సరసిజాంబకు నాట్య - శాలలోనాడు 
బికుదుపా( తీ లనంగ - పించముల్‌ ఏడియ 
చొక్కు_టాటల దిశల్‌ - భూచుకేకినుల 
చక్క_.ందనంబులీ - సాను'ేశనుల *” 


అసి లమ్మణునియాచి = యే కనుగ్మమ్ము 


మనములంజూచి కొ .= మ్మ్‌లందా దునట్టి 
కలవుధురారాన - కలిత నత్యూహ 
విలననంబులు పీను - ఏవిందులయ్యెడును 
మానిత (దోణ్యప - మూణంబులగుచు 
నానామహీరుహా _ నతశాఖలందు 


4T 5: 


5630 


= 5640 


476: 


యాడాడుచున్నట్టి - యీ లేనెపెరలు 

జూడుము మదికి మె - చ్చులు పాదుకొల్ప 5650 
యీాచిత్రకూట మ - హీధర్మాగమున 

చేచిత ఫ్లుతసంచ - కిమ్షవాంనములు 

కేలుచు మాల్యవ = త్రీ అం 

మాలికాడోలల - మలం గస్త్ననుము, 

చింత లుమజుచి యీ - శిఖరిగావున్న 

నెంత వేడుకచెల్లు - నేవేళవమనకు 

చూతమె చేడియి - వో నాశ్రమముల 

చేత మానుల - నేకులున్నారు + 

అనుచు వాలీ కుల - యా శమంబెదుటం 

ననుంగొని యమ్మాాని - కంఠీరవునకు 5660 
పొగ్గిలి (మొక్కిన - సనా ెనివారి 

మాగవమన మెణింగి - యర్భ లొనంగి 
శనయా(శమెాపాంత - భరణీ తలమున 

ననువై న యెడనుండ - నానతి యొసంగ 

రాముపంపున సుమి - (తా కుమారకు(డు 
భూమియొక్కె.డ6 చౌక - ముగ నందపరచి * - $670 
చుట్టును ములుగంప - సొరిది సమర్చి 

గట్టిమూంకులు దెచ్చి - కవరు లేర్చరచి 

వాసంబు లె త్తిపై - వాసపోయించి 

ఘానంబుదెచ్చి పాం - కంబు గాణగప్పీ 

ముందర వెదురుల - "మొ త్తంబువేత 

ఏందిరి యమరించి - పసాఠరవాకులను 

కడ 5 పెండెముగట్టి = తలుఫుగా నుంచి 


అయోధ్యాకాండ ము 477 


గుడిసె యొక్క_టి తన - కోను బోకపణచి' 
అన్నకం జూవీిన = యూాపర శాల 
హత 
చెన్ను (శ్రీరాము డీ - &ంచి యిట్లనియె. " క670 
“ నూతన గృహాములం = దుల? (బవేశింప 
-శేతరి యిదియర క్ట త్యంబుగాన 
coms 
హాూరిణామాంసగము హోమం - మాభరింపంగ. 
భర్గ డెమ్మనిన అ= తమ్శుణుం డట్టకాణయ 
ననుపక్నముగ చేసి - యట తెచ్చి యునుషం 
గనిరాఘవుండు యథో - క్త (పకారముగ 
నై కోయపల వావి = రన్న హోేమంబు 
పాణోశ్టరియు చాను - భ కి తోంజేసి 
యితగ చె వతముల - నెల. బూజించి 
రై ag) 
కతప్మత నేతుని - శంకరుంగాల్సి 5680 
వైశళ్వ చేవ మొనర్చి - వాస్తుదై వముల 
శాశ్వత భక్తిం బూ - జల బలి! క్రియ 
నారాధనము చేసి - యాపర్ణ శాల 
(శీరామచం [దుండు - నీతయుంచాను 
మంచిలగ్నమున స = మతిం (బవేశించి 
యంచితాషహమోాదకం - దా ప్రుడై యుండ, 
(పతిదినం బూర్శిళా - పతిదెచ్చి యిచ్చు ల 
హిత వన్య ఫలము ల - నేక మూంనములు ' 
వీతతో నారగిం - చి రసాలసాల 
శీతలచ్యాయలం - జ్మతకూటాగ 
సానుభాగముల వా - సంతొకాకుంజ 
నూన తల్పలముల మం - జుల కందధముభఖ 


478 


శ్రీరామాయణము 


మాల్యవతీ నదీ - మహాసీయ సలిల 

కుల్యాభి వర్ణిత = కుసుమిత ఫలిత 5700 
వివిధ వనంబుల - వెలందియుదాను 

రవివంశమణి మనో - రాముడై మెలంగి 
తమమనంబుల యయోా - ధ్యా పట్టణంబు 
తమవారింబాయు చిం - తలు దూరముగను 
సమయోచిత |కియల్‌ - నలువుచు నచటం 
(బమదానురాగ నం - పదల నున్నంత, 


అత సుముంతుం డయోధ్య జేకుట := 


అచ్చట రఘువీరం - డంపిన మరలి 

వచ్చు సూతకిరాత - వరులాత లోన 

రాముని సుగుణకీ - _ర్రనములు చేసి 

తాము నెంబడింబంపు - తమవాదచేరి 5710 
(శ్రీరామచం[ద్రుండు - చ్నితకూటమున 

చారువై ఖరిం బర్ష - శాలలో నునికి 

చెక్చీనవిని చాల - చింతించు గుహుని 

నప్పుడే వీశ్కొ-ని - యాసుమం(తుండు 
నరదంబుతో.నయా - ఛ్యా వురిత్రోవ 

మజలినచ్చు చును గా = వముంబులు వనులు 

కడచి మూండవనాంటి - కడజామునంటు 
నడలుతోందము యయో - ధ్యా పట్టణంబు 

చేరంగనేంగని యా - థీ తిపతితోడ 

శ్రీరామ విభువ్నార్హ - చెప్పెద ననుచు 5720 


అయాధ్యాకాండము 479. 


“ బాీవ్రచో ఫురజనం - బులు రాముంజేడి ?* 
“ యీవట్టి రథమునీ - వేల 'తెచ్చితివి *” ? 
అనిగువ్య కరిగి ని - యడుగసవారలను. 
గనుంగాని రాము - గంగా సమీపమున 

నునిచి పొము శ్రనిపంప - నొంటిగా చేను 
చనుజెంచినాండ ని - చ్చటికని పలుక 
నెన్నడుగను నొందు - మెటువ అనుందు 

మెన్ని నాళ్లకు వచ్చు - 'నేమనవచ్చు 
యాగవివాహోటు = లందు వేడుకలు దగ్గాచగ 
సాగునే శ్రీరామ - చందుండు లేక 

దయసెల్ల వారిని -త ం|డియె[పోచు 
(వీయముతో రణ్నీంచు - పేదపాదలను *” 
అనిచాల విలపింప - నా రాజవ్‌థి 

వనిత లిండ్లిండ్ల గ - వాకు మార్లములC 

జాచి * రామా” యని --కోకింప్రుచుండ. 
వరాచియు6 జూడక - వ్చ్పోందలవాంచి. : 

నగరి వాకిటి -కింగి - నరు లెల్ల దన్ను 
తెగిలిట్టుచుండ మం - (తి వ రేశ్వుం డపుడు, 

ఆ యజారము మోరి - యావలనొక్కు 

వాయ రథంబుంచి -. చయ్యన,డిగ్గి. .. - 5740 
వడ బేర మోము సా - వడు _లైదురెండు 

నడచి యాదశరథా - గారంబుచేడి 
యంతఃపురంబున - కరుగుచో నచటి 

యింతు లెల్ల సుమం[తు - సీకీంచి కలణి 

“ అమ్ముకచెల్ల ! యీ - యన వొంటివచ్చా' 


శ80' 


(కీరా మొయ ణము 


అమ లా ర |! వనంబు - లందు రాఘవుని 

నో వవ్చెనుణగ బే - వెతల. గొనల్య 

యడుగు-దో నేమని - యనువాంజో యితండు 

కటకటా ! కౌసల్య - గన్నటే తల్లి 

యిటువంటి రాముని - నెడవాసి మేన ర్‌ ర్ట 
తాను. టవాణంబులు - దాబ్బ్చిన యపుకా 

యేనాట నోక్తుశే - యితర భామినులు” 

అనువా ర్హ లాలించి - యారాజుంజేరి 


. తనరాక రాము ఏ - ర్లనము జెల్పుటయు 


ఆవశరథుండు మూ - క యత్తుంకై న 

సె దలు లందరు - బలవింపుచుండ 

చ 

మిగుల కౌానల్య సు = మి[తయుందాను 
వాగసలుచదు వచ్చి య - పుడు దశ రభుని 
యెత్తి పానుపు - నూంద నిడి సేదదీర్సి 
య_త్తజీకాసల్య దొ = నడలుచు. బలిళె, 5760 
“ వంటికయ్య సుమంతు - నీషేంచియొక్క_ 
మొట్రయు నుడుగవు - మదిం గాొంక్రనేల ? 
అన్యాయ. పరుండనే = నైతిం గాయనుచు 
డైన్యంబుతో సిగ్గు - దాల్చినావేమొ ? 


వట్టివేడబముల = వగన చేమిటేకి? 


యిట్టిచో 'నెజచి వా - యె త్తవిజేల ? 

కై కయిచ్చట లేదు = గావున భయము 

మీోాకు చేమిటికి యే - మియు ననవేల ? 
యీసుమంతుని. జూచి = యచట నున్నాండొ 
నాసుతుంజేల కా = నలకుం | దోలితివి 1)” _ 5770 


అయోధ్యాకాండ ము 481 


అనితానుల బుడమిసై - నడలుచుం బొరణం 
గనిదంపతుల మూర్చ = కాంతలందరును 
చూచియోర్వంగలేక - శోకింపుచుండ 
'నేచాయం బురవీధి - నేడ్పులునిండె, 
అంతట. 'బెలివొంది - యాదశ రథ్టుండు 
కొొంతయూారట 'దెచ్చు = వోని మం|తిజూచి 
చేరరమ్ముని పీల్వం - చేతులు మొగిచి 

చేరిన యతనితో - శ్షితిపాలు. డనియె, 


: రాముని వార్తల సుమం[తుండు దశరథునికి జెప్పుట == 


“మారాము చం[దుం జే - మాజ్కినున్నాండు ? 
చేరివసించె నే - చెట్ల |(క్రిందటను ? 5780 
నెయ్యిది యాహార ? - మెచ్చోటనిలిచె ? 

నెయ్యెడం బవళించ - చేమేమి వలికె? 

నీశలగుణమొన = వీతయుందాను 

జాతికొట్టుల పాట్‌ - రాజీవయుగము 
కందిబొబ్బలువోయి - కతకత నెరియ 

నెంచెందు నడవుల - నిడుము లొంబెదరొ ? 

ఆశ్వి నేయులు మంద = రాచలా[గమున 

శాక్యతులై యుండు = సరణి నాసుతులు 

పొదదారములు వై - భవములుమజచి 
బీడలవ'లెంగిటుల్‌ - 'బెబ్బులుల్‌ మెలంగు 5790 
వనులగుమ్మరు చున్న - వారతే వారి. 

సని వెంటంబోయి యూ = (కమ మెల్లందెలిసి 

వచ్చి కృతార్థ భా - వంబుం గాంచితివి 


482 


(శ్రీరామాయణ ము 


ముచ్చటయయ్యి న - మువ్వురు నిన్ను 
బనుపుచో నే - మేమి పలికిరి వార 
లనుమన్నయవి యల్ల - ననుము నాతొడ 
ఏని యూరడిళ్లైద - వినుపింప్రు మోవు 
అవఘండై నట్ట య - యాతి భూవరుండు 
హితులై న యట్టి చౌ - హిత్రుల వలన 
వెతందీరి యున్నట్టి - విధమున నేను 58(10 
మానస శోకంబు - మానెద నన్న 
మూనవేం[దునితో సు - మంత్రు డిట్లనియె, 
“ అనఘాత్మ ! మూసే - మడిగి సాష్టాంగ 
మొనరించితి నటంచు = నొగిం బల్కుమనియి, 
తనమారుగాంగ నం - దరు తల్లులకును 
వినతి చేసితినని - వినుపింపు మనియు, 
జానకీజాని కౌ - నల్యతో మము 
తానుపోపీంప నెం - తయు( డెల్పుమునియె, 
అదిగాక యన్నీ హో - |కౌది కర ములు 
వదలక మిము - జూచు వై ఖరిభరతు 5810 
పట్టున చేవేళ - భయభక్తు లునిచి 
యెట్టిచో కైకకు - హితముగా మెలఃగి 
సవతులపట్టున - జాల పీయంబు 

దవ్రలంగ నడచి భాం - ధవుల చేమణక 
పాలింపుమని రఘు - పతి తల్లిలోడ 
మేతెంచి ననుదెల్పు - మొ” యనిపళత్కె, 
భరతునితోడ - “మి పనుపుననెల్ల ' 
ధరణియుం బాలించ్లి - తండి నేమజక్ష 


అయాభ్యా కాండము 458 


సముచితం బై న వో - పణ మాచరించి 

[క్రమము దప్పక యుప - [దవ మొందనీక 5880 
కై శేయి మారుగా - గానల్యంయజూాచి 

చేకూర్చి నడవీ య - చ్చికము లేకుండ 

కడమ తల్లుల నట్ల - కా ధర ఇ మెటణేయగి 

రడవింపుమూ యని - నామూటగాంగ 

పలుకువుంచు” వచించి - వలపలకంట 

వెలువడు నీటితో - వెలవెలనై_న 

మాముతో నవమాన - మున జూలడస్పి 

ఫామాన "మేనితో - సగము మాటాడి 

వలుక చేరని తరు = పాటుతో చాల 

లప చి త్తంబుణో - కడుం దలవాంచి 5880 
యున్న రామునిచంద - ముర్వీశతిలక ! 

గన్న వారలకు నే - గతినేర్వవచ్చు! 

వటమున్న తమయన్న ఎ యలమవమట మసూచి 

టకటంబడి కన్ను. - గవ జేన్రుకింప 

మీమోాకోం చెల్పిన - యెంత బేదనుచు 

మితి వలుకు భా - పణము లాలింపు, 
'“రగాముందేమేబు శే = రంబులు వేసె 

మేవిటికింత సే = యింజె మారాజు? 

కి కమాటలె వినెం = గాని యించుకొయు 

9ళ-క్రాప వొాదంబు లో నెంచండయ్యె? 5840 
“డపట దనురాజు - గాయని యెంచి 

ఫడమినెన్వరు నిద - పోదురునమ్మిి 

కొ నేడతం(డి *యిం- తట నుండి నాకు 


484 


శ 


శీరామాయణము 


దీనబాంధవుయ కీ - రి విభూషణుండు 
'కారుణ్వ ఫరనిణథి - కల్యాణగుణుండు 
(శీరామచ,ద్రుండె - పప్పెడిచేమి! 

తల్లి ము. దం|డియు - దై వంబునాకు 
నెల్లవోరలు నుండి - 'మయేమిటి కింక” 

అనిలతు షాలు వల్క_ - నాసీత నన్ను. 
గనుంగాని జలజలం - గన్నీరు రాల 5850 
వాడం బారుచుం దల - వాంచి యేవూట 
నాడ లేదయ్య ద = య్యము సోశినటుల 

ఆరీతి వారల - యనుమతి నేను 

కేతు దోలుక సాశె - తిరిగి చూచుచును 
వారలు ననుంజూడ - వచ్చుచో రథము 
వారువములు నాదు - వలనకురాక 

త్రీరుగుడు పడుచుండం - లేరొక్కిరీతి 

బరపుచు గుహునితో. - బటీచికి చేసి 
మూూనాళ్లు మజల రా - ముండు నన్నుయిలుచు 
గాని పోనీండని - కాచుకయుండి 5860 
అంతట జాల ని - రాశచే వెడలి 

యెంకయు విన్ననై - యెవచ్చునవుడు 

నింకిన యీజులు - నిండిన చెరువు 

లంకిలితో వాడి - నట్టభూజముల 

'మేయని మృగములు - మెలుపులయాన 
వాయు భేనువులును - పంటలు చేని 

భూములు విలవించు - వులుగులుంగ లిగి 
నీమహి యెల్ల న - న్నిటం బాడువడియె, 


త్రూ ఛ్యా కాండ మము 485 
కమలాకరంబులం - గమలకల్హార 
కుముద చక్రాది సం - కోలత లదయ్యె, 5870 
చాంసేయ మల్లికా - చయ కుందకుసువు 
నంపద నుడివోయి - సౌరభం బెల్ల 
పనన రసాల ఠం - భాముఖ్య తధుల 
మనిన ఫలమును - మాట లేదయ్యె, 
ననుంగాంచి నాణలసచు - నాలి యేడ్చులను 
పనితలందరుం దొట్టు - నారైరి వీట 
మొగము. జూచినమారు - "'మొగమిడి నన్ను 
మగవా రదేమని - మాటాడరై ౭ 
కరులు రోదనములు - గావింపం దొణం7₹ 
హరులకు ఛారాశ - మయ్యె గన్నీరు 5880 
భూవర కాసల్యం - బోలి యా దులకుం 
డావయ్యె సీయ'యో - ధ్యా పట్టణంబు.”” 
అని విని యేమియు - వనలేక నగల 
మునిం మం|తీకి రాజు - ముఖ్యు 6 డిట్లనియె, 
““ ఆలిమాటలువిని - యాఫ్రులం బిలిచి 
యాలోచనముచేసి -- మైన కార్యంబు 
కానికార్యంబును టా నన లేక యింత 
వ్‌నుండ నైతిని - దికె-వ్యరింక 
అపకీర్తి నా యన్వు - యమునకుందెచ్చి 
యసమృత్యువునకు లో - సై పోవవలసె, 1890 
'రామునిచెంత వే - రృక యుంటి వేని 
యీమేనం (శూణంబు - లిక నేలయుండు ? 
హితమాచరించెద - వేళ వే పోయి 


486 


మతి తసూభవతోడ - (శీరాముందెమ్ము 
నినునమ్మితీని నాదు - నేరముల్‌ సై ణి 
ననునెంచి [వాణదా - నంబుం గాపింవు 
రాముడు మిగుల దూ - రము వోయినేని 
తామసంబేల? ర - థంబ్బుపై నన్ను 

నునిచి తోకొనిపోయి - యూరి కౌ రమణు 
జనకజూతను రామ - చం[దునింజూపు 5900 
అటుతై న (బదుకుదు - నని హో కుమార ! 
యెటు వోయితే పల్క_ - వే మహీజాత ! 
హాలత్మణా |!” యని - యా రుం చాల 
జాలిలసందుచును కౌ - నల్యతం బలి శె, 
“అతివ ! శోకంబను - నలఘు వేగంబు 
శతిజం బాయట పేరం - జెందువారింబు 
ననిశంము నాయూర్సు - లను తరంగములు 
సినుసాొందు కన్నీరు యా వేకియంబువులు 
కరతొడములను = కడలు మోానములు 
పెరుగు నీయేడ్పుల - పెరియ (మోంతయును 5910 
సృథుల పెన్నెరిగుంపు - పేరిటినాంయ 3 
నదిరయ్య ! కై శేయి - యను శకాజబంబు 
నము నుందరబుద్దు = అను న(కకులము 
నలనా(టి వరమను - నట్ట "వేలయును 
రామ([ప్రవాన దు = రంతంబు నగుచు 
యమీర కడలేని - యీోదుఃఖ జలధి 

'మ్‌నీతి చేం బాధ = నసీంబెడివాండ 
నారాముండను గట్టి - నావ లేకున్న” 


అయాభ్యాళాండము 487. 
అని (మానుం గన్నిడి = యవని మై చెళ్ళి 
"పెనుమూర్భ పాల్పడ - పృథిపీళుజూచి 5990 
కాసల్య జాల శో = కమున నిలోప 
కా సుమం[తుని తోడ - యడలుచు బలి క. 


=!కౌనల్య వోశింపలా సుమం[తు. డూజడించుట :- 


స నన్ను నూరానము చెం - తకుం సాసనోవి 
వన్న నాయాపద - కడ్డమె నీవు 

అరదంబు 'ెప్పింపు - మటుసేయ వేని 

మటిలీ తెల్పుము నాదు - మాట రామునకు 
కాదని పల్కి_నం - శై కేయి కల్ల 


నదుపూనిశ నేండు - నిక్కంబుగాలగ 


యిచ్చెదం (చాణంబు - లిన నీవ్రుచూచి గ 
మెచ్చు చు దలంతువా - మా౭ద తేనియును'” 5980 


అనిపలికి సువుంతు - జా సాధ్వింజూచి 
వినయ పూర్వకముగా - వనువుంచు. బలిశె, 
ల పలమ్మై 1 "చవి! ని విటునన్నుం బలుక 
బోలునే వనుల నీ - వ్వుతుః. డున్నాండు 
జానకి లత కుల్‌ - సతతంబు రాము 
గానలం గొలిచి సౌ - ఖమున నున్నారు. 
మునువును తె*శ్లేశ - ముల నంది నటుల 
తన|పాణనాయకు = దండ నుద్యాన 
వనులలోం (గీడించు - వైఖరి భయము 
తనమది తేక సం = తనమండేె సీత 5940 


rn 


468 


కారడవ్రులలోన( - గాఫున నీవు 

వారికినై. రేల - నగల గుం జెదవు: 

(పాణముల్‌ మనను రా - మాధీన నుగుట 

యేణాశీ! యావనీత - యేల చింకిఖ్ల ? 

నూరు కారడవిసి - యొకరూ పెకాని 

"సేజబుగాం దలంపదు - పినుమింక నొకటి 

తానదీ నదములు - దాంటి పోవుచును 

జానకి చక (ప - సంగంబుగాల 

అనియెనంచని యేమి - యనం జూచినాండొ! 

తనలోనే మామాట - తలయక డాంచి 5950 
Eh 'సల్యకు హితంబు - గా కైక వినిన 

నీసువుట్టునొ యని - యిమిడి యామాట 

మటణివింిచి "వేతొక్క- - మె తప్ప దాప్సీ 

సజవమం తతి యత౯శొక్క_ - నేరదునం బలికి, 

“ జానకీ చరణలా - మౌరనం బప్రుడు 

చేనిచందమకాన - లేరెవ్యరైన 

శందామరల చేవ - గించు పాదములు 

గంది నెత్తురుగగమ్మ - గమనించు నపుడు 

అడుగుల ఘల్లున - నందియ ల్ళొరయ 

జడిసి పా రెడిమృగ - శాబకంబులను 5960 


వజ్వేర రాముండు - వివరించి చూపు 


నుర్వీతనూజకు - నూరటగాల 
మునివృత్తీచే ఫల - మూలముల్‌ గొనుచు 
వనములలో ష్మీత్రు ఆః వాక్య పాలనము 
వయ రాఘవులన్షై - చింతిల్ల నేల ? 


అయోాభ్యాకాండము 489 


మాయమ్మ ! వగపేల - మానుము మదిని 
అనిన మాటలుపిని - యపుడె కౌసల్య 
జననాఖుంజూచి కొం - చక యిట్టులని యె. 


ఆవ రామవనవానమును గూర్చి కౌసల్టు భ _ర్హతో+ 
జెప్పి దుఃజం'దుట ప్ల అనమిరాయిు 


“ ఆవివంశఛ మున. బుట్టు - 'రాజులయందు 

నవనీశ ! యసమాన - మగుకీ ర్తిగాంచి . 5970 
యిన్నాళ్లు వెలసితి - విపు డపక్తీ క్రి 

నెన్నిక గాంచితి - పెన లేకయండ 

నీకడుపవున. బుట్టి - నిఖలభోగములు 

గెకొన్నియట్టి రా - ఘవులకు నిట్ట 

పొటువచ్చిన నొర్వం - బడుగాక సీత 

పాటు నావీనుల - బడియెట్టు లోర్ము 

తలగడలనుంజేరు - తన పట్టిచేయి 

తలగడగా నుంచి - ధరం బవ్వళించి 

యున్నట్టి చందమో - యార్వీశ | నాదు 

కన్నులం గట్టిన - గతి నున్న దిపుడు 5980 
యినుమొ పొపషాణ - మ హృదయంబు “సాకు 

తునిసి (వయ్యలుగాదు - తోచోనె యిపుడు 

అకలంక చం[ద్రబం - ఇశాసను రాము 

నకేట! కోనల కెట్టు - లంవితి వయ్య | 

భరతుండు చొరమైన - పదునాలుగేండ్ల ' 

తరవాత చజేరునీ - తానాయకునకుం. 

ఉానేల సొమ్ముతో - ధరణి యీ చేవ 


490 


కొని౦డు వితృకర్మ - కర్త తావారు 
నియమించు శిష్టుల - నిల్చి బంధులకు 
(పియముతో భుజియి ప - 'బెట్టన వెనక 
వత్తుశే మిగలిన - వంటకంబులకు 
నుత్తములగు చార - లుపవాన ముండి 
కొమ్ములు పడవేసి - కోసె దుమనిన 

నమ ఇ తించున శు వృ - వభము లెచ్చోట 


: రాముడు భరతుచే - రాజ్బుంబు మరల 


కామించునే యటం - గ లేవుగాక 
నక్కలు దిన్నట్ట = నంజుండు గొంత 
చిక్కిన మేయునే - సింగంవు. గొదము ? 
యాగ శేవషములైన - యా సాధనములు 
యాగార్హ మనియన్యు. - డా సించునేల 
మనుజేళ ! నష్టహో - మంబై న మఘుము 


మునుపటి సారమ - మ్ముడుపోవ్రు మథువు 


ఏమిటికిని. నాజు - యీ ? రాము జెట్లు 
7గావింప నెర్పునొ ఆ క్క. నిచేతి ధరణి 
వొరులధర ము సేయ = నోర్వని యభండు 


మజచితవ్పీన నధ - రము సేయగలంజె ?. 


యెంత లేదని యున్న - నెజంగము గాక 
పంతేంబు వూానిజి - ప్ప గదల్లీ నంత 
పదునాల్లు లోకముల్‌ = చాణాన్ని చేశ్ర 


నదవముదంబులుగ భ్‌ ఆ సృము సేయం గలడు 


వి'ల్లక్కు. వెట్టన - విలయంబు సేయు 
నెల్ల భూతములకు - నేక కాలమున . 


5990 


6000 


6010 


ఆ యో ధ్యా కాండే ము 491 
న్‌ వహ్నీశీఖలకు - శరనిభు అప్పుడు 
పారలింపం జాలునా - పోశోనంబుగను 
అట్ట మారాఘవుం - డక్క_ట! వెజ్‌ 
పట్టి యీకై కచే - బాము లందగిలె 
గొప్ప చేయకుజఆక్కు - కొండుక మిను 
చొప్పునం జిక్కె_ని - చ్చోసీకు నతండు 
వనితలకును ౫తి = వల్లభోం డందు 
వెనకప్రుతులు గతి - వివరించి చూడ 6020 
నన్నునీవును నాదు - నందనుం డివుడు 
మిన్న కవిడిచి య - చేలు గాంచితిరి ? 
నీవు నన్నును నిన్ను - నీవారి రాము 
గానక వెరిచితి - 'కై కేయి కొకు 
భరతుడు వీయాలు - (బతికిన జాలు 
కర మెచ్చి యెన్య - రెక్క_డం బోయికేమి” 


జా? దనే రధుండు మూర్చపోవుట ము 


ఆనునంత దుఃఖతుం - డ్రై రాజు చాల 

మనములో నాంర్తి ము - మ్మడిగా౫ వగచి 

యిన్ని యాపద లొంద - నేమి పాపములు 

మున్ను చెసితినో రా - మునివంటి కొడుకు - 6080 
ఏడిచి పోయినటంచు = వెడవెడ మూర వ 
లడరంగ మునిశాస = మనుభవ్య మనుచు 
చింత. గానల్యకుం - జేదోయి మొగిచి 
యంతయు. దనమది - కపుడు దోంయయటయు 
గాకున్లకుల మాళి = కౌసల్వతోడ 


{92 


కీ కామాయణముూ 


నాకా వృ కంత మ - ప్పుడిట్లసియె, 
'* రమణి !నీప్రు [పనన్ను - రాలవు ను 
శ్రమియింప్ర నాతప్పు = నయిరించి మదిని 
నెల్లరకును. జూల - హాతముగా మెలల 
చల్లని మాటల - సాధ్యిఏి నీవు 6010 
నాకు నవీయముగా - నడతు వే యెల్ల 
లోకంబులందుల = లోలచే తులకు 
వల్లభోం డెటువంటి - వాడై న నతండె 
తలియు( దం[డియు - చె వంబు సుమ్ము 
cr) జు 
యేనన చీల? నీవె - ఆఅుొులచబే నతుల 


వైన ఇాస్తా/ర్థంబు - లఖల ధర్మములు 


కడ లేని శోకసా - గరములో ముని 

యడ లెడు నాతోడ - నవీయంబులుగ 

యేమైన ననరాకు - మికమిోంద నన్ను 

"నేమి సాధించెద - ఏవని పలుక 6050 
విభుని డైనో కులు - విని మేనువణ(క 

నభయమ్యై చేరికా - నల్య నాయకుని 

కేలుందమ్ము లు రెండు - కెంగేలనె త్తి 

చాల శోకమున మ - స్తకముపై నునిచి 

క నుందమ్మలం జేర్చి = గండ పాలళికల 

నువిచి చేరెదనంట - నొ త్‌ యిట్లనియె! .. 


అజా కొసల్యభ _ర్హ నూరడించి మన్నింపుమని వేదుకొనుట అక్‌ 


“ ఓచేన! |ముక్కెద - నోర్చి కొమ్మిటుల 
సీదు చి _త్తంబున జం నలుఫుదురయ్య 


అయోధ్యాకాండ మయు 498 


పతివేండు కొనంగ నె - పంబైన నడక | 
యలివకు నివాపర - హాని గావించు 6060 
దానికి నిల్లాలి - తనమేల కల్లు? 

వైననే నాపన్న - నై(త్రోయ రాని 

పుత్ర శొకమ్మునం = బౌగసలుచు రాజి 

మూా[తుంలగా సంచి యూ - మూట లాడితిని 

అత్యంత నకల భ జ ర్మాచారనిధివి 

సత్య నంధుండవు రా - జరి ర్చి వర్యుండవు 

ఆడరానివి మిము), - ననిన జేరంబు 

చూడక ననుదయం - జూచి రహీంపు 

పగవారిచే బాధం - బడవచ్చు౯ గాక 
జగతీళ ! కోకంబు - సహియింప రాదు 6070 
రాముడు ననురనాసి - ర్నాతులై దయ్యె 

భూమోాశ ! ఐదేండ్లు - పోలి వేగితిని 

తెలియదే మోకు న - దీ వేగమునను 

జలధిపొంగిన లీల - జానకీ విభుని 

యెడవాయుటనుం జేసీ - యేవేళ వాదిని 

విడువని దుఃఖంబు - వేరులు వాడ”. 

అని కొంతయూరట - మైన కౌనల్వ 

వినయ భాషపణములు - వినుచుండునంత 
సాయంనయమయ్యె - జనపలి నిజుర 
వోయెనప్పుడు మనం - బున తాల్గ్శివాంది 6080 
నిదుర కంటికి వచ్చు - నే యట్టివాని 

కదియు నానన్న మూ - శాంత రంబయ్యె 

థోడన “తెలివిడి = తో కనువిచ్చి 


494. 


గీరామాయణ ము 


(వడావతీమణి = వెలంది కానల్య 

అడుగు లొత్తుచునుంజె - నము గ మోము 
కడకంటయూచి చెం - గట. జీరభిలిచి 

“' ముదిత ! నీతో నాదు - 'ముదటికార్యంబు 
వీదికంబు సేయుదు *”* - వినువముంచు. బలికి, 


జీ “రాజు కౌనల్యతో డానుమున్ను మునికుమోరినిం 


(బమాదంబున జంవీనవా ర్‌ చెప్పుట :=== 


“క ఎల జవ్వునంబున = యిగురాకుంబోణి |! 

యిలనాలు చవెజలసలు - నేలుచునుండి 6090 
యువ రాజనై యజుం - డన్న కాలమున 

నవినీతి నినుెండ్లి - యాడకమున్ను 

ననమాన దివ్యశ - స్టా) మ్ర్రు వర్గముస 

చెనణసచు విథిచెద - మిటులున్న కతన 

(ప్రాప్పమైనట్టి మ - హా శాపమొకటి 

గు ప్పంబుచేసి వా - కొన నై తిమున్ను 

ననుభవింపం దరి - యయ్యె నేడారు 

దినము లాయెను కళల్‌ - దేరుచునున్న 

చందు బోలిన రాము = చంద్రుని మొగము 
చం[దశీతలగంధి = చక్కంగామూచి 6100 
వోర్వలే నిశనని *” - యున్నట్టి తెజుంగ 

సర్వంబురాజు కౌ - సల్యతోం బలిశే, 

““ రవిమండలము నహా - (నకరాళివేత 

నవనిషై 6 గలనీర - మంతయు గోలి 

వేనమిం(నుపించి - విశ్వమంతయును 


అయాధ్యాకాండము 495 


గాసిల్ల తవియింపం = గాంజేసెనంత, 
దవీణాయనముగా - ధర తావ శాంతి 
దీక్ష? కొని నట - డిందు పడంగ 
యా ae 

వానెకొలమువ చె - వసుముతికెల్ల 

కా య 
సానంద కరమయ్యె = నంబుదాగమము 6110 
(పొవృ ేణ్యాంబుద = పటలంబునిండి 
యావేళ దటమె - య చెలెడల 

ఈర బే గా 
నుప్పొంగి భేకము - యూర చాతకము 
అప్పుడు చవెలేంగి - యానందమొంచద్‌. 
కాలువ లేటు వే - కముగాంగ పాము 
(వేలగట్టినరీతి - విలసివ్లైజళ్లు 
యెజకులు దడిసి య - ట్టిట్టు పోవే 
జొరం బా3ె జడిసి ప - శ్వులు కులాయముూల 
సెలయేణులను మిరు - వీఖరులరీతి 
బొలిచె గజంబు లం - బు (పవాహముల 6120 
వామలూరుల వచ్చు - వ్యాళంబు లన 
భూమిా[ధ గుహల నం - బు రురంబు లుబ్బె 
అటిచో నెవ్వరి కై - ననుం జేసి 
వ్‌ యా 

నట్టికర్ణుము 'లెందు - నను భావ్యమగుట 
గొప్పలై కెంజాయ - గుదులై న పువ్వు 
లొప్ప మోదుగు జెట్టు - లున్నతిం బెనిచి 
నిగనిగమను నెజ్జ - నిమహోఫలముల 
దగునట్ట ముళిని నెం - తయుం (బోచేసి 
నన్నం బున్వులును వ - చ్చనికాయ లమరు 
గున్నమామిడి బడం - గొట్టిన రీతి "6130 


496 


(కీరామాయణము 


దున్జాతి కైకేయి - తోం జెల్ఫిచేసి 

వర్జించి నినువంటి - వరపుణ్య్బ సతుల 
కన్నుగానక యున్న - కలుప రాసు 

లన్నియు నీవేళ - ననుభవింపంగ 
శారణంబినట న = కాలంబు నందు 
జోరున వానవం = చుక కుకియంగ 
నొకనాడు చీకటి - నాంటి వేటాడ 

నకలంక గతివిల్లు - నమ్ములుం దాల్సీ. 
సరయూ తటంబున - జలములు [గోలు 
కరటిభల్ల వరాహ - కాసారవళుల 6140 
'వేటలాడంగ చెంత - వెదురు గుంపులను 
వాంటంబుగా. బొంచి - వన మృగ(కేణి 
వచ్చుజేవునం గాచి - వాండియ మ్మొకటి 
యెచ్చరికను బట్టి - యేనుండు నంత, 

పువ్వుం బోడీ ! యపూర్య జ బుడబుడధ్యనుల 
దవ్వుల నొక్కనా - దము చెసిసోంక 
ఆశబ్ధమేనుగ - దని ని శీధమున 

సకల మతిళ బ్ద - భేది సాయక్రము 

సంధించి (వేసిన - చనుమరనాళకె 

శీంధురం బనియుంటి( = జెప్పెడి చేమి ౧1050 
ఆచాయహసహోతాత - హాోమాతయేల 

నాచను మతువచ్చి - నాయె నీయము 3 

యా యడ్ధ నిశియందునే - నిళ్లు గొనుచు 
బోయొడుచో యతి - వుతునిమోంద 

అకట తపస్వివిం = డనక యిపేధు 


నె 8౦86 బఅఇయన - న "కనాంయ కడు 
క్‌నికని వాబ్బ్బనః - కొయ కరముల 

జనుల కవ్వరికి నె - చ్చట నెగ్గుదలప 
అటువంటి వానికీ - మాయుధ మరణ 
మెటుల (వాసితి విధి - యీూతలయందు 1 ౧160 
“మునిచర్య వానిన - మున బడ వై చి 
కనిలేని వాంజీమి - గిట్టుకోం గలయొ న 
గురుత ల్ప గనునుంజొా - ఘోర పాతకుని 
కరణి వీండునుం గూటు - కల్హువంబులను 
కచేరి న్స స [ష్‌ కాలాట్రచి పుడమి 
నడుగిడ నోపక - యంధులు'నె న 

త న్గీదం(జులకు నై - తినమదిలోన 
బలబ్ర్లటిల్లైదం గాని - (సాణాశ గాదు 

ప్రాసి స నిన్నా = బోవించువా౬ 

గీను' (పరిక నేది - దిక్కు వారలకు 1 6170 
యీయమ్ము ముగుగికి - సీ నున నాకు 
నాయము ప 'నేవుని - యనం గలవాండ *ి 
అనుచు మూనిసిమూట - లాచభాయం బొడవు 
వినిసం'షో భగిని - విల్లు నమ్ములును 
నదనిమై బడవై వ చి ఈ యంగంబు వాల 
నినకత్యమున మిన్ను ఇ విటీగి సె . బడిన 
వాసన మిగులనా - వద నొంది యేను 
"వేగంబె యటవోయి _ వీకీంచు నపుడు 


వీజెడి జడలతో = వెలవెలనైన 


5 


వాడిన ముగముతో అ వరదబై తొోఠుగు 6180 


ఖీ రామాయణము 


రొమ్ముగాయము నెత్తు - రుల తోడం దనమొ 
గమ్ము జెర్చిన జల - కలశంబుతోడ 

ధూళి (బుంగిన మేని - తోడనుండుచును 
కాలునురోలును - గదలింవ లేక 

యున్నట్టి మునిచెంత - నొయ్యనచేర 
గన్నులాత (డు విచ్చి - కాకుస్థ కులము. 
జెణిపయజూచిన యట్లు - చెంత నున్నటి 

పరమ పాతకుC దన్ను - భావించి చూచి 
నాపేరు నారాక - నడిచిన తెజణస 
నాఫుణ్యనిధి “విని య - డలుచు. బలిశె, 6190 
“కలుపాళ్ళ ! నీటికి = గావచ్చునన్ను 
నలుగునంబడవేయ - నందు నీశేమి 

చేకూడె నేనీకుం - చేసిన చేమి? 

యేకతనం (దెళ్ల - 'నేసితి రాతి 

తనసాటువేం దన - తల్లిదం[డులకు 

ననరాని యాపద - లన్నియు. జెందె 

దప్పీచే నుదకంబు తా - ెత్తుననుచు 
యిప్పుడు నారాక - శెదురులుచూచి 

యేమని యెంతురో ? - యెట్లున్న వారొ ? 
'మయేవుయిపోదురో 1 - 'యేమిసేయుదును ? 6200 
ఈ పాటు నీచేత - చేబడుటయ్యె 

చేపాటు బడుదురో - నిటమోద వారు! 
తపములు నెబుక శా - (స్రుంబులు నేమి 
యుపకారమున కయ - నొక్క-ని చేతి 


అయోధాాకాండము 499 


శటి ధరను మోూను రా నేధా తీ నిన్ను 

దురి తొత్తు ! వృద్ధుం డం - భుడు నాదుజనకుం 

జెజీగలా నేనియు నిన్ను - జేమన నోపు? 
అనవలనినమాట - యంటిం గాస్‌ తండు 

తనయోగ దృవ్టినిం -- తయు( జూచెనేని 6210 
యినవంఛముంతయు - నిఫుజు కోపాగ్ని 
కనను "'లేజమున. రాం ఎ శాసాఎతి సేయు 
తబ్బిబ్బు రాకుండ - దశరథ |! నీవ్రు 
గొబ్బున నమ్మాని - కుంజరు తోడ 
యీాశాలి త్రోనణే - యేంగి యమ్మునికి 
వాకొము జ నాదుర - నస్థయింతో యును 
ఆమిీంద నేటు'తెన - న య్యొడుంగాక్‌ 
యామునిం[ దుని భాభ - మందకు మిఫుడు 
జలవేగమున దరుల్‌ - నమసినరీతిం 

గలం గడు నీయమ్మ = గాండి |పొణములు 6220 
తాళణే న(శ్రు) వే - దనకు నీచేత 

వేళంజె యీామావు - వెడలింవు మనిన 

విని సీ ను భాణంబు ఈ 'వెలిపుచ్చి నవు డో 

చను పాణములుముసీ - శో స్రరునకు నిప్పుడ 
'యేమిసీయుదునని = సూయ జింతించు 

నామోము చూచి దీ - నత మాని వలిశె, 

ప సెన్నుదిలోం గాంకు = సీజీల నాటు 

నమ్ముదియ్యక (బహ gos పాత్యకు వెజుచి 

'య్‌ను వి వ్రండనని - దమెంచకు కూూ[ది 

మోన 'వేళశ్వుర నాదు - మాత నై శ్యుండు 6280 


500 


(శీరా మాయ ణము 


తనతం(డి యటుగానం - దగదీ విచార 
మనుమానములు - మాని యలుగు వారింపు ''. 
అనియుక్వి పె బడి - యడలు-చోం జేరి 
తనయమ్ము దీసిన - దాని వెంబడినె 
అతండసువులం బాసి - నంత నాయా ర్రి 

యతివ ! యే మనువాండ - నట్లు కోకించి 

వారికీ తెజి౮స న - రము చెల్పకున్న 

తీరని పనియని ధృ - తిపూని యేను 
ముసికొమూారుండు 'దెచ్చు - ముదలింటి కలళ 
మున సరయూజలం - బుల నిండనించి 6240 
కొనిపోయి భూచుచో - కుంభినిమిాద 
యనదలై మేనేమి - యనువాండ నబల ! ' 
తొక్కలు విరిగి ధ - కిలీపై బులుయప 

లొక్కటం బడియున్న - యూహం గన్పట్ట 
తనరాక వారలు - తనయుని రాక్ష 
యనితలంపుచు నుండ - నణణయవంజేరి 

నిలిచిన యంత మా - నివరేణ్యు( డాత్మ 
గలలసచు6 దనయుండె _ కానిట్టులని యె, 6250 
ల ఓయజ్ఞదత్త యి - ట్లుందు రే నీవ 

వోయి యిప్పటికింత న (పొద్దుగావచ్చె 

దప్పిచే నలసి వీ = తల్లి యుండంగ 

నిప్పుడు తామసం - బేల చేసితివి ? 
యెగ్దుచేసితినొ నీ - కీనరయువున 

నగ్గలికను క్రీడ - లాడుచుండితివొ 

నుజచితివో నీవు - మమ్ము. [బోచుటకు 


అ మయో ధ్యా కాం డను 501 


నఅచిచే వేశట - యయ్యనో నీకు 

పదములు గన్నులు ఎ (పాణాముల్‌ వ్‌ నె 

యిదిగాక మాకు ది - క్క.వ్వ రున్నారు ? 
మాతుమాటాడను - మాతోడ నంధ 

"కారంబులో. బంవం - గాదు నిన్ననియొ 6260 
జలములు 'పచ్చితే - చయ్యన ” ననును 

పలుమారు పలవీంచి - పలుక సనమూళ్మిని 

మూటలు వినినాదు - మదిలోన ఖీతి 

వాటిల్ల నేమియు - బలుకం౫ నోడి 

పలుకక తీరని - పనిగాన దంవ 

తులతోడ శే నార్పి- తొ “సెట్టు అంటి. 

“ తాపస్నోత్తమ 1! నిదు - తనయుని జంప 
పాపవ_ర్రనుండ మూ - పట్ట నేయగాను 

సనదంబుగా నన్ను - విను మినకులు(డ 

దశిరథుండదన నయా -. ఛ్యా పట్టణంబు 6270 
పాటీంచువా౭డ ని = స్పటినగ్భి రాత్రి 

"వేళ నీనదిపొంత - వేటాడ వచ్చి 

వొకనద్దుపిని గజం = బోయసని పింట 

వొకతూసు వోడిని యీ = యుటయు నద్చోట 
“హాతాత” “హామూాత్‌ ” - యను మూనవో క్ర 
ఏ'ళేర గుండియ - (పీలివడంగ 

నదరుచు నేం బోయి - యా వేటు వలన 

మెదడు నెత్తుటం నోయ్‌ = మీదినిం (చళ్ళ 

కడునొ ర్తితో జల = కలధథంబు మాం 

బడియున్న యమ్ముని - బాలకుల గాంచి 6280 


శ్రీరామాయణ ము 


ఆయన యనునులి = నాయమ్ము దివియ (6 
బోయె వెంటనె [పాణ - ములు నిమేహమున, 
ఈమాట మితోడ - నెజటింగింప వలసి 
యోహా"నినర ! వచ్చి - యున్నా౭ డనిచట 
తగునాజ్ఞ చేయుడు - దండనీయుండను 
తెళరాని పనిగాదు - తెలుపుండు తెజుంగు” 
అనిన వారలు కులి - ఇాహాతులై న 
యనువున మూర్చిల్లి = యంతన తెలిసి 
చేతులు మొగిడించి = చెంగట నున్న 
నాతోడ నమ్మాాని - నాయకుం డనియె, 6290 
“నరనాథ ! యెందువా - నపస్థ్ములెన 

పఠనము సంయముల కా - పదలు చేసినను 
చెడు నింద్రుండైన నీ - చేసిన పనికి 
చడీపొను కొంతమూ - థీతియీలు వాండు 
తనచేర 'మెటుంసట - ధర్మంబు మంచి 
పనిచేసితివి నాదు - పజ్జకు వచ్చి 

చేసిన దోవంబు - చెప్పక స్‌వ్రు 
మూసియుంచిన తణం = బున నీళిరంబు 
పదియారు [నయ్య్ఫిలై - పడు నిలమోంద 
నదిదప్పె సింకనెటు - లైన నీకేమి 6800 
యిది జ్ఞానకృత మైన - యిత్య్యూకు కులము 
తుదిముట్టి యింతక - |తుంగు నంతయును 
యింతవేసిన వాం-డ విప్పుడ యతని 
చెంతనిల్వుము మాకు = జీవంబు లతండ” 

అని నన్ను. బల్కిన - యట్లనే వారి 


అ యో ధ్యా కాండము 508 


భనమూాసు పైనుంచి - తొనయుని చింత 

నునిచిన యంతన - య్యుగళంబు తోక 

వసరాశ మునుగాసదు - వాతో అండ 

"వేండి మాతనయుండు ? - నే౭డి నార్మికుండు ? 

వేయండి తపోనిధి ? - "వేడి యు త్తముండు ? 6310 
ప్‌డా ముహాత్ముండు - వీణా నుతుండు 

క్‌ జా కృ తాట్ఞుండు - వీడా భునుండు ”” 

అనిచేరి తమ చేతు - లతన్నివ నెచి 

జన నోర్వ రానిళో = కొంబుల మునిగి 

పావనాత్నులు చాలం్య - బలవించి మాసి 

య్‌ వినుచుండంగ - నిట్లని పక్క , 

“ అదియ్‌ంటి కన్నను — సళిత గ్‌ 1 మాతోడ 
వుదినప్లిటివొ యొకు. - నాటాడ వేల? 

యిానేలం బడియుండ = నేంథిక నీక 

నానుపం జెల్ల బే - మూయా ర్తి సీక్ర 6820 
యిదినేడు నీజన = యితి శోకం 

ముదం గనికరముంచి - మానుస వేల? 

(నె పణ పాతంబుగా = శాస పురాణ 

నినవామున్యరి చేత - “నే విందునింకి' 

నమయోాచిత |క్రియల్‌ - జపములు దీర్చి 

తమకు నెబ్యాయడు వం - దన మూచరించు' 

అలసి యూాకొన్న వొ = రని శవందవనాల 
సలములెవ్వండు నూకు - భక్తితో నొనలస 

కన్నుల నిరునవ్చరం - గానమా ముమ్మర 

నన్న ! రథ్నీంప = నమర్హుం ఊవాగండు “౨ 9330 


504 


శీరామాయణము 


వుముడించి పోవ ధ - రృముగాదు స్‌క్ర 
తమకడ కే తెమ్ము - తనయ ! యీ (పొద్దు 
తేఫు మున్వ్వురము గే - రిన యట్టియెడకు 
వేపోద మొంటిగా - విడిచి పోజనదు 
వినవేని యిప్పుడే - వెంబడి వచ్చి 
యినతనూజుని వేడి - యునిన్నుం చెత్తు 
అనిశంబ దీస్హైయు = వనుచు దీవించి 
నినునొక్క_ వేంటకా - నికి. గోలుపోతి 
నెక్కడ దళరథుం ? - డెచటి యయోధ్య ? 
యెక్క_డి మనమునీ? - వెక్క డి రాతి? 6340 
గురియైతి ఏీయంప - కోల “పెట్టునకు 
నరసిజగ యం డి - చ్చట నెన్నెయిట్లు 
హరివాయు వీట త -(తాచార ధర ; 
నిరతుల సౌఖ్యంబు - నిను జెందుగాక ! 
జనమేజయ యయాతి - నగర దిలీవ 
జనకాది లోక వా - నము గాంతుగాక |! 
నిజతప స్యాభ్యాయ - నిధులై న వారు 
యజన పరాయణు - లై నట్టివారు 6850 
భూదాన గోదాన - ములనుంచువారు 
చదల కన్న ముల్‌ - పట్టన వారు 

యేక పత్నివత - హితులైన వారు 
వాకొన్న సత్యంబు = వదలని నారు 
గంగలో మేనులు - గడలేద్చ వారు 

సంగతి గురుపూజ = సల్పిన వారు 


యే లోకములు గాంతు = రిచ్చలు మెచ్చ 


అయోధ్యాకాండము £05 


నాలోగ సౌఖ్యంబు - లందుము నీవు శ 
తలంయవనేరక నిన్ను - దమి వధియించు 
కలుపమోానసుండు దు - ర్ల "నేలసలాన ” 

అని యుదక క్రియ - లాచరించుటయు 

ముని కునూరుండు న్వల్ల - మున శేశపనపుడు 6860 
నరవిమానంబుతో - వాననుతోడ 

ధరణివపై శోకించు - తల్లితండ్రులను 

గనుంగొది గగనమూాూ - గెింబున నుండి 

వినయంబుతో వారు - వినంగ నిట్లనియి. 

1. అనభాత్కులార ! మూ - యం(ఘ్రీ పద్దుములు 
కనిగాల్సి యు త్తమ - గతులు గాంచితిని 

మూర లిం కేల యి - నదిని నుండ 

రారండు నగ న్య ఆజా రెంబు చేరుదము 

యజంగ౫కగ వధియిం'న = ని రాజుతోన్ను | 
కరుణించి కాన్రుం డొ = సల్మమం డతండు 6870 
వోయద * నని ముని - నతుండు పోవ 
కాయముతొ ప్ముత్రజ - కమున 1 వేల్తాన. 
నామునిశోశాస్సులడ - తాలి లేక 

శమన నచ్చున - స్నేశించిసలిళి, 

“బ్లభనంగ ! విను పే = తేచ్చ 'నేగొల్ల 

తగకుమా రుని మున్ను యం ధరణి'పి 6 "హాల 

యుయము చే జని - చేయము న నన్ను 
వాయనముునంధించి = నాయమ్మునాట 

యెజులమిచే నీకు నీ - (బహా ఇ వాత్య 
పరిహృత ంబయ్యొన్‌ = భాగ్భంబుకతన 6880 


ఢీ రామాయణము 


వన నేమాయె మా - యట్లనె నీవు 
నూనులంగని పుత్ర - శోకంబుచేత 
మృతినొందుమని *శవి - యించి తానంత 
మృతుండయ్యె జాయాసన - మీతంబుగాలో, 
దానఫలంబు దా - తనుంబొందినట్ల 
యూనెొటిం మునిశాప - మాసన్నమయ్యె. 
చిన్ననాండేనుచే, - సినకర్త ఫలము 
నెన్నాడిమేనబ - వేశించ నిపుడు 

బాన యపథ ప్రభో - జనమున మేన 

మానక వ్యాధి ము = మ్మర మైన యట్లు 6090 
మునికుమారచ్చేద - మున నై నపాప 
మనుభపింపలోం గక - యనుకూలయయ్యె. 


కశరథుండు రాముని దలచు కొనుచు మృతినొందుట 1 


వినరాదు నీమాట - వీనులనిపుడు 
కనరాదు నీశుభా - కారంబు నాకు 
యిపుడెవో యెడ బాణ - మియ నైన రాము 
పకారియే వచ్చి = యుండినంజాలు 
(బదుకుదు నటులై న - పంకజనయన ! 
యిది ఫు రాకృతక గ - మంటికి దప్పు 
నాయెడభయభ క్రి - నడుచు రామునకు 
సీయెడనపకార - మేమిచేసితిని? 6400 
తనయులు తనకేమి - త ప్ఫచేసినను 
జనకుడు త్తముండై న = పడలిఫోలేండు. 


అయో థా్యసకాండము ర్ట? 


'యీకొమూరుండు తంగడి - ఇదిరి యేమియును 
నాకొనయూరక - వనములెకిణస ? 
చలియింాచి అత = వొమనకింకళులు 
బలిమి నీడ్చుకపోనం జ బదరుచున్నారు 
యీ వేళ రాఘన్స - నిడ భొాసి యేల 
జీవనం సుర వ్భుటిం = ఇందు టీములు గి 
ఎండకొంచవు నీటి - నింకించినట్ల 

x7 
సిండుతొవముస మే - నిక హోనియ య్య 6410 
చం|జాన్య ! వికసిత - జలజాతవ్రూార్ల 
సాం[ద్రతగల రాము = చం(దు'మొగమ్ము 
వేరి య్‌వుణ్యులీ = హ్వీంగురో యింక 
వాడిన నంరాప - నవరనొణం 
వాచిన నను కు వర్ల ఇ్వాములు 
పంచేం దియము ల - సొటవంహేల 

మట. 
నించుకియును లేక్‌ = యుసనసిభూత్ముల 
బలి జేణి |! లో లటూ ఆం న్యతనాొరు ప్‌ప 
కళికరెరాయన కన కళ తెల్పిమూాసె 
అని యింత వతివాంత -- వని నీమునంబు 
లో అటో గ్‌ yy హాళ్లు, a | ల జరీ 
కస నేరనై తిం గై - కా! యందువగచి 6420 
పోలత్ముణా ! సుమి = (తా! కోస లేంద 
ఇాలిశా |! యనుదుంభ* = పంబువేంబారలి 
హోజనకాత్మజూ ! - యనివిలాపించి 
వజ వేయ |! * హోరాము ! రావు గ 
అని! పాణములంనాసి - యాదశో రథుండు 
ఖనిజ నంతట నిశా అ ననుయంబున య్య, 


(8 నీ రామాయణము. 
ee. రాజపత్నులు దశ రథువ్బుతికై విలపించుట === 


నివురవో యెనటంచు - నెలంతలందరును 

నిదురించి రందంద -- నెగులురెట్టింప 

నాయెడ నరుణోద - యంబైన నగర 

గాయనమంగళ - గానరావంబు 6480 
కలకలాయిత శారి -' కా క్రీరర వము 

చెలరేంస (వాహ్మణా - శీర్వాదములును 

నిండిన నగరిలో - నిద్దురల్‌ జెలిసి 

యండనుండిన పిక = చాబ్బలోచనలు 

పరిచారకులును ద - ర్పణములుదాల్సి 

గురుతర సౌవర్ల = కుంభంబులందు 

నొకట సుగంధహి - తోస్టోదకములు 

చకచకలీను ని - చ్చలపుచల్యలును 

విరిషాట్న ముల్ఫ హు యా విధములై నట్టి 

పరిమళ _ద్రవ్యముల్‌ - భ్మదాసనంబు 6440 
నవరత్నమయభూ - పణంబులుం దిలలు 
(పపిమలాజ్యంబు నం - పంగి నూనెయును 
నొరిశేళములు తీ - న్నని ఖాదిరంబు 

జీరకంబు నమర్శి - చెలు లానుతింప 
యినుండుదయించియు - జేలకోనేండు 

జనపతి నిద్దుర - చాలింపండయ్యు టం 
అనిపల్కయుడిగెంపు - టలివలు హస్త 

వనధువా౦బుల మహీ - వల్లభుంజేంి 

యతనిపాదంబు లొ - యన యెచ్చరింప 
నతిళ యద్యీర్భృని = ాభుదుండగుచు 6450 


అయోధ్యా కాండము 509 


'లేవకూర కయున్న - నేనులు వెజుచి 
భూవల్లభుండు వృుతిం - బొందెనే కాక 
యింతులందరును కూ = యిడయ్‌ నాణంత 
యింతనంతట నున్న - యిగురాకుబోండ్లు 
'యేటివెలువ. దృణ - బృందమోయనంగ 
భా 

గాటంవుభీతితో - గజగజవణంశి 
పుడమిపై నుత్పాత - ములంబొగల్‌ గొ ప్పీ 
కడుమాయునయే త్ర _ గణను కోయనంగ 
అలన్‌ ౮ యొ శ జ 
ఆజముల్‌ దరగి ని (దింపుచున్న ట్టి 
రాజీవచనే త అ 'రామునిశల్లి 6460 
యాసుమితనుంజే8 - యద్దరిపాటు 
దోనవుమాట రం - తుగ ీపివలుక 
దిగ్గన బేచి యా - “వ అవలివ్రయిను 
బెగి డిల్లుచు[బలా - పింప్రుచుం జరి 
చుక్క_లుందెగివడ్డ - సొబగునవారు 
నకై్మ_కయును ఛాతీ - నడలుచుంబొరల 
యితరకులాంగన + లెల్లశోకింప 
ఖీలిపాలునగర మిం - చెను రోదనములు 
హితులు రాజులుయబురో - హితులు మం(త్రులును 
వీతిజనంబునుణహాడీ = చింతించునపుడు 6470 
రాజిభొమినులు మ - రందముల్‌ గురిసె 
రశాజీవములనంగ = రాలుంగన్నీట 
రోదనంబులుజెటు - రొదసేయ దీ బీ 

A అలాటి 
నాదిత్యుండుదొలంగి న నట్టిచ ందమున 
చల్లణగానారు వై - శ్వానతలీల . 


510 


శీ రామాయణము 


వల్లభుండుండు భా - వంబు నీశ్నీంచి 
దళరథుళిర ముంక - తలమున నునిచి 


ఆజా? మెను ల్యవిలాపము సమన 


శశిముఖ కౌసల్య - బాలశోకమున 

కైకేయి మోముచ - క్క_యగయజూచి యొరులు 
వాకొనగారాని - వచనముల్‌ వలిశె, 6480 
“ పతినచేసుక యోసి - పాపాళ్ళురాల | 
పతినందరునుజూడ6 - బదరి (మింగితివి 

కడ లేరెగోర్కె య - కంటకంభబై న 
పుడమియేలుము రాము - భాను )నందగునె ? 
అక్క_టా ! యేను కా - రడవిలో నొంటి 
జిక్కి-న గతి నీటు - చేత జిక్కి_తిని 

పతీని మున్ని చ్చితి - ప్రాణేశు ప్రాణ 

తదియ నీకిప్పుడు - దాెవోసితీని 
మగనింజంపినయట్ట అలు మగువయెందై న 
జగతివెయోలదె యి చ్చటనీ వెకాక 6490 
దీనకంబున విష - దిగ్ధాశనంబు 

ఫోనీక భుజియించి - పొలిసిన యట్లు 
మందరబుద్దిచే - మనవంశ మెల్ల 

(మందంజేసితి మాట - మా|తలో నీను. 
వనముపేరిట రాము - వనులకుంబంప 
దురవీల్లుందనుంబోలి యు దుహితృ నోవామున 
జనకుండింతక మేను - నగనముగాణగరయ 
'పెనిమిటియును. జాలీయి = విడ్లలవిడిచి 


అయోధ్యా కాండము bill 


తానున్న చందంబు = తనకునూారకుడు 

వీనులనెవ్వాండు - వినలలయడొప్కొ.! 6500 
యెన్నడు నొకచింత - యొజంగని వీత 

విన్నని తౌజుాల్ల - విలనిం చునొత్క్కెా | 

వనములలో గీత - వసియించుమాట 
తొనయహీానుడుగాన - తండియెట్లోర్చు ? 
యీయబతివతనాట - నీరాజువెంట 

పోయోలు శిఖముఖ - మున నిల్వందగదు ౫” 
అనియేడ్చుంగానల్య - నతినలందరును 

శానంగొని శోకింవం - బృథివీత లేసు 

మంత్రులందరునొక - మూటగాయి*ల 

మంత కోవిదుణ "ఈ సై వమూన వేం దున కు 6510 
గన్నట్టకొడుకు సం - స్కారంబుసేయ 

నన్న లున్రర నొక్క. - శన నప్పటికి 

వేళకు వేకున్న - వెడద కొప్పెరను 

ul] లపక్యము చేసి - ధరణేశుమును 

బుద్ధిమంతులుగానం = ఖోలినజూడ 

సిద్దార్థముఖమం తి - ేఖరుల్‌/ాడీ 


అధిఫుందై ల|దోణి - యందు నిల్చుటయు 
నధికశోగమునం గు - లాంగ నొమణులు 

నరనాథ |! తమ్ము న - నాధలం జేసి 
విరతిే నీవెట్టు - విడిచిపోయితివి ? ౪6520 


512 


(శీరా మాయణము 


'యెంతటికి నిమూల = మోక క యాపె 
పొంత నే [క్రియ్మపాణ - ముల్‌నిల్బ్పంగలమను ! 
నీతనయులకును - నీక్షోను మొక్షు 
సీతకుయగానట్టి య చెడుబుద్ద్ధికై_క 

ఎవ్వరికిని మంచి - 'దేమునువార ' 
'మెప్విధమో యని - యిల్మవాలి వెడల 
కలిమిచుక్క_లు లేని - గగనంబురీతి 
చెలువుండు లేనట్టి - చెలునచందమున 

ఆ య యోధ్యావురం - బటువొడు బేగె 
నాయినమండలం = బస్నాదిచేరె 65890 
నెచ్చటంబురములో - నేణడ్చులునిండె 
వచ్చెనంత టంబెల - వార నవ్వేళ 


=: మా ర్కేంజేయులు వసిష్టునితో నరాజకమును 


| ెప్పి'వేడుట :--- 


వాముబేవా(త్రేయ యు వత్సజాబాలి 
జామదగ్ని మృక ౦డు ఎం శరభ శాండిల్య 
గాత మక'పిలా।తి - కణాషదిమాను 
లేకెంచి యందరు - నేకవాక్యముగ 
సచివులలో వనీ - ప్థమునీం|ద్రుజూచి 
యుచితంబు నడవింప - కునికి నిట్లనిరి, 
కళ రాజునేనటియోా = రాతి యులముల 
లు : రా 
యోాజింప నూశేండ్ల = యమయోూజంగ న్సక్టై 6540 
తనయులెవ్యరు లేని = తిం బిలివించి 


మ యొనరంబట్టంబు లే - కున్న నొప్పగునె? 


96 


అయోధ్యా కాండము క్‌18 


మహి యరాజకమై య - మా సలు చతు 
రహూరహాంబును [పజ - లా_ర్రినాందుదురు 

వనుమతి పండదు - వానలు గసరియ 

వెనంగవు ధర్మంబు - లెచ్చు౮బాపములు 

మర్యాద లుడివోవు - మఘములుసాగ 
వారుస్టిలనెంచ ర = ధ్య్యయనముల్‌ మాయు 

మగల గణింపరు - మగువలు జనులు 

తెగుదురు జన మని - 'దెన బలహీను 655() 
బలియుండు నుననీండు - పరుల యిల్లాం[డ 
దొలంగక నితరల - ల్తుకొని పోవుదురు 
చేవదాయములు భూ - దేవ చాయములు 

పావును బడిభయం ఈ బులు పుట్టు నెందు 
నంగీతనాట్యు (థు = సంగముల్‌ దప్పు 

నంగంబులకు నిర్ణ - యంబులు వొలణస 

-వేడుకల్‌ చెల్లవు - విభవముల్‌ దిరు 

మూడును రొగముల్‌ - కుంజరాదులకు 

కలుగును వెత లస = నగరిమముల్‌ వెలయు 
వలలేక వ_ర్లకుల్‌ - నిడుతు రంగళ్లు C560 
సరువ్రులు నడవవు - దివ్యవ(ప్రుములు 
వరిమళంబులును. జా - ల్సరు శాజులెల్ల 

మెదలరు పాండి న -మ్మిగ లెల్ల (బోవు 

పూదలను పుణ్యముల్‌ - పాందునాపదలు 
జూతినంకర మూస = సత్యంబు దొలలో 
నీత్రిమారన్లమునిల్బు - నెయ్టిముల్‌. దరగు 

వానలు చెడిపోవు - వరుసలు దీరు 


514 శీరామాయణ ము 


పోవును శుభములు - పొందు రోగములు 

హేలీ ప్రదీ_ప్పవ - హ్నికి రథంబునకు 

శీతువు హేతువుల్‌ - శెలని మూపణకు 6570 
మనవంటి వారల = మనుకుల కెల్ల 

మనుజేశ్వరుండు లేక = మరిదికు- ౧లదె ( 

మునుప్ర రాజాజ్ఞ శే - మూలల నొదుగు 

చెనటు లందరు. (బకా - శింతురిక్త్షైన 


అంగంబునకు దృష్టి - యటుల నమస్త 
మంగళ [పదుండు సీ - మకు నృపాలకుండు 
దిక్కులు వాలించు - దివిజల శక్తి 

యొక్క. భూవరునంబె - నుండు నేకముగ 
న్యాయ మన్యాయము = నడపించు రాజు 
వేయండే లేనిచోం - బీకటి పగలు 6580 
జలధి వేలను బొలి - జవదాంట రాదు 
తలంపున మామాట - ధరణి రట్నీంపు 
కట్టుము పట్టంబు - కర్తనుం దెచ్చి 

గట్టిగా సీ వేడు - గడ యిందజకును” 
అనిన వసిష్టుం డ - య్యందణిం జూచి 

తన మనంబునకు నెం - తీయు హితంబగుట 
మంలేజ్ఞలై న సు - మం[(తాది రాజ 
మం[తులతొ నొక్క - మాట యిట్లనియె, 


__-:భరతుని దోడ్కొనివచ్చుటకైై. వసిస్టముని దూతలనంపుట:-- 


“భరత శ|తుఘ్ను ల =. పాలికి మారు 
ఛైెరవదులై నట్టి - వేగుల వారి 6590 


అ యో,భ్యాకాండము స్ట్‌ కే! 


ననువుం డిప్పుజె జవ - నాళ్వంబు లిచ్చి 
యనిన మూర పంపు” - డని వారు నలుక 
నతండు జయంత సి - రః విజయు 
స్తుతవముతిశాలి న - శోక నందనుల 
పయనముల్‌ సేయించి - “పనిన్రూని మూరు 
రయమునలోగనయ - 'రాజన్యు నరికి 

పోయి కేల్ళొడ్చి య - ప్పుడు వారితోడ 
నీయర్ధ "మేమియు - నెజింగింపం బోక 
'మేముపిల్సితి నుని - మోరాడీ వాది 

శకేమేర లుడుగర - తెప్పుడు గట్టి 6600 
యనునుదురో నేడు - నట్టి కట్టడనేె 

కొనిపొండ నుచు మాని - ప రుండనిన 
పయనమై సంబళ - బత్టంబు లంది 
కయికాన్క- లుడుగర - కట్టలు గానుచు 
ననుపం౫~ం దగువారి = నటము న్నె పనిచి 
"వనక్ణ6ందారు న యోధ్య = నెడలి యప్పూరికి 
పడమరగా గొంత - పర్యంతమునకు 

నడచి యుత్తర దత్‌, - ణములుగాం జెరుగు 
నుపరి తాలంబను - నొకకొండ యుత్త 

రపు దిక్కు-గా జుట్టి - (ప్రవహించు నట్టి 6610 
మూలిస్‌ నదిదాంటి = నూార్లంబు అందు 
జాలంగ పూర్వ ప - శ్చమ దీర్ణమగుచు( 
దనరు (పలంబ భూ - ధగరముం గన్లానుచుం 
జని యు_త్తరముగన - శ్యోముల మజల్చి 

ఆవల పడమర - ము వోవునాయ 


516 


శీ రామాయణము 


(తోవనే నడచి యా - దూత లేవ్రరును 

జాడం బాంచాల చే - శంబులు గడచి 

నాంజెవారలు కరి - నగరంబు దాంటి 

గంగానదిని మోర - కదలుచోం గుకురు 

జాంగలకురు మహీ - న్థలముల నడిమి 6620 
మార్లంబు వట్టి (గౌ - మంబు "లేజటులును 

నిర్షవింపుచు నొక్క - నిబ్బరంబుగను 
కారండవ[కౌంచ = కలహాంన చక 

సారస నిబవిడయా - శోరదండ యనేెడు 

నది నదితో్టోపయా - నమహీరుహాంబు 

నెదురు గన్లొనిమిోరి - యెంతే రయమున 

నరుగువారు కుళింగ = వును పట్టణంబు 

"తెరవుగా నిశ్వుము - తీ మహోనదిని 

ఊాంటిదోసెండు నీళ్లు - [చావి యా కేవ 

సొటికి నిగమ (ప్ర - నంగముల్‌ సేయు 6680 
ధరణీసురలం జూచి - తార 'బాస్త్రాకుల 

వారిగేహములం. జూచి - యచటి ఏపాళ 

చెరునున డాంతి న - దీ తటాకములు 

నరగ నంగారర్టి సం - న్మకి మోరుచును 

వివిధ మృగంబుల - వీక్షించి వార 

లవలందురంగంబు - లవియునోయనుచు 

యెంచక చనుచు న - యెడ గిరి (వజము 

గాంచి రాజహోూతంబు - గా ఛరతునకు 

'సేమంబుచే కూడ - శ్నీతి కోభనముల 

చేమించి వారట్టు - చేరి కె కయుని 6640 


అయాభ్యా కాండము 517 


నముఖంబుసకుం బోవ - నమయంబు గామి 
దమకునాంటికి నిల్వం - దగినవో నుండి 
(గ్రక్కున భరతునిం - గనుపించుకొనక 
యొక్క_డి వారొశా - నిమిడి యున్నంత 


-: భరతుండు తన దుస్వవ్నమును ని(త్రులతోం జన్వట : 


తెలపారు వేళ ని - (ద్రింవుచు నొక్క 

కలగాంచి భరతుండు - కలణసచు లేచి 

వేనట నంథ్యాది - విధు లాచరించి 

బాసట లేక య = ప్పటి పరిజనుల 

యుపలాలనము వేసి - యొకమాట యైన 

నపుడు పల్క_క మొక్కు - నందు చేయుంచి 6650 
యున్నెడ ననువరు - Mూరటు. గొల 

గాన్ని ఏినోదముల్‌ - కొన్ని హోస్య్ట ములు 

కొన్ని శుదంబులు - కొన్ని పద్యములు 

కొన్ని (పనంగముల్‌ - కొన్ని యాటలును 

మజపింప నడపంవ - మది నొక్క-టియును 

నరకుగాం జూడక = వాల చింతిలల 

నందొక్క_ నెచ్చలి - యతని వీథ్నించి 

యందు నిమి త్త్హహోొ - యివుడు మూ మొగము 

విన్న బాటీన చేదు - విధమని చేరి 

విన్నపించినమాట - విని భరతుండు 6660 
తెలుప నోరాజక - తెలిపక మదిని 

సిలుపనులీక్‌ వా - నికి స్టులనియె, 

కయోూా రయి నౌకల * యేవుని పలుక 


శ్రీ శా మాయ ణము 


'నేడతుంచవము తండి - నిజిగుంపు వ్‌డ 
మలిన వ(స్రుముగట్ట - మలినుండై. యొక్క- 
శి ల్మాగమున నుండి - జగతిమచై పేండ 
మడువు లోంబడినట్టు - వురి తెలినూ నె 
ఫుడిసీటం (దావుచు - పొరలి నవ్వుచును 
తలయంటు కొనినట్లు - దశరథ నృపతి 
తిలమిశితాన్నంబుం - దినుచున్న యట్లు 6670 
తేల ఘట్టంబులోC - దల (కిందుగా 
(వేలుచు నున్నట్లు - పషఠాళి యింకి 
బీడయినట్లు జా - బిల్లి మిన్నెల్ల 

చాడుగా ధరణిపై6 - బడినట్లు వసుధ. 
గానరాక యదృశ్య - గతి నొందినట్లు 

మాన వేశ్వరు. జెక్కు_ - మదదంతి కొమ్ము 
ఏితిగిపోయిన యట్లు - వెలు గొందువహ్నీ 
యెజమవుంట లుడిగి పో - యి శమించినట్లు 
ధర వగిలిన యట్లు - ధరణీరువాములు 
'జెరలియెండిన యట్లు - బెక తేర గిరులు 6680 
ఫొడి పొడిమైనట్లు - భూమిోళుం డినుప 
నిడుద గ్షద్దియ - నుండ నీలవ రలును 

పచ్చని వారునౌ - పడతు తత్తుకొని 
యొచ్చటికో కొంచు - నేంగిన యట్లు 
గర్చభంబులు నాట్లు - కట్టిన రథము 

కర్ణమ థితినెక్కి. - కదలించి రాజు - 
మజలి చూడక ర కృ - మాల్య గంధములు ' 
ధరియించి దహీణ - స్థలి శేంగినట్లు 


అయాూధ్యాకాండము 519 
ఆ మహీపతి విక్భ - తాకార మైన 
e రై 
భీమరాతుసి వళి - బెదరించినట్టు 6690 
ఉలి ళా 
నీరీఖి దున్వప్న - మేంగంటి నిందు 
చే రాఘవున కైన - చృతిపతి నైన 
తనశైన మృతియాట ఆజ దప్పదుగాన 
© 
ముననరాఫు నా _క్రిచే - మునింగిన వాండ 
చలియించె శారీర - నంవద మనసు 
కలంగడు మాటాడం = గా వేనటయ్య 
యిందుల శద్దియో - సేతున్రు నతు 
వఫొంజబెడు భీతి యి - పుడు డాంవ చేల? 
తన మేని చాయ యుం -,దస్పె నెన్నడును 
చెనకటికిని నిట్ట - వనెతనంద లేదు” 6700 
అసిపల్ము. చున్న wT సల బొరజనులు 
కనిపించు కొనుచు “కీ - కయ రాజునగరు 
చొచ్చి కొల్య్వున్న రా - జునకులో్‌ లొడ్చి 
ఇచ్చెర నయ్యుభా - జిత్తుకు (మొక్కి. 
పజ్జన యున్న ట్ట - భరతునిం జేరి 
బుజ్జవంబునం సొంత - పోరామి నడవి 
క(తుఘ్నుంగని వసి - వ్య సుమంత్ర ముఖులు 
మె తితో మోూదు సీ - మము వేండుమనిరి 
మూతాతకును మూదు - మేన మాముకును 
1వీతితోవార లం - వీన కాన్క_లిచ్చి 6710 
“రండు మొపెంటకా = ర్యముమొకు "'జలిసీ 
యుండదు వారేమి - యూూహీంచినారొ? 
య్ఫుిఠతువదడి కోటులై పా్యవ్చ్చెన వెలకు 


590 


శ్రీరామాయణ ము 


దరమెన యీసొమ్ము - తాతకు నిచ్చి 

పదికోట్లు సేయు నా - భరణంబు అ 

మదిమెచ్చ మామేన - మానుకు ననుచు 
చూవియిచ్చినC టన. సుతుండది యంది 

యోాపి మోచిన యన్ని యా యుడుగరలిచ్చి 

వేగుల వారల - వీషీంచి ఛభరతుం 

డీగడ దెలియం౫ - నీతీంచి పలికె, 6720 


= భరతుం డ యోధ్యకుం (బయాణమగుట |= 


ఈ మనరాజు రాముల - త్‌ తాలం గానల్య 
యును సుమిత్రయు లెస్స*- యున్నాశె పురిని? 
చలము రోవమును మ - చ్చరము నోర్వమియుం 
గలుగు నాతల్లీకిర - కళకు సుఖము ? 

ఆకైక నాతోడ - నను మన్నమాట 

వాకొనుం డని పల్క_ - వారలీట్లనిరి, 

“ అయ్య ! నీ వడిగిన - యందరు లెస్స 

నియ్యెడ నినుబొందు - నెల్ల సేమములు 
నరదంబు దెప్పింవు. = డాలన్య మేల ? 

సరగ విచ్చేయుండు - సా శేతమునకు ” 6730 
అనిన శేకయుయజూచి = యను ! మావారు 
ననుం బిల్వనంప నం - దరు వచ్చివారు 
పోయివచ్చెద నను - పుండు మోరలనిని” 
నాయనవనీశుండు - నౌణగాక యనుచు 

చిరము మూర్కొని మోరు - చేరు డయోధ్య 
పరిణామమున మన - పార్టివో త్తముని 


అ యోధ్యాకాండము 59] 


నడిగితి (యొక్కి-తి - నని వల్కు_ మతని 

పడతుల సుతల మా - పైవయ యెసుడు 
మణివకుండనుము నె - మది నేయు మనుచు 

కడితురం గావు రత్న - కంబళ వ్రు 6740 
వరభూపణాదుల = న్యారిగా నిచ్చి 

“తనవారి వెంటం గొం - దరిం గూర్చి భరతుం 

బనిచిన కేకయ - పతి మువూనకుండు 

ఏరానతాంశంబు - తనవి యింద 

థీరజేశమునం దో - చ్చినయవి భద 

సామజోష్ట్రంబుల = జన నాళ్లములను 

నామేనమామ [వీ - యంబుతో నొెసంగి 

సెంగంబులన (గావు - సీంహొముల్‌ వాతకఠ్రు 

రంగముల్‌ గొన్నిగా - రామున నిచ్చి 6750 
యనిచినయంత. [ట - యాణ తొత్సరతం 

దనకచ్చు వాన నా - ధర మింత పేక 

రయముతో చారులు - రమ్మైని విలువ 

భయ వుట్టంగాసి న్వ - ప్నముగన్న కొతన 

చిడుముడి పొటుతోం. - జీ8 యవర్పిలకు 

గడవు వారలకు న - గళ్లలోం దమదు 

పయనంబు చందమే - రృజచి వా రనువ 

రయముతో నొకమహో - రథముపై నెక్కి 

అానుం దమ్ముండు నయో - భ్యా పుర ంబునకుం 

బూని కేకయుల పం - పుడు మూకగొబ్వ 6760 
అజిత పట్టణ నూర = మార్షింబు సంద 

రంగు వారు సుఖామ = యను నది జాంటి 


శీ రామాయ ణము 


పడమర దిక్కుగా - బాబు సహ్లోదినియుం 
గడచి శత దువుం - గమియించి యేల 

ధాన జనపదంబు - దాటి శ్లీఘమున 

రా నందు నపర ప - రృట చేశములునుః 
దరియించి యొకయేలు - దాటి యాగ్నేయ 
పురశల్యక_ర్శన - పురములు గడచి 

త నవాయం. జ్రై(త ర _ థంబను వనము 
(గమియించి గంగా స - రన్వతుల్‌ మోరి 6770 
చని వీర మత్సస్ట చే - శము లుత్తరమున 
తనరు బారుండాభి - ద వనంబు వేరి 
కాంచిబేవినిం గుళిం - గమునను నదులు 
(పాంచల నగములు - భావించి యమున 
చెంగట నొక శేవు - చేరియుత్తమ మ 
తంగజాశ్టములు సే - దలు చేర్చి బలము 
విశ మింపలం గాల్య - విధులాచరించి 
య(శాంతులై వార - లవలంబోవుచును 
పవనుండు మబ్బులం - బాపీన కరణి 

జవనత్వ భేభ - నంఘంబు మోరి 6780 
మట్టి చిట్టడవిదు - మారంబు రేయి 
బట్టబయల్‌ సేయం - బరగు కాజుడవి 
(తోవగావచ్చి చే - భువనం శుధాన 

మావల |ప్రాగ్యట - మనునూళ్ల చెంత 
భాగీరథి దరించి - బలముల తోడ 

సాగి యాకుటి కోన - కె వలినియును 
(గక్కున ధర్మ్మవ ఆ ర్ధన పురి గడచి 


అ యా భా కాం డను ధిక 


యక్క_డ తోరణ - మను నూరుభూచి 
వోయి యామ్యమున జం - బూ|ప్రస్థపురిము 
చాయ వగూభాఖ్యం - జను నూరువేరి 6790 
అర్కు.౦డు (గుంక సౌ -_ రచ్చోట నిల్పి 
యర్క_వంశ లలాము - మమ అునాండు- 
అరుణోదయమ్మున = నఖిల సై న్యముల 
దరలించి పూర్వ ప - థంబున వచ్చి 
యుజ్జయినీ ఫురిని - నుద్యాన భూమిం 
బజ్జలం జతురంగ - బలములు గొలువ 
నందునాంటికి నుండి - యవ్వులి దినము 
నందు సూర్యోదయం - బగువేల లేచి 
బలముల వెంబడీం - బయనంబు చేసి 
యలఘు వేగమున - జూశ్వంబు లెక్కి-_ 6800 
ముందర నన్నద - ము లు కొంత తురగ 
'బృందంబు నొకఠొన్ని = 'యేునుంగల్‌ వెంట 
చను 'ేరమున్నుగా - నర్వ తీర్ధంబు 
దినరు నెతానకి - చాంటి రాఘన్రులు 
చ 
మజణియునుం గొన్ని ని- మ్నగ లు_త్తరించి 
అరుగుచుం దుఠగంబు - లలసిన కతన 
మసగలక పడివా” -- వుర్తు మూవులను 
వెన నెక్కి. రఘువంశ - విరులు గదలి 
నవియును నలసిన - నచట కళింగ 
భవమైన యేను - సై వారలెక్కి అ 6810 
పోవనిచ్చి (ప్రయాగ = మును బోలుకుటిక 
యాూవల లోహిత్య = మనుపురి వంత 


524 


కీ రామాయణము 


కపివతి యనునది - గనియకసాల 
మపుడు ఏథ్నీంచిత - దగ భాగమున 
స్టాణుమతి నది - చనిభూచి మహికి 
వేణియె కనిపించి - వినతా పురమున 
నోమతినది గనుం - గొని కళింగమున 
రాముని తము జౌ - రామంబు చేరి 


కరిడిగి యంచలం - గటిన హారుల 
౧ ట్‌ 


నిరువురు నెక్కిరా - నినుండ స్హమింప 6820 
కాజుడవిని (తోవ - గనివీంప దివిటి 

బారులతో వేగు - బర్యంతమునకు 

వచ్చి సూరో్యోదయా = వనరంబు నందు 

నెచ్చోట శుభచివ్నా - "లేమియు లేని 

తమ పట్టణముచూచి - తరణి వంశ జులు 

తమితోడ న_స్త రా - త్రమునకుం జేరి 

అరదంబు సె నెక్కి - యపుడు సారథిని 

బరికించి యిట్లని - భరతుండు వలిశె 

'““తగంజూచితే ? సు - ధాధాత సౌధములు 

మిగులు క భాలమ్మీ - మించ వేమియును 6880 
అధ్యయనములు యూ = గాదు లైనట్టీ 

విధ్యు క్ర కర్ణముల్‌ - వెలయ వేమియును 

రణదురుమణి సూవు - రంబుల వెలయు 

గణికాజనంబు నే- కడల లేరైరి? 

శీలికా వనముల. - ీడలు నల్ప 

చాలికావళిం గూడి - పల్లవుల్‌ రారు ? 

శృంగార పనములు - వెలువముల్‌ దిరిగి 


అయోధ్యాకాండము కిర్‌ 


చంగలించుట తేక - చిన్న వోయెడును 

' మగ లశ(ంబు - అక్కు క రాజు 

నూనులు సరి నెందు - జూపట్ట ర? 6840 
కొడిగాల యందురగోేో - క లును హాంనములు 

నడయాడు నట్టి న - న్నావా మేర్చడదు 

జలజాక రంబుల. - జక్షవా కాది 

జలపతీ కలకల - సానములు మాసె 

సా భూపులకునర - ణ్యంబునుం బోలి 

యేణాయ నీఫప్రరం - బేలకో తోయ 

ఫువ్వు లేమియులేక - పూదోట లేల 

మవర్పిముల్‌ దరగ రె = వం వాడునా 

కొసికాగురు కాష్ట్ర - కర్పూర భూమ 

సేశల గంధముల్‌ - పుల్జుబ్బ వయ్య C850 
చలువలీనుచు మాంద్య - సౌరభంబులను 

మలయదు దహ్నీణ - మార తాంకురము 

కలిత వాది(త్ర మ్ల - గళ వాద్య రవము 

విలసిల్ల చొక చోట - వీధుల యందు 

తొలంగక కనిపించె - దుశ్శికునములు 

కలంగడు చి టిం బ - కారణంబుగను 

మనవారి కెల్ల "సీ - మము లేకయేమి 

పని నుళ్షైనోకద లా పట్టణంబునను”” 

అని చింతిలుచు నయా = ధ్యా ప్టాణమున 

దన్యయోల నై జయం - తంబను పేర ౧860 
గురుటైన పడమటి - కోట వాకిటను 

బరగు గోపురము దా - భరతుండు చొచ్చి 


526 


శీరామాయణము 


వాకిటి కావళ్ళ - వారలు లేచి 

చీకాకు పడుచుండ - చేసన్న నొంచి 

ఆ కుమారా గణి = యవల నేలసచును 

శకయసారధిం - గీ రించి పలిశె, 

“వంటివే సూత యీ = వీడున్న లాగు 

తొంటి రాజులుమేని - తో బాన్‌నఫుడు 

యెట్లుండు ననిపిందు - మెల్ల జనంబు 

నట్లయున్నది నంది - యమొకింత లేదు 6870 
తెజచిన వాకిళుల్‌ - దెజుచిన యట్లు 
పటిచిన కంబళ్లు - పజచిన యట్లు 

మూసిన యంగళ్లు - మూసిన యట్లు 

వేసిన గానులు - వేసిన యట్లు 

కట్టిన గజములు - గట్టిన యట్లు 

పట్టిన శై దున్రల్‌ - బట్టిన యట్లు 

నిలిపిన రధములు - నిలిపిన యట్టు 

మలపీన దిపముల్‌ - మలవిన యట్లు 
పడియున్న కెక్కె_ముల్‌ - పడియున్న యట్లు 
చెడిపోవు (ముగ్గులు - చెడి పోవునట్లు 6880 
చెదరిన చిత్రముల్‌ - చెదరిన యట్లు 

వదలిన మేల్కట్లు - వదలిన యట్లు 

మానిన శుభములు - మానిన యట్లు 

పూనిన మఘములు - పూనిన యట్లు 

విలువని తానం = విలువని యట్లు 

కొలవని వేల్పుల - గొలవని యట్లు 

సేయని పూజలు = నీయని యట్లు 


అయాధ్యా కాండము 527 


హోయన నేడ్చులు - హోయను నట్టు 

యిటున త మున్నుండు - నే యీపురంబు 

కిటుకులు వకు సా - కేతంబు నందు” 6890 
అని వేగమున మన - యరదంబు నడఫు 

మన తమ నగరు డా - యల. బోయి యచట 

యా లేరుడిగ్స యొ - య్యన తండి నగర 

కేలేర నచ్చోట - నెవ్యారు లేమి 

గక్కు_న మరలి యా - కై కేయి నగరు 

చక్క. జొచ్చి (ప - నన్న యె యున్న 


ఆస న్నైక భరతుసితో జరిగిన వృత్తాంతమును జెప్పి 
రాజ్యమును బూనువమునుట :... 


తట్లినిం జేరి వం - దన మాచరింప 
“చల్లంగా మనువు” ని - చాల దీవించి 
తడవులకై వచ్చు - తనయుని జేరి 
కడువేడ్క_. నింజారు - కాంగిటం జేర్చి. 6900 
ఆవీను౭జేసి (వ్‌ - యంబుతో ఇంత 
నాసీనమొ నైక - యతని కిట్లనియె. 
“అన్న ! మాతాత గృ - వాంబీవ్ర వెడలి 
యొన్నినాన్లాయనో - యెల్ల వాగకును 
సీమమేకది యథా - జిత్తుండు సుఖయి? 
నీమేనువాడ - నేంతే [పయాణముల ” 
ననవినిభరతులి” డొ - యమ్మరో ! నేడు 
దడినములాయను వెళ్ళి - “తెరువు న్మిదలను 


ఫ్‌2రి 


శీరామాయణము 


వారెల్ల సుఖమున్న - వారలునాకు 

కూరిమి నిచ్చికి - కోరువస్తు వులు 6910 
అలసినవాండ మొ - యయ్య యెచ్చోట 

నెలకొని యున్నా(డు = నిజవుందిరముని? 

కానక వెదకి యి - క్కడనుండు ననుచు 

యేనిన్ను గనుంగాంటి - నెన్నినాళ్లాయె 
తవుతండియాచి ఆకూ - తల్లి యేగ్బరవు 

[(పమదంబు తోడనే - భామినియింట 

నున్నవాండో పోయి - యుర్వీశఘు మోము 

కన్నులుచల్ల గాం గ = నుఃంగొనవలయు 

“కాకచూపెబెత ఫి ఎ కానల్య ముంట 

(శీకరమూ ర్రిమై - చెలంగు చున్నా (డా 6920 
వేగవాకొను మన్న - విని భంతునకు 

నాగుణహీనురా - లప్పు డిట్లనియి., 

“అన్ని గార్యంబులు - నటులుండ నీవ్ర 

తన్నులోన్లాని వేడి - తండియటంచు 

అడిగెదీ వఖలజ - నావళి ముదిసి 

కోడతేరియిట్టి లో - కమున శేలసదురు 
ఆలోకమున కే? - నవనిపాలకు(డు 

కాలమందరికీని. - గ_ర్హయాయగాడె 

తగవున నోడిన - ధరనిండ (బదికి 

"తెగపోయినను. గల - చే వివారములు 6080. 
ఉండి య్‌ ననుభవం - బుర్వియే లెడునా? 
గండెచ్చి బిడ్డలం = గనిపెంచం గలండొ ? 
పగచారి గెలుచునో = పనికిరా నతండ్లు ? 


3 


అయాధ్యాకాండము 599 


తెగనిననుండిన నొక్క. - తీరా భూచినను 

కి లన్ఫు నేయ ౫ లబెక్క్కు - "కార్యముల్‌ మునకు 
తెలిపెద శుభము లం - చెడువేళ సీకు 
యావివారమువనూను - మోవంచుంబలుక 
భావించి తనగుండ - భోగ్గున నవియ 

దిగులు చే మూర్చిన్లి - తౌల్రిసి వూ సములు 
జగతిమె 6 బుగుకుచు = జాఅిగాన్నీ రు 6940 
తలయా6పుచును. బరి - తావించి వుదిని 
కలాసచు నలుదిశల్‌ - కలయంగయజూచి 
కేములారిం వాయునా - కాళీంబ పోలి 
తసుతం (డి లేనట్టి - తల్పంబులాంచి 

అతిని యాకారంబు = సతోనివ_ర్హనము 
మతిందలంసపుదు పటు - మాయం జీర్కొ_నుచు 
వెతనొందు భరతుని - వీశీంచి కై క 
పీతమతి తాంజే - క యిట్లని పలికె, 
“నరికిన (మానిచం - దమున నేమిటికి 
యురక నేలనుంబడణి - యొరలి యేచ్చ్పెదవు! 6950 
సనినువంటి వాసికి - నియత మే యి 

పసి లేనిదుఃఖంబు - పి వేసి కొనంగ ? 
మందరా-చంమ్న్ముపి _ మొంగ్తాండుదీ ఫ్రై 
ఛచండానసీయ'నం - చల వాదయమున 
గనిపించు జై న్యత - కళయ్‌ల మాని 
మునుపటి (నుతి వీల - ములు మణజచితివె ? 
మాయన్న వలదు నీ - మదిఖేద ” మనిన 
సాయము పె గనుంగొని యత డిట్టుంనియె, 


శీరామాయ ణము 


జ్‌ (శీరాముపట్టాభి - షేకంబువేసి 

భో8కలెల్లజే - కూద్చకొన్నాడొ! 6960 
పహాయమేధ రాజనూ - యాదిమయాగ 
చయముగావింప దీ - తు వహీంచినాండొ | 

తడవాయెం జూచియి = ద్దు నయోధ్యకును 

వడిగ రండను కమ ణా వచ్చు నోమాకు 

యెప్పుడు చేరంబో - యి మహీళ మొగము 
తప్పకచూచి నం - తసము నొందుదుమొ? 

అని తలంపుచువచ్చి - యమ్మ | 'యేనెట్లు 

విని యోర్హు నీమహీ - విభుండు వోవుటకు 
యేమిగారణమున మృ - తి నొందెరాజు 

రావమలక, బ్రాల డా- రా! భాగ్యమైన 6970 
యిటువంటి తం డికి - నివాపరంబులకుం 

గటకటా ! వారలే - క ర్హకై మనిరి 

'రామలత్ముణు లుత్త - ర క్రియల్‌ దీర్చ 

చేమిటి “కేం దండి యా కిచ్చోట నున్న 

'యాజంపంగా నప - యోజకంబయ్యె 

నాజను మిక చెందు - నావెతల్‌ దీరు 

యేను (మొక్కిన నన్ను - నెవ్యారు దిగిచి 

చేనిండ కాగిటం - 'జేర్చుకో గలరు ? 

ఎవ్వారు నారాక - కదుదులుచమూాచి 

య వ్వెళం గనినంత - నాత్మ బొంగుదురు? 6980 
తండ్రిలేనట్టిచో - దల్గీయు గురు(డు6 

దం|డియు నాకు సీ - 'తావరుం డొకండె 

ఓీయను స్‌ యెచ్చోట - నున్నాండొ తెల్సు 


అయాభ్యాకాం డము 581 


మూ *?” యన్న యనుడుల - మృ్మణునితోంగహాడి 
చేరి యారాముని - [శ్రీపాదయుగము 
నూరటగాయాచి - యుడుకారువాండ 
'రాజులేనట్టిచో - రాఘనవు చరణ 

రాజీవయుగళి చే - రలణదిక్కునాకు 
యందుంజూచిన మెరి - యద్ది మాతం|డి 
జెందిన దురవస్థ - చేనున్న యవును 6990 
యేమని నాతోడ - నణింగింను మనియె ? 
నోమానవతీ ! విని - యూరడి ఖ్లైదను 

వమజుగు వెట్టక తెల్పు - మా” యనిపల్క_ 
భరతునిం జూచిదాం - పక మ కకవలీశి, 

“ మ్వెాాత్ల ౦1[డి రాముసా = మిత్రు కొొటుకు 
సీతానిమి_ తంబు = దచింతేగిం వికి 
కాలధర్శమునొం దె - గొంధసింధురము 
కాలూాయసోరుశ్ళం - ఖలనూం జోలి 

సర సత్యపా - శంబుల. జూల 

బద్ధుజ యన విని - (పాణనుల్‌ గలల 7000 
బిబి పగ "ని తన - పంపెల్ల మటుచి 

అమ్ము రాఘవుంచమి - యయ్యె? సౌమిత్రి 
యక్కడికీల * మ - హీ జాత యెట్టి 

దిక్కు-న నున్నది ? - తెలుసు ” మోననిన 
దిట్ట కై కయా - తీయ న_ర్హనము 

బట్టుచు పట్టయా — పట్టికి టనియు, 

“ తానుతమ్ముండును నీ - తయుం గూడియీను 
చేనొనంగిన నాధ - చీరలుగట్టి 


నకిలి 


శ్రీరామాయణము 


అడవ్రలకునుం బోయె - నన్న శ్రీరాము 

నడవడియిను నిజా - నయ వ_ర్తనంబు 7010 
తనమదినెంచి హి = తంబని పలుకు 

జననితో భరతుండు - జాలి నిట్లనియె, 

ష్‌ పరులసామ్ముల కాన = పడియినో తేక 
పరశాంతలనుం బట్టి - బలిమిజేకొనెనా |! 

పనిలేక యుడీణ - నో! (బ్రాహ్మణ నెణి 

ధన మెల్ల (బహ శా - త్వ యొనర్చినాండొ | 

యేమమ ఖ! నిశువుల - హింసించువాని 

భూమినుండంగ నీక - పొమ్మనినట్లు 

యీరాజు వనముల - శేంటికిం దరమె? 
(శ్రీరామచందు నూ - ర్లిత్‌ ఫుణ్య నిధిని 7020 
కల తెరంగాల్ల ని - క్క_ముపల్కు.. మనిన” 

కలుపాత్సు రాలైన - కైక యిట్లనియె 

ఈ నీవృపల్కి-నపాప - నికరంబునందు 

నావంతమొన చ్చే _ యండుర ఘూద్వహుండు 
(శ్రీరామపట్టాఖి - జేీకంబుచేసి 

భారుణి యేలింపం - దలంచె మాత ం|డి 

అది జే సహీంపక - యాత్మలో నికు 

నిది హితమసని యెంచి - మెల్లరు మెచ్చ 

సీతతో నడవికి - [శీరాము బనిచి 

మోతం।డిచే నర్వ - మేదినీ భరము 7080 
కై కొంటిం బట్టంబుం యు గ్తుద నిన్ను 

సీకునై చలపట్టి - నిర్వహించితిని 

పడరాని పాటులం - బడి నాచలంబు 


అయాధ్యాకాండ ము రిఏ 


కడ తే? (బలికితిం - గాయంచు నుండ 

నడువముం[త మునవచ్చి = నను జిన్న బుచ్చి 

చెడుబుద్ధివగుచు చే _ కదు తెక తేర 

రాముని వాసిలతొరా _. ర్వ్టంగ లేక రాజు 

భూమి సె (బడిమృతిం - బొం'దెం గావునను 

మనయదీనము నుప్టీా - మండలం బెల్ల 

మునుపు వసిష్రాది - మునుల యనుజ 7040 
తు వ్‌ 

'రాజన్యు నకు ను త్త - ర|క్రియల్‌ దీర్చి 

రాజను గమ్ము ధ్‌ - రా చక్రమునకు న్‌్‌ 


ఎవ భరతుండు కె క నావ్నేవించుట 2 


మ 
ననిన నచేతనుం - డై శైక మొగముం 
గనుంగాని భరనుండు - (కమ రం బలి'క్మ 
క! 'రాముచం(దుడు దథ - రిథభుండును వేని 
భూమి యేలు మనంగ = బోలు నేనన్ను లై 
నోరవనేద్తనే - యొకవుంటిమోంద 
"కారంబువేసిన - గతిదావమెవ్చె 
చెట్లనె కులమెల్ల 6 - జజువంగనీన్రు 
CII ళం 
రట్టుకోరిచి కాళ - ర్మాతినై నావు 7050 
నరపతి (పాణంబు - నకుం దచ్చుకొనయె 
చెలుంగక సినుందన = యిల్లూల వనుము 
సీతోడి "చలిమి న - హ్ననిం బడినట్లు 
Ct) 

మాతం డి క న్యాయ ఎం మరణంబువ చ్చే 
దళరథ్టుంజంపి మూ = తరము రాజులకు 
యశ మెల్ల బోశార్చి - యా ర్తింటేనితివి 

యర i న 


శ్రీరామాయణ ము 


ఏకారణములేని * యిీపాపచింత 

నీకుంగల్లగ చేర్చ - నే కాలగతిని ! 

నతులైన యట్టి కౌ - నల్యా సుమి(త 

లతిశయనవు[త శో - కార్తి నొందుదురె! 7060 
నిన్ను. గానల్యగా లా నెమ్మదిలోన 

నెన్నుమా యన్న కే - యిటువంటివాటు 

కౌసల్య తోంబుట్టు - గానిన్నుయూచు 

నాసాధ్విశెట్లు కీ _ డాచరించితివి ? 

ఉ_త్రమగుణు రాము - నూరక వదలి 

చి త్రముక్క-_టిచేసి - చెదర కున్నావు 

వమిఫలంబబ్బె - నిందుచే నీకు 

రాముని వెడలించి - రాజ్య ములుదునేె 2 

అతనిసై నావ్యాద - యమున విశ్వాస 
వముతిమ్మాత్రమగుట నీ - వరయవే యపుడు 7070 
తల్లి ! యెంతటి యన - ర్థంబు చేసితివి * 

మెల్ల నేపల్కి_ సౌ - మి(గ్రితోలహాడి 

“గాముండు లేనట్టి వ రాజ్య ంబు సేయ 

సామాన్యమే నాకు - శ క్రియెక్కడిది ? 


| మేరు కే లమున జ = షం యడ వి 


మేరువు గాచిన - మేర రాఘనుని 

కేజంబు చేతంగా - చే దశరథుండు 

రాజయ్యా నిఖిల ధ - రాచ్మకమునకు. 

బటుమాపహ*శ కి నం - పన్నుండె "రాజు 

చటులన్ని క్రమముచే - నంరతు.సేయు 7080 


అయోధ్యాకాండము రకర 


సీ భూమియతి బల - పీనుండనై న 
యేభరింపలోనేర్తు - నే 'వెజ్టితలి ! 

కాం దనియతశ కి - గలిగానేనియును 
నీదచువూటలు ఏందు - నే ధా త్రికొలుకు ? 
అన్న రాజ్యము సేయ ననుజన్నులతని 

మన్నన సేవింప య వమూాకుల్మకపుము 
యోోామేరయెప్పుడు - నిక్యోకువంశ 
భూమోాశులవనిపై 6 లా బఆిర్హంబుభ్రనది 
మావారు మహినిట్టు = మేర వారొక్కా 
నీవుగల్లగ లోక - నిందితాలై రి 7090 
తన్మపాణమున కీవు - దప్పినయట్టి 

పనిచేసితివి చల = పట్టి నీవొజుకు 

'రామునిం దెచ్చి యు - ర్భర యేలంజేతు ? 
సావుహామహుంగొల్చి - యడుగులొత్తుదును 
చిత్తింబురా సేవ - యుదుం గాంతు 
ను_త్తిమస్థతుల ని - యుర్వీధరముల 
సింగంబు గసవాను గ = క్ష్‌ంచినయట్ట 

సంగతి శోక రో  హంబులు పెన 


ఆవ్‌ భరతుండు కై కను నిందించుట $= 


(కన్మురంబలి'ి వష నైక! లో స్ట 

నమ జరు మూయన్న - జానకీరమణ్న్లు 7100 
(పాణనాథుని నీవు - పఆచినపాటు 

(పాణపర్యంతొ మా పనివచ్చె నాకు 

వేరనేర్త న రాజు = సంతకు నీవ్రు 


ఏ0 


శీరామాయణము 


ఘోరనారకముల - గూలుటగాక 
కోడుదోహి వీడు శై- కకుం బుట్టనాండు 
చెడుగని లోకులీ - శీంతుశే నన్ను! 
కల్లరివె కన్ను. - గాన శెవ్యరిని 
తల్చివా? నాపగ - చాయను గాక 
కులఘాతీనివి నీదు - కొడుకునులగాను 
తలంపకునను - నీవు తల్లివిగావు 7120 
శై కయునింటి రా - తసివి జని గ్రచి 
నాకుండేసితివి [పా - ణమునకుహోని 
కౌసల్యతోడ రా - వుం బాకినీన్ర 
చేసిన పాపంబు - చెజవకపోదు 
రామచం[దుండు దశ - రథునిమ 'ర్యాద 
చేముదియబూనిన - నీమంబుగాన 

సీ మాముచూచిన - నిష్క్యూతి లేదు 
భూమిపై గానని - ప్వుడెమానినాండ 
దయ్యమువలెం నీవ్చు - దరమిన రాము 
నియ్యెడంగానల్య - యడవాయలగలబె 7180 
మున్నొ క్క-సురగవి - ముద్దుంగో డెలను 
దున్ను చునొక్క_౦డు - తోలి మాడంగ 
యెండలోతన బిడ్డ - లీపాటువడుచు 
నుండల సురగని - యుల్ల ౦బుంగ లగ 
తోకింప కన్నుల = జెటబొట న్నశు 

తేక డందొరగింప - నిం|దుండ జూచి 
ఆజలంబు వఏనూన - యానుండా నిందు 
పై జడిగురియ నం - (భమమున నతండు 


అ మా ఛా్యకాండము 587 


ధరణపై నయ్యాంబు = ఛారలు ఇదరి 

తొరుగకయుండ చే - తులయందుందాల్సి 7140 
యెలకో ! యూచఛింత - యేం౫ల్రియనుచుూ 
వేలుపుటాన్రతో - విబుధేందుండనియొ. 

ఏమిచేసితినీకు - నవ్వారు నిన్ను 

నేమనిపలికి 8 - _స్రులయేడ్చెదవు ? 

"లేదుగడా ! భయ - వతేశంబునీకు 

నాదువ్రురంబులతో - నా కేర్పరింప 22 

“అన చేవ! సురభి య - య్యమ రేం దుయజూాచి 
తనతనయులపాటు - తగనిన్నవించి 

'దేవ ! నీయాజ్ఞ మే = దివిజ లోకమున 

"నేవలనొకభయం - బెలుంగ నెన్నడును 7150 
సుచుల ఫేదంబునేం - జూచి యిీారీతి 

వెత లనాం దెద నన్న - విబుధ నాయకుడు 
అదియుచితంబి కొ - యనియూరడీం చె 

నది చాలప్పుతుల - నంది యి క్లున 

కన్నట్ట తనయిండొ - క్కండు కడఆీంగ 

నన్నుతశీల కౌ - సనల్యయిట్హోన్సె ? 

సీకీడు నినుంజెంది - చేయడ నే నేం 

శ్రీకరచరితు రా - జీవలోచనుని 

నత్యనంక ల్పు. న సల్యాకుమూరు 

నత్యుదారు మనోవా - రాకాఠు రాము 7160 
కరణంబుచొచ్చి పూ - జలు చేసి పిదప 
బరలోకవిధులు భా - పతిజాచకం-చి 

తేజంబుగాంతే చే - ఉత్తు రాఘనుని 


ర్ధఫర్ర 


శీరానూయ ణము 


భూజనంబులచేత - వొగడికల్‌ గందు 

నెల్లరు రోసిన - యూ[బదుశేల ? 

చెల్లదు సిర ఇ తీతిమేనుందాల్ప ? 
నడవికిజనుము కా - రగ్లిలోంజనుము 
జడనిధింబడుము వి - వంళైన కొనుము 
నురిజెట్టుకొను మాయు - థధోదడుఘాతమునం 
చెరలుము నూతిలోం - (_ెళ్ళుము నాల్క. 7170 
చెటుకుకొొమి ప గాంతు - విసుకుక బాన 
మురకకూడును నీరు - నుడిగి నతింవు 
పడుముర్వినిమేడ - పై. బొడు వెక్కి. 
గడియలొన నపకర్హి - కడలేద్బకొనుము 
౫తివేజ నీశెద్ది 2 కాకుస్థ తిలకు 
వీతినెల్ల నే నభి - వీ. కుం చేసెదను 

పాపపు. గన్నుల. - బట్టాభిరాముం 
జూపోపలే కొకిం - చుక దాళితేని *” 

అని యోదమునం జిక్కు_ - నట్టి మత్తేభ 
మనభరతుంకు డో - లాలోల మతిని 7180 
జగతిపై నిందధ్వే - జంబుత్పవాంత 
మగునెడం బడియెనో - యని పుసణింవ 
శంజాయ చూడ్కి_తోం - గేశముల్‌ విరియ 
మంజు కుంకువుము చె - న్ముటలవేం గర 
చెదరి భాషహణమణి - గణి రాలం౫ 

వదలి క ట్రనయట్టి - వలువ మైయజాణ 

సిగ పువ్వు ఒత్తులు - "చెదర 'లేనవ్వు 
మొగము మిక్కిలివాడ - మూర్చిల్లి నట్ట నటు 


అ'యాభధ్యాకాండ ము 589 


లవనిపై € బొరలాడి - “ హారామ ! రామ ! 
రవివంశనిధి ! [పోవ - రావే” యటంచు 7190 
నన్న య;ిోసదముల - యాన బుర్రా 

మెన్నడు కలనై న - నెణులనే ననుచు 

నీమంద భాగుకు - "నేయబిట్టి నవుడె 

యేమని నీదుమా - మోత్సీంతు ననుచు 
సీచిత్తమజియని - నేనాక్క. 'తంసు 

ఇవరాచి (పనరింప - పొప్పడి డనుచు 

నడలుచు న్నెష సుమం - (తాదులు హితులు 

తడయ శానగరికి - తనరాకపిలిసి 

వచ్చినవారల - వదనముత్‌ చూూచి 

యచ్చోటందగిన ము + రాద నంథిం చి 7200 
కనుంగాల్కుులను జల - కణములురాల 

మనసుతో భరతుం డు - మ్మృలికించి పలి శే, 


=: భరత శ|త్రుయు వలె కెసల్యనుం జూడయోవ్రట క 


“ ఎతటింయగిన వాండంగా - నీకై క తలపు 

ధరణ పె యాన యిం -తయు నాకు 'వేదు 

నామేనమామవ యిం - టను ఏరువనువ 

సామే ఖరి నుండి - శ్మ్యతుఘ్నులహాడి 

యోోూరాము వనవాస - మెజుల నేమియును 
చేరుదులతృణ - సీతిలరీతి 

వనభూములను రఘు - నర్యుసి చెంత 

తనకు నప్ప్వుడుగాని - తఎగదుచింత *” 7210 
అనువేళ పరిభారి - కావళి వలన 


$40 


వినిధరతుని రాక - వెలందికౌనల్యి 
తనచెంగటికి సుమం - (తని చేరటిలిచి 
కన లేక ప్వుతకోక - మున నిట్లనియె, 

[| న చ్చెంగదమ్మ జ -వ్వని కై కకొొడుకు 
ముచ్చటల్‌ దరె "రా - ముని మారునాకు 
యింకమా(త్రముభెగ్ళో - "ము నియుంగ థై 
సంతకుంబోయి - నూచెడ వెంటరము 
యెరీతినున్నా డొ - యేమందు చెలియ |! 
మారాము నెడవాసి - మనలేండువాండు ” 7220 
అని మాగధినిలనూడి - యపుడ _కెకేయి 
కనకరత్న గృవాంబు అ కాసల్య చొచ్చి 
తనకా సుమిత కై - దండయొసంగ 
తనచాయగా రాగ - తల్లులంజూచి 
తమ్ముండుదాని న - త్తరి నెదు లేల 
యమ్మాలయిరువురి - యడుగుల నాలి 
కోకింప చెప్పుడు - చూచెనోభరతు 
వాకొనరాని య _వస్థల మునిల్ని 

అవనిపై (బడి మూర్చ - నంది పె తెలిసి 
చివురాకు చేతుల - చేంజేరం దిగిచి 7280 
ఛరతుం గాయగిటం జేర్చి - భక్తిణగానల్వ 
కరుణ నెముదిడాంచి - కలువ.౦చి పలిశె, 
““కలంగనేల ? కుమార! - కై శేయివలన 
నలరు మకంటక - మైన రాజ్యంబు 
సికుగట్టడ చేసె - నీతల్లిగానో 

చేకొమ్ము పట్టాభి - eet సం|భమము 


అ యోధ్యాకశకాండము ధ్‌4 


తల్లిని బోధించి - తనకునూరకుని 

వెళ్ల సంవితి మున్నె = వివిన భూములకు 

నై కేయి పనువున - గహానంబునందు 

నాకుమారుని చెంత - నను డించిరము ౨) 724 
రాజన్న వాడ నీ - రాముండునన్ను 

సిజాడవిడనాడి - యేలోం గానలకు 

యింక నెవ్వరిదాన య నిచ్చోటనుండి 

సంశెళల్‌ వ్‌ భూ - జూనివోన్రటను 

కాదన్న యును మా - గధియునులగహాడి 
యాదళరథువెంట - నేసవారలము 

లేక మోతల్లికి - లెంకలమగుచు 

మాశకేలయిండ - మొ మననటమిోా.ంది 

అన విని భయముతో - నాసాధ్ధి పాద 
వనరుహూంబులనిా:ద - (వాలియిట్లనియె, 725( 


--- , భరతుండు శపధముణలు చేయుట 3. 


“ పావనరీల ! యీ - పాపంబు మదిని 
భఛావింవనేరని - పట్లినింబట్ట 

యింత నిందింతుకే - యెజలణగవే నాదు 
స్వాంతంబురావమ వ - శంనర్తినేను 
అక్క-టా ! [శీరాము - నడవుల కనుప 
నుక్కు.గుండియ వాడు - నోపునే తలయ? 
యెవ్వడింతకు చెగి - యిన్నియుం జేసె 
దవ్వవా నికి యశో - ధర్మ నద్దతులు 


ర్ట్‌శ్వలి 


శీరామాయణము 


యిదినే. దలంచిన - నినమండలంబు 

నెదిరి చూడకనిష్టుం - జేలెడు గలికి 7260 
నిదురించు నావం ద - న్నిన వానిగలికి 

బెదరించి విపు జం - వీన వాసిగలతికి 

కోలి-చిన వారల - కొలువు పా కజ్‌ంగి 

అలరించి జీత మి - య్యని వానిగతికి 

ధరణియెలుచు (బజం - దగినట్టి జూడ 

నరసి (పోవ చేని _ యతండేగుం గతికి 

యాగంబు లొనరించు - నపుడు దథఖీణల 

చాగ మియ్యని వాడు - చనియెడు గతికి 


ఫీతిచే ననిలోన = బెదలెడు పాజుం 
బోతు బం| "బాతులు - వోయెడు గతికి 7270 


హితమతి నిగమంబు - లెల్లనుం జదిపి 
మతిలేక మజుచు దు - ర్మతి పోవు గతికి 

నై వేద్య మిడక య - న్నము భతీములును 
తా వేడ్క_మెనను పా - తకు లేళసగతికి 
సజ్జ్ఞనులగు వారి - జనుకగా నెంచి 

రజ్జులు వల్కి దు - ర్జనుందేగుగతికి 
భఛారణీసురలను - తన దై వమనుచుం 
గోరికొలరని పాత - కులు గూలుగతికి 
శేరడంబులు వల్క్‌. - గేలి సేయుచును 
సూరుల చెంచు కిం - చులు వోవుగతీకి 7280 
నెటుంగని యర్థంబు = లెటినగిన యల్ల 
జరవరూంతలు గూయు - సలనలగలికి 


అయోధ్యా కాండము 543 


నొరుల మేలునకు జూ - పోపకవారి. 
జెఖుపం జూచినవాడు - చడిపోన్రగతికి 
కండశావరమున - గర్వించి నగర 
గొండియంబులు వల్కు_ - కూళలగతికి 
ఐబనయర్థంబు కా - దనియూసు నెనిచి 

చేని కార్యములు న - క్కె_డు వానిగతి! 
నొతులువచేసెన మల్టి - యుల్లంబులోన 
ముజుచి "జాడ ను - ర్గలి వోవుగలికి 7290 
బహుజన ద్యేమ-లె గ (బతుకుల కుకు 
నవాతహ మలం౫స పా - తకు లేంసగతికి 
గుణాములన్నియిం (దోచి - రొం చెపు తప్పు 
గణుతించి తెగదు ము - మ రుం జీలసగటికై 
కలిసి యుండియు! జూల - కంల చాయి 
బలిభీపి ములు నూను - పాపాత్స్ము ౫తికి 
తీసిన బుణము తా - దిద్దక గమొగూల 
మూానసుచ్చిన దురా - తుడు నో నుగతికి 
నన్యుల దూావించి - యాత (పళంస 
లనా్యాయముగం 'జీయు - నధముల గటెక్సి 7800 
త నసుణ్య సులమెన - తనయుటు క 
వెనక చింటింవని - పిటిండి గతి! 
నాలుబిడ్డలు మాని - యటు తేన పిడుపు 
వాల ఫోవీం-చు దు - రను జేంసగతి॥ 
(పత్యేక శాకాన్న - పాకముల్‌ బంతి 
న్‌త్యంబు భుజియించు. ఈ Mog nes 
తగవులో పతువా - తంబుగాం బలి... 
ముగసమూాట పడునట్ట ల ప గ టెక్స్‌ 


544 


శీ రామాయణము 


పర'కామినీ ద్రవ్య - పరతం[త్రు లగుచు 

గరివించి మెలంగు త - స్కద లేగుగతిక్లి 7810 
పితృకర్శముల యందు - బీతి విశ్వాస 

మితవును లేనివాం - జేలౌడుగతికి 

అలినొల్లక వెల - యాలి కిందగిలి 

జాలిపుట్టి చరించు - చంజాలుగతికి 

యింతుల నందక - యేక భావమున 

వంతుకు నడవని = వాంజేగుగతికి 

నెలల రాజుల ని - సువుల ద్విజుల. 

బొలియుంచు ఘోరపా - పులు వోవుగతికి 
మధుమాంసలవణ సా - మగ్గి యమ్మించి 

యధమ జీవనుండై న - యతం డేసంగతికి 7820 
తనవంళ ధర్మంబు - దప్పి యన్యమున 

మనసొగ్గి నడచు దు - ర్భృతి వోవుగతికి 

"విజుచిపా రెడు వాని - వకువక నవుర 

ధరణిలో. జంప పా - తకు. చేగుగతిక!ి 

జీవహింసలు తెగి - సేయుచు మేని 

కొవనరంబున నుండు - కలుపాత్ముగతి! 

రననకు సత్యంబు - రానీక యపుడు 

వ్యసన పరుండై న - వాందేయనగతికి 

నుచిత [వయముసేయ - నోపక కాని 

యచట వెచ్చము సేయు - నల్పులగతికి 7830 
నుభయసంధ్యల నిద్ర - లుడుగక వీత 

శుభకరు లైన సీ - చులు వోవుగలతికి 

దాంచం బెటెనయట్లి - ధనము లేదనుచు 


98 


అయోధ్యాకాండ ము 545 


"ేందిచానలు సేయు - హీనులుగతికి 
నొరులకు హోనిశా - నూరక యుండి 
'యెటింగి తెల్పని యల్సు - లేలెడుగతి! 
జేవాలయ వత - తీర్థ దూహణము 
గావింపు చున్నట్ట - క లుహోమ్ముగతిి 

జగతి నభయ్యభి ఒం మ్యేములు శనూడక యె 
"తెగి రుచుల్‌ నొనునాండు - తెగిపోనుగతికి 7940 
కువాతియు గృవాడానా - కయ నొోవు౫రీకి 
నవురగేవొంబుల - యధ్గికారిగతికి 
బుతుకాలముల యందు - నించులం గూడి 
రతి'లేని దువ్కుర a రతుంకంప లికి 
మందుల మాయల - మగువల? సటిచి 
ఫొండి రమించు న - ల్పులున “వ్ర౫తిక్‌ 
నమ్మి యేలిన రాజు = నడీవీన నతని 

సము సనందన నేయు == శుదుని XAS 
కొడుకుల సిభ్హ్రంలిం = గోవించి తరమి 

క డువు"పం చుచునున్న యం కహ్టుని ౫88 7850 
అర్ధులు వేడిన - నానలః బెట్ట 
వ్యర్థంబుగాయ (దిపు - నధముని గతిః 
జలములు నన్నంబు = నాల నిందించి 
పలవకూతలు హూrయు = పాపాత్ళు “88 
తనసీమలో వారి = దండుగల్‌ వట్టి 
ధనములారక్షించు సొ = తరుం జేలసగతికి ' 
లేగ దూడలకు పా - ల్విడువక కోట్టి 
యాగోందలను, భిండు = నత, డేటగలికి 


546 


శీ రామాయణము 


నీరాన్నముల చేత - నెవ్వ లొక్క-రికి 

దీరుపని ఖలుండు - (లెట్లెడి గతికి 7860 
గరళ మన్నంబులో. - గలయించి బయొకరి6 

జెటిప జూచిన దోహీొ _ చేరెడుగలికి 

వాలాయముగ జే౧స - వాండనో యమ్మ 

ఏల నన్నీ మాట - లిపుడు వల్కి-తీవి ? 

అని శోకపరవశ - యైన కౌసల్య 

గని భరతుడు వల్కి. - కన్నీరురాల 

పుడమిపై బొరలు న - ప్పుడు రాముజనని 

యడలుచు మరల నొ - యనం జూచఛచిపలిశె. 
'“అన్నయిీా శ్రపథంబు - లాడంగ చేల ? 

నిన్ను చేనెటుంగ - చే? నేంయ నామనసు 7870 
సురసుర నీసుత - శోశకాగ్ని€ గమలి 

మరగ చున్నదిగాన - మరి తాళ లేక 

ఆడితి సైరింపు - మనుచు నూరార్చి 

చేడు నా(పొణముల్‌ - నిలిపితి వీవు 

రాముని నెనయు కా - రణమునం జేసి 

నీమది చలియింప - నేర ెన్నటికి 

అల లత్మణుని. బోలి - యలఘు కల్యాణ 

ఏిలసన శ్రీలచే - వెలయుదు గాక 

అని భరతుని తన - యంకపాళికను 

తనయ వాత్సల్యంబు - దళుక్రొ త్త నుంచి 7880 
తల్లియు కొడుకు నెం - తయు (వొద్దుజూచి 

యెల్లరు శోకింప - చేడ్చి కౌంగింటం 

గలయంగ శతుఘ్నుం = గదియించి ముగురు 


అయోభథా్య్యాకాండము 547 


విలవీంచు నంతట - వేగు జామయ్యు. 
శెలవాజబుటయును మం - (తి యుతింబు గాల 
నలరువసిష్ట మ - హాోమ్రంని వచ్చి 

భావికార్య విచార - పరతచే ఛరతు 

నావేళ ఏవ్స్‌ంచి - యతని కిట్లనియ, 


ఎంఏ భరతుండు తం|డికి సంస్కారము చేయుట. వాలు 


““వాలింవు మింక ని = ఛభారంబు తిండీ 

వేలెంచి తీప్పము - మోది కార్యములు 7890 
కలిగియున్న వి "పెక్కు... - కార్యము లంద 

గణనకు మున విని - కాకుస్థకులుండు 

గురునియానతి నూనె - కొప స్పరలోని 

సింణీళుం బప్పించి - తొనవూడించి 

సనరత్న సింహోస - నంబ్యుపై నుంచి 

వివిధకాంచన వ్యస్రు - వితతి గట్టించి 

నొరద్వియి చోగను ఈ సొము లన్ని యును 

వరసతో*+ చస్పిం-చి - వాన్లై సే సుని 

కుండల మాణిక్య — Sy దివ్య 

మండనంబు లమర్చి - మనుజేశుం జూచి 7409 
“అయీ ! యాయానలీ - యాదల నుంచి 

చయ్యన మాతుల - నదనంబుం జేరి 

తడవుంటి నని మదిం - దలంచియో నన్ను 

కడకంటం జూడవ్లు - కన్నులు దెజచి 

రాముని ఛాసి తీ - రని చింతనున్న 

. భూమిోజను లడంచి - పో నీకుః జనునె ? 


545 


శీరామాయణ ము 


నీ కుమారుండును - నీవును లేక 
యేకై వడి శుభంబు - తలెనయు నీప్రురము 
మూామేనమావను సే - మము వెండిమోాకు | 
కామించి పనువు కా - న్మ_లు చూడ వేల ? 7410 
కషాత,యెన కె = కకు వీడు కొొదడుకు 
Sg apres 
దుష్టాత్తు డని కడం - (దోచి పోయవనొ 
తల్లిని వుతియించి = దండ కాటవికి 
చెల్ల రె రాను బం - చిన (దగోహియనియొ 
ఫుడమ్మిపై నేడ్చుచుం = బొరలు సువిత 
కొడుకు వై నను జేరు - కొని విల్వ వేల? 
వాంజేమిచేసె భూ - వర! రామచందుం 
డేడి తానేల మి = మెడ బాసి చనియె? 
ఛ్రైర్ట గాంభీర్య న - త్య పరా(కమాది 
చర్యులన్నియు నెందు - నడలె సీకిప్రుడు? 7490 
లోకముల్‌ గలువం జా - లుదువు నీవిట్టి 
శ క్రమాయలు గల్వం ఎ గా నేరవెతి 
(= రట 
పలి పాపు సుతుపోవుం = శాసి కౌసల్య 
వెతల నెన్వరియాన - వేగించు నింక? 
యిదిబుద్ధియని యాన - తీవయ్య తండ్రి ! 
యది యాచరించద - నర సేయనేల 
పోనుదునో వనం - బుల కన్న వెంట 
మీోావెంట వతునో - మూరు గన్నట్లి 
wD లు 
తనయునకుం గల - చొ యనత్యంబు ? 
పనిగొమ్ము 'నీతునీ - పదముల యాన” 7480 


అతయాధ్యాకాండము 549 


అని ధూళిధూనరి - తాంగులైై. పొరలు 
మనువంశనిధిం జేరి - మంతులు వినం 

ఆ వసిష్టుండు వల్కె. - “ నవసి పాలునకు 
గావింస్రు ము తెర - కర్మంబు లిపుడు ”” 
అనునంత బుత్యిజు లా లగ్నులన్నియును 
నూనిబేరం బరివారి - కులు దళ రథుని 
పల్లకిలో నుంచి - బహుతూర్వర వము 

లుల్ల సెల్లు వమహీను - లోం గనంషంగ 
చతురంగ బలములు - నందడి సేయ 
పిాంతవుతి మును గల్ల - నేగుచో వెంట 7440 
మగువలు పీ*మాచా - మరములు వీవ 
వాగడుచు భటులు గుం - పులుగసాడి నడవ 
'రాజుపల్లక "నంట - రాజీవముఖులు 

లాజలు నాగద - ఫెంబులు. జల్ల 

ఆనించు వారలు - యడిగిన యట్లు 

వాసో విభూషణ - [పజ కనకములు 

అవల కదుపులు - నధికారి జనులు 

రాబంచు వెద-నల్ల ఉం రాజమార్లమున 
భరతుండు వెంబడి - 'భాంధవుల్‌ షీతులు 
దొరలు రా కాల్నడ - తో నశులొలుక 7450 
జారిన “కేశ పా - శంబుల తోడ 

తొ8న మేనితో - తమ్ముుండు దాను 
పోవ్రచుండల నంతి - వురినుండి వెడలి 
"బేవేరులందరు - దిడ్లతో నమరు 

చతురంత యాన సం - ఛాదళ(త్రితయ 


శ రామాయణము 


శతములలో వెంట - జను చేరవారు 

'రాజన్యు. ముది యుత్త = ర ద్వార సరణి 

భూజనుల్‌ పొక్క_ న - ప్పుడు గొనిపోయి 

సరయూనది |పాంత - సైకత మేణి 

నిరను కొల్సినయంత - బుక్విజు లెల్ల 7460 
చందనాగరు మహి - సాతీ కర్పూర 

కందళ గుగ్గులు - కస్తూరి కాది 

మహితచితా కాష్టు - మధ్యంబునందు 

వమహిపాలు నునిచి న - మనస్త భూసురలు 

సిగమముల్‌ పఠియింప = నెలంత లందరును 
జగతీశుచుట్టు (కొం - చ స్వరంబులును 

రోదనం బొనరింప - రోవాణా చలము 

పె దవానలములు - బలసిన యట్లు 

భర క" చరిత బృహ - ద్భాను కృృత్టం౦బు 
వరమంత్రయుతముగా - వర్తిల్లై నంత, 7470 


గ్‌ 
== భరతుండు (శాద్ధములుం వేయుట వా 


నరయు మహానదీ - స్నానంబు చేసీ 
ఛఠరతుం౦ండు దానముల్‌ - పౌరుల కిచ్చి 
అందరతో నయో - ధ్యా పట్టణంబ) 
నందు (బవేశించి = యటు తరవాత 
సూతక దినములు - సోంాోర్చి తగిన 
రీతి. (గమించి యా = రేయి వేసగటయు 
'ేనుపదాన ధాీ - దాన కనక 

దాన కన్యావ(స్రు = చాన మాణిక్య 


అ యూభ్యా కాండము న్‌్‌. 


చాన చాన్‌ - చాన ఉఊజానగజూాశ్వు 

చాన నొనావముసా - నొనముల్‌ చేసి 71480 
భరతుండు తం|డికి - పరలోక విథులు 

పరిపాటి నొనరింది - నాంధి బావఫీయు 

హీూతులు మం[తులుయబురోో - పితటులును వెంట 

జత గూడ సృపతినం - స్కారాది మైన 

వదియు మూడవనాడు - భరతుం డిల్వెజలి 

నడి కేంగి చిశికోధి - నంబు గావించి 

జనకు నుచ్జేశించి - చాల నోకళమున 

మునసులో. నుందుచు - మమత నిట్లనియ, 

రాజీంద! వనులను - రాఘన్రం డఉడి౫ 

నీజాడ దివమున - “కేలితి వీవు 7490 
మారు తని యయోధ్వ్ట - మిన్నకి యగు 

చే రడునాంద 2 ప ర్రింపుదుం గాక! 

సుతు నెడవాసిన - చోటంగ “సల 

వెతనొంద నెక్కడ - విడిచి పోయిటివి ? 

మా కేడి దిక్క”” ని - మకియు వాపోన 

నాకడ కడ నమా - త్య (_శేణిచేర 

మునులు యయాతిని - మూగ కున్నట్లు 
యినవంశమణక వా - రెల్ల వైరాగ్య 

కారణ కథనముల్‌ - కనువీంవనొక్క_ 

మేర శ్మత్రుఘ్నుండు - మేదిని[వాలి 7500 
పోతం్మడి! యెచ్చటి - కరిగితివవు 

నీతమే నియంత = నృపతికి పాటు? 


థి 


మందరచేత న - మ్మగమై పుటి 

యందు కేయా మ - హా జల్యగవాము 

చరియించు నీశొక - జలరాశిలోన 

తరణి వంశెంబురి - త్తకు రిత్తమునింగ 

నీలాలనకుందగు = నీలాలకోరు 

వాలచం[ద విభాసి - ఫాలునిభరతు 

నెవ్వరిచేతి! - నిచ్చి పోయిలీవి ? 

యెవ్వ రున్నారు నూ - కిటమిోంద దిక్కు... ? 7510 
భోజన మజ్జన - భూపణాంబరనుం 

లోజనక ! యతింగి - యొరు లొనంగుదుళి ? 
మముం-జేరం విలిచిన - మ్ముతితో నొసంగు 

తమతం[(డి యే - తండి ధరణికినెల్ల 

నెప్పుడు ధ్యాత్రీని ని - నెడవాసి పోయి 

తప్పుడ రెండు [వ - య్యలుగాక యురెకి 

కునురయి యున్నచో య శ ణక యజుండు 

తుదిగన్న 'నాంయునెం - దును చేటుబేదు 

'మెను నయోధ్యకు - చేల పోవుదును? 

హాని వేవమునంగు - మ్మరుదు( గానలను” 75690 


అనియిట్టు శ కించు - నక్కు..మారకులం 


గనియెల్ల "వారలు - కటకటం బడల 
తేరచూచి యరుంధ - తీ (పాణవిభు(డు 
చేరి యాభరతుని - చేం జేతం దిగిచి 
యిలమి౭ద వసియింప - నిడియిట్లు వలిశి , 
66 | 

కోలంగుదు రయ్య ! యీ = గతీ థ్రైర్భవిభులు 


అయా ధా్ఫాకాండ్‌ ము  కీ5్‌క్‌ 
ఆజజా వసిమ్హండు భరతునకుం జోధింసుటు ఫు 


నినువంటి సుతులు - మూనిత ప్రుణ్యు (జై న 
జనపాలకునిం బోలు - జనకులుం గలం ? 
కావించితివి విత్భ - కర్చంబు విమల 
భాపంబుతోం బూని - పదిమూండు నాళ్లు. 7580 
సిచేతతండి న - న్నియగాంవ వేల్పు 
రాచవారలలో స - రందరు వీట 

నకం జీవ్రుణకును - సాధారణములు 

(పకట భోజునబుద్ది - పానీయ వాంఛ 
మోావాంబు శోకంబు - ముదిమియు. షావ్రు 
"జేవాభారులకు నం - దేహా -మేమిటిక్రి ? 
యువతి యు నెటింగియు - చింత విచార 

మంత యనియు - జీయీటికి ? రము స. 
టనిపలున సువం౦ం[టుం - డవుడు శతుఖ్ను 
వనునంయయాలాపంబు - లాడి యాూా"రార్స్చి 7540 
ఆకొనూారకుం నొ అ యన బుజ్జగంచి 

సా కేతమున "శ్రీయ - నమాకట్టు నఫ్రుడు 
భరతుడు పనిెకీల - “సనమ యుండు 
తరగాంచి యతనితో - తము డిట్లనియె, 

జవ ఫి తృుఘ్నుండు మంనరను శికీంచుట 
“నోయన్న ! మనయింట - నొకనాండు తేని 
నాయంబు నడవించి - నాండు రాఘవ్హుండు 
కొంటిషే తండి మా - ర్రముభూచి మీము 
వెంట గూరప్పు క పోయె - వెలంది గానలకు . 


ర్టస్టీక్ష 


శ్రీరామాయణ ము 


ఆలిమొటలు విని - యవ్రుణగాము లన్న 

కేలలొంగెనొ తన - కిది వెల్లు బడియె? 7550 
యితటి గుణశాలి - యిటులెన చోట 

నింతుల ౫లుచు వా - శెవ్వ రున్నారు? 

తానైన మన సుమి - (తా కువూరకుయ 
మానవనాథుని - మతి చలియిం చె 

నెంత లేదనినిగ - హించి (నీరాము 

చెంతనుండిన వాండు - చెడకుండ కులము 

తె కయిన్నికె నమూన్ప్చం - గా నొపండయ్యె 

నీకుందీరఠదు కోచ్చి - నిలుపక యున్న” 

అనిమాట లాడుచో - నల వసిషాది 

మునులు మం[త్రులునుం గం మ్నుక వారివెనక 7560 
పొది వెట్టుకొని వచ్చి - ఫురములోం జొచ్చి 

యెదురే న డొరలంత - నింత6 గల్‌ మొగుప 

నగరి తూరుపు దివా - ణంబు వాకిటను 

జగతీశ సుతులేల - నమయంబు నందు 

శ్‌ యింత కార్యము నిర - హించిన నన్ను 
యెంతమెచ్చు నొ కే - యింక భరతుండు 

అతని యభిపేక - యత్నంబు చేరి 

చూతునే నని” మున్నె - చొరంబారి నగరు 
వ్రైకయిచ్చిన యన - “స విభాషహషణములు 

కోకలు గై చేసి - గునుకు లేనడను 7570 
సెనునగెలుసునం 'జిక్కు = పెంపుడు గొంతి 

యనువున గలగల - నంబెలు మొబియం 


 గైక యింటికి బోవం = గని యందు నున్న 


అ యో ధ్యా కందము 55 


వాకిటి కానని బా రదకలి 
రా ళా 
చానిం బటుక తెచ్చి - తరిమహళరాదు 
ళం, 
నూను లచ్చటికి రా - జూపర మచ్చ 
పష ఇద గా Er 
గొల్లలు శ|త్రుఘ్నుం - గొపంబు "రేంచి 
కక యబ్బ కార్యములకు - సే*మువీ జంత 
"రాము గానలకంపి - రాజన్యుం జాంకీ 
కీ ముబారివిం చెటు - చి” నది దియనుదు 7580 
నూపిన మూరలు - చూడంగ నిఫుజు 
ఆ పాొపముంకు Ere యతళ్చి త మీను 
అజాత 
ఆలివ్‌ ము ఫ్‌ ల గె ళా ర. ప ల్లి 
శాజుద "నని తన వెం గా వట్టి 
వీఎఛారుణిం బడ = (దశ సిడి 
'యీను-గ యనకాల - నిడి నేల రాచి 
గా నుబోోీ దయు, దన్ని - గులగులల్‌ వేసి 
యిళసిోా దల బొరటింప - నేజ్బు-చోడాని 
యులు గాలకించి న - హింవంగ బిగ 
ఇ “కీయి ముదినో రం - గా 'బేఠకలయింటి 
ర్‌ు * 
వాకిలి 'వలువడీ - నచ్చి మందరకు 7590 
సడంబు వచ్చిన = నదలించి శశూాచి 
(ప్‌ a, (| 
జె; ౦ంగంయ త న నం. = 
అడ్జియంతయుం దణ దైన లయ్యు 
గ రమ్మును సస్తంట్ర = మపి సీతినొందడి 
“వగంజబె భరతుని - వెనుకకు జూలు 
ల వ | అది 
నాపుఃళ్యనిధివల దన్న నగతుభ్ను ! 
సాసంబు వచ్చు చం - పకు మాటదాని 
నేనుచంపంగ నేర - నే? కైక బట్టి 
పూనివేసిన (దోహా - మున కోర్వలలనె 1 


శ్రీల 


శీరామాయ ణము 


కన్నతల్లినిం జంపి - కలుపాత్ము. డనుచు 

నన్ను. జూడండు మహి - నందనా ప్రియుడు 7600 
దాసి పొమ్మిది యని - దండించి లేని 

వాసియు6 బోవు - స్ర్రేవధ మాచకించి 

ఏడని సీమోము - వీషీంపం డొక్కు 

నాండును దశరథ - నందనో త్తముండు 

రాముని కొజుకు పీ - రలదెగం జూడ 

చేమిటి కెటువోయి = శేమి పోనిమ్ము” 

అనవిని శ్మత్రుఘ్ను6 - డగ గాకయనుచు 

దనచేతి ఘాతల - ధరణిపై. (బెళ్ళి 

తన మేని సొమ్ముల - ధరణి తలంబు 

మినుకు. జుక్క_లతోడి - మింటితో నెనయ 7610 
బుసకొట్టు మందర: - చున వదల 

బసువెద్దునుం బోలి - బడిదొత్తు తెల్ల 

తమునేలి నట్టి మం - దర బట్టినపుడె 

తమశేది దిక్కని - తమకించి పజచి 

కౌసల్య పదములు -= గని శరణొంద 

నాసాధ్వికని పోవ - నమ్మందరయును 

నైక చెంగటం బడి = కన్నీరు రాల 

శోకించుటయు దానిం - జూచి యవ్వెలంది 

సమ్ముతపడ, బల్కి = సదనంబు చేరి 

సిమ్మకాయలును నూ = సెయు దానికిచ్చి 7620 
అణశువతో నుండ - నక్కు_మారకోలు 

కణం శోభనకర్శ = కలితుకై రంత. 


అయాభధ్యాకాండ ము ర్‌? 


అజ? భరతుండు 'రామునియొద్దకుభోవ మార్లమును 
చక్క_ం౦జేయ నాజ్ఞాపించుట ee 

వుజునాడు మానులు - మంత్రులు. నూడ్స్‌ 

“ భరతునిం జేరి - యోూపావన చరిత |! 

రాజు లేనట్టి యో - రాజ్యంబు మూడ 

రాజు లేనట్టి యో - రకా|లియ తోక 

మనుజులు మంత్రుల = మూటలు వినన 

తనతన యిచ్చగాం - దలంచిన యట్లు 

మెలంగ నూరకయుండ - 'మేరయే రాజు 

వెలిసి రాముడు వనం - బులను జేంసటను 680 

“ అయ్య ! నీవురకున్న - నవనికి నెల్ల 

నయ్యా నవాంతరం - బట్టుంజ రాదు 

(గ్రక్కున పట్టంబు - గట్టు కొహ్మోవు 

దిక్క_.యి నిలుపు భా -- (తీ జనావళికి 

యి'ె య[గతోయ న - మేత కుంభంబు 

లివె ఛ్యత్రదామరరా - నేక బాద్భీములు 

మంగళ (చవర సౌ - మ గినీకీంప 

సింగవు గై యుం - చితి మజారమున 

వినియోగముల వారు - వేశ్వేర వచ్చి 

పనివూని యున్నారు - పార్వ భాగముల... '/640 

'లేచిరమ్మన ముకు - ళీ కృత వాస్తుండై 

వామరాది చి = హ్నాములకు (మొక్కి... 

వరిపూూర్హ కనక కుం - భ (పదమేణము 

దిరిగి మం(త్రులం జూచి - ధీరుంజై పలిశె, 

“యా మాటలాడు దు - కే? రఘువంశ 


వ్ట్‌స్ట్‌క్రి 


శీ రామాయణము 


భూమిశ్వరుల శీల - ములు వఏవినలేబె? 
అన్న యుండ తము, - డందునే రాజ్య 
మిన్నినాళ్లకు వింటి - మో ఏంత జేండు 
యెప్పుడు గలవార - లిందరు మూరు 
నిప్పుడు గానెవ్వ - రున్నారుకొ త్త 7650 
పట్టంబు గట్టుండు యు పట్టి కౌసల్య 
పటిే నుండెద - పదునాలు జంకు 

ఓ ౧౧ 
కానలయందు రా - ఘన్ర మాటుగా 
చేనలం బయనంబు - సేసుక రండు 
వంత పూతంబుగా - మంగళ (ద్రవ్య 
సం|తౌణ మొనరించి - చనుదెండు నెంట 
మునమందరము బోయి - మరల. (ౌర్ధీంచి 
జనకజూ జూనిన -- చ్చటనె పటంబు 

A) 

కట్టి 'నాలాంతర = గతుండైన సహ్న్‌ 
నెట్టుక తెచ్చిన - నేర్పు సంధిల్ల 7660 
"తెత్త మయోధ్య కా - దీన మందారు 
ని తము కాదన్న = నీ శరీరములు 

జ్‌ ఖీ 
మనుజుల నంవీంచి = నూర్ష మధ్యమున 
వనములు నరకి(దో - వలు దక్క. జేసి 
చలిపందిరులు జలా - శయము లేర్చణచి 
నిలుకడ విడుదు ల = న్నియు జోకపటుచి 
తెరలు గుడారు ఇ = వక్రించి సరాతు 
లిరవుగాం గట్టించి - యేముం దల్జులును 
పరిచాగకులును రాం = బల్లకీల్లోక 
పటవించి కొల్లారు - బండ్లు "దెప్పించి 7670 


అయాధ్యాకాండము రక9 


చతురంగ బలముల - సాగించి తగిన 

యత నంబు గావింవుం - డని పల్కు.ట మును 
ఆ నుమం(త (పము - ఖామాత్య వరులు 
రాసన కను = గు : 
రానుతుంగని (క 2 ర ట్టులనిరి 


వ వన మారమున జక్క. బటజచుట $౫ 
౧ 


“నిన్ను జేరినయట్టి - నిఖుల రాజ్యంబు 
నన్నకు 'నేనిత్తు - నని పల్కి-నపుడె 

జగతి నెంతథటి భార - శాలిని సవ్ర 
తనీకు శుభము లం - దంగం జూలుదీను 
ఫాందు నింపర - నిన్ను సుణ్యాత్చు యనిన 


శూ 


అందర ముఘురో" క్షు - లతిం శాలకించి 7680 
నయ నొంబుజంబు లొ ఈ నంచ్యాగు ఖ్‌ 
బయన మై యున్న -చోం - శనుల వారెల్ల 
అయ్యి! నర్వంబు నె - డాయత్త మయ్యె 
సయ్యడవులు దీర్చ - వైన శిల్పులను 
వనిచితి మపివారు - పలుకు న్వేళ 
వనమాగములు దీర్చ - వచ్చినవారు 
or) శా 

పొరలు నుప్పుర ఎ పారణం గడ 
పారలు ెక్కుడు - పొరలు మడ్చు 
గతులు గొడండు - కచెలుం గొలిమి 

అయా a లు £2 
తిత్తులు దన్నీరు లు తిత్తులు కరకు 7690 
కొడ వండ్లు చెడును = గోసెలుం దాటి 
గుడము సున్నంబు నం - కులుం గావిరాళ్లు 
న ల 3 
పంచవర్ద (ద్రన్య భాండముల్‌ సిరు 


560 


శీరామాయణము 


మంచముల్‌ నిచ్చనెల్‌ - (మౌాకుల బండ్లు 
చించపు రేకులు - చింతయంబళ్లు 
సెంచులు నిటికలు - బేర్చ్పలు నూనె 
లగపలు కణికలు - నావులు శెట్టు 

నగరి బొక్కినము గు - న్నాపట్ట కరక 
కాయలు పంచాణి - క్రపుంబనిముట్లు 
బాయల వస్తువుల్‌ - జల్లులు మేలు 7700 
కట్టులు శుక శారి - కాపంజరములు 
పశ్చైమం౦ంచంబులు - పజఫులు దివియ 
గంబముల్‌ వెండి - బంగరు కొప్పెరలును 
కంబళ్లు మెరుగులు - గాజుం గుండలును 
మొదలై న సాధనం = బులు బరువులును 
సదలంబు ముందర - సాగించు నప్పుడు 
చెట్టులు గొట్టి ప - చ్చికలు చెక్కించి ' 
మిట్టపల్లము లొక్క.. - మేరిగాం శేసి 
బాన్రులు (దవ్వించి - పందిళ్లు వెసి 
(తోవచక్క-యం జేసి = తోపు లూడ్చించి 7710 
కలయంగ గంగోద = కంబులు చల్లి 

చలువ నీడలచెట్ల - చాలు నాటించి 
పాళేముల్‌ విడుదు లే - ర్పజిచి నగళ్లు 
వేళం'బె నిర్మించి - వీధు లమర్చి 


అంగళ్లు "వేయించి - యపుడు సాశ్రేత 


గంగానదీ మధ్య = గత వసుంధరను 
'యెొడమింతయును లేక - యవ్వ కెచ్చోట 
నడిగిన వస్తువు అ ౨ న్నియుం గలుగ 


99 


అ యా ఛ్యా కాం డము 561 


దివిజ మార్దము రీతి _ దివ్వ వాసనల 
ఫువుం చాపి చప్పరం ఎ సలు మిన్నుముట్టు 7720 
Or అ ON a 
వములయమారుత ములు - మలా బికెండ 
వాలప మించుకయనం - బొరయంగ నీక 
యన్నియు శుభముహుూ - నాయ గొామగుట 
అ ల 
"సో న్నగరీజనం - బగ విని యులంఎ 
వేగు బొద్దున మ్‌ - నిభుగింట నండి 


మాగధనత నం - పదిలు సొంపెనల 
జ ఏ భ్రరతుండు థో కించుట. వా 


నిన్గుర 'మేల్క-ని - “ నేరా:: గాను 
బుద్రిగాదిదినన్ను. - బొగడి ముతా. లుప 
tm 
or «A Mwy A శాం OW కట 
సిటపట్లై ఇవాలింస్థుం డిట్టో మర్యాద 
తిటునంటిషియుం దగు - నే? యంచుంబటిక్ర”.. 7730 
ఆని దమ్ము డును మన - నాయడు నొభరతు 
గనుగొని నతులల్లం - గలయగి శోకింవ 
on (/ న! ణో ఇ ర 
నాపళ భాను వం - శాబార్యు (టో న 
యానసిషుండు చ్‌ ల హ్య్టోగణ౦ంబు. సొలువ 
రర పాలు ను = చమూ యనం 
ధరణపై (చాలును ధర్భు యో యనంగ 
సిరుపను నవరత్న - నిర్శితంబై న 
కొలున్రసావడి మోద - గూర్చుండి నార 
కులము నిరీక్షించి - గొబ్బున మూర 
షాంతుల బంధఘులం బురో = హీతుల నొస్టు అను 
టతిపాలకుల నను - జీవులమున్ను 7740 


569 శీరామాయణము 


ధరణీ సురల బిల్చి - తనదు చెంగటికి 
భరత శ్మతుఘ్నుల - పాలికి నేంగి 

తోడుక రండన్న - తోడనేవాడ 

వాడల వారెల్ల - వారలం బిలువ 
నందరుం జేరిన - యప్పుడు రాజ 

నందనుల్‌ జనులు మ - నంబులం౦ం బొదల 
కొలువు సావడించేర - కొవురొప్పం జూడ 

క లశాగ్గీనడు చక్కి - గను ప్ట్టుచున్న 
తివి తిమింగిలముల. - దెరం గాప్పువుడుగు 
(కమమునం నగాొలునుయబు - రంబుం జూపరకు 7750 
రాజు లేడను విచా - రము వేక భరతు 
రాజుఃగానెంచి పౌ - ర జనంబు వొదల 


భరతుడు పౌరులతోం గూడి రామునికడకుం (బయాణమగుట = 


గురు భార్షవులచెత - గామరొప్ప నభము 
వారిణాంకుండన వసి - బ్ఞామాత్యయు క్రి 
భాసిల్లు సభచూచి - భరతునిం జూచి. 

నానభ వారెల్ల - నంజలి సేయ 

శారద యామినీ = చం|దుణో యనంగ 

నారఘుకుల ఏరు - డల్లన వారు 7760 
చతురనీతికళా వి - శారదుం డగుచు 

నతనితో నిట్లని - యాచార్యు. 'డనియె, 

“అన్న! మాతండి న - త్యం'బె పాలించి 

యున్నత నత్కీ_ చూ - లొంబజె నాకమున 

శ్రీరామ చందు శూ - ర్దిత ధర్భరతుండు 


అయోధ్యాకాండము 568 


mE భూోరారణ్య - సీమల కతండు 

యిరువురు నీకిచ్చి - రిలయెల్లం. గాన 

ధరణికినెల్ల క - _ర్హవు నీవె సుమ్ము. 

రహియూను మిపుడు సా = _(మూజ్య పట్టంబు 
బహుళంబుగా నులు - పలు గానుకలును 7770 
గానితెచ్చి యెల్ల ద - క్కు_ల మహీనిభోలు 

నిను. నగాల్వవాకిట - నిండి యున్నా గు 

అనియిట్లు కులణగతుం - డాడిన మాట 

వినియెమియునుం బల్బు... - విధము చో ప్ప డక 

“అయ్య ! యేమని యిట్లు - లానతిచ్చితి౭ ? 

చయ్యున తనబహ్మ్‌ - చర్యంబు నందు 

"సరుళిన్నీ తుం డయి - గుణవంతు లందు 

సరిలేని మాయన్న - సామాజ్య పదము 

వదలక ననువంటి - బాండు గైకొనునా? 

అదియుంటి మాట న - త్యం'బి వాకొనుము 7780 
యె రామునిం జేర - నివ్వుడే పొందు 

నీరాజ్య మంతయు - నినవంశ తిలక 

రాజ్య మెలంగ నన్ను - రశ్నంప లోక 

పూజ్యుండా కాసల్య - పుతుంయన్నాాండు 

అటుగాన సే వంశ - హానికి వజఅతు 

నిటువంటి రాజ్యంబు - "వేలుట యెంత ? 
ముల్లోకములందన - ముద్దుటుంగరము 

చల్లం (బోవంగల జూలు - నీతా వరుండు * 

అనుమాొట వినినంత - నానభాజనుల 

కనుంగవల్‌ కాస్పాంబు - కణములు గురియ 7790 


శీరామాయణము 


మరియు నిట్లనియె “నో - మానివరేణ్య ! 
యరుగుదు నిఫుడునే - నందజుం గూడి 
రాముని చరణ సొ - రసములు గాంచి 

యా మహోమహుునిర - మృనుచుం (ార్జింతు 
నతడు రాయడేని నే - నచట సామి 
జితగూడి కొలుతు ద - చ్చరణ పదములు 
పయనంబు చేసితిం - బరిజన (ణి 
రయమున గవాన మా - ర్లము చక్క జేయ 
తమకింపు చున్నది - తలపు యాతకును 
వుమునంపు.*”” డని యాసను - మం[తుతోం బలికి 7800 
“6 ఎలముల( బిలివించి - పయనంబు గమ్ము 
వలయునట్టి (పయాణ - వస్తువు లెల్ల 
చేకూర్చు కొమ్మని - చెప్పిన నతండు 
నానై_వడి తగి - నట్టి వారలను 

పనిచి పెనము చాటం - బార జనంబు 
ననురాగమున6 బొంది - యట్లు కావింప 
యిల్లాం[డు పురములో - నింటింటి తవుదు 
వఖ్లభులనుం జూచి - వనులకు జనుండు 

6 రాముని దోడితెండు - రయమున చేల 
తాొమసించెదర ” ని - తరువులు సేయ 7810 
నందటు బయనంబు_లై - వీడు వెడలి 

ముందర చతురంగ - ములతోడ గదు 


=: భరతుండు పయన మైవోయి గంగాతీరంబు చేరుట : 


భరతుం డాచార్యుని - పనుఫున మంతి 


ఆఅ యయా ధ్యా కాం జము 565 


వరుయజూచి * రథము దే - వలయు నీవ నిస 
నత డట తెచ్చితి - నని పల్కు టయును 
౧౧ 
చటురుల్నా మ. హూక్‌ _ స్వందనం “నెక్కి . 
షుంము లుష్ట్ఫై)ములు రె - స్మి. ములు నొ లును 
(1 


( ఉల త. 
బరువులుం గని తిర - బంధులు దొరలు 


ఫే 


ణా 
ఈ! 


రాజులు వొంట నే - శాళంబు గాల 
నేడాడ నెడిెమోక = సిరకుగపుం "లువ 7820 
చాముర "కేతన - చత బహ్నృముటు 

ర 
సామజ సాయభట = న్యంద సొవ'సొులు 
శ్లోీ పస్ఫృుదంగాది - చిరుపె వాద్వములు 
భోరున నొకము త్ర - ముగ నుర్తీి్నదల 
నడచు-వో డిండివు - సాదవముల్‌ "మొొురయ 
పడగలు నమిత - వసము గోరాఒ 
సెగఫంబు అందు - ము నాగ యిం చిచాసు 
గగినవాం ని రొంపి - కొట్టగా "జేయ 
గ బ్ర ది వేలు దం - ములు రాజవాహా 
నమ్ములు రథము ముం - దర నడ పేర 7880 
అరావది వేలు మ - సహ రథ వేణి 
దొరలతో నూతుల - తో 'వన్క “రాగ 
మానులప్వుడు సీర మల - హరుల్‌ మొరయ 
(కనలం జూవుర = (శణిప్ర నాడ 
అడుగుల నపరంజి = యంబిలు గసబటున 
జడగసంపు ముడసనంపు - చబాయనల్లూడ 
వాలవావమురములు - నలనాన గతులు 
నల (దిప్పుచును న్న - జామోరలార్పు 


వ్‌ 


పడివాగ తేజీలు - పదినూరు వేలు 

పడవా” సాదులు - గైకొనినడవ 7840 
పాగరు జీనానూలి - బొందుల యోర 

సిగ కొ త్రమొలపము - సేయు. గత్తులును 
బురుసాకుమాలు ల - బ్బురపఫుమైం బూంత 
పరివుళంబులు దు - ప్పటి వగ్లెవాట్లు 

పట్టు చల్ల డములు - పెదట్ల మోంద 

గట్లన వంకులుం - గల వీరభటులు 

శై_జీత మొకకోటి - కన్నుల యెదుర 

రాజమార్లము నిండి - రా భరతుండు 

తమ్ము. డావార్యుండు - తమ (పధథానులును 

కమ్ముక వుణిశతాం - గములపై6 గదల 7850 
కొనల్యయు సుమ్మిత - కైకేయి మున్ను 

గానాధ్వు లందరు. - గనక పల్లకుల 

గొల్ల లాన్తులుం గంచు - కులు చేటికలును 

పల్లకీలను వెంట - బాూాయక రాల 

వెలయు డెబ్బదిరెండు - వినియోగమునకు 

గలవారు నలుదిక్కుు - గదినీ భజింప 

మున్నుగాం నోమట్లు - ముదునళ్లు సెట్లు 
సొన్నారములవారు - నూపశకారులును 

పౌరులు నటులును - పాఠకు లాట 

వారును కంచర - వారును కాశ 7860 
వారును సొదపని - వారును సాఠె 

వారును పటుసాతె - వారును ముచ్చి 


ఆ యో భా కాం ఉత ము 567 


వాతను కుమ్మార = బూరును బాకీ 
వారును బాయల అ బారును పనుల 
వారును కకిికిరి - బారును వై 
వారును మేదర - వారును గంధ 
కారొలు చెెటును - గరగోకులుల జబ్‌ 
cr 

పాొారును వూ "ం| తికుల్‌ - "ని దులు నో 

వ. 
చప్పుడు వారును - వీర్నాల వాడు 
చొప్పరులుం దలాతు = సోశ్యు లుం గదల 7870 

( ౧౧ 

భరతం డఫక ములు - పాడు-దు నున్న 
ధరణ చేవతల ర - థంబుపు నునిచి 
కలి యిం దునిరీతి - గంగా తేటంబు 
కదిసిడేనలు డిసి అ గా నెచ్చరించి 
అనుడు సుముంుని ఆ యాచార్వుు జూచి 
యపవపరాస్ట్రా మయ్యె నేం - డలసిన వారు 
జనులెల్ల మనము ని - చ్చట సే(డునిల్సి 
యును డుదయించు నో వి మ హోనదిని 
తమ తం|డికిని వాది - దాస, 'ముసనంగి 
CY శ నళ a MrT) ఎ 
నమచి_త్తమున శేపు - చనుద నువ్యలికి 7880 
అనివారి విడుదల - కనిచి కే సేయు 
తేన నగరను కు ర్చి = తలులుం చాను 

cy 
యెప్పుడు "బలవాచు అ నెప్పుడు సోను 
నెప్పుడు రఘురాము - నీవ్సీంతు ననుచు 
తమ్ముండుందా వొక్క ఆ తల్పంబు నందు 
సమ్మతి ఫొాయసించు = నమయంబు నందు 


568 


(రి రామాయణము 
ఆవ్‌ గుహుండు భరతుని నత్క_రించుట 2 


గుహుం డింతయును కనుం - గని ముఖ్య షై న 
గహనవారులం దన - కడి నా౭ిబిలిచి 

చూచితీశే ? బభ్బ్యు - సోమముల్‌ వచ్చా 

చశాయ నిుమి.ద - నెడమింత తేక 7890 
చతురంగ బలముల - నంఖ్యంబు అంతె 

ఊమలిఫయించిన రాజు - లన్యు లున్నా ర? 

తఫశోతళమని కోవి -- చార ధ్యజంబు 

వెలయుచున్నది మహీ - విభుతేరి సూంంద 

రథము చెంగట నవే - ఎవివంశ నృఫవుల 

పృథుతర కావాళ - ఏరుదముల్‌ దోలెచ 

భరతుండి యితడు త - పటు మనమోాంద 

'బెరిగి దండె ల్రేచం - సెదనని తలంచి 

వచ్చెనో లేక యి - వ్యసుముతి"కాంక్ను 

నెచ్చట నున్న 20 = నిత్తునే యనుదు 7900 
'రామునిమోందం ది - రని వుచ్చరమున 

“మేరవచ్చెనొ - యెణంయ మేమియును 

నెటులైన చేమిది - యేర్పడుదనక 

కతు నోక్క_రి - నై_నయోనిక 

య్యాడత నూట నా = యొడ్డునంగ ట్రీ 

యోడకు నూజేసి - యొంటర్లనునిచి 

పదిలమైయ ౦ండుడు = భగతుని హృదయ 

మిదినిశ్చియం బని - యేర్చడువెనక 

చేతనై నట్టు చూ - చెదమని వనిచి 

యాతరి నాట ని - కావళిగొాలువ 7910 


అయాభా్యాకాండ ము $69 


gh స శ్లో ఇ SE 
కుందటి చటలు - గుంనుకుబాశేనె 
లు దె 
శించెలు గనగ సాల్‌ = 'సనధ్పలుచాం 
పప్పును వికిలిపూ - బంతులు నేన్న 
3 
గొప్పకొమ్ములునాలు — ode బులితోయు 
( రా 
జవాళది విలులు - జలులు వంట 
రం an య? 
మ్‌ అ జక న 
చయువ్వులు నము - పంనులు "ఇరిజనులు 
శిరుదు జాగిలములు - ఎలిజల్లులను 
ఫవారలతో కప్పురం = సుుసు సలకముంయు 
లా భె 
రాపువ్వు లేటిగో - తజ్రవమును తాం పి 
చాపలు మొదట న - సకానసు వృులు 7920 
i Teen చా 
'కానుకట్‌ దబచ్చినం - గని సుమం[తుండు 
మూనవాఫన కు - మాంరునిం జేర 
శ అయ్య ! యిటు గాం = డను పా గాడు 
“1 


aa reread య 8 
నెయ్యుండు వునరావము ా నిక ర్స్‌రు 6" డీ 


‘J 


ws a, fF 


వలువ మాకును వల = సినది యి-చ్చోటి 
నెలసరి ఆఊమోడల - న్నియు ఏనివనము 
రాముండున్న్వ్వ మే - రయు వీణ తొలుత 
నేమున్నఃుంగుదు - నితనివ రనము 
అజం 
కానుక ట్లొని మొడ = గనివించుకొన య్‌ 
నొనింబిలు న మంచి - వాంషనివల్క- 7980 
అంటే 

మునుమితు లా నషో = నొసుమం(ప్రుండు 
నుమాననముంబచ్చి - నంటథింవం చయ 
తండు ఒక్‌ కొౌనుక యు లస్నియునిచ్చి 

క వ్‌ + a జ fi Cy లలన py 
పతిభ క్ష భరతుని కంజలమెసి 


జీవ! మూరిట కరు = జీర సియడవి 


570 


(శీ రా మాయ ణము 


భావింప నుడ్యాన - భంగిం జూపు 

యిదిమాకుఖుంకి యే - మెల్ల నిచ్చోట 
వదలకుండుదుము మి - వారైన యెపుడు 
కెడులాతివారము - గాము సుమయ్య 

విడిసీయుండుము నాదు - వీట న పొద్దు 7940 
శీనలేశే విందు - సేసెదనేండు 

కానుక లివియేమి - గావలె? మోకు 

మావంగడము చూచి - మదిలొననన్ను 

చేవగింపక సెల - విడి వనిగొము » 

స్వామి ! యెంతటికై నం - జాలుదునేను 

రామునిబంటం బో = రానట్టవాండ ష్‌ 

అనిన బోయల లేని - యన్థాంతరములు 

గనిపించు మాటలా - కర్ణించిమెచ్చి 

అత నితలంపెల్ల లా నాత్మలో నెటింగి 

హితమతి నృపసూను. - డిట్లనిపలి శె, 7950 


= భరతుని గుహుం శూబడించుట == 


“ అనఘ! రామునికి చే - నరలేనిబంట 
ననియుంటి నామాడ - కలలా ములను 
యిచ్చిన వాండనే - యీాేన'కెల్ల 
నిచ్చట నీవు ఏం - దిడి పంపు కెంత 1 
యోాడారిచనియెద = "కే మెల్ల నెట్లు 
పోదుమో దబు గొ - బ్బున ను తరించి ? 
అందుకు మార్ల మి - ట్లని పల్కు మనిన 
'జెందంబులోనం దొ - |ట్రిల్లుచు గుహుఃడు 


అ యా భా కాండము 571 
"హేతు వెద్దియొ యని - యింత శంకించి 
'రాతిగుండియతోం గి - రాతుం డిట్లనియె, 7960 
“65 సరనాథ ! మిోవెంట - నావారునేను 
ననుజేరనిక యసా - ధ్యములెదు మోకు 
యిుటుతాము. డాంటిగా - చేరా కానలకుం 
బకుతర చతురంగ - బంముతో-౫హాడి 
యేమి .గారణముశగా - నేలాదరొక్క్కా 
రామునిపై నాకా - రణముగామారు 
అహితులరది తోయి - నాత్సులోనాకు 
నహాజంబుగానున్న - చందమేర్చ పు *” 
అనుమూటవిని నుళిం - ఛాధిపుజూచి 
వునువంన తిలకంబు -- మణియునట్లనియ, 7970 
“మారాము చందుని - మది దశరథుని 
మూరుగానెంచి యే - నముజలం ఇల్పు టకు 
నరిగిచంగాని [దో - హము నేయంగాదు 
పరిశుద్ధుంని నన్ను - భావింపు మావు ”” 
అనుభరతుని మాట - లాలించి ౫1సససహుండు 
మనసుతో మభటియు న - ముక యిట్టులని యె, 
“అయ్ట! కోరక పొంది - నట్టి సా మాజ్య 
నియ్య శ నీకు న - థనమైయుండి 
సన్నకు నేనిత్తు - ననిపోవునపుజు 
నిన్నుంబోల నొకండు - నేద్చనె కలుగ 7980 
సీయంత వాడను - నీవ యేనిన్ను 
సేయయీూజలు నన్ను - జేసె పావనుని ౫” 


572 


శీ రామాయణము 


అనిపల్కు-నెడ యినుం - డసాఃద్రిచేరం 
గనుమాయుగలి నంభ - కారంబులో ప్ప 
గుహుడు సుమం తుండు. = గాడియా పంత్‌ 
విహిత రీతి సుఖోవ - విస్థుల:: యుండ 
శయనించి ఛభగతుంతూ - ర్రవలాభరలుండు 
నియతాతుల౧శ యుండి - నిదుర లేక 
తొ 0m (ఎ 
తరుకోటరంబున - దహానుండా తీరును 
దరికొన నెర్చు చం - దంబున నతని 7990 
నుదియబుటినటి రా - మవి యోగవహ్నీ 
త ౬ 

బొదలుతాపమున నో - ద్పనుం (చాపులేక 
హీమవన్న గంబు వీ - శెండచే* దప 

అడి 


. పూమవారి రురముల -- నీనినయట్లు 


చింత చేయబుట్టిన - చెవురుము నిండి 

యంతయు జడిగొన - నిటునటుం బొరలి 
తాపవేదనలు (ప - త్యంత ౮ లములు , 
నావోవనిట్టూర్పు - నందుభాతున్రలు 

నాయాస శోకదై - న్యమనోరుజాను 

లాయత్‌ శృంగంబు - అడుగడుగునకు, 8000 
బొడమెొడు మూర్చలం - బొలయు జంతువులు 
దొడరు నంతాపొష - ధులు గల్లియున్న 
తేనదుఃఖమను పర్వ - తము మోవలేక్ష్‌ ' 
కనుమూసి గడియ యొ - క్క_యుగంబు గాల 
వేగించు భరతుని - తతభోత్న నెటింగి 
యాగణనిధిః జేర = నల్ల నవచ్చి 


అ చమూ ధ్యా కాం డ ము 578 
జూ? ఘలంుండు భరతునకు “రామవిషయైక 


ర రాతి స్ట నై ఆ ల! 
న్స ంతనునుం జెప్సుట 


Poa] 
+ 


యాూారటగా: పుంత - నుండిన గుహుడు 
వేజీ పరాకు గా - వించి యాచింత 
మజుంప తొనుల - మ్మెయియాను మున్సు 
పరిచర్య తయన ప్పటి మాట లెల్ల 8010 


జీ 


నొనుమం(కుండు పిని - యపి యచ్చరింప 


ఫల 


గాసిట్లు భరతునిం - గాంచి ముష్టనియు. 
““శాజకుమూోాల బ్‌ - తామ దచంగ్యమండు 

తే "జానకీ సమం = తెంబుగా సాన 

యు యి-వొో్ఫ్కట సి రా (దింసుచు వ 
ఛాయ నుూూతినతృృణ ఆం స్‌ యు oom 
పామి టికినిం బై = శోయనీంఫుమనిసు 
వామునిబన ష్యంబు - గౌజున ర్ల నము 
$నవివారము నవి - _నరముగాందనదు 
పనసులోంగల యవి - వమూతోజంబెలిసు 8020 
సుమం ుండు నేను - “నశేమన్న వినక 
రా సుమి తొ సుతు = డడలు చందంబు 
తని పలుకును - నీరీడినుంజ 

ంతటం ఉలనారి - నార ఘూద్య మహుడు 
గానునిద్దుర "వేచి - తము నిం బిలిచి 

నకీ సహితుగ్వః. - చనునట్ట వేళ 

మి నావే మట్టే = పొలుం బెప్పించి 
ఎముళ్లువిడిచి యు ఈ ద్దరురాఘునులును 


74 


(శీ రామాయణము 


జానకి యడలంగ - జడలు ధరించి 

మానితవల్క._లాం = బరములుగట్టి 8080 
యేను 'దెచ్చినయోడ - యెక్కి సుమం (త్రు 
తోనొకకొన్ని బు - ద్ధులు వచియించి 

గంగ యా[తోవగాం - గడచిరి వారి 

యరిగద యప్పుడే - మన వచ్చు ననిన 

(కొవ్యాండీమైన యం - కుశళముచే నరుక 
నొవ్విచేంగూయు సిం - ధురమో యనంగ 

హోయని యిలంబడి - యొరలుచో భరతు 

బచాయక తమ్ముండు - పలవరింపంగ 8040 
సైరింపలేక కౌ - నల్యాదులైన 

నారీవుణులు రోద - నములు గావించి 

యేపిాయు నెజలగక - యింతంతచేర 

నామేర కౌనల్య - యడలుచునున్న 

భరతుం గాణగిటం - జేరి * పట్టి ! యిచేల 

యురక సన్నిదింపుచు - నుండి యీేయి 
యేమిగారణముగా - 'నేడ్చెదు వనుల 

రాములతుణులు భ - [దమున నున్నా”? 

సేమమేకద మన - సీతకు? లేక 

యేమైన వింటిరో ? - యెజింగింపుమనిన” 8050 
తావిన్న తెజలెల్ల - తల్లితోంబలి! 

యావేళకొంత యూ - 'రార్చి య వ్వెనక 

గుహుని నెమ్మోముం గ - న్లాని చేరణిలిచి 

బహుళ ఖేదంబుతో - భరతుండు వలిశె, 

“ఓయి పుళింద వం - శోత్తవు ! రాము? 


అమోధ్యా కాండము 75 


జేయెడ నసియించ - నేబిువచించా 
నెయ్యెది భుజియించె - నింతియుంచాను 
నయ్యిడం బవలించె - నెణింగింప్రు ”* మనిన 


జా. రాముందచుజలము లాజూగముగాం గార చెట్టుకింద 
బండుకొెనిన వృత్తాంతము గుహుడు చెప్పుట లు 


“నోచేవ! సౌమి[తి - యును రామవిభుండు 

నై దేహియును నిందు - వచ్చియున్న వుడు 8060 
పొడగని బహుభత్యు య భోజ్యాదికములు 

తడయన్‌ తెచ్చిసి - ఉజాసుండనేను 

వేకొనుం డన విని - కాకుస్థకులుండు 

భూ కేం doa లా మరలనన్ని యును 
యోాజలంబు లె చాటు - నితరంబు లేల + 

రాజుల క(పతి - (గసాము థధర్శంబు శం 

అనిలత్ముణుండు తెచ్చు - నంబువారములు 

ఫానియెల్ల యింగపడీ - కుజము చెంగటను 
కమ్ముండొనర్చిన - తల్పంబునందు 

ఏమ్మాతిదంపతుల్‌ - శయనించు నపుడు 807౧ 
పామి తీ వారల = చరణముల్‌ గడిగ 1 
చూమేర చే రచి - యించు పానుపున 

ఏండనొల్నక కడ - నుండి కోదండ 

సండలా(గంబు లే - మజుక వేగింప 

ను మొావారలు - నీసుముం(తుండు 

గానిపల్కి_న నిద - వోవకయతండు 

జాడ సిద్దుర = మయేంబోదు నకట 


576 క్రీరామాయణము 


యోాజూానకీ రాము - లిటులుండం జూచి” 

అనుచు నాతోమాొట - లాడు చున్న ంత 

నినుండు నోంచెననంగ - హృదయంబు విరియ 8080 
తల్లులు తమ్ముండుం మునక న నచ్చటికి 

తల్లడిల్లుచు భర - త కుమారు డరుగ 

యిదిరాము తృణశయ్య - యిదియె లత ణుని 

గదిసి 'యేము వసించు - గరిమిడి పజపు”” 

అనిగుహుం డజెణటింగింప - నా భరతుండు 

జననుల శెల్లం జే - సాంచి వాకొనుచు 

ఆది గళ్భశ్వరుం - డై హంసతూలి 

కాది తల్పంబుల - యందుశ యించి 

నానామణీ భూప - ణములం జెన్నొందు 

భానునన్నిభున కా - పచ్చిక పజిపు 2 8090 
కలగంటి నొర్కొ_ ని - కము కాక తనకు. 

శెలివిడి దప్పెనో - తౌలియ లేదనుచు 


= వీత నగలలోని బంగరుపొడ గార చెట్టుకింద రాలియండుటరకు 
భరతుడు శోకించుట : .ఎ 


ధరణీతనూభవ = దశరథు కోడ 

లరయంగ జనకుని - యంకభూపణము 

శ్రీరాముచేవి యీ - నీతకా యిట్ట 

పూరిపాన్పున నిద - వోవు పాపంబు ? 

ద్రైవయత్న విచార! - తప్పింప రాదు 

భావించి చూచిన - (బహ్టోదులకును” 

అనిచేరి చూచుచు - నా శోయనమున 

జనకనందన బురు - సావీర చెజుంగు 8100 


40 


అయాభ్యాకాండ ము స్ట 


బంగరు పాళ్లును అ ఎ తాని రవిశే 

కోంగుల నూలంటు - కణుకు పచ్చికలు 

గవముగమ జవ్యాంది లం కఫ నతాని 

గమిచిన నివ్వరి - కసువ్రుతేలాడ 

'యండజచారిన వువ్వు - శుత్తులుం గలన 

నిండిన వీటికా - నివిడ రనంబు 

(౫ క్కు_రాలంటు ల - స్తుకయు నాశయ్య 
బక్కొ_టిండాచి మూ - ర్భృమునింగి వేచి 

“రాముని కిన్రు డంగ - రత్షుయె నట్ట 

సౌమి(తి భాగోక్టంబు - ఇూలటి యనుచు 8110 
“నారడి పుట్టును - నైతి సాజళ్ణ 

మేరిక్రింగొలిగాక - యట్లయ్యు” ననుచు 

యింత చేసితి - దగుచెక రాము 

డింతకు నోరుచు - నే విధి యనుచు 

మందర బుద్ధిని వ మాత ల్లి ర్‌ 

యందరి రథ్నంప - నేముందు ననుచు 

'రాముంగా కని దళ - రథునకు6 దప్పె 

చీము యులంణగ నా - సితునే యనుచు 
రామచం[దుంయ వేని - రాజ్యంబు పరులు 

శామింప వెజుతురు = గరళంబు తోడి 8120 
యన్న 'ముక్క_(డు దిన్న - నరుగునే యచట 
నున్న రామున శర్వ - మురు అలెణుంగషముె 
జడలెందు (శ్రీరామ - చందుండు దాల్చి ? 
తడయక' యచ్చోటం - దాలు నే జడలు? 
రాము నయోధ్యకు - శాజులూం బనిచ్చి 


శ్రీరామాయణ ము 


సౌమ్మితిం. బట్టణ - లలు వాడ 
యిట్లినా పూనిక - యీజేర్చం గేల 
గట్టుదుంగాక ! కం - కణము దైవంబు 
అమరు లందజునుం దో - డై వచ్చి నాదు 
సమయంబు చేకూర్చి - చనుదురు గాక! _ 8180 
గహన భూము లనన్ను = గాంచి వన్వెంట 
సహచరుండై:యుండు — శ|తుఘ్ను డపుడు 
మాయన్న చేడు నా - మనవి గాదనిన 
పాయకయ్‌ను త - త్పదములు గొలిచి 
జానకి లక్ష్మణ - నమ బహ్ఫుుమాన 
మానితనృ త్తి నె - ముది నుందు వనులి” 
అనిభరతు(డు వలి - యమ్మణునా(డు 

తన చెంత నున్నటి ల తమ్ముని క్షచియె, 


by ఈపుణ్య వాహీని - నీ (పొ ధైగడుత 


మా పుళిండా[గణి - స రప్పించి 8140 
యతని వశంబై న - యన్ని యోడలును 

జతగూర్చి రప్పింప - సమక్షట్టు మనిన 

వాకిట తనణభ్గట = (వాత ముం దాను 

నాకిరాతా(గణి - యచలు(డై యుండ 

తనయన్న మాట లా - తయడు వివరింప 

విని గుహుండు కిరాత - వీరులం బనిచి 

యోడలశే .నూజు నం - దొక్కొ_క్క_ యోడ 

యోడకు నూేసి - యొద్దిక లైన 

దోనులు నొకొక్క_ - దోనికిం దగిన 

మాకుసనుక్‌. వూంగేకి అ కియా! కరగ R150 


అయోధ్యాకాండ ము 


తెప్పించి యునిచి - విస్తీర్ణ మై మెడ 
చొప్పున నిఖల వ - స్తువులునుం గలిగి 


రాముయజక్కు- మనోవా - రంబైన యోడ 
వమా మేరందచవమునెక్క - నతండు బెచ్చుటయును 


రాజులు మంతులు - రథికులు మౌని 
రాజులు నకల వ - ర్త ంబులనారు 
సామజ ఘోటక = చయము సె న్యంబు 
రా 
కామినీమణులాది - గా నెల్లవారు 
నోడల-పె బోవ + నుర్వళు చ్చ 
శసూాడజూడగ నెందు - జూచిన నిండి 
రొందటు వాది గోళ 6 - గాందతు ఫుల్లు 
Cn a) 
నొందటు దోనూలం - గొంప రీతలను 
కొందరు తెప్పలం - గొందణు (కొత్తి 
వింెల వీరీతిం - "జుక్చి యందజును 
చీలుదాయటిన యంత = నినవంళముణులు 
తాదరోడ మందికి - తల్లుల తోడడం 
దగిన నారలతోడ - డానుల తోడడం 
దగినవై ఖరి నెక్కి. - తలంచిన యంతే 
జారీకి యూయేటు మె = (తంబను జర 
మ 
భోటకంబి న ము = పజాముహుూూ_ర్రమున 
నందటుం తగూూడి (కు = యాగంబు చేరి 


యందు మై న్యమునెల్ల - నమరించి 'యనిచి 


తన ఫురోహీతులతో లా తమ్ముని తోడ 
తనువ్రురంజిణ భర - దాష్జజా(శనుంబు 
ఇేరిమం(త్రుల నొక్క. - చెంగట నిల్సి 


579 


8160 


8170 


9 


శీ రామాయణము 


వార లరుంధతీ - వల్లభు వనుక 
అమ్మహో శ్ర వముమున - కరుదేర వారి 


: భరతుడు భరదాగిజునితో మాటలాడుట: ౫ 


నమ్మని శేఖ్రరుం - డల్ల్పంత 6 గాంచి 

యెదురుగావచ్చి య - య్యిన వంకగురుని 

పద పంకజములకు = పాద్యం బొనంగి 8180 
తనయాత్సలో పీరు - దశరధ తనయు 

లనియెం-చి వారిక్‌ - నర్చ లోనంగి 

కుళలంబు లడిగిన6 - గూర్సుండి యతని 

కోనీలముల్‌ వారు పే - రొ-ని యడుగుటయు 

నిత శేతరముం 'జెల్పు - నెడ భరదాాజు 

డతుల తపోనిధి - యంతయు నెజింగి 

యెజుంగని చందాన - నెలనవ్వు తోడ 

ఛరతునితో మృదు - ఫణితీ నిట్లనియ, 

“ఎల్ల స్మామాజ్యంబు - 'నేలెడు నీవు 

చెల్ల రే యొంటిగా - చెట్టులు వట్టి 8190 
ఆలు దముండు. దాను - నాకులు నలము 

తాళి శరీరయా - (తకు నీడు చేసి 

తమతొం(డి పనుపను - దరిదావు లేక 

కువుకుమ శోశాగ్ని - గుములుచు నున్న 

రామునిమోండ నూ - రక చంపవలిగి 

'యేమి సాధించద - విటమోంద నీను? 

వై శేయి కొడుకను - గాన కౌసల్య 


ఆ 'యోొ థా కా ౦ పము 581 


యవ రక. జం జోయి - “రేమి మాెకీల 

యిమే్టేశ నాదు క - శుదురను నిలిచి 8200 
కనిపించుకొని కడ - కడలనుం బోవ 

నను నొక్క_చీరి శ్లై - నను సజ్లగానక 

కనువొడిచిన యట్లు - గర్వించి నిలుచు 

నిమవసమ్షుని. సూచి = వేడు తా?ిఫిని 

తేకరన్న సింన్నెక్క. - గెక్క-య మాకా 

శై కచేనగు 'మీలు - గనం చేతు నిన్ను” 

నన గడగడ కంప - మంది వస్విి 

గనుంగాని యన్మూూని - కనునన్న సేయ 

"తెలివి 'ఎ-చ్భుక మాని - దృృ వధంబు 

గొలంలగ్‌ ఫి '*లముస పే - వోయి గీలించి 8210 
ర్‌ు 3 ర్యా; ల = యుసుపలు సూచి 

యా ఛభరమెుండు భక్త - నవ్వు డిట్లని యు, 

“అయ్య! మోయట్టి ము - పోను భావులకు 

నియ్య డను అడ = బెిటునవంటి ఖు 

బువపిం నప్వుజెనాదు గ పుట్టును వంక 

చెడుబుట్టు వెందుం జూ - చిన మరి లేడు 

యేలనన్నిట్టు లొన ఈ తెచ్చిలి రయ" + 

వ్యాళ దుష్టుని వహ్నా - యందు: (గోయుదురి? 
(శీరాము సఆడవాని - చింళతావయోభథి 

భారంబు గానక - (పాణాశు చేత 8220 
అత ని. (వాక్టించి రా - జ్యమునందు నుంచి 
పంతము గావించి యు + నిచట నుంపిదను 
అనియించి వచ్చితి = నంతయు కాని 


689 


తనయందు లే దాత - తాయి వ ర్హనము 
కానలేనైతి శై - క తలంపు మొదట 

యేనది హితముగా - నెంచుట చేదు 
యీానసిష్టుండు సొశ్రీ - యిటమిోంద మోందు 
భాజంబె సాతీ త - ప్పదు [గోహిలగాను 
సదయాల్మ రాము జె - చ్చట నాలా 
యదిదెల్సి ననుయబం౦ంపుం - డాళొన్య మెటింగి ” 8230 
అనిన భర ద్వాజుం - డక్కు_ మోొరకుని 
గనుంగని యుప్పొంగు - కరుణ నిట్లనియె, 

అ రాజేం|ద! రఘువంశ - రత్నంబులై స 
రాజులకిట్టి మ - ర్యాద చేమురుదు ? 

ఆ రాజులందు నీ = యట్ట ఛార్భికులు 

"లేకు సీమదినిం గ - ల్సిన వృ త్తమెల్ల 

కన లేక పలుకుట - గాదు సీత లప 

గనిద్భడి కరణంబు - గావింపం దలంచి 
యిటులంట్ట సెరింపు - మోచిత్ర కూట 

త టతరుచ్భాయలం - దరుణితోం గూడి 8240 
యున్నా(డు మోయన్న = యొక నొాండు మ. 
మన్నించి మూయాశ = మంబులో నుండి 
చేదమురేపె యా - చిత కం*టా(ది 

మోర రాదనిన నే - మియు ననవెజచి 
బాలభ_క్టి మహః (ప - సాద మటంచు 

తాలీమి భరతుం డ - త్వర నమ్మతింప 


“వర తపోనిధియెన - వాలీ కి శిష్య 


డనలేని భ_క్టితో - నతని కిట్లనియె, 


అయా భా్ఫా కాండ ము 588 


రూ భర దాషజము గ ఖర "తొావుల కాతిథ్య" ముొుగోంగుటు. పలా 


దశ్‌ రథనందన ! _ తపముల మేము 
కృృతియించి వేల్పుల = నేల ఛణూచి 8250 
థి aun) 
చేసన వుణ్యముల్‌ ఎ హోం చేతవచ్చి 

ఓ పా. బాశ we ఖో జల చి, 
వానిగా తవు భి గనీ - వశమునం ఉసి 

క 

వే సాలా! భ్‌ ఎ ఈ “నీ Woe 
యిక మేనులు వాట్సే ఆ యు తఆరనును! 

ఠి క. (© 
on ల అర్య మట్‌ ఇత dl 
నెట్టెపూజలు చేసి - యన్నిి గాంతె 1 
నత wc Se ను ev a 
సుత ంబు వుప్పుంబు - సగము 9 య 
మాతను మున నొనంగో - ముది బమాదింతు 
ర a! . . 
యంది రాపటికి మూ - యింట పించొద 
గించి రాముని పాటి - కసి మటిసొండు. 

న్న (| లో ఖల ఛా 
అనిన “నోసొ'మి |! మూ - రర్శ థిచ్చతిం 

"గ “t 


మువనువంగుల న నాశ = పంపు భోనలోలుగెు 8200 


కందమోూల సలాది - కంబు చాలు 

విందని యందుపు - వేం గమీమిటికి ? 

ఆనన మాకునభీస్థ్ర - మైన యర్థ ంబు 

కొనసాగి బేయకి - కుచ సేయును గ ? 

సేనల నేలయుం - చితి నొక్క ళుడను 

నూనుల మీ మస - om 

నిందరికిని వండి - యిడం బాలండనుచు ? 

నందుచే కడ నుంతు - రయ్య మావాడి 

రవ్పీంపు ”” మనిన భ = రద్యాజుం జూచి 

అప్పుడు భరతు డి = ట్లనియం గాంకుచును, 8270 


584 


శ్రీరామాయణ ము 


“అనఘ! మాయాచార్యు 6 - డా| మంబులకం 
జనువోట మితవకి - జనముతో. గాని 
చనదు మూకల లోడ? - జన నిహరింపి” 
అనిననే వెజచి సై - న్యము నందయునిచి 
పనివింటి పిలిపింతు - బలముల న్ను 

తనకిడి తప్పుగా - దలంవ నేమిటికి ? 

చిల్తేశ నా ముని - సింహంబు తనదు 
చిత్తంబు వొదల వ - చ్చిన వారిశెల్ల 

విందు సేయంగ యాగ - వేదిక చేరి 
అందుపై శుచియు ప - ద్యాసనస్తుండు 8280 
ముకుళిత కరుండునై - మొదటి పర్థకిని 

సక లజ్జ నయ్య్యాగ - శొలకుం బిలిచి 
కొవింప వలయు రా - ఘున్రలకు విందు 
రాపింతు నిప్రుజె - యింద (పముఖులను 
పూర్వపక్సిమ ముఖం - బుల 'నేలసనదుల 
'వేశ్వర రప్పింతు - వింద మద్చుటకు 

నీచేత నై నట్లు - నిర్శింపు మనుచు 
వాచయ్యమోాంద్రుండు లం న్వరపూ రి గాల 
నొక్కశితూ శాస్ర) - యుక్త మంతంబు 
చక్క_౮7ా నుడివిన - నకల దేవతలు 3290 
నందు చేత. (బసన్ను - లై తమళ కో 
అందరు గనువించి - యభికారులై రీ 

చల్లంగా ఏవెను - చందనానిలము 

జల్లుగా వుప్పు న - ర్షంబులం గురిసె 
పాడిరి చేవతా - పాఠకు లెల్ల 


అ యా ధ్యా కాండము రకర 


నూడర రంల సంజ వైన య-స్పారులు 
యీాదృళ వనుపాూావుంబు - నవేళం గలి 
పదు యోజనముల - యండాక వదినల 


ద్‌ 
కల్ప్సిగవైం విశ్వ - కర్న విచిత్ర 
( భ్‌ లావై ౮ ౮ 
శిల్ప చమత్మ్భతి = మనొక్క పురము 5800 
మేడ లుప్పరిగలు - 'మేల్క_ట్లుం దగిన 
వాడలు వీధులు - వనజ”"కరములు 
పువ్వుం దో౭టాను త సులు వెలజాటి 
జవ్వును లంగోక్లై - చప్పరంబులును 
కోటలు నగడితల్‌ - కా వొాలింబులును 
నాటక శొలలు - నవరంగమిండ్డు 
సకలు చి త్తరు - సొనళ్లై దెవ్య 
భననముల్‌ రథగ౫ - భటతురంగములు 
వివి 1 నర్హ నాభి -- వృద్ధియు గలిగ్ని 
దెిని*లోకము భరి - (అని (వాలెనవలి 8810 
ఛభరతుండు డించిన - పాళేంబు "తెల్ల 
ఫురములో వెదగ్‌నం - బొడగాన కుండ 
యుక్క..డ ములణకొ - యో పురంబనుచు 
ల / “ Es a <7 మ ల్‌ 
ముర రాసు (అటిడి మునినరు లె 3 చ్చ 
పలి గెనో తోయుల = మురిరూొర న కు * 
ra MY) 
దళి నారికేళ వూ - తొరసాలవనస 
పరిపక్వ గలము ల - సానమై యుండ 
కురువక సుల్లి కా - కుంద జవాంేయ 
మరువక -శీత్రక్తీ _ వనమూబతీ వకుళ 
సురభి; నవ్య(ప - సూన గుచ్చములు 8820 


ర్‌ ఏ6 


శ్రీరామాయణము 


పారిజజతలతౌొంత - పరివుఖ మిళిత 
సౌర భంబులం జొక్కు. - చల్లుచు మలయ 
య 
ముక-వాెట నపర6జి - యోడు వీల్ణలను 
చకచక నీను హ - జారంబు మెరయ 
నవరత్నమయయ మైన - నగరిలో వెండి 
చవి "లోవ లుబ్బ - చప్పరంబును 
పట్టి మంచంబులు. - బణిపులు మేలు 
కట్టులు నెండి బం - గారు కొప్పెరలు 
రి 
పచ్చల పళెముల్‌ - పసిడి. గన్నెలును 
ng 
పచ్చరా గోడలు - పలక వ(జముల 8880 
తలుఫులు నీలాల - చార బంధములు 
కలమాన్న శొక పా - కము లవముదించు 
బోనపు టిండ్లలో - వుప్వుం బోణులును 
నానామణీ భూప - ణములు చేటికలు 
వేటి సహ్మనముల్‌ - చీనాంబరములు 
పహోట కావరణంబు - నమర్శేపహామున 
విడిదిగా భరతుని - విడియించి వారి 
కడమ రాజులను న - గళ్లీలో నునుప 
తన నగరను భర - త కుమారకుండు 
ఘనతర నవరత్న - కాంచన (పభల 8840 
చెలున్రుమించిన యట్టి - సింహాసన నంబు 
శెలనంగన్లొని చేరి - శేలత్తి మొక్కి. 
అందుసూదట. దమ - యన్న యున్నట్టి 
ర్‌ 
చందంబుగా మాన - నమున భావించి 
భరత శ(త్రుఘ్బు లా జూ క వామరము 


త యో ధారకాం౦ండము 587 


లిరువురు గైకొని - యించుక సేవు 

విసరి మంతులకని - వేర్వేర యునుచు 

పసిండి వీఠంబుల - EE గసూరుచుండి 

తనదు (పధానులం - దగిన వీజ ముల 

నునిచి ఇాంధవపాత - యుతముగా నుండ 8850 
మెజుపులు విడివజ్ల - మెలకువ నొక్క- 

త్రవమైన దేవతా - తరుణీశతంబు 

ఫింకణంబులు [మోయ - కౌనులు గదల 

ఏం'కెప్రు చూపులు - పేెెముల్‌ వార 

నందచిలు భలుభ్హుల్లు - మనం బశ్షరముల 

యందుల ఛత్మ్యు భో = జాని ది వస్తువులు 

యెన్నడు వినికని - యెజులిని వెల్ల 

కన్నులు చిత్సముల్‌ -- నడుం దనియంగ 

వడ్డింప భుజియించి - వార్చి లశాఘఫవఖ్రుల 

యత్సియించుషి లీక - యణసువార౦పు 8860 
బడుచుల వలకు లో - బడి రాజసుతుల 

దడనక యేమియుం - దలంపక హాని 

నూయుచే "మునులు - మజచి యందిఖును 
వనాయల"ండుల కీర - మరిగి యున్నంత 

సె "ఫ్టురి సొల్లు ఇకా = యటను సొనావు 

జోపగల్‌ జూుధులు - నాత్మ శ రులను 

జేకమై యపరంజి - యిసుము గంన్పట్ట 

గాక మహానది - సోమంబు వార 

నదుల తీరములందు - నగరులు నిండు 

వదులు నూరులు నేలుం - బగిపాంటి వతతయ 8870 


ర్‌కైకి 


శి రామాయణము 


కొలుపు లోపలనుండి - కొనరులు దీరి 
నలకారి |పొయంసు - వనితేలం దగిలి 

అందరు గడ శే - నా దశరథుని 
నందనులొంటి ను - న్నారని యటకు 
యెచ్చుసామ్ము లొనంగి - యిరునది వేల 
యచ్చరులం గుశేరుం - జెనిచె కొల్వునకు 
అందకు చేవతా - వాకరిణాంకే ముఖులు 
నందనోద్యానంబు - న మెలంగువాగి 
వాసన్రం డల భర - డ్య్యాజా(క మెంబు 

గై సేయ నలసము - ఖమునకు నం పి 8880 
కడమ దిక్సాలుర - కడనున్న వేల్పు 

పడతులు దొరలు. బం - పంగ నచ్చిరటకు 
నజుని కొల్యుననున్న - యవుర కొమినుబు 
రజితాచలంబుమై - రాజీవముఖులు 
నాగలోకమునను - న్న మెటుంగు(బోండ్లు 
వేగంబ భరతుని - విడిదికిం జేరి 

అందరు గుమిగూడి - యపుడుమేళంబు 
(కందుగా నపరంజి - కాశలు గట్ట 
తుంబుదడనారదా - దులు రాఘవాగిక్త 

తంబు లై నట్టి వ - దమ్ములునాడ 8390 
నకలనుహామహేా - జ శేణిహాడి 

యొకటి వము ద్రైలతాళ - మొకటి యుపొంగ 
ముకటి రావణహా స్ప - మొకటి చెంగాకటి 
యొకటి దండియు నొక్క - టురమయు కొకటి 
భరతుని ముందర - భరతశా(న్ర్రమున 


అయాధ్యాకాండము 589 


గరిమె మోరుచుత చా - కారతాళముల 
కొనుగోలు గనిపించు - కొలువుండి యతడు 
తనమదిలో భర - కాం 
యేమియు ననరాక = యీాహీంనుచుండ 
నామానివరు మా - మానుభొవమున 8400 
మల్లి కాపాటల - మాధనీకుంద 
వల్లి కావళికుబ్ద - వామన (ణి 
పనులు పూనంగ౫ రం - భలు కేందుకాంభి 
యనున్ఫన సాంగసబ - లానులాపముల 
సముఖంబు విప్పియ - చ్చరికగావింప 
సములుగాం గ ందతు - కెంవణిభూద 
కొందసుకొవ్చ గలు - కొలాటమా ప 
కొండలు పేరణిం - గఘులుకు వమునొడ్త 
పి లవారిని చిందు - "సరి -జీళి 
లవీలబగొందరు - లేమ లాడంగ 8416 
వేలుప్రుజవరాం|జు - వినుపించునట్లి 
ట్‌ 
శీభికరాముల - కతొనగు సనుచు 
మాంనిమాయల యందు - మననురానీక 
తానిర్వికార్యున. - దశ రనాత్మజుండు 
సూర మాచుచు - నుండునప్వురము 
సూరెల బహునది = సోమంబులందు 
గాలిచే నెగసిన - కరడుల దరుల 
రాలుతుంనురు లెల్ల - రమణులై నిలువ 
మలయోానిలమున6 గొ = మ్సలు చలియింవ 
జలజల నృత.ముల్‌ - నకియల రాల్బ 8420 


$90 


[శీ రామాయణము 


నిఠుగడ పాళేెంబు - తెందుయజూాచినను 

తరుణులే కాగ నం - తయు నిండియుండ 

నెచ్చట మొలిచి రీ- యెలజవ్వనంపు 

తచ్చనక తేలిం - దరు ననుచూడ 

మాయంపు మబ్బులు - మహిమోాదంగాన్ని 

పాయక చినుకొక్క. - పణంలిగాం గుడియ 
నురిమినయురు మెల్ల - నొనపరినతులు 

మెజసిన మెజఅసెల్ల - సూనలోచనలు 

జలచరావళీ య శ - జందానల్యచట 
గల బుద్భుదములెల్ల - కన్నెలబారు 8480 
అగచుండ నయ్యుటి - యంచులయందు 

ధగధగ వెలుంగు కుం - దనపుపా[ తికల 
నిమ్మకాయలను నూ - చెయు నుళిరఠికాయ 
ఘుమ్మాను జవ్వాది - కుంకుమురనము 

ముడీంబువ్వు నగులు గం - బురసున్న మోకు 
మడుపులు నొరవొత్తు - మంచిచాగములు 

పలగర కొమ్ములు - పనుపునుంగా_త్హ 

వలువలు లిరువుణి - చాందులద్దములు 
పావకోళ్లును మెట్ట - పాపోసుజోళ్లు 

దూ'వెనల్‌ చిక్క_ట్లు - తోపుబావడలు 9440 
సవరముల్‌ దట్టులు జ చల్లాణములును 

రవిశెలును రువమోొలు - రానులు వలయు 
వై_దువులును జొళ్లు - గాజుగిన్నెలును 

జాదుల పొట్లముల్‌ = సం పెంగి వరుల 


“ గశగసాల్‌ కొొబ్బెర - కాయలు జీని 


అయోధ్యాకాండ ము 591 


మిసిరింజాసపాడి - మోూగడ వడుపు 

జాహపత్రియును కురా - నానియాూమంబు 

"వేపుడు శనగలు - వెల్లుల్లిదిండ్లు 

నెచ్చోటంజూచిన - ఇయెడమోాకయుండ 

నచ్చోట హాానిమా - యాకల్చనమున 8450 
సారాయి నొకయేటు - చుయక పార 

పాలెంగల్లున నొక్క. - పావనత టిని 

"లేనియ వెల్లీచే - "పం నందొకటి 

యాని మూజ్వ |పవా - హాము ఇవరాపెనొకటి 

పాలే నొక్క. éి - (రుసటాంచే చుణబికుం 

ఇాలచే నొకటి ని - బృరముగావ చ్చ 
సలరనంబులుపంచి - వాచెనం నొకటి 

కళకు 'లీంబెరుగగ ము - ద్దల వవ్చనొకటి 
వొయనవుయముగాం - (బవపి?ంవనొకటి 

ఆయను నూపనవు - యంబుళా నొకటి 8460 
ఇమెబునీరుతోిం (బవ - పొంచి సందొకటి 
చలువవు'గనిండం - జనుబెంచె నొకటి 
పొనకంబులబేతం ఒం (బవహిం౦ చెనొక 6౫ 

నానారనముల ను = న్నటి గాంనాె కి 
యీరీతినదు లెల్ల - సెల్లెడనిండం 

'జేరుం టర్వుత జా (శేణుల నాలి 

యొకకొండ నూంనమై - యుప్పరంబంళు 
నొకపర్వతిముమిన్ను - లొరెౌసె కజ్జముల 

ఒక నీరియన్న మై - దఘుంజే బచ్చళ్ల 

నొకగట్టు దిశణన్ని - యును దానెనొదివె . 8470 


గ్ర్‌్రలి 


శీ రామాయణము 


నొకభూధరము మించె - నుఠుశాక సమితి 
నొకదిప్ప( గనుప్షై - నూరుం గాయలను 
యిటులుండ భరత మ - హీళోు ఛై నంబు 
లటునిటుం గనుంగాని - యయా క్రమమున 
గలవినోదంబులు. - గనుంగొని వేల్పు 
తలిరుంబోణులం జూచి - తగిలిపో బేక 
యందునెవ్య'తె నెవ్వం - డిక్నీంచ వాని 
నండి కాకన్వలి - కది చననీక్ష 

అందరికంద్న రై - యందంబులై న 
మందిరంబులకు న - ముకి నెలయించి 8480 
తలలంటి వలచుచం - దనములు వులిమి 
జలకంబు లారిచి - చలువలందిచ్చి 
ఉడిగంపు విరిజోణు - లొకకొందరెడల 
నడపముల్‌ గట్లంగ లా నద్దముల్లాల్ల 
తలదడియార్చనం - దపుసిగల్‌ వేయ 
నెలమివుట్టల 6 బువ్వు - శుత్తులుంజుట్ట 
మలసులు మెచ్చ రుం మాలులుగట్ట 
కలపంబులలద బం - గరు ప్లిరములు 
భోజనంబు లమర్పం - బొదలుచు మొదటి 
రాబీవముఖంగూడి = రాజనంబులను 8490 
పమ్తుమంచముల వై. - ఎవళీంచి భటులు 
కట్టుకంబంబుల - గజములవోలి 
రాగరనంబులు - రాఠాంవుసేయ 

ఫోగముల్‌ గలిగి నం - భోగముల్‌ మరిగి 
ఆపరంజిగి న్నెల - నరాలు గోలి 


41 


అయోభధ్యాకాండము 5983 


చపలలోచనలు పూ - సారాయొసనంగి 
నంజుడు అడ నెపజ ఈ నంటు కోనిచ్చి 
కింజిగురాకు వచే - కొనమూను లెస 
మో వ్రు సలగ్‌ 
మబ్బు రామబ్బురా - ము స్తుకుండలును 
ర జ వాలి 

గాబ్బెర గసగసాల్‌ - నోధువానేతి 8500 
కట్లంబులను తృ ప్ర - గావించి రమణు 

ళు ఆని 
లజ్ఞబాయక యుండ - నాసె నష్టమెల్ల 

Vn రా య 
చేశాక యోధ్య ? మా - "కేటికిభరతుం ? 
చంటికి రఘురాము. - ఊటువోయ'నేబు ? 
కొలువేల + యిల్లాం|డు - కొడుకులు నేల ? 
కలరా 1! మనకు ని - క్క_డ మిట్టపంట 
కట్టుంగోకలను భో - గములు భాగములు 
కేస ౫ hy ల య్‌ > 
పక్షుల ol ను యూ నర్సుల పాండి 
సక్కని కొమ్ములు - నంతరించక యి 
దక్కి న జానీ వి - తొనంబు గలి” 8510 
నలికింయును దె వ = మోాభ ర ద్యాజుం 
డేల రాజుటలాల్సు - యిడుములంబ డలో 
వనసాతంయజాలను నటంచు = నంతుస్థ్రమతులు 
శేళలిరతులుందృణీ లు కృత పురందరులు 
నగును సైన్యములుండ = పహాయనామజములు6 
దగు నెడక ట్రీన - తొన్ట్టుయందు 
మడియుం గొవణముల్‌ - మధుమూంనములును 

(టై 
గడియుం దప్పులు - గాందెచ్చి వేసి 
] డు స బ్‌ 
నిరార్చు వా రును నెమ్మేనిదుమ్ము 
వోళాల్సు శనాతను = వపోవీంచువారు 7520 


594 


కీ రామాయణము 


ఎచటనుండియొ వచ్చి - యిన్నియందములు. 

బచరింపం జతురంగ - బలమునుస్పాంగి 

అరవది గడియలు - నమ్ముునీశ్వరుని 
కరుణంగాలమునకు6 - గట్టిరిబొమ్మ 

"తెలవారు నంతలో - జేవతావూయ 

తొలగ భోగము లెల్ల - దొలలానెల్ల రకు 

కలగన్న గతీ నీరు - కడశేం నిలుచు 

జలచరంబుల రీతి - సై న్యమంతయును 

యొందుపా శెముడిగ్షి - యెరీతినుండి 

రందరు నారీతి = నచ్చోటనుండ 8580 


= భరతుడు చితకూటమునకుం (బయాణము చేయుట న. 


మరునాడు భరతు. - డవాచ్దని కేఖరుని 
చరణంబులకుభ కిల - జాగిలి| మొక్కి 
అయ్య ! మోకరుణచే - నఖిల్నసై న్యంబు 
నియ్యడ నిన్నటి = కెల్ల నానంద 
పారవశ్ష్టోమునోండి - బడలిశకల్‌దీరె 
శీరాముచెంతకుం - జేరంగనలయు 
నయ్యెడ నున్నవా - శేరీతిబోదు 
యెయ్యిది మార్ల మో - వెశింగింపు మనిన 
ఆభర ద్యాజ తుహో - ముని కరుణ 
తోభరతునకుం బొం - దుగ నిట్టులనియె, 8540 
“అనఘ |! యిచ్చటికి మాం - జామడమేర 
నొనరిన చి్నితకూ - టోర్సీధరమున 
నుందాకినీ నది - మబయు ను త్తరము 


అ యో భా కాం గక యు దగ్‌ 


నందున న యేటి య యావమ్యుభాగమున. 
గలదొక్క్ల రమ్య మా" - గహాొనంబుదాన 
సెలకొనియున్నాండు - సియన్నయివ్రుడు 
అడవిమాగ్గముగాన = నతి దు లంబు 
కుడియెడమల [తోవ - గూడిపోవుటకు 
బసహూసై న్యములు గాన = వదిలంబుగాలో 
గపహానంబులో కసి - గందక చనుము”” 8550 
అనుచెడ భరతుని - యనుముతి నతని 
జననుంం౦ందణలు మొనని - నన్ని ధిచేరి 

చేతులు యొగిచి ని - ప్పీనం జూచి భరతు 
నా తపొనిధి గాంచి - యవ్వుడిట్లుని యె, 

“ అందణు ఏవ్‌రెన్వు - రయ్య ! యాసాధ్య్వు 
లిందణి గససదుతులు - చగెతింగింవుమాకు 
వినవలయునటన్న - వినిభరతుండు 
మునిచం[ద్రునకుంలగలు - మోడ్చియిట్ల్రని యె, 
“అయి! వామనుంగన్న - యదిటిచందమున 
నియ్య జ నిలుచున్న - యాయ మ్మ సుమ్ము 8560 
కౌసల్య "రాముసని6 - గన్నట్టతల్లి 
యిీాసాథిర్టిదండ గనే యెలవంకనున్న 
"మంత యె సుమ్ము సు- మిత్ర ల, సుల 
తొలుణూలి పిదవ శ - (ప్రఘ్నుండు పుక్లు 
అల్ల యాక డనున్న లా యూ'మెవై శేయి 

వల్ల భుంజంపి యూ - ననవానములకు 
రామునింబంపి య - అఏౌగని యెటుట 


పే న ద్ధి 
నమలన్నియును Fn ట్సనడి నాతల్లి 


ర్‌06 


శీరామాయణము 


యాీా'పెకు జని చి యా యిన్ని యాపదలం 

ఛాసంబుచేసి లోం - బడి వేగవలసె 8570 
చాడు. డీ పెముగంబు - మూాచినవెనక 

జూడుండు తరవాత = సూర్య మండలము” 

అనవిని యదలించి - యాభర ద్వాజ 

ముని భరతునింజూచి - ముదముతోంబలిశె. 
“యిట్టులాడుదురయ్య లా యాయ మ్మ వలన 
గట్టిగానిద్దురల్‌ - గనిరి పేలుపులు 

సకలలోకమ్ము నీ = సాధ్విచేంగాంచె 

నకలంక సౌఖ్య క్ర ల్యాణ సంపదలు 

వందితంగాని యె - వ్యారిచేంగ్లైక 

నిందిత గాదది - నే నెబుంగుదును 8580 
తరవాత మోరలం - దరు నెజీం7దరు 

పొరపొచ్చముగ నిట్లు - వోనాడందగదు 

ధరణి[బోవంగ నిమి - _త్తము సై కేసి 

పర మేస్థి, నెవు త్రిక బరగియున్నా(డు 

ఆమందరయు విశ్వ = మంత యా (|బోవ 

భూమిపై (జనీయిం చెం లా బుణ్యళీలమున 

కావున నేడాది - గాగ కమనసు 

నోవంజేయకుండు మ - నోవాక్యములను 

ఫొండని దీవించి - పు త్తేరవారు 

వెండియుం[బణమిల్లీ = వెడలి రా|శో మము 8590 


: భరతుడు చిత్రకూట (పాంతమును (బవేశించుట :-- 


తల్గులు భరతుండుం - తముండు బసిండ్లి 


అ యాభఛ్యాకాండము 597 


పూ కీచక తోరా. = _ప్పజనంబుగొల్య 
పదిల మెం వనలుగదడ - బల మెల్ల తాల 
చదలంబు ముందర = సాగించుకేదల 
దత ణంబుగ జల - భరములు నడచు 
అవమెణంజున హుభ _ లత్ముణులై 
రా 
రాకుమారుల సేన - రయమునం గదలి 
భీకరారణప్టంబు - 'భేదంచినడచె, 
వులులు దుప్పులు గాగు - సోగులు తేరు 
వెలంగిసలు కుం దేలు = నేదుబందులును 8600 
కరులు సుర్క-టములు - గండకంబులును 
కరలు.నోంజెళ్లు "బె గలి భీతిల బరన 
చీల ౧ూనానినయటు - నినిడ ను నదులు 
cr (a 

చె ౧౦బులును వన - నలములుదా.శీి 
ర య 
నొంతనూరమునచ్చి = గఘునరుయజూ చి భరత 
డంతరంగంబున = నలతుచుం బలి, 

bar “a ద్ర టు స ఈ సయ 

దవ్వులన ది భ్‌ ద్బాజు అన్నట్టు 
సువ్వుం దోంటటలుచుట్టుం - బొదువుకయుండం 
దళుకొొతునటి మం = చాకిని పొంత 

— 6 

జలువొసప్ప నల్లనై - చిత కూటంబు 8610 

జలదముల్‌ వదడంగండ్తు - చలి నదితి 
భళా శు 

నిలమోదరాజ్వె మ - సీ+జముల్‌ విరులు 
జలజంతువ్రుతోడి = జలనిధియన 6౫ 
వాలిషుం గిన్నరు లని - భూమిోధరంబు 
అరవ రాజ్యముంబోలి ఎ యందటు సిగల 
విరులుచుట్టిరి గంటు | - జేడుకనిచట 


995 


Wy తామూ యు అము 
¢ 18 


మనకుహితంబుగా = మలయవనూరుతము 

చనుచోట ధరణీ ర - జంబు వారించి ” 

అనుచుం దమ్ముని-జూచి - యనియె నిచ్చోట 

“ మునుల మహాశమం - బులు గాననయ్యె 8620 
అమరావతి యనంగ - నతిరమ్య మగుచు 

నమరె సవన మయో - థ్యాఫపురి కరణి 

ఎచట నున్నాండ న్‌ా యచ్చోట రాము. 

డచలుంతడై యందందు - నరయంగవలయు” 

అనునెడ నాయుధ - హాస్తులై నట్టి 

జనులు శేల్మొగిచి డా - శరథికిట్లనిర, 

అల్ల దె కనుంగాను - మయ్య ! యాచక్కి_ 

నల్లనివాగలు గా - నలగవచ్చె నెదుట 

జనులున్న వారలు - నందియం బేల ? 

జనకజారమణు' డి - చ్చట నుండనోవు 8680 
కాదేని మానులు - గా౭బోలు నేక 

లేదు హేతువు వనీ - లేఖ నగ్నికిని * 

అననిని శ తుఘ్ను - నావా రు (?హాడీ 

తన సేన నెల్ల న - _త్తిరి విడియించి 

భరతుండు ముందర - పయనమై కదల 

పరీజను లామోద - భరిత్తులై రంత, 


* రాముండు పర్వత శృంగారమును నీత్రకు. జెప్పుట కా 


అక్క..డ రఖఘురాము. - డవనిజంగాడి 
చక్కని యా - శేల సానువులందు 


అ యా బు థా కొండ ము $99 


'మలలిసచుం గంటి జే - మృగ శాబనయన | 

అలరెసీ చ్మితకు* - టాచలం చిపుడు 8640 
మన మయోభ్యాపురి - మజచి యిచ్పోట 
మననురంనేంం౫ ని = మ్మాహినుండల ఖై 

యోాగిరి కూంటంబు - లినుని రథంబు 

సాగపోనీ వన = చదలంగ౫న్స క్షు 

చాతలినై రంబు లె - చ్చట లేకజంతు 

జాత మిచ్చటల౫ూాడ్‌ి - చడియించలయగనుము 
ధరణీతనూజ ! వి - భఛ్యాధరు లిచట 

గిగికందరంబులం — (గీడించువారు 

తమచేతి కై దువుల్‌ - దగిలింపవాన 

నమురు నున్నత భూరు - సాములంయగన్లొనుము 8650 
జానకి |! చూడు మి - చ్చటి గై రికములం 

బూ నెను కుంకుమ - భూత యానగము 

చదానభారల గజేం - (దము మించురీతి 

నీ నగంబున సెల - మేరు లొప్పెడును 

సౌమి[తినంటి నా - సై దోడుగాడి 

ఫూమిజు ! నినువంటి - వొలతిగబ్దుటను 

తమ్మూ. యెల్ల - ధరణియునిచ్చి 

నవ మ్మృతితోందం డి - నత్వ్యంబు ని నిఖివ్లి 

యీసరెండు కొరిక - లీజేర్చికొంటి 

నోరామ ! యిచ్చోట - నున్నట్టికతన 8660 
నెన్నెన్ని వేడుక - లిచ్చోటంగలి” 

నిన్న శేంద్రంబుప్పై - సట్టవుణ్యులమొ! 


600 


శీ రామాయణము 


అతివ ! వాన పన - మైన యా|శ మము 

(వతులకు న్వన్హాప - వర్లసాధకము 

మావారికెల్ల ధ- ర ంబిదిగాన 

సీ విపినంబుల - కేను వచ్చితిని 

మంజుల సుమిత దు - నుచ్భాయ నెపుడు 

రంజిలు నీచల్వ = "రాయు గనొనుము 

వ జ ళు 

కనయగననును దీప - కళికలో యనంగ 

దనరు సీజ్యోతిర్ల - తలురాతులందు 8670 

యాచుటుక్‌టిన - యిండనుంబో అ 

6 ఈ య 

జూచి వే వికచ[ప *- నూనకుంజములు 

నీత ! య;ిావనము లీ - టీంపుముద్వాన 

రీతి (శమంబు వా - రింవుచు మించే 

పజుచిన పువ్వుల = పజపఫవులోయనంగ 

ధరణిం (గొవ్యిరినసం - తములాజె వనులు 

తరలావీ. ! చేవతా - దంపతులి చట 

మథశేళింబేలి [క - మ్మరుట 'జెల్పెడును 

వాడిన పువ్వులు యా వన్యఫలంబు 

చేడవి కాకున్న = సీ పచేశముల 8680 

కోమలి |! యు _క్తర - కురు భూములందు ' 

(వేమంబుతో వివా = రెంచినయట్లు 

మానననరము ర = మ్యత యు స్యర్షంబు ' 
గు 

మాననీయ్యతయు స - మ(గ్రమై కలుగు 

నిచ్చోట పటునాలు = గండ్లు నీతోడ్ర 

విచ్చనవిడింగూడి = వివారించువాండో 


అ యా భా కాం డ ము 601 
మజ స రాము(ంసపు వ్‌వను పలాలించుటు =.=. 


అనిబల్కీ_గరి డిగ్గీ - “్యయలతిన ! చూచితినె 
తనియిం పు రాడ్‌ మం - జాకీనీతఉిని 
కారండన (కాం = సిలహొంస చక్ర 
సూరన బక ముఖ్యు -  సంకులంబగు వము 9690 
౫ రవ నీరజ - క్షణాంరనిక్షర 
౬... 7" 
నీరం[ధవముకరంస - నిస్యుంద యగును 
చంచవీకాంగనా - సంగీతమంత 
వంచితనియమ ది - వ్య మహీ థిమగుచు 
కుసుమిలతో ఛ్రయనదీ - కూలనమి న 
ససువుతి అుచికీత - బాతూలమగస-దు 
జలవీపాసాయాస - జంతువితొన 
క్షొలుపిత (పాంచ యా క ర్తముంబగుచు 
స్నాతలై చనునట్టి - సంయమోాశ్వరులు 
చేతులు పొడవెత్తు - చిర తపోధనుల 8/00 
గలిగినాట్య "మొునర్సు - కాలకంధరుని 
(౮ ఫు 
సౌలుపున నీనడి - పొంత నిన్నగము 
గాలిచేగదలు వృ - తములతోలాస్వ 
శేలిసక్సెడు నట్లు - కీ ర్హింపందగియు 
Mn Pn 
. రాలినపువ్వులే - రాలమై యొక్క- 
చాలుకట్టుక రాగ = జలపశతీకుంము 
తెప్ప యెక్కి_.నరీతిం - బేలియాడుచును 
చెప్పరంబుగవ చ్చ - తెరవ కన్లొనుము | 
భౌ 
మునులునిచ్చలు. జాన - ములుసేయుకతన 
వనమెల్ల భువన పా = వనముగా నమరు 8710 


609 శీ రామాయణము 


నియ్యేరు నగరి - యెంత యిం పెసల 
తొయ్యలి |! నాకు సీ - తోడం (గీడింప 
చెలియ |! య యోూధ్యుయా - చిత్ర కూటా।ది 
పొలయ నిచ్చటి మృగం - బులు ఫారనమిత్రి 
యనితోంచె నీవునా - యవరజుం డొక్క 
మనసుతో ననుంహాడి - మలసిన కతన 
చెలంది! నిచ్చలు మూడు - వేళల నిచట 
జల పూరములయందు - స్నానంబు చేసి 
మునిచర్య చేం గంద - మూలముల్‌ గాొనుచు 
నినుజూచి మజతు న -న్ని విచారములును” 8౨0 
అని వినోదింపుచు - నటకు లమ్మణుండు 
వనమృగంబు. గొన్ని - వధియించి తెచ్చు 
చవులైన మాంనముల్‌ - సతియునుం చాను 
నవిరళ (ప్రీతితో - నపుడారగించి 
'మెచ్చులు లయెడ - మెలయపచు నుండీ 
ర చ్చితకూట ర - మ్యవ నాంతరముల, 


జజ అడవీ మృగములు భయపడి పాణుటంజూచి రాముడు తత్కారణ 
మును లత, జని జూడుమునుట == 


ఆవేళ మృగము లి - ట్రట్టును జెదరి 

పోవంజాచియు రవం = బులు మిన్నుముట్టి 

వినగ వచ్చుటయు పృ = థ్వీపరాగంబు 

కనుచాటుగా రవిం = గబళించుటయును 8780 
వినుచోటం గనువోట = వినీ లెండగుచుం 

థన తము జాయ సీ = తాకాంతుం డనియ్మ 


అయా భా కాం ఉత ము 608 


“ఇదియేమి లత్మ్మణ ! - యెన్నండు నెటు 
మదరుచునున్నది - యవనీ తలంబు 

రభ సంబువ్రుక్లు. గా - రణమేమి యిచట 
విభులెవ్యరై నను - వేట లాజెదరొ ? 

(మూర ముగ ంబుల - ఫోలానాలంబోొ? 
చేరుపుతొ దీని - నిస్పాయం బెతీంగి 

పీవరింసు నాతోడ - నేగంజె యనిన 
గపి'తేజుండోగు సుపి - (తొ కుమారకుయు 8740 
ఆ చంతనున్న మ - హో నగం "బిక్క 
ఇవరాచి మవచ్చు ఫౌల = జిల విలోకంచి 
ధరణీపఠాగ మం - తయు నిండయూచి 
పర్నస న్య మిదియని _ భావనచేసి 

(శీరావు 'యేరాజు - సేనయెో వప్చు 

సూరక 'యువురి - యుందుచే పోరు? 

ఆ పీతిసోూగాత న - నూరోపణంబు 
గాపఏంవుండిగిరి = గవాషరాంత మున 

జానకి నునుసుండు - శ స్ర్రకోదండ 

నానా స్ర్రములను న - న్నాహాము నిలుండుో 8750 
అసువిని (శరాముయ = ఊఆజొబలం జెట్టి 
జననాయకునిదో వి - చారించి చూచి 

మరి తెల్పువునిన ల - తృణుండును వారి 
”సజుతులన్ని యు. గనుం = గొని యన్నతోడ 
బొమముడి ని'సడం జూ - వుల నిప్పులురుల 
గుమినగొన్న యూార్చుల6ం - (గొంబాగ అెగయ 


శ్రీరామాయణ ము 


“కనుంగొంటి గుజుతుగాం - గో శేయి కొడుకో 
మనమిాంద దండెత్తి - నుచ్చరం 'బెచ్చి 8760 
సీచేతి రాజ్యంబు - నిప్కా రణముగ 

దోంచుక యంతటి - తోజూలుననక 

అడవులు వట్టించి - యందుచే నైన 

యుడుగని పగ్గం నైక - యుసదేశ మొసం 

జం పెదనని పూని - చతురంగ బలము 

గుంపులు గూర్చియు - కో్మో_లుగాం గనిసె 
వాహుబలంబుచేం - బగవాని నహీతు 

[దోహి నీతని జంప - దోవంబు రాదు 

చదలంటు ేవగాం - చనఫుంతాక 

యదిచూచి భరతుడొ - నని తలంచితిని 8770 
యొవ్వనిచే సీకు - నిన్ని ఖేదములు 

నివ్వటిల్లను వాని - 'నేంజె దండింతు 

యించెయుందము మన - కిది యిరవై న 

కందువ యతండె యి = క్క-డికి రానిమ్ము 

వచ్చిన వాని నే - వధియించి పూకు 

నిచ్చెద్‌ స్మామాజ్య - మేలు మెళ్లెవుడు 

నేను వొడిచిన - యిలమోందం సూలు 

(మాను చందమునలస - మారు డిచ్చాట 

కలసిలో6 బడజూచి - కై కేయి చాల 

విలపింప నెవ్వరు - విడుమన్న వినక 8780 
బందులు 'బెగజేరు - బందులం గొట్టి 

ముందర మరదర = ముందల గోసి 


అయోభ్యాకాండము 605 


యా వగవా (న - యట్టివారబను 
లావునుం దుంచి యె - వ్రిరుజూచి మెచ్చ 
నాతని డాలు నీ - యడుసల చెంత 
నీతరి కానుక - నేజేయువాండ 

వనమెల్ల రక్త 1ప - వాహముల్‌ నించి 
తనియించునాండ భూ - తేణి నెల్ల 
కాకజంబుక ఘుాక - కింకాది ఖగము 
చేకడం దనియంగా - | రణస్థలిని 8790 
(కుర మృగంబులు - గానిపోవ్రుం గాక 
భారత్‌ ఫిరులు - పడిన యుద్దమున 
నడంగి నా మదినున్న - యతికోప వహ్ని 
వెడలించి నీరస - విపనంబు వోలు 
జోరుని సేన లో ౬ పల దవిలించి 
దరికొల్సు జూడు ని - _త్తేరి మముముతుున 
నొయుధంబులు గాంచి - నట్టు బుణంబు 
పాయక తీర్తునే - బనరంబులోని” 

అనిన సహూంపక - యనునయోకులను 


బనకోజం విసాయల రా మణున కిట్లని యె, 8800 


a అల్లో టంలో Er యా 
ఎవం రాములు అయ న కోపమును శాంతి శొందించుట :_- 


“బణపరా కమ శాలి = (పాట్టుండు భరతుం 
డలతిపూటలు నీకు - నాడ నేమిటికి ? 
మనతండి పనుసున - మనము కొనలను, 
జనుబేర నతని దో - షముగం బత్కెదవె? 
భరతుని మూందటం - బనికి రాంగలమె ? 


శ 


606 


కీరామాయణము 


ఎఆంగ వింతియెకాక - యీ సాధనములు 

వనికి ండానయి పూని - వచ్చిన యతని( 

దునిమిన నపవాద - నోషంబు వచ్చు 

నా య జనులకు - పాసి గావించు 

నాత లాభము విషం - బని యొంతునేను 8810 
నామదినైన ని - ర్హయము ధరా ర 

'కావుంబు లేం బూనం = గా మించు కుల్ల 

తమ్ముల కే కాని - తనమేలు దలంచి 

సమ్మాతింపను దివ) - శరముల యాన 

యీకత్తితోడు మ - హీ చకమెల్లం 

'జేకొన నె యధర్మ - చీంత చేసినను 

యిలయేల నొల్లనే - నియ్యద పట్టంబు 

బలిమి జేడిన న్యాయ - పథముం దవ్పీంచి 

మిమ్ముగాదని నాకు - మేదిని మేల 

యమ్మెయిం (బాణంబు - లైన నమిటిక్రి ? 8820 
నత తంబు నా(పాణ - నదృశుండు గాన 

యిత్‌ డయోధ్యకునచ్చి - యిన్నియు. దెలిసి 

నన్ను. జూడంగవచ్చి - నొంజేము? కాని 
యున్నబుద్ధులు వాని - కొకనాండు. లేన్చ 

అత (జేల ? మనయన్వ - యముననే నాండు 

నితరంబు 'లెవ్వరి - యెడనై నం గలవి? 

తల్తీపై కడు నల్లి ఆం తండి నూరార్సి 

యెల్ల రాజ్యంబు న - న్నేలింతు ననుచు 

నిది పనిగావచ్చె - నేమొ? యాభరతు 
హృదయంబునకుం గల = జే చలనంబు ? 8880 


అ చమూ భ్యా కాం డము 607 


పదరియాతని నొవ్యం - బలికితి వేని 
యదినన్ను దూూూవి.౦చి - నట్లుగా దలంఫు 
మన్న దమ్ముల తండ్రి - నవనిపై నందు 
వీన్నామె చంవీన - వీర "సేఖరుల 

నదిగాక యననిపై - యాన నిక్కముగ 
మదినీకుం. గలిన్నిన - మాట మాతమున 
ఛభరతుచే నిష్పింతు - పాలింను మోవు 

ధరణి యంతయును బం - దయె తీర మాకు 
నతండు నామాటగా - దని మూజవెజణచు 
పంతు డని పల్కి-న - నేమియుననక 8840 
తలనాంచి తనలోనె  తొయజాలా (గంగి 
"వలవల నైమాట - వఎడలక యుండి 
యూరకి మూటాడ - కండ రాదనుదు 

వేణి తానొక యూకీ - వెదక లత స ణుయడు 
గతిగసాడుకొని యీను - గనిపించి పలుకు 
శ్నీతీసుతారవుణు నీ - శ&ీంచి యిట్లనియె, 
“దథశరథుం డిచటికిం - దానచ్చె చమ ? 
కుక్ణంబు లరనిీ కం - నన "పేండివుము 

ర వచ్చి ననుం జూ - వెదము వీరనుచు 
నగు పాటగునన్న - నింగతం 'బెజింగి 8850 
యటులయా వీర లీ - యడనవుల యెందు 
విటులుండ వచ్చునే _ యేంబోేయి తోడి 
"ఇత్తుంగాకని యరు - దెంచెనో కాక 

మెల ని మేనిది - మేదినీ తనయ 

యసియెం చి యానీత - నైనను వెంట 


608 


(శీ రామాయణము 


గాని పోవవచ్చెనొ - కోయంచు. బల్కి.. 
కనిపించి కొనక రా - ఖవుం డట్టులై న 
మనరాజు ఛ్మతచా - మరములు లేవు 
శ|తుంజయంబను - జన పాలుం జెక్కు 
గో,తాధరము. బోలు - కొలున్న సామజము 8860 
వచ్చుచున్నది గాన - వసుమతీ నాథు( 
డిచ్చోట చేండని - నిచ్చ చం చదను 
మిన్న క యా చెటు - మోందట నేల 
ee 

ట్‌ ఇకో 
యున్న వాండను డిగ్గు వా మొయ్యన యురూారకి 
నన డిగివచ్చి చెం - గటను తౌనన్న 
జనకజ కెలన ల = మ్మ్‌ణుం డున్నయంత 


ఏ భరత శ్మత్రుఘ్నులును గుహోాదులును రామాశమము 


వెదకుట టా 


నడవి లోపలను నెం - డొవుడ మేర 
నెడపక తనమూంక - నెల్లను డించి 

వెనక వచ్చు. గిరాత = విభజూచి మాకు 
చనదిట మోంద రా - జన్య వేషములు 8870 
పనిచిలెంకల నుజ్జి - పొలు ెప్పీంవు 

మన నాత(డట్ల సే - యంగ భరతుండు 
తమ్ముండు దాను న - _త్తరి జటావల్క- 
లమ్ములు దాల్చి యు - ల్లాసంబు తోడ 
తనదుతమ్మునిం జూచి - తగు నెలవరుల 
వనములోపల రఘు - వరు వెదకునును 
యలనవంకగాం గర _ మ్మైనును గుహుండు 


42 


అ యో భ్యా కాండము 609 


వలదపరినుల నీ - నై సున వచ్చి 
అరగని చరాపవపదముపి - ఈయూ ఛరతుండు 
మనమణేయు నిల్లుని యే “ర మ చురళితో (శమముల, 8880 
లాలిత పద్మ వప - లాథ లోజచనుని 
నీలమేను శొ్యము -_. నిత్వ క లాన్టిణు 
పహాలకులిశాదిచే - ఖాంకితచరణు 
నలఘు సత్వ(వణు - నా రామచం[ దుః 
జైీరి "ఇసూ గాము వ - శ్మంచి తచ్చరణ 
వావిజంబుల మాద + (వాలి (పార్టించి 
cp 
అల య'యోధ్యకుం దెచ్చి - యభిమే కం "జేసి 
కొలిచినప్పుడు గాని - కోరక ఆల 
కట 
చేకు*డి పాయదు - చింత నావుదిని 
(శు కరమూ ర్తియ - సీతయు. దాను 8890 
తమ్ముండు నందనో = ద్యాన వాటికల 
గ 
సమ్మాతి నిం|దుండు “= వనరియిం'దు నష 
(౧ ( సి 
oS 5 TENE + 2 సీఏ 
విహరింప ఎసుణ్య వివినంబు తా 
మహీామంబు గాంచునో - మహి నెల్ల నాయడు” 
అని నవదకుచుంబోయి = యనతి దూరమున 
వనఫీభికను భూమ - వల్లి వీశీంచి 
జానకీ రమణుడీ ఆం లే లంబు సంత 
తానున్న వాండని తేన నుం|తివతుల 
పీతుల' నచ్చటనుంచి ధూ మేలా కాల్న డను 
డుతిపదంబును రఘు - పలి. దలంవుచును 8904 
నపుడొక్కు- యొడనిల్చి - యాచార్యుం జూచి 
“యిపుడు మౌాతల్లుల = నెల్లను మూరు 


610 


(శీ రామాయణము 


తోడి తెండ ”ని పంచి - తోడనే గుహుని 
గూడియావలి కేం - కూరి తమ్ముండును 
ఆ సుమంతుడు రాగ = నోశేమ మోణి 
యేనంయ మిోం[దుల - యిరవకో యనంగ 
చెనురాసి యగునేరు - విడుకలు ఫిటిచి 
కొని తెచ్చు కళ్షైల - గుంపును దివిజ 
పూజార్థముగ 6 'దెచ్చు - పున్వులు. చెట్ల 
రాజిల్లు నారచీ - రలు నజినములు 10 
కనిచేరంబోవ న - క్కడ పర్షశాలం 
గనుంగాాని భరతుండు - కరమర్థిం బలిక, 
“మున్ను భరద్వాజ - మునివల్కు- గుజుతు 
లన్నియు శతున్ను ! - యవె కనుంగొనుము 
ముదియె మందాకిని - యిది చి తకూట 
మిది పర్హశాల యీ - మెడ లతుణుండు 
కందమూలముల నె - క్క_డికినో చనుచు 
నిందు! వేలం గై - నీ వల్క-లములు 
మునివర (వొర్ధనం - బుల నిందునిలును 
మునరాము సలవు ధూ - మంపిది గనుము” 1990 
అని యానగముచేరి - యయ్యేటి యూర 
వనముల జూనకీ - వరుంజూత మనుచు 
మునివంటి వానిసో - ముని వంటివానిం 
గనంగ లై భాగ్యంబుం లా గనంగై ననుచు 

నా మహోప్రురుషు వీ - రాననాసీను 

నీచమేర నాకొణు - కిట్టి కానలకు 

నీతతోంయాడి న = చ్చిన రామచం[దు 


అయో ఛా కాం డము 611 


"నీతరిలోని కూల్చి = పాత మాచరింతు 

నని (పదతుణముగా - నొయింటి చుట్టు 

"ఎనుముల్లు కోంపకు - పట పరగాలో 8830 
తడి కె “పంతముగల = దాారంబు దూరి 

అజ రచనకు నై పన్నిన యట్ట 

“కొమ్మ తి "డిస య రా చృటంగాంచి యవల 
'రామచందుని మంది - రము చేరనరిగి 

మొగదల నాయుధం - బుూిశాల లోన 

దిగదిగ విల్లు 'పి* - తిద్వితయంబు 

అపరంజి మొలల - నమరు కణములు 
నపవొసితవీనాక - మగు ధనుర్యుగము 

నాలుకల గోయుచు - నాకువులందు 

వ్యాళముల్‌ నలునడు - నై ఖరి నోంప 8940 
అలుగులు నెలుంగ మ - హో "హేీవపుంఖ 

వుులతోడి దివ్యా (య్రు ~~ ముల దేజరిల్లు 

నొనలునుం జూచి చే - నోయి 'మొగిద్చ 

చని నరమృగదురా - నద మైనయట్టి 

హరులున్న గువావోలి - యరులకుం 'జేరం 

దరముగానట్టి సీ - తి (ప్రాణవిభుని 

పాలలోంజొచ్చి యూ - శాన్య భాగంబు 

ఇవాలంగ తరిగి ప - శ్చామ దిశ హెచ్చి 

వలమాన పావక్‌ - జ్యాలల జేతం 
ఛాలుపొందు నొక - వేదిపొడగని దాని 8950 
వెంగట తముడు - నీతయు. గొలువ 
ముంగళాశారమాం నూని 'వేసమున 


612 


శీరామాయణము 


నారచీరలును తి - న్నని జడల్‌ దాల్చి 
చారువై ఖరిం గుశా - _సన్థరణంబు మోంద 
నచలుండై ఏరాస - నాసీనుం డగుచు 
నుచిత [పసంగంబు - లొనరింపు చున్న 
లోశేశనిభు నార్త - లోక శరణు 
గాకుర్ధుతీలకు రా - కా చందవదను 
కరుణాసము[దు నా - కర్తాంతనయను 
నరుణారణాధరు - నొజానుభాహు 8960 
నీఠదనిభగా(తు = నిత్య కల్యాణు 
వీరఠకేఖరు ధను - ర్వేద పారగుని 
సారవివేకుం గా - నల్యా కుమారు 

@ 'రామచం[ద్రు నీ- శీంచి కో కించి 
జలజలం గన్నీరు - జూలుగాం గురియ 
'యెలుగుశాయంగ నొం - జేమియు. బలుక 
చేరక తనథైైర్య - నిర్వాహ శక్తి 

సూరెల మంతుల - జూచి యిట్లనియె 
“'కంటిే ! మాయన్న = కాకుస్థ తీలకుం 
డాంటిగా నిచ్చోట - నువిదయు దాను 8970 
తమ్ముడు ననువంటి - తమ్ముని కతన 
నుమ్ములి కింపుచు - నున్నట్లి వాండు 
రాజవేషము మాని - శాముండు మాని 
రాజవేషమున ను - [గ వనంబులందు 
నుండయాచియు నోరి - యుండిన నన్ను 
చండాలు. డైన తు చ్భృము లాడకు న్నె? 
లాలిత సౌభ్రో్యప - లాలితు లడని 


అయాభ్యాశాందిము 618 


పాలుగా నతిపాప = భాజనం'బై న 

యామేను తొనశేల? - యిశకనని చేరి 

“రామా” యనుచు నాప - రాని ఖేదమున 8980 
నిలబడి పొరలి మే - చెబు కేవియినుం 

బలుకక యుండ న - పార శోకమున 

రాముని చరణ సా - రనముల మాం 

నా'మేర థ|తుఘ్ను 6 - డడిలుచు (వాల 


: రాముడు భరతుని కుశల (పశ్నిముచేయిచు రాజనీతిస 
బోధించుట ౩ 


యిరున్రరు తమ్ముల = నిరు గం సెల్ప్‌ 

కరుణతో నిండజారం - శొలిటం జేర్చి 
వాలకోకింప ల = య్ఫృు[ణుండు వీతయును. 
దాలిమి'లేక రో - దనములు సేయ 

మదిలోన గలంగి సు - మం్మతుండు గుహుండు 
కదెియంగ రాముల - మణులను? జేది 8990 
గురుండును శుక్రుండుం - గూడి భాన్క్మరుని 
పహూరిణాంకుం గదిసిన - యందంబు. దోయ 
రామలత్మణుల నూ - రడం బల్కు_నంత 
నామవో ముహు వన - యర్క- వంశజులు 
నలువ్రుడు టిగ్గ జేం - (ద్రంబుల రీతి 

నలరువో భరతుండ - త్యాపన్నుం డగుచు 

తన జడలన్న పా - దములపై6 బోరలం 
దనువ్రున వల్కల = దట్టంబు జార, 


6il4 


థీ రాహోూయ ణము 


(కమ ర విలపింపం - గని రఫఘూద్వహుండు 

తమ్ముని దనయంక - తలమున నునిచి 9000 
శిరము మూర్కొ_ని రెండు - చేతుల నతని 

యుర మప్పళించి మృ - దూ క్తి నిట్లనియె, 
“మనతం(డి యిపుడు సే - వమున నున్నాండె? 
వినువీంపు మైన - విడిచి యిక్కడికి 

వత్తుశే ! మేనులు - వసివాళ్లు వాడి 

వత్తుల మోరున్న _ వైవులు చూచి 

కలలౌడు చిత్తంబు - గహన భూములకు 

వెలువడి రానేల - వినువింప వన్న ! 

రాదుగదా ! దళ - రథ్టునికిం గొదవ 

లేదుగదా ! హోని - లెక్కింవం బురిని”” 9010 
అనిపల్క_ నేమియు - ననకున్న నతిని 

మనసులో దుఃఖంబు - మటువీంపం దలంచి 

హితము దెల్పంగమది - నెంచి (శీరాముం 

డతనితో మజియు ని - ట్లని పత్కె_నపుడు. 
“సీయుదువే! తండి - చెప్పిన యటుల 

పాయవే ! యవ్విభు - పరి చర్యలందు 

శావించుపే ! కులా - గత రుపూజ 

ఛావింతువే ! వారి - పరిణామ 'మెల్ల 

కౌనలయు సుమిత - కైకయు రాణి 

వానంబులను శుభా ౬ వహులైన వారె? 9020 
సుఖయీకదా ! సుయ - కండు వామ దేవ 
ముఖఘిులందటును సౌఖ్య = మున' నున్న వారె? 
వెలికశార్యడ కెల్లను = చీమమే'? బంధు 


అ యాభ్యాజఆ౦డము 615 
కులమలమెల్ల నీమేలు - సోరియున్నా 3? 
యేమేరల భజంతు - నే యజ్ఞ లెల్ల 
యెమర వే దేవ - బిపి. త ర్చణములు ? 
కొలిచినవారి చె - గులు మాస్ప్చినావె? 
యిులవేలుపులు సుఖు - తే పట్టణమున ? 
బహువమూన మొనదిం తె = పండిత (ణి? 
గృవాదేవతిలను భ- క్షీ ఛభజంచినానె? 9030 
భరిత ధను రది - పారీణుల్ణణ న 
గురుని సుఖన్వుం జీ - కూర్చి రథీంతో? 
మంతొ కెక్కి. న జ ఆం మంసు బై సి 
మంత్రుల కెల్ల సే- మము క చదవయ్యా 7 
'రాజులకును మంతి - రత, సర్వ్య్మప 
యోజనంబుల యందు - నుత్తమం బగుట 
తెగినవారలు సం[ప - డాయకుల్‌ నిపుణు 
అగువారు నుందుర - యాలోచనముల 
వేళల నిమురించి = 'వెళువ లందు 
నాలోచనము సెతే = య్య మార్జింప 9040 
నొంటి యాలోచన - ముడిగి పిక్‌ గ్రాం[డ 
నంటు నొలోచించు - నవియును మాని 
సులభ యత్నము సు ఇఒ చ్చుగవచ్చు లాభ 
ములయందు 'తొవుసం = బుగ జారవిడిచి 
యుండక కనుగల్లి ఎ యుందువే.? యితర 
మంజాలాధిపులు నీ = మాట సేయుదుళ? 
చీయు. నాలోచనలభ్‌ - చేసిన దనక 
యేయెడం బొడనుక్ష =. యీాజేర్చు కనిన | 


616 


శీ రామాయ (ము 


నప్వుడందణు వుని - యానని 'మెచ్చి 

యొప్పునిట్టిది యన - నుర్వి యేలుదునవె! 9050 
_శేయాభివృద్ధి గో - 6 వివేకులందు 

వేయింట నొక్క_ని - వెదకి 'మేర్చజచి 

చేపట్టి యెవ్వరు - చెప్పిన వినక 

యాపురుషుని యాపు€ - డని నడుపుదు వె? 

ఎందరు గలిగిన - యేమిటి వార 

లందరు నర్థ (వ - యంబిం తెకాక 

అన్నింటికినిం దగి - యామం(తి యొకంజె 
యున్నంజూల దెని ధి - యున్నట్ట కరణే 

మనుజుల ను త్రమ - మధ్య మూధములథ6 

బనిగొం కు? తగినట్ట = పనులందు నిలిపి 9060 
పరిజనుల న్వహ_న్త - పరహా _సములను 

పరిశీలనము సేసి - ఖావముల్‌ గనుజె + 

తగనిదండనము చే - తప్పు లేకయును 

తెగినొంప కుందువే - తెక తేర జనుల? 

నన్యాయ పరుండ్రైన - యవని పాలకుని 

సైన్యముల్‌ బుత్విజుల్‌ - సవసంబు నందు 

వపతితుండా  యజవమానుం = బాసిన కరణి 

యతివేల కామొాంధు6 = డై బలి బట్టు 

పీత మెజబుంగని మూరు - నెడవాయు నట్లు 

(పతి కూలు లగుదుటు - భావంబులోన 9070 
చతుదపాయంబుల - జనపాల నీతి 

చతువండై మన రాజు-- జగతిం బెంపెక్కు: ' 

దన (బ్రధుకునకు. సం =' దజిమూ(ద ఏభుని 


అ 'యోూా భ్యా కాం ఊఉ ము G17 


మసన సెడయించి దు = రొ నుసుండై న 
వాని 'జేపట్టన - వసువుతీ విభుం 
హీనుల్టా యాపద - లెల్లను' బాందు 

అటుగాన నట్టు వ - ర్యాయ బెటింగి 

పటు ర్రై ర్య గాంభఖీరవ్టి - బొహు శే”ర్టముల 

నెన్నికగను వాని - హితుని నీ మునకు 

వన్నియగా దళ - వాయి "జేసితి? 9080 
సమరంబు లోౌనరింప - చతుదులై నీదు 

నమయంబునకు వచ్చి - సాహాసులై న 

సేనల'కెల్లం జే - సిన నంబళములు 

నానాటనిచ్చి మ - న్ననం (బోచినా'వ 

అనురక్తు లైనట్ట - యాసలు నిన్ను. 

గనికొల్సి నగల సా - ఖ్సముల సున్నార + 

నివ్రవల్కి_న మాట - నిజమని న్‌ా 

చీవకు అపుడు వ - చ్చి భజింతురయ్య 

యెదురు వారల మర్జ్గ - మెణింగి య వేళ 
కిదియుచితంబదని - యుంచి భాషింతే ? 9090 
వలంచుతా వేససల - వారు కన్నులుగ 

శెలియుదు వే యెల్ల - దిశల కార్యములు ? 

వరవమహీ పాలుర - పట్టున నీకు 

నెజంనంగ దగుపదు - నెనిమి టెట్లనిన 

తొలుతె మంతి వురోహి - తుండు యువరాజు 
దళవాయి గొల్ల లం ౫ తః ఫురకర్త 

ఆజ్ఞాధికుండు తీర్చు ఎ నతండు నెచ్చలియు 

త్జాంై. సెలవ్రుతే = తరిసేయ నతండు ' 


618 


(శీరామాయణము 


నగరంజు పాలించు - నర నాయకుండు 

తగవరి ధర్మ శా లా (స్రుము "చలు వాయ 9100 
చనవరియు తలారి - సాల దుక్షములు 

తనగడినుండు నా - తడు ననంగలుగు 

వారల తెజటుంయస స = ర్టంబు నానాట 

యేరుపాటుగ విందు వే - యేకతమున ? 

హీతుడు మంతుల - నీవునే తక్క-సీదు 

శీతింబదియేను వీ - శీంతె యీమరక? 

వరల చందముల్‌ - నెల్వేర గు ఫ్లు 

చారులచే విసి - సాధించినాని ? 

పరులరాజ్యము గొని - పాజంగ (గోల 

కరిగాప్రులుగ వారి - నణంచి యెలుదునేె ? 9110 
బలహీను లనియెంచి - పగవారి జేరం 

బిలిచి రథీంచు ను - పేట మానితివె? 

వేద శా(న్రుంబులు - విడిచి చా ర్యాక 

వాద తర్కంయబు లే - వలంగొన్ని నేర్ను 

దుర్గతి పాపుండ - దుర్జన (ణం 

meee చేరం౫ సవ - కొలువు లోపలికి 

చతురంగ బలములం - జతురు పొయెక 

చతుగుతా మంతుల - నకల భూజనుల 

తనరెడుమన య్యో - ధ్యా పట్టణంబు 

పనుపడ లెన్సగా. - చాలింతె నీన్ర ~~ 9190 
వులివెంచదరులు యాగ = శాలలు దివ్య 

నిలయముల్‌ స్మ్యతముల్‌ - స్‌రా కరములు 
ధర్జుసావడులు నెం = తయు (తోవంల్ల 


అయోధ్యా కాండము ట్ర 


నర్శిలి ాలీం తె - యరసి సాందులను ? 
మహి నెల్లచవో నదీ - మాళ్ళ కత్టమున 
జహుుళంబులగు జూన - పదము లన్ని యును 
ముక్క్మా_రూ పంటలు - మోచి న్వర్లమును 
"లక్క_సేయన యవి - లెస్స యున్నవియ ? 
అరయుబే నగరి శా - ర్యముల నాదాయ 
పరులు నై నమ్మిన - (పాయ వర్తకుల 9180 
నిన్ను నమ్మిన వాగు = నిఖల భోగముల 
నున్నా యచ్చిక - 'మొకయందు టీక 
యిల్లాం[డతో మర్గ్గ - మెతింగింపం బోక 
యెల్ల కామితములు - నిచ్చి 'యులుదు నె ? 
సింధు రాశ్యు ముల నొ = ర్షించు వోని ము 
దచాంధతకును దని - యక మెుంగుదువ ? 
ఉభయ వేళలం గాలు - నుండి నిచ్చటను 
సభలోన హీతగోని - నలును చుండుదువె ? 
పనులవారల నొక్క - పరిపాటి గాల 
చనసపిచ్చి యూూనిక - నవదరింవుదున ? 9140 
దు-రూంతరముల ర- స్రులసిధరన 

వరిముణ్‌ గిన న - ర్యముపిచారిం ఇ ? 
ఆచదాయమున గన్న = నధికమా సలవు 
“కాదుసేయంగ నంచు - కని మెలంగసదు వె ? 
కరణముల్‌ చెలువ లె - క్క_లు విచారించి 
యొజుంసదువే సీమ - నెత్తు రొక్కంబు ? 
నిలువ లుండయానీక - చెటీ నాడునాట 
నిలవృద్ధిం బోందించి * యేలు. యండుదుజె ? . 


620 


శ్రీరామాయణ ము 


పాాతంబు నందు లా = ఛభంబు 'వెచ్చంబ 
పాతంబులను జలు - పక యుందువయ్య ? 9150 
గురుబుభ కవియాచ - కులను లాలించి 

నిరతంబు గాక్కె_ల - న్నియు నొసంగుదునె ? 
-వోరుండు వీడను - చో విచారింప 

కూరక దండింప - నోడుబే నీవు? 

సొమ్ముశై యాసించి - చోరులం గాచి 

న నన గీ డెంచ కుండుదువె? 

యిరువురు జగడించి - యే తేరవారి 

"తెఅంలగెల్ల గట్టగా - తెలియంగ వినక 

యందు లంచములిచ్చు - నతని జేపట్టి 

చిందుగా. |బతివాది - చెప్పిన మాట 9160 
తగవులుందీద్చ పా - తకులు లేకుండ 

నగరివాకిట నీతి - నడపు చున్నా వె? 

న్యాయ మన్యాయంబు - నరుల్నపి చింత 
'సేయకొక్క_రుని దూ - మించి నిందింప 

వాని కన్ను లన్‌రు = వసువుతి రాల 

నానరపతి నిర - యంబుల6 గూలు 

వృద్ధబాలక వైద్య - వితతి జానమున 

బద్ధానురాగ సు - భావ్‌తంబులను 

నలరింప్రుడువె ? పూజ - నారాధవములం + 

గొలుతు వే మునుల నా - కుల, నిరంతరము ? 170 
ధర్మార్థ కామముల్‌ - తరి దప్పకుండ 

శర్ణంబుగోరి ని = చ్చలు నొనర్పుదువె ? 

ఆది నాస్తిక తయును = నన్ఫతంబు నృప్ర 


అ యోభ్యాశకాండము 621 


సొాదవు మగుటయు - జడతయు బుథధుల 
మన్నింపమియు పాలు - మాలుట నతుల 
చిన్నెలం దగులుట - నేయు. గార్యములు 
తనయిచ్చ నడవుట - తగని మంతములు 
"చనటివారలం గూర్చి - సేయుట తగిన 
యూతోచనమును సే - యమియును సేయు 
నాలోచనములు బ - య బ్పేయుటయును 9180 
ఈశుభక్రర ములు మానం - జూచుట నలుగు 
రఖిముఖుపై వొర - లనికి జేతేర 

నొకడు నెదుర్వ్పుట - యును జూవెరాజు 
నకుదోవములు పదు - నాలుగ యుండు 
తొలంగి యావెప్సీన - దోవుంబులకును 
విలసిల్ల బే నయ - విదుతేన నంగ 
అలన్యమును లోభ - న్యా హించుటయు 
వాట చవోంసంబున = నత్య వొదంబు 

వరికి తనంబుతో = జీదతీకంబు 

నెలుక లేమియు నీతి - మెడ వాయుటయును 9190 
కొంచంటు లాడుటం - గాడ వివేకు 
"'లెంచిది దశ్‌ = వర్ల మిదిమూసనినా'వ ? 
స్థలదుర్ల ననదుర్గ - బల దుద్దములు 
జలదుర్ల ధనుర్యస్రు - చయ దుర్లములును 
అనం బంచదుర్లంబు - లరసి నీమీని 
యనువున మజవక - యరయుబే యెపుడు ? 
వలిమియు నెడవాయం - జేయుటంగాలో 
కొలడి నిచ్చుట పనిని - యడంచుటయు 


622 


(శీ రామాయణము 


క్షలుగునుపాయ వ - ర్లంబులి నాల్లుం 

'జలియు'బే 8పుల - సాధించు పూనికెల 9200 
నమునితో సామంబు - చపలుని తోడ 

నమరుభేదంబు శౌ - ర్యాధికు నందు 

దానంబు లోనైన - దండన (క్రమము 

పూని గావింతువే - బుద్ధి నెల్లపుడు * 

నిజళ కి మంతుల - నెపుడు జుట్టమున 
భుజనె"ర్యమును పరి - పూర్ణ ధనంబు 

సీపుయు దుర్లముల్‌ - నేనయుం జుమ్ము 

భూమోశునకు నంగ - ములు రెండునై'దు 

అట్టి స్యామ్యూది న - ప్థాంగ వర్షమున 

గట్టగాం గొదవలు - గాక యిన్నానే ? 9210 
సాహసంబు ననూయ - 'చాడియుం బనుల 

(దోహంబు సరయు - దూపషణంబులును 

(పుల్లదంబులు విన = రాని దండనము 

చెల్లదీ యెనిమిది - సేయు పొతకుల 

వర్ణించ య;ోగాయప్ట ఆం నర్షంబు చెటింగి 

యూర్టిత నీతిచే - యుర్వి మేలుదువి ? 

ప్రభశ కియును మంత్ర - బలము నుక్సాహ 
మభిమతవర్ష (త - యం బెజుంగుదువె ? 

ధర|తయీావా రలు - దండనీతియును 

నరయుదె ? సద్యా[త - యంబనిమదిని 9220 
కాని చోసంధి ని - (గహాములు నుచిత 

యానాసన దోవి - థా(కమణములు 

నప నదర అబు = లాధీతిచేత్ర 


అయోధ్యాకాండ ము 628 


పౌనకువై రులను శి - వీంచి మించితివె ? 
పూసనికయిం[దియం = బులగెల్సి దైవ 
మానువక్ళత ముల్‌" = మదినసెబుంగుటువె ? 
వీమ్వుయునెలవ్రును - చెలులు బేనంబు 
'శీవుంబుందచదనవారది - నెవాండంబెజుచు 
మదముదుర్రి(హయంబు - మానంబుదీడ 
గౌాదవించుటయుం౭జెల్సి - యుడపుటల్‌౫గిని 9280 
ధర్మార్థ శక్రభూ - తకుండయి దేవ 
క రాబపవమానుండై _ క డంగు నెవార్టండు 
లా 

కాని వాండితండని - కడుం[బజుకెల్ల 

ap) 
జూనిసీయుచునుండ = నయ్యె నెబాగండు 
త నమాటగాదన్న లా తాంజలపట్టి 
పెన౮స నెవ్వుంచునాసనిం - "బజంఫుంగాపించి 
రము బామ్మ నియాది = రముసేయంబోక 
సమ్మె గాని ఏడశకు = చో*రనీవె వాని? 
యెొన్నిక నేయనీ - లురువదిగుణము 
లున్నవారి నెజింగ్‌ - యుండు బే మదిని ? 9240 
గడి రాజు నతు - కడిరాజు మితుం 
“డరాజుచానీనుం - ఉవ్యారికై న 
త నరాజ్యమునకు నే - తరినలుదిక్కు... 
లనుంగలురాజు లె -- లనునిక్కవునుచు 

౧ Cae) 

“రాజులు ద్వాదశ - రాజముండలము 
ఇయోజింతురది మది - నున్న బేనీకు 2 
నలువుర గారి = నను మును సరై న 
భలయునాలో-చనల్‌ = వరుసయగానింప 


24 


శ్రీరామాయణ ము 


నందరుంగూడియే - కాలోచనంబు 

వఛొందుగానడపించి - బుద్ధిలో నెంచి 9250 
యిటమోందనీకు నె - య్యుది సరిపోయె 

నటుల సేయుదునె జ - నాళిమెచ్చంగ ? 

యాగంబు లొనరించి - యాగమంబులును 
భోగంబులునుందేల్చి = ఫువ్వుంబోణులను 

దానధర ములనే = త నపారధనము 

మానితలీలక - ర్మముల శాస్త్రముల 

వొలిచినవారిచే - గుణచరిత్రములు 

ఫలములొందించెణే - భరత |! సీకిపుడు ! 

కల నారాల యా తింబు లె నాదు 
నిర్శలహృదయంబు - 'సలకొన్నయట్లు 9260 
చేవివకించిన - యీాసీతు లెల్ల 

భావంబులోనికుం - బాదుకొన్న వియె ణ్‌ 

మన పెద్దలై నట్టి - మనువంళ నృఫుల 
యనువునం[బోతు'వే - యవనియంత యును 
మంచిపదార్గ సా - మగితో సరన 

బంచుక భుజియిం'తె - బంధులంగూడ్‌ 

యేనువెప్పిన బుద్ధి - నెన్వారలైన 

మానహాదీశులి - మ్మహియేలి లేని 

నకలభోగములు య - శంబునుంగాంచి 

యకలంక సంతోషి - తాత్ఫులై పిదప 9270 
యెల్ల నాండును దిని - నింద భోగముల 

నుల్లసిల్లుచు 'వేడ్క_ - నుండుదురెపుడు 

అన్న మాటలువిని - వా_స్తముల్‌ మొగిచి 

యన్నతో నరతుండి - ట్లని విన్నవించె 


అయోధ్యాకాండ ము 625 
తనువులు | రామునకు భరనుండు తండి మృలి సజతంగించుట mr 


“ వలయ్య ! ధర్హవి - హీనుండనై_ న 

పాలసునకు నాకు - బార్థివ నీతి 

అన్నయుండంగ నొకం - డన రాజ్యమున' 

గన్నిడునే మన - కాకున్గు లందు 

తనెకీల వట్లినె _ తల్‌ నాదురాక 

వినవయ్య [మారునా వెంబడివచ్చి 9280 


పట్టంబు గట్టుక = భానువంశంబు!: 
జుట్టన[ వేల్‌ వంచి = వమూపరాకుండ 
వన్నువ వెట్టుము = వరి తగుణము 

రు ణు 
లన్నియు మోాయొక్క- - రండి క బ్లుటను 
చేన్చడవును నృప - తివి నీకునేను 
సేవకుండను పరీ - శ్నీంవు ముల్లంబు 
వను “కేకయ పురి - “క్రీగియు మిరు 
కౌనల కరుగుట - శారణంబులుగ 
దశర ణశుండు కాల - థరుంబు నొంబె 
దశ వారములు? పీజు - తరించేయవలయు 9990 


కర్భంబు "లేం దీర్చి - కదలి వచ్చితిని 
ధర్మాత న్‌ | నీనన్ని - భానంబునకును 
మోరునుం జేయు? - డమ్మేదిని పతికి 
వారిదానము దృఢ = (వతుండవు నీవు 
(వియవుతుండవు గాన - పేరొూని యొనలస 
నియమపూర్వక తిలా - న్విత పుణ్య వారి. 
అకీయదివ్యలోశకా - వాస్టించేయు 

43 


696 శ్రీరామాయణ ము 
అ? రొము౭డు తం(డికై_ నోకించి తర్పణ మొనర్పట నాననా 


లఖ్నీంప౦ వితృకోటు య లకు నెల్ల నేడు” 
అని భరతుడు బల్కు. - నమ్మాట చెవ్రల 
విని మహానగము ప - విపహారఘున 9800 
బడినట్లు నరకినం - బడు భూరుహంబు 
నడువున జానకీ = వరుండు మూర్చిన్లి 
కాలంబు గోరాడి - కుంభిని నలసి 

(వాలిన మత్తేభ - వరము చందమున 
నున్నగన్హ ని వివి - ధథోపబారంబు 

లన్నకుం దమ్ములు - నవని జాత యును 
'కావింసం డెలివొండి - కన్నులు బెజుచి 
అవీర శేఖరుం - డడలుచుయలిశె, 

“క్రీడ నమాట కై - శేయి కుమార ! 


యా 


ఆడుదు శేయిట్టు - లదరిపాటునను ? 9310 
'యేగతినోర్తు న -న్నిటు లెడవాసి 
యాగుణనిధి తండి - యంతరించినను 
మునజనకుండు వోవ - మహియొల్ల నెట్టి 
యనువునం ద - ల్లడమండెనో యపుడు 
దశరథుగలి నకెరా - ధ్యా రాజధాని 
వశమె యేలంగ చె = వ్యారికినై న! 
ర్తి 
యీలేనిచోం దండి - బుణ మెల్ల దీర్చి 
cn 
"మేలు. లై కొంటిరి “ఆ మార లిద్యుడను 
యుందుకు నాజన య విం ననువంటి 
నందనుం డుండి యుం = డని చందనుయ్యె 9390 


అ యోధా్యకాండము h27 


యెన్ని నాళ్ల కునై'న = యింక ననువంటి 
చెన్నటికి నయోధ్య - పవేరంగనగ న? 
నన్ను నాతండి నా - నాంటికిల జేయు 
మన్నన లేనెట్లు - మరతు నుల్లమున 
నేరుపు సెరముల్‌ - సమ 2) దినోర్చి 

చే8 యెవ్వరు బుద్ధి - చెప్పెడివారు? 
ననునొక్క_. పాలునుం = నందనులెల్ల 
దనకొక్క_ పాలుగా. ద - లయ భూవరుండు 
వనవాన మోాడేర్సి - వచ్చిననన్ను. 
గనుంగాని లాలించం _ గలతం| డివోయె 9880 
యెవ్యరు నారాక - శెదురులు బూతు? 
రెవ్యరి యడుగుల - శేను(వాలుదును? 
కన్నులు జబాప్సంబు - కణములురాల 
నన్ను దీవింప ను - న్నా యింకొోొరులు? 
పలికి బూంకయం లేక - (పౌణములోొవిడుచు 
నలఘు నత్య(వతుండై - నట్టితం|డి 

నన్ను తానెడవాసి = నానిమి త్య ముగ 
నెన్నివాటులంబడి - యేంనో దివికి 
నొక్టెన లాలింప - నోపలే౫ై 8 

యకట కోేలోతి చే - ననదనుం జేసి 9840 
నమ్మి యందరిలోన - నారనాంథు డించి 
పామ సునుటకు మోన - పోయివచ్చి తిని 
'యేమందు నని విను - మిందివరాశ్సీ. 
మామామ దివి కే - మేదిసీతనయ! 
వినవన్నలత్మృణ! - విభుండు దిక్కేది? 


628 


కీరామాయణము 


మనల తానెడవాసి * నురణంబునెంది” 
అనుమూటలకు. దము, - లందరు జనక 

తనయయు బెట్టు రో = దనములు చేసి 

తనువారు వారలం = చాను నూరార్చి 
మనకులోతముండు ల - తణున కిట్లనియె, : 9850 
“ఇివుడు తం|డ్రిక్‌ వారు - లియ్యంగవలయు 
తొవినికాయల సైయి - దము. గొనిరము 

"తెమ్ము | నల్క_లము ెం - శతేవేగమునుచు 

రమ్మని జానకీ - రమణి దోకొనుచు 

తమ సుమం[తుండు కయి - దండ యొసంగ 
నమరవాహీనివంటి = యాయీటి నీట 

సంకల్పపూర్వక = స్థానంబుచేసి 

(కుంకిడు తరవాత - కోవులాంజలుల 

దతీ.ణణముఖముగా - తం్మడింిలహార్చి 
యతయఫపుణ్యలో - కావా_ప్టి నీకు 9860 
నయ్యెడు ననివారు - లర్చించి వార 

లయ్యడదరి శేంగి - యచట తండికిని 

తర్పణంబులు తిలో - దకములు నిచ్చి 

శేర్చుతో తవీనిపిం - డియు "రేలసయుండ్లు 

కలిలసార్చి ముద్దలు = గావించి విండ 

ములు పితరులకిచ్చి - మువ్వురు "నపుడు 

శోకించి జనులకె - చో భుజియింప 

'జేకూడందానం - జేసిన పై తృకంబు 

వీతరులకెల్లం దృ - _ప్హి వనహింపంజేయు 

నలిశయంబుగ నని - యాగనువిదులు 9870 


అ'యాభ్యాశకాండను G99 


పలుకుదు రటుగాన = భక్త నేమిచ్చు 
జలమా(తమునంద్భృి స్తం - జనుదురు గాక! 

నుమ ను వీత్ఫ పితా - మహులు మన్నించి 

(కమ్మర పుణ్యలో - కములకు ననుచు 

నచ్చోటువాసి నిజా - వాసమునకు 

వచ్చి యచ్చటనున్న = వారునుం దాము 

రోదనం బొనరింప - రోదసి నిండి 

నాదంబు భరతుసై - నము చెవిసోంక 

వొరలందటు విన - వచ్చు సీరవము 

గ్రీరామచం(దు నీక్లిం - చెం గానోవు 9880 
భరతుండచ్చట విలా - వము నింగిము క్షై 

గిరిమో6ందవారి యం = కిలి చూతమనుచు 

నందరు పివిధవా - హూనములతోట 

నంయు (ప'వేశించి యూ = (శమంబులును 
చితకూటము నిండ - జీసొరవంబు 

మా -తాధిక ంబయి - మహాగంప్పు కొనిన 

కలగుండువడి విహాం - గమకోటి యిని 

కలకలధ్యనుల నొ' = కనము గప్పుటయు 
తల్రతండులంబాసి - తజవుగాలంబు 

చెల్లించి విజ్ఞలు - చేతుచందమున 98390 
తలంపు లుప్పొంగ నీ తారామలక్ల్లు 
ణులజేరి యెపుడు కన్నాను - దుమో యనుచు 
కొందరు మందరం - గోవించితిట్టి 

కొందరు క్షైకదు - రుణము లెన్ను చును 
సవిధకానన. 'పర్మ ఆ శాల గసీమ FE 


శీరామాయ ణము 


నవనిపై వీఠప - చాన నానీను 

అనుజనమేతు నీ - లాంబుదశ్యాము 

జనకజావిభు రామ - చందు నీవ్నీంచి 
నడలుచుంజేరరా - నా ప్తబాంధథవుల 

"వడంద కన్ను లదయల్‌ - వెదచల్ల జూచి 9400 
అందరందగిన మ - 'ర్యాద నంధించి 

కొందర తనచెంత6 - “హాూర్చుండం జేసి 

కుథలంబు లడుగుచుం - గూారక్మితోవినుచు 

దశరథరాజ నం - దను డున్నయంత, 

అలవసిషస్టుండు రా - జాంత ౩ప్రురంబు 

స్ట్‌ లయంగార్చుకాని హా -గ్షడు లెల్ల గొలువ 
కదిసిముందర వెన్క_6 -. గనుకట్లి రాచ 

ముదుసళ్లుం 'జెద్ద లి = ముల 'చేరిరాలో 

ముందర గంచుకుల్‌ - మూకల జడియ 

గొందరు దవ్వ్వారి - కులు వెంటరాణ 9410 
ముదిత లందరు మేలు - ముసుధసలతోజ 
పదముల్తుగంద చూ - పట్టుకాల్నడను 

ఆచి(తకూట మ - హోపర్వతంబు 

చరచి మందాకిని. - జూచి కౌసల్య 

శ్రలాగాొసంగు ల -. వ్యణుతల్లి జూచి, 


==; కౌసల్యాదులు రాముని దగ్గజకు వచ్చుట £.. 


“చాల! చూచిలివి! యీ - పావనతటిని 
సీక్రాడు కీయేటి = నీరంబు లిచ్చి 


నామాలు చెంత, _ న్‌ వయుచున్నాండు 


ఆ భో భ్యా కాండము 681 


భరతుండు రొముని = (యార్ధించి తెచ్చి 

పురినుంచి రాజ్యంబె - పూనించెనేని 9420 
అట్ట భాగ్యం బెల్ల - నలివెణి నీదు 

పట్టి యెకాక చే ౬ ర్పగనేల యొరుల? 

ఆపదలకు నోర్చు ల నట్టవారల'ె 

(వొవీంచువలయు సం = పద లెల్ల వినక 

యందూనున్నా రకొ - యియ్యుకుతిలకు 

అందరంజూచిరొ - యపుజ రాఘవ్రుని”” 

అనివచ్చుచో దీ - భా ౫ముల్‌ొగాం౫ 

నునిచిన భర = నుంచుపిండములు 

గనుంగొని *ోపఎలీయు ! యి = మ్యకు వంశేమున 
జనియించి యిటయొక్క.. = ఛ|త్రంబు నీడ 9480 
నడవించు దశరఠరథభు - నకు శాముంబోలు 

కొడుకు మందాకన - కూలంబు నందు 

తసనిపిండిని పిండ - జూనంబు సేయు 

సపుడె యెవ్వరు - సేయు 'రాపిధి లువ? 

యిన్ని దుఃఖంబులు = సీతుంచి యోదర్చు 

సన్ను (బోలిన యట్టి - నాతు లున్నా 5?” 

అని చేరణగావచ్చి - యల్లంతరాము. 

గనుంగొని యేడ్బుచో -. గడమ తొయ్యలులు, 

నందరు నెలు౭గ త్తి - హోహారవంబు 

కందుగా శోక్రింపం - గాంచి రాఘవుడు 9440 
వేసిన ఫుణ్యాముల్‌ = చల్లీంచి దివికి 

బాసివచ్చిన యాసు - పయ్యుండో యనం 

(పక్కున లేచి అా - కానల్యమోాము 


682 


శీరామాయ ణము 


చక్కయగా గనునంత = జలజలమనుచు 
కనుణగొలుకులజల = కణములు రాల. 
దనతల్లిపాదప - దముల వై (వాలి 

ఆయమ్ము శ్రీరాము లా నక్కు-నంజేర్చి 
హాయను యెలుంగె_త్రీ - యారట తేక 
ఏలపింప సౌమి(తి - వెనక|మొక్కు.టయు. 
గలంసచు నాతని - శాగిటంచేర్చి 9450 
జలదమాలికలోని - శరిరేఖ కరణి 

వలు వేది నిగురుముం - చిన నిప్పు రీతి 
వసివాడు మోముతో - వనధూలళింబొదివి 
కసుగందియున్న యం - గకములతోడ 
జూనకీరమణి త - చ్చృరణంబులకును 

"తాను మొక్కి-నం గన్న - తల్లియ పోలి 
ఆనతీమణినె_త్తి - యాలింగనంబు 

చేసి యూ కౌసల్య - చింతించి పలికె 
“నీయమమ న ! నినువంటి - యు త్రమాంగనకు 
నీయవస్థలువచ్చె - నేమనవచ్చు! 9460 
జనకుండు నీకును - జనకుండు దళర 
థునియంత రాజచం - (దుండు సీదుమొమ 
రొమచగదుండు వంటి - రమణుండు నయ్యు 
నోమాననతి! యిట్టు = లుండనోచిలి ఇ? 
నినుజూచియేం దాళ - నేద్తనే? నాదు' 
జననంబు దుఃఖ భో = జనమ యె ఎంత 
అనుచుండు నావార్యు. = డరుబేర, నతని 
గని బృవాస్పతీకి సం = (క్రందను బాలి 


అ ఆటా ధ్యా కాండ ము 688 


(మొక్కీ_న రాము న ము )ని'రాజు చూచీ 
యక్కు_నంజేర్సి దా - నాళీర్షదించి 9470 
యతనిచంగట నుచి - 'తాసీనుండై న 

శతిపాలకులు రాజ - కేQ్లరుల్‌ రంతులు 

నచినులు బాంధన్రల్‌ - నంగడిం గదిసి 

యుచిత స్థలంబుల - నుండు నషేళ 

భరత్‌ సౌమి(తులం - బరగు నాస్థాన 

మరుదయ్య నెలు౧స్మ తే - 'తొాగ్నులచేత 

అలరెడు యాగతొ - లాంతేరం బన 

నల రె రాఘనుండు మ - హావపాహహోము 
నమయసాతాత్క్బృుత - జలజలోచనుని 

[కమమున జనులకు. - గనుపండునులుగ 9480 
“భరతుడే (క్రియనొడం - బడంబల్ము_సౌక్కొ. 

పురికి రాువుంజట్టు - పోవునో మజలి 

అట్టిభాగ్యము! చూతు - మూ వీరిమాట 
నెట్టులుండునెోె చంద - 'మెల్లరు ననుచు 
నద్దుసేయకుండను - సమయంబు చేసి 

వద్దివారెల్ల శ్రా అ వములంగోరంగ 

కతణాపయోాధి అ ఆ మ్లణసహాయుండు 

భరతునితో మృద్యు- ఫణితి నిట్లనియె, 


అని 
= భరతుండు రాజ్యము గై కొనుమన 'రామునివెడుట $ 


- “నీకునేమిటి కన్న! - నిష్కారణముగ? 
నీకాననమునకు = నిట్టివేపషమున 9490 


క్ల 


684 


శ్రీరామాయణ ము 


జడలతో వల్క..ల - శాలులతోడ 

పుడమి యెలక రాజ్య - భోగముల్‌ మొని 
వచ్చితి విటువంటి - వారల మిమ్ము 
నిచ్చోటం జూచి నే - నెటులోర్ను వాడక? 
మోకు సుఖం'బై న - మేలని యుంచి 
నాశెట్టిఖేదమైన - నహంతుగాక! 
నాతలంపెటింగియు - ననువెతం బెట్ట 
నీతియే యహితంబు - నీవ్రవేయుదుర ? 
యెలవచ్చిళి వి? సీ - హృదయంబులోని 
కీలునాతో నెజిం - గంపు వేంజిదను” ౧500 
అనవిసి యన్నతో - నంజలిచేసి 

తనవ ర్హనము భర - త కుమూరుండనియె, 
దశరథనృపతి మా - తల్రిచేం గాం 
వశుండయ్యె ముహు = వనులకు ననిచచి 
యో'కై క తనకోర్కు- - లిజేద్చకొనియు 
పోకయున్నది యమ - వురి కింకనై న 

'రాజు లేనట్టయా - రాజ్యంబుసేయ 
రాజనుగాన (ప్రార్థిన - చేసి మిము ప్‌ 

నర లేని బంటనే - నని యొన్నుకతన 
మజఅలందోకొని పోవు - మతివచ్చినాండ 9510 
సాయందు నిట్లు య - నాథ ౪ లైనట్టి, 
యీయమ్ములందు - మిమ్మెడ నస 
ధరణీ జనుయందు - దయయుంచి మజలి 
ఫురికి శేకెండు నౌ - పూనికదలంచి 


సార దయామినీ = చంద్రునిచేత 


as 
వత 
ఆ - 





పయ బా 
మోర్నుకెవడి సర్వ - మేదిని తలము 
సూచేతలాకయె - మిటం (బకాళతించు 
నావేతనై న నిన్న - పము చేసితిని 
యెల్ల వారలంగహాడి - యేను ఏరానర ౯ 
పల్ల వయుగళంబు - నట్ట మొక్కె_దను 9520 
సూతం[డ్రియిలు భూ - మికి మీ రెకాక 
యోతం[డి వేరొక్క_ం అ డున్నా జ దిక్కు? 
Ij DE క నల 
లుచ్చుచు వృవెభ - మో యనంలిగి 
పలవించు భరితుని - _ప్రగృపయినిచి 
oe Fe 
కొలువెల్ల విన రఘు - కొంజరుండనియె, 


: | Nes Caer a 
PEE, తండి మాజ్ఞ (ిపమని రాముడు ఎప్పుట NTT 


“రావన్న భరత! యీ - రాజ్య మోహమున 
నివు మొయడందప్పు - నెంచుట లేదు 
నీయెడదోవుంబు - నెమకిననై న 

చేయడ నొకషంచ - నిన్వండున్నాండు? 9580 
కూలుండి వగుట = సీపట్టునలగా క్ర 

జీఅదూవీ ం౦చెదం? - వెరంగకాడితిఏి 
మునలకర్ణ ఫలంబు - మనకు సీరీతి 
బనులశెవ్వరికి నె - చ్చట లేనియట్టి 
యలనుటలను ముంప = నాయవు నిట్లు 
పలుమాజు మదినొవ్య( ఆ బలుక్ష ధరర్హ బె? 
సుతులును నతులును = చుట్టముల్‌ (ప్రజలు. 
చీతిపొలుండానతి - చ్చినం జేయువారు 


నీ రామాయ ణము 


మనత్‌ండి యానతి - మన మాచరించి 
యనుభవింపుదము - మేలైన కై న 9540 
పటంబు గటింప - పాజుందోలుటకు 
లి ౬ 
గట్టిగా మనశెందుం - గర్రభూవరుండు? 
కావున తండిపై - గల మమత్వంబు 
సీవేల తల్లిపై - నిలుప కాడజెదవు ? 
CIR 
ఆతం|డి "లేంజేని - యడన్రల కనుచు 
నీతల్లి యున్నది - యీయమ్మామాట 
Ss a 
చిన్నయబుచ్చి (పలిజ్ఞ చేసిన యేను 
నన్ను నెమరితప్ప - నడవ నేరుతునె? 
నిన్ను పట్టముగట్టి - నిలిపి కొనలను 
నన్ను నుండంగంజేసి - నర నాయకుండు 9550 
సాకి యె దినినుంవ - చనునయ్య మనము 
దశ్సులమై యామ - తంబు వోనాడి 
యెప్పు జెప్పు తటంచు = యెవచ్చి కర్ర 
జెప్పిన భూమి నీ - చేత హరించి 
యిటువంటి వాడని = యెల్లరు నాడ 
నటువంటి ఖలునిం జే - యయ దలం'చదన్ర 
హితమిది నాకు = యేనిచ్చెద నీకు 
శీతిపతీ పాలించు - సింహోసనంబు 
పదునాలు “ేండ్డుత - ప్పక యిందునుండి 
తుది నయోధ్యకువచ్చి - తోంబుట్టు వెన 9560 
నీమాటవీని యెద్ది = చేమింతు పప్పు 
జామాొట సేయుదు = నరుగము. మజలి 
అనునంతం తయను( = డస్తా(ద్రిం (గుంకుటయు 


అయోధ్యాకాండ ము 687 


జనులతోడను నను = జను )లతోడ 

చేనలతోం గూడి - చిత కూటాది 

జానకీ రమణుండో - శ్యాసితుం డగుచు 

ఆ దినంబు వసించి - యందరు భాన్క 

రోదయంబున లేచి - యుచితంబు లైన 

సవయవిధుల్‌ దీర్చి - జనులెల్ల వినం 

రముణీయ మూ: రియా - రామునితోడ 9570 
వెరవక తొలునాటి = నృ త్రాంతమునకు 

భరతుండు శేల్మోడ్చి - భక్తి నిట్లనియి, 


* రాముని రాజ్యమును (గహింపుమని (పార్థించుట నా 


“దేవ! మాయానతి - తెజిగాల్ల ఏంటి 
భావింపుం డెణుగక = పల్క్ము_ట గాదు 
వసుమతి కైకకు - వసుభేశుం డిచ్చె 

ననమ వైఖరినిచ్చై - సాయమ్మ నాకు 
నాచేతంగాక యం - తయునుం (_బార్థించి 
మోచేతి కిచ్చితీ - "మేదిని భరము 

అధికార మెలుంగక - యెవని యాసించు 
నభముని రాజని * యందు బే జనులు? 0580 
సింగంబునకు నమ - ర్చిన యామిషంబు 
చెంగక శునక మూ - సింపం జేకళూరు ని? 
గరుడని గమనంబు - కాకికిం దగునె? 
ఖరమువోవునె తురం - గమము చందమున? 
నీదైన రాజ్యంబు - నీచేతం గాక 

యో 'బేన! పాలింప - నోవ్సనే యొకడు? 


688 


శీరామాయణము 


ఢరణీరుహూంబులం - దాం (బయత్న మున 

పకిపాలనము చేసి - ఫలమందు వేళ 

యవిపీటిం బుచ్చిన - యట్టు లిన్నాట్లు 

నవమతి లేక మ - మ సరసి రమీంచి 9590 
పగవాని. జూచిన = పగ్గిదిగా. జూచి 

దిగ విడిచిన నేది - దిక్కు. మౌాకింక? 

మమ్ము నీచేతికి - మాతండి యిచ్చి 

చిమ ది తానే - నీ వంకనూంద 

మమ్ము రథ్నీంపకీ - మాట లాడినను 

సమ్మతమే మహీ - జనుల కిందజుకి 

జనులెల్ల మీరు రా - జము చేయంయగోరి 

నను రమ్మానంగ వచ్చి - నాండ మోాకడకు 

వాచేల యిలయీల - వలసిన ట్లయ్యె! 

నోరామ! మిము - నొల్పియుండెద నేను 9600 
బంటులకే యూర - (ప్రభున్రుల తోడ 

నంటి యాంగాదని - యాడు కే యూరు 

మచి త్తమింక చే _- మమియు. బల్క-నొొల్ల 

చూచికొండు పురంబు - చూర వోకుండి” 

అనిపల్కు- భరతుని - యందు నెయ్యంబు 
ననలో_త్రణా రఘు - నందనుం డనియె, 

“భరత కుమార! సి - సలుశెల్ల నిజము 

పరికింపు మిశనాదు - భావ వర్తనము 

అరయ డై వాదీ - నుం డస్యతంత్రుండు 

నరునకు కార్యని - గ్లేయ లే _క్రీగలబె? 9610 


అయోధ్యా కాండము £89 


నంపదలెల్ల నా - శము నొందంగాక 
నంపన్నులకు కొన - సాగ నెక్క_డిది! 
పెరుగుట లెల్లను - చెక్కు_వ దక్కి. 
తరుసట కే కాక - తాయిల నిల్లు? 
జగటిం బుటుటుతెల. - చచ్చుట క్రొొలకు 
లు య 
కగగానుటకుం జెల్లీ ఎ బలవంత ముగసట 
వొందు సేయుట - బాసిపోవుట కొలుకో, 
నెందు సలించుట - యిలరాలు కొజుకు 
కౌవ్రున గట్టిగా ల గట్టిన యిండ్లు 
భావింప నానాటం - బడివోవు నట్లు 9620 
మనుజు లెల్లను జరా - మరణాధికముల 
ననుదినంబు లయించు - నది నిక్కువంబు 
నరిషచేరు కరడు ఇ - తరి మళీ రావు? 
అలనే య 
నరులవయః [(పమా - ణము లట్టవోవు 
నిన్నటి "రాతిరి  జేటికి రాదు 
ఖ్‌ గర లబ! Ty హాం 
చన్నట్రవార "ఆ చ్చట మట్ళురారు 
జలధిం గాడిన నదీ - జాలంబు దీతి 
జలము నెల్ల (గీ - వు త్రము గాంచినటుల 
cr 
రయముతొొడుత న్‌ అ రాత భావముల 
(దయముగు నాయువు - వసుధ యెల్లరకు 9680 
కావున నీకునే - కడం బని తేని 
ణురావిణార భరంబు - తేల. మోవెదన్స? 
పరలోకచింత సీ - భావంబు లోన 
మరవక సౌఖ్యంబు - మరిగి వ్వర్తిలుము 
నీడనై వడి వెంట - చే కాచఛచియుండి 


640 


శీ రామాయణము 


పీడదు మృత్వువె - వంట మానవుల 

ఉదయా స్త నవు - యంబు టూర కెచూచి 

మదిలోన భోగేచ్చ - మానక నరుడు 

వుప్పొంగుంగాని యాయు - వు బోవుననెడు 

చొప్పు వివేకించి - చూడం డేమియును 9640 
తృణశాష్టకోటి న - దీ [పవాహముల 

తణమ్మాత మొక - చోట జతగూడివచ్చు 

అన్నియు నన్ని యై - యావలం బోవు 

నన్నట్లు వు[త్ర మి - (తాంగనావళియు 

పాయని కరా ప - భనముచేం గూడి 

పాయుచునుండు ని - బద్ది యెక్క-డిది! 

చనువారిం జూ - చితాం జావనియట్ల 

మనువార లేడ్సుచు - మరుగు చుండుదురు 

ఇమెణుయంగని జూడగా - నేంగడు బాండు 

"తఅవరులనుం గూడి - తెజువు గన్నట్లు 9650 
పెద్దల నడక ల - సేక్రీంచి చూచి 

బుద్దిని 'మెలంగు6 = బుడమి సజ్జనులు 

మడికి. చారినసీరు - మజలిన యట్లు 

వడిమోరి తొలంగు జ - వ్వనమున్న యఫపుడె 

ముదిమిచే నరము = లేములు బయ స్టేరి 

మదియాన చావలు - మానిన యఫుడె 

అత్యంత మును పరా - యత్తు'లై నపయ 
మృత్యువుకన్నులు - మరయని యసఫుజె 

తరసాత యముని బా - ధలం బడునపుడు 

ధరంజేయు ధర్మముల్‌ - తలంచుకో నపుడె 9660 


అయోధ్యా కాండము 641 


యాగాదు లతొనరించి - తాలం 
భోగము 0 నులదేరి - వుణముల్‌ చేసి 
కొలిచిన వారల - కొదవల దీర్చి 
యిలవేలుపుల కోర్కి. - లిచ్చిపోమించి 
జగలియ్‌ల౫ తేని - జననాథు దలంచి 
ఫాగిలెడు వారి కి - సప్పుడు దగుంగాక 
పరవమధార్శ్మికుండయి - భాగ్య సంపదల 
నరవదివేలేండు - లవనిమై (బదికి 

వాయ మేభవాజిసే - యాది యాగములు 
నియత దమణలతోం - నింజారంచేసి 9670 
అరియను మాట యీ - యదన లేకుండ 
భరణి 'యుకాతప - (త ముగ చాలించి 
కొదదీర మనవంటి - కొడుకుల గాంచి 
తుడి(బహ్మలోకంబు లా తోరణకట్టి 
రాజిల్లు దశరథ - రాజునేల 

యయాజాడం బలవించి - యేజ్సెద ప్ర? 
తగవు గాదిత వైన - తాలిమిపూని 
వగెల్ల మాని నా - నచనంబు చేసి 
(గక్కు_నవట్ట్రంబు -— గట్టుకతం|డి 
యక్క_రతో నిచ్చు న - వని యంగయును 9680 
నామారుగాపాం = నంబు గావింప 
మామాట శెదురాడ - చేంటికి సీకు ? 
తాను నీ వనిలోన = తం|డి యానతిని 
మానివేషమున స - మృతి: జరించెదను 
మనమందరము రాజు = మాటలోభాగ 


642 


శీ రామాయణ ము 


మొనరునే విభుని - యాజ్ఞాల్లంఘనంబు 

నిన్న భూవరు. డీ = ఆ నే డిటువంటి 

యన్నదమ్ములును మ - ర్యాద పోవిడిచి 

నడచినారని భూజ - నంబెల్ల మనల 

పుడమి నుండక - పారివోదు రెన్షైన 9690 
చలమీల నీవ్రుమా - సత్యంబు నిలిపి 

యిలయీలు మనివల్కి. - యేమియు ననక 

వురకున్నం జూచి ని - ట్టూర్చు నిగుడ్చి 

భరతు డప్పుడు రఘు - పతికి నిట్లనియె. 


=== రామునీ ఛభరతుండు మరల యు కియు కముణగం 
అంట won 


గ్రా కించుచు మాటలాడుట $ 


““నీరామ | చిత యూ చార్మితుండ పిన 
భారుణియందు విం - తలు మోగుణములు 
సుఖదుఃఖములను హా - చ్చునుం గుందు 
చేని అఖిలసన్నుతు. - డవి యెవనినం దైన 
"లేని వ స్తువ్రులజూ - లీని బొర్షువాండు 
'తానింటం గలును న - ర్ధము నొల్లనతండు 9700 
మదిమదినుండి న = మ _స్హంబుం గలిగి 
మదమచ్చరంబులు = మూసిన యతండు 
కలిగినవాని కొ - క్క_నికి సౌఖ్యంబు 
కలదె యన్యుల కిట్లు - గాక వేరొకట ? 
యోా రీతి చింకిల్ల - నే(టికి మోకు 1 
"నీరావు ! వేనుచే - కున్న ట్టిచోట 
యేమేమి నడచునో -యీాకై కనేర 


అయోధ్యాకాండ ము 643 


మేమియు మదిలోన - యెన్నక యోర్సి 

నీక్ర భృత్యుండంగా - న నేనన్న మాట 

జేకొము ఇ) ధర్మంబు - చేపట్టి యేను 9710 
ఆడంబుట్టువు తల్లి - యని తెగ వేయి 

నోడితి సీ కైక - నోర్టి కొమ్బిసుడు 

ఆ తం్మడికిం బుట్ట - యతి పాపచించ 

సేతునే యజుండు (వా - నీన (వాంచొగాక్ల 
అధమాధమునికై న - ఆలన్న మాట 

విధిగితి నిటుమేను - విడిచి పోదగునా? 

యఆజంగం జంప్‌ మె - రాజు నింతటివాందు, 

మలచ యశోోనీత్రి - మానసోన్న తులు 

ముగవిజంఛుట యెంత - మహియల్ల గాల్సి 

విరు సియు రే చల్ల - 5 యింతు అల్ల 9720 
మేకు గాలమునరకు - చెడు బుద్ధి యనిన 

మోట నిజంబ య్యే లా మనతం (డి వరన 
యెటువంటివాండా న - నేదప్పననుచు 

నిటుతం|డి పాలార్చ - నెవ్వరోవుదురు? 

ధర్మంబు దప్పిన - తండి యానతీయె 

ధర్మంబు గాడెంచు = తనయుంక వీవు 

ఐన నాపదవచ్చు = నప్పుడు మర్యాద 

వమూనం జెప్పిరి నీతి = మార్షకోవిదులు 

నేరక చెడిపోవు నృ - పతి దోవంబు 

క్యా రాత యగు క - గపణదోహనులును 9780 
ఆపెకు నేం బుట్టి - నట్టిదోహంబు 

శాపునోూ |! స్వామి ! నా - పలుకు బెల్లించి 


644 


శీరామాయణము 


అయ్య! త తాచార - మారడింబుచ్చి 

యి య్యతీశ్వర వేష - మేల పూనితివి? 
యేవిట్టు లున్నచొ - నిత్యూకువంళ 

హోని యానను బ్‌ యూ తాలం బాయదు? 
రాచవారికి [పజూ - రంజనం బొకటి 
చూూచుకోవ అం గాక - మాడరేమియును 
(పజల (బోచుట యిహా - పరసాధకంబు 
భుజసౌరగ్య నిరతులో - భూమిపాలరకు 9740 
కాక యీ మునివృ_త్రిం - గడలేర మనసు 
దాకొల్పు థీ తియా - ధము అందుగలరు? 
మునివృ_ర్తి బహుకాల - మున బొందు మేలు 
జనపాలనము చేత - నవరించికొనుము 

అశ మంబులు నాల్గు - నందుల శో 
నా(శ్రయంబగు గృహా - స్థాశ్రమం 'బెచ్చు 
అందుంజెందంగ రాని - యట్టి పుణ్యంబు 
లిందు. గల్లలగ మిరు య నెద్దిసాధకము? 

వొక వయసేల నీ - యారు/సణాంశముల 
నొక కళామా త్రం - బు నున్నచే నాకు? 9750 
అన్నిట నల్పుండ నై = నట్టవాండ 

నిన్ను గాదని ధాత్రి - చే సేలగలనె? 
అనవలసిన మొట - యనుటలుగాక 
నినులాసి నిమిపంబు - శే, శేలపోదు? 

యిబె సుమం[త వసిష్టు యా తెల్ల వారలను? 
గదినీ యెచ్చరికె తోం - గాచియున్నారు 
అభిషేక మొనరింప = ననువుతియిండు 


అయాభ్యా కాండము 64} 


విభవ సామ్మగి - నా వెనుక వచ్చినది 
పట్టంబు గట్టుక - పయనమై వెనక 
పట్టణంబున కేం - చాటిలుంగాక 9760 
౬ c౧ 
యీ మానివేవంబు - వేయికి మనకు? 
భూమిోజనుల నెల్ల - బోవింప సూవు 
నీవార మగు వమ్ము - నిఖల లోకములు 
చేవేళం బోమీంచు - నీశ్వుచునట్లు 
రి 

కరుణించి మా సమ - స్కా-రంబులంది 
శరణాగతులల్లం - చాంం భఛాలింవు 
అదియొల్ల వేని యి? - యడవిలో మాదు 
పదములుగని కొల్చి - పాయకుం డెదను ” 
అని యేంత వేడిన - నా రావవిభుండు 
మనసులో భరతుసి - మాటగా కొనక 9770 
తనచేత ఖేదమో -- దంబు లందటికి 
నినుమడిగానుండు + నెడం దలుఆెల 

య en 

భరతుని మనవిగా - (భార్థించి చాల 
కరుణవుట్టం పాయం - గాలేక వగువ 
చిరుననుష మొగము _ తో సీతావరుండు 
భరతుని మొగము త - ప్పక చూచి పలికే, 


= భరతుడు దశరథుడు కామమోహితుం డని నిందింపగా 
రాముడు కాడని చెప్పుట ఏ 


“రమ్ము కుమూర ! యె - అంగని నీదు 
(| వ (| నే 
ను వంగల సత్య య నియమ మెల్ల పుడు 


646 


శ రానూయ ణము 


దెశోరథరాజనం - జనుసకు నీకు 
శోశీభాన్క-రులు తిప్పు - జూడ నేంగినను 0780 
బొంచీల? కొలు7స ని - పుడు కలతెజంగు 
కొం కెలపలికి నీకు - హితొం బొనర్వు 
మన తండి శేకయ - మనుజేశు తోడ 

తన పెండి నాడు నీ - తొలిపె (సేమ 

C౧ COQ 

౫ కేయి కోడుస్రనం - గలిగిన సుతుని 

రా 

చేకొని పట్టాభి - వ్‌. క్కు గావింతు 

యిది సత్యమని వరం = బిచ్చినవా(డు 
ముది నెబుంగుదు వర్కు - మూట లేమిటికి? 
ఆదినిచ్చిన వరం - బది వముదినెంచి 
కాది భూవరుని సం - గర వేళయందు 9790 
యొచ్చరికెను "వేండి - నిమ్మిని వరము 
లిచ్చితి ననిపక్కె_ - నీవిభుం డపుడు 
అట్టి కారణమున - నడి౫ౌం 7” కేయి 

(Oe) గ 
ఘు! “పలి నచ 
పట్టంబు నినుగల్ల తి నచ్చరించి 
ముమ్మాటుగా నిచ్చు -  మమొుదలింటివరము 
లమ్ము వేండిన దీని - వదిగాన లేన్రు 

నేరమే శై_కకు - నృపతికిచ్చుటలు ? 
నేరమే యిదికోన - నేరముగాక ? 
'చినునంటి సుముండు తం - (డికిని సత్యంటు 
కొనసాగం చేయక - కొదవ సేయుదుఇ? 0800 
సామాను నృఫుండ కో - సల సుతారనుణు 
జేమిటిచే తండి - బుణము దీర్చెదవు? 

లే 

నిందింప కీ కైక - చెగులు వారింపు 


అరా 'భాన్ట కాం థి ష్‌ ము 647 


మందర దీవెన - లందుము నీన్ర 
గయలోపల మనుంబు - గావించి తొల్లి 
నయుండను రాజాన - క్కా-ణించినాడు 
పున్నామనారకిం - బున బడకుండ 
తన్ను. గాంచి తలి - దండుల[బోచు 
నతండొక్క_ండే ప్కుతుం - డన జుల్లుంగాక 
యితరుండు కలిగియు - నేబుటికనుచు ? 0810 
బహుసు[త లాభంబు - వడసిన బుణ్య 
మహివుచే నొకండైన - మంచివాండగుచు 
కడ'కేర్చచేరు వం - గడము వారలను 
పుడమి భగీరథుం - బోలి కావునను 
మాయన్న నీచేత - - మనరాజునత్య 
మోయెడం జెల్లించి - 'యులసము పురికి 

న తుఘ్ను సూరార్చి - జనులను (బోచి 
మిత్రులం బాలించి - మేదినీ జనుల 

తండి కై వడిం గాచి - ధరయెల్ల నేలి 
తం[డినై వడి గుణో - ఉఊజారుండవగుము 9823 
వనుల కిచ్చట నేను - వసుమతి కన్ర 
నొనరంగ డొరలమై - యుండంగవలయు 
జదండకొననమహీీ - స్థలముల నను 
మండిత చ్చృత్రణా - మరముల నీను 
కందమూల ఫలాధి - కములచే నేను 
నందితరసరసా - న్నంబుల నీవ్రు 
కోమముతో నారచీ - రలు గట్టియేను 
రమణీయ దివ్యాంబ ఆం రత ల నీవు 


648 


శీ రామాయణము 


పనిత జటాకలా - పములతో చేను 

జననుత రత్నభూ - షణముల నీన్ర 9880 
ముంవర వనమృగం - బులు గొల్వ చేను 

నిండతికిని కొలు - నిచ్చుచు నీవు 

సౌమి[తి యొక్క.. డి - చ్చట నుండ నేను 

సౌమి(త్రి యొక్క_ డ - చ్చట నుండ సీను 
రాజితగికికంద - రం బేల నేను 

రాజగేహ పరంప - రలయందు సీను 

వీతయొక్క_ తే సేవ - సేయంగ నేను 

నీతాంశు వదనలు - సేవింప నీను 

పాదసంచా'ర వై - భవముతో చేను 

వేదండ తురగాది - వివ్భాతిచే నీవు 9840 
యీాచ్చితకూట మ - హీధరం “జేను 

ఆ చక్రవాళశ మ - హాధ్యాతి నీవు 

త ల్లిదం[డుల త - తప్పక లోకు 

లెల్లమెచ్చ వహింప - కేమనవచ్చు 

అజుల పుతుడుచేసి - నట్ట కట్టడకు 

నజుని పుత్రుడే సాత్‌ - యవుగాములకును 

కొడుకులు లేరని - కోరి పుతేష్టిం 

దడయక యిట్టి నం = దనులనుం గాంచి 

మన నలువురి చేత - మనరాజు నిజము 

కొనసాగ కున్న చో - కొడుకు లేమిటికి 1౫ 9850 
అని భరతుని బల్కు. - నా రాము నూట 

వినియంత యును ధర్మ - విరహితంబై న 


అ యాభా్యకాండము 649 


మత మవలంభిప - మాని జూాఖాలి 
శీలి సుతారమణు నీ - &ీంచి యిట్లనియె, 


ఎవ బార్యాకమతము నవలంభి౧చి జూబాలి రాముని 


రాజ్యము 'చెయుమని "చెప్పుట వ 


““రాముసికి నిర - ర్థక బ్య గల్‌ 
నేమింటి కెవ్యని - కెవ్యాండు హితుండు? 
యె ఫుగువుండు మహీ - నెవ్వని నలన 
న ఫురుపార్థి మూ - హించి వొంబెడును? 
తా నొకూ-ండే పుట్టి - తానె నశించు 
సికి తనతం|డి - వలననే ఫలము 0860 
"తజవరు లేలసచవో - తెజువున నొక్క 
సురములో నా డుండి - పోయిన యట్లు 
యా యాత్మ తేలితం(డ్రు - లిండ్లును సుతులు 
జాయలు ధనమని - నంచరింప్రచును 
జు యిందతుం = “భాసి పోయినను 
సిద్ధ మొక్క-ంటో తుదిం = జేరు నొక్కే డకు ' 
ఉమృన్న రాదు న - ర్వంబును వచ్చి 
పొమ్మన్న మటణీపోదు - పోవు నూరకయె 
"కావున సజ్జనుల్‌ - కొలుముల యందు 
భావించి నిజమని - పాటింపబోళు 9870 
నినువంటి నద్దుణా - న్వితుంజ్రైన "రాజు 
మనవంశమునం గల్లు - మర్యాద నదలి 
తమ్ముని వుహియిలం - దగన్రలు చెప్పి 
కావు శ్రిత బర్వత = సహాల నుండుదు ౭౮? 


650 


గీ తామాయ ము 


యెప్పుడు మొరాకో - శెదురులు చూ-ను 
నప్పారజన మయో - ధ్యా పట్టణమున 

యున్న వారలు వారి - యునుకులు కూచి 
మన్నించి యిందర - మనవి చేపట్ట 
యిలయీలు మఖలభో - గచ్చ లం బేలి 

తలంవకు మిటమో. - ద దథరథునూాక 9880 
పనియేమి నీకు న - ప్పాస్టివెం|దునకు 

ననభఘు! నీ వొక్క..డ - వతోయ "క్కో.ండు 

నిజమన్న శుక్షకో - ఉత మేళనమున 

(పజ జనియించు దం - పతులు రాగముల 

కామాతురత చేతల - గలయు-వో (ప్రజకు 

తాము నిమి త్త మా - (తనుం దం[డుైరి 

జీవకోటులు చేరు - చెంతకుం జేరె 

నావసుభా నాధుం - డది గన చేక 

నీవేల “తండి తం - (డి యటంచు చేని 

భావం నంజబంధ మూ - వగిిదిం గల్పించి ‘890 
(భమసి యాయన యిట్టు - పలికి నాయనుచు 

సమర నే పట్ట పాల - ర్చ మం... 

యిహాలోక సుఖపరు -_ లెవ్యారుం గాక 

విహారింతు రత్యంత - ఏహిత ధర్మ్భమున 

అట్లనారల మతంబిడి - నాదు మదిక్షిం 

బట్టయుండదు హేయ ౬ వదముసం గాని 

యోాలోక' సౌఖ్య ంబు - లేమురి వీదప 

నాలోకమున నేమియి = నుభవింఇదరయు? 


అ 'యఘాభథ్యా కాండము 651 


యిది ధర్మమని చెడి - యందుకు. గాక 

తేది జచ్చి తాను వొం - నుదు సౌఖ్య ను నెడ 9900 
అవివేకులునుం గల - నామోంద న్వర్ద 

మవలనున్న. SONS యది యేన్యం డెయింయగు ? 

యవ్వ డిందుకు సాశీ ఆ యవముగస మాయయా 

యెవ్యం డఅతుంగు తా - నిటువోదు ననుచు 

మేను విడకముసన్నా = మే సగ ణీని 

తానట యమరవ - దం భొంను వాయు 

చచ్చినవారిక్సి - (కొద్ద కర్పంబు 

లివ్చట తాంజేయ - నెక్క..డ నుండి 

వారు వచ్చెరో తవు - వంటకంబులక్రు 

సారులు నడవించు - బందు కోట్లవియు 9910 
పరలోక మనుట ని - బద్ధి యాని 

పరిక్రంపు స్రుణప్రంబు - సొావంబు వేసి 

దివి కేగి మణుల నే - తెంతురఠో విడిచి 

రవితనయుంచు పోయి - రమ్మనం గలడా 

వొకయు-రి జశేంసచో - నున్నట్ట వాని 

కొొకరు విందవుగింవ - నూరికిం బా జోను 

చానియాంకలి వోని _ సడున్సన6 దేగిన 

వాని వెరడి వృధా - వ్యయము నసేయుటలు 

ల ఉలిపెయు - (గంథముల్‌ విన 

“ల గాద బ = ద్ధము నివారింప 992920 
[(పత్యతే. సౌఖ్యాను - భవము ధర్మముగ 

సత్యవాదము సేయు - కా స్ర్రముల్‌ వినుచు 

అఖిల సుభఖావం = బైన సా[మాజ్య 


6592 శ్రీరామాయణ ము 


సుఖములం చేలు మే - జోలియు నేల? 
అదిగాక పరలోక - మని యొక్కటించి 
యదినమ్మి యచటి సా - ఖ్యము ౧ందవేండి 
అందుకు సాధకం - బి తండిసాట 

విందు నేనని రాజ్య - విభవముల్‌ నణలి 
యిడుములం బడ నీక - నేలన్న! రాము! 
విడుప్పుము శార్‌ యా వినియిట్టి చింత 99830 
భరత సం(పార్థనా - ఫలమైన నకల 

ధరణి భారము నీన్రు - దాల్చి సుఖంవు” 
అనవిని కనుళల - లందు కెంజాయ 
జనియింప శ్రీరామ యా చందు. డిట్లనియె, 


జా జూ బౌలివుతమును నిరాకరించి రాముడు వై దిశముత మును 
స్థరపరచుట ETI 


 “జాతాలి ! యిటువంటి - చదువులు చదివి 
నీబుద్ధి రమొరులకు - నేర్చం బూనితివి 
పంతము పథ్యముగాని - యామాట వేల 
యతు లందరును నవ్య - నాడితీ నిపుడు 
ఆగమో_కృమునై న - యట్టి కరములు 
సాగనియ్యక దురా - చారుంరై పాప 9940 
భాజనుం డగు వాడు - పాయని నింద 
నీ జనావళి చేత - నెప్పుడు నొందు 
ఆచారమున దోంచు - నతని కంబు 
వాచాలతనుం దోంచు - వాని మసీవ. 
తనువు చూచిన = దోంచు ధనికునిజాడ 


అయోధ్యాకాండము 668 


కనిపించు నడక్లలం = గలుగస నెయ్య ములు 
కానున నకల ర - తణ రవీతుండు 

రా విదుండు వివేక - కునలుం డు_త్తముండు 
నీమాట విననేర్చు - నే యధర్శ్మంబు? 
గామించి ధర్మంబు - గా పలికితివి 9950 
చేసిన (పతినయిం - జెల్లింప లేక 
బాసియంతయుం౯ బోయి - నంశంబు నకిచి 
యిటువంటి నడకే = నిం(దుని పురికి 
నిటమోంద చే జూడ - చేరాడు వాడ? 
రాజెట్లు నడచ ధ - రాజనులట్లు 
యోాజించి నడచుట - యు_క్షము యుండ 
జన నాయకుండు సత్య అనంతు కోన 
జనుల నత్యంబు - సడల కుండుదురు 
సత్య వాదికిం గు ఈ సద్దతి యనుచు 
నిత్యంబు చదును ల - న్నియుం బల్కు_చుండు 9960 
బొంకొడు వారలం - బొడగని (పసజలు 
శంకింవుదురు (క్రూర - సర్పంబు లనుచు 
కావున సత్యంబె - క_గ్గ రాజునకు 
భూవరుండగు కర్త - వుడమికి నెల్ల 
సత్యంబున వసించు - జలజాశత్వు రాణి 
సత్యం బె యిపహావర - సాఖ్య సాధనము 
నత్యంబు ౫లిగినం = జూలును. గాక 
సత్యలోకా వాస - సౌఖ్టమే యరుదు 
జానంబు పహహోమంబు - తపమును జపము 


భ్యానంబు నొండొక్క. - నత్యమునం దె నిలుచు 9970 


కీ రామాయణము 


హోనియినను వృద్ధి - మొనను నరక 

మైనను సురలోకి - మైన ౨క్క_రుండు 
వంచిం-చచినను మనో - నాక్కాయ కర 2 

నం చిత (\కియలందు ఎ సత్యం బె కాని 
యితరంబు నేనొల్ల -  నెష్టుండుం సొంక 
నతనివుణ్యము భస్శ - వావ్యమై పొలియు 
అటుగాన నిజమున - వై పూనినాండ 

జటలు వల్కలముల - గై లనానంబు 

యేనె నూనృతవాది - నేని ౧మ్మయును 
భూనుత కీ ర్రియు - ఫుడమియుం బొందు 9980 
పని లేనిపాట నూ - భరతుని మాట 
కొనసాగనసీ విచ్చ - కుండ నౌచు వచ్చి 
యిట్టులాడిన - యంతనె నాకు వెట్టి 
వట్టికానిమ్మని = పలుక నేదతునె? 

తం డినత్య మె నిల్ల - దలంచిన యును 
తం|డిమాటయె "కాక = కమ్మని మాట 
విననేర్తు నే చారి - వేకంబు లేల? 

మునివయ్యు. బలుక రా - ముని మెడాటమున 
యణగొంచ పరతునే - యీక్లై క వరము? 
కాగల యర్థముల్‌ = శాజశేల మాను 9990 
వీత్ళ చేవతావళి - (పీతి గావించి 

హీతమని మునినృ త్తి - నిచట నుండుదును 
ర. భూమిలో - నిద్ధ కర్ణములు 

చేకొని నియతిచేం - జేసియ కాదె 


యూగాలి యీానహిన్న - యావరుణుండు 


అయోాభధ్యావాండము 655 


సగ్గతి సకల లో - శేశరురై రి 

యాగంబు లొనరించి - యత. డిం(దుండయ్యు 
యోాగంబులను మాను - లున్నారు దివిని 

కర్ళ కాండము నీవు - గాదని విహిత 

ధర్శముల్‌ వోనాడెి - తపసి వెక్లుతి? 10000 
అనిపల్కి_ నా ప్పికుం - జైన జాబాలి 

గని రఘువ్‌చుండు - (కమ్మారం బలికి, 

“నత్యంబు థర్మంబు - శోనుమును దమము 

భృత్య రతుణము - మహీ పా*నంబు 

'మొదలై న నత్కర్చు - ములు నునాశీర 

నదనంబునకు మెట్టు - చందంబు లర్మడు 

అరయుదు బోరుగా - నా_స్తికుండై న 

దుకితమూానసుది వా - ద్గునికెనగాగ 

భూ దేవతలు నీవు - పొడవుకమున్ను 

వేదొ_క్షకర్న ముల్‌ - విడవ రెవ్వురును 10010 
(తాభువన దేశ - చేశికకుంజై న 

శుభమూూర్తి మా వసి - మండు నీదుమాట 
వినియోస్చంగావున - విడనాడరాదు 

నినునీదుమాట ల - న్నియు నిన్నెపోలు 
వురకయుండుటన్న - నుండక మజియు 

పరమవి'వేకి జూ - బాలియిట్టనియె, 

“ లీరామ! యీనునా - _ప్రికుండనుంకాను 

పోరానిపని గానం బొ - నలం బల్కిలిని 

ఆ_స్థికత్యంబు ఇక. యందునొల్ల పుడు 

శ్ర స్థహానది వసి - స్థమునీం(దుజెణుఃగు 10020 


656 


శ్రీరామాయణ ము 


పూని యేనన్యాయ - ములు వచియింప 
కానీమార్ష్లములని - ఖండింతు వీవు 

అందుచే నీమాట - లందరు నమ్మి 

యుందురు ధర్మం'బె - యూంతగా నెప్పుడు 
శాంతమూర్రివి దయా - జలరాశివగుట 

నింతటి యపరాధమే - జేయునపుడు 

కోపగింపకతాళు _ కాని యుంటిగాన 

నేపుణ్యనిధి న్‌ నున్నా శె నములు?”” 

అన నిమ్ముస్‌ం[దుని - యభివుతం ెజంగి 
మునివసిష్టుండు రా - మునిం జూచి వలి 10080 


: వసిష్టుండు రాముని రోవమునుదీర్చి కీాంతముప బేనించి 


రాజ్యము. గొనువముని చెప్పుట కా గ్‌ 

“అయ్య! జూవాభివు - పహోధర్శ నిరతుం 
డియ్యడపుర8! ఇ. న్నెలయించు కెలుకు 
భరత పీత ంబుగా - ఒలికిన మాట 
'లజుంగ కాణడనటంచు - నెంచెదు ము 
యోను సామాన్యుం - డవే వంశమెల్ల 
వావనంబుగం 'జేయం - [బభవించి తీవ్ర 
యెటులన్న వంశ - వృ'త్వాంత 'మెల్ల 
ఖే. 'జెలియు మే - ర్పరతు నెట్లనిన 

“అనఘ! మహాపళే - యంబు నన్నీట 
మునిలి వశ్యము సర్భ - ము నణంగియుండు 10040 
అనం బవళించు - నక్టాక్షునాభి 
సానంద కరమైన ఒా యబ్దంబు "మొలి 3 
న మలంబులోం బుట్టి య కమలసంభవ్చండు 


49 


అయోధ్యాశాండము 657 


కమలాక్షు. డపుడు నూ = కరమూ రి తోడ 

జలమున మునుపు ర = సొతలం బెల్స్‌ 

బలుగోర కొననీటం - బజిప్రుగాం బటచె 

ఆధాత నృష్టించె - నవుడు విశ్వంబు 

"వేధకుం గలిగెన - పళ మరీచి 

ఆ మరీచికిని కా - శ్యపు(డు జఫిం చె 

నా మహోమహుునికి - నర్కుండు బుక 10050 
భానునకు మను - (పభుండు జస్మిం చె 

భూనుతుం డివ్వ్యూకు - ఫుక్టై నాయనకు 

నా సత్యనిధి యయో = ధ్యా పట్టణంబు 

చేసి కూట స్తుజై - శీతి మెల్లంబోచె 

(శ్రీరాము నినుం బెండ్లి - సేయు న వ్వేళ 

మిోా"రాజ జనకుండు - మిగిలినవారు 

వినుచుండ మివంళ - వృత్తాంత మెల్ల 

వినివింపంగా నీవు - విన్నా వె కాదె 

ఆ దశరథునకు - నగ నందనుండ 

వాదిమురాజ న - య [పతొఫవుండవు 100600 
న్‌ వయో ధ్యకు వచ్చి - నిఖలరాజ్యంబు 

(శీవెలయంగ ర - శ్నీంప ధర్భంబు 


నం వసిహు(డు గురువుతమును విడనాడ రాదని 
"రామునకు. జెప్పుట కమ్మ 


తగవు వల్కె.ద తల్లి జా దం[డులు గుల. చు 
జగతిపై నొకరూసపె = జనుల కందణి॥ి 


శీరామూయణము 


తనదు ఫుట్టువునకు - తవిదం[డు లిద్ద 

ఆఅునుం గారణంబుతై - గూడి మోూజుదురు 
జ్ఞానోపదేశమా జ చార్య ం౦డు "సేయు 

గాన యాయన నూవె! -క్ష్రర్త యందులకుం 
గావున తంశడినిం - గడవ నాచాథ్యం 
'జేవీధంబునం జూడ - నెర ఎనవాండు 10070 
సీకు మోతండికి = నీ పితామహుల 
శాకడివారికి - నర్క వంశ్యుణకు 
కులగురుండనుగాన - కోరినమాట 
చులకంజేయక చెవి - బొనువు మో వేళ 
అందు నిన్నెట్టివి = యఘములు నచ్చి 
పొందను మా మింద - బూన్సు మాభరము 
పూంటకాంఫుల 'మేము - పుణ్యంబు లెల్ల 
నాటిదుర్లోవముల్‌ - నరకినై చుటకు 
మూయందు విశ్వాస ఇం మతినున్న వారి 

"కా యపవర్షంబు - హాన్ఫగతంబు 10080 
నేయరానిని యొల్లం - జేసి మామాట 
చీయువారీకి లేవ - జేయ లోకములు 
చెప్పినయట్లసే - సేయ కర ములు 

దప్పును విధి నిసే - ధము లేల సీకు? 

తల్లి చెప్పినం "జేసి తం[డివాక్యములు 
వొల్లువుచ్చిన నఘుం - బులు డానరాను 
కౌసల్య మాటచే - గడవ్రము తండి 

చేసిన కట్టడ - చెప్పితి నదియు 


అయోధ్యాకాండము 659 


(పార్టింఫ్రుచున్న యీ - భరతుని మనవి 

సార్థంబు చీయ దో - షంబు వేదందు 10090 
న్స సతరిమునకు పశ - ని యొకింత రాదు 
మోనంబువచ్చు వము-ము 6 దృణేః రింప 

కాదను నీమాట - గాదు మాకన్న 

వెదశ్నాన్ర్రములం గో - విదుండవ నీవు 

తలంచుకొమ్మ” నునూట = దశరభసుకు(డు 

తలపోసి గుదనితోం = చా నిట్టులనియె, 


: రాముడు గువునిమాటకంటు దండ్రిమాటయ్‌ (శ్రేస్టమని 


“అయ్య ! యెందునం దిగు - సయ్య బుణంబు 
మియ్యానచులక్రు నే. మయు నొడరాదు 

తనయుల మదింగోరి - తపములు చేసి 

కని భాల్యదశలందుం - గాచి రథ్నీంచి 10100 
యింతేసి వారిలా - నీ డెద్బతం్నడి 

యంతిటివాని వా - క్య్యము సేయు టరుబె 

(ుపుడు మో రానతి - యిచ్చిన వెల్ల 

నుపమి౦సు సద్ధర్య a యు క్షంబు లైన 

జనకుని యాజబ్ల కొం = చక దా(టుబుద్ది 

జనియింప జేమి నో - సంబొ నాముదిని” 

అనుమొట విని నుడి - నాస బొలించి 

శనమదిలోని ఫొం = దల మెల్ల దీరి 

మంతనంబున తొ ను = మంత్రునిం బిలిచి 

సంతెంబు వెల్లింప = భరతుం డిట్లనియె. 10110 


660 


శీరామాయణము 


“త డవుసేయక పోయి - దర్భలు చెచ్చి 
వుడమినిచ్చట. బటి - ఫుగ నేర్పరింవు 
నందు పై (శీరాము - నన్బ్వల వాని 

చందాన నాకు. (బ - సన్నుండొటకును 


పాయోపవేళన - పరుండనై యనువు 


లా యనఘున కిత్తు - ననుచు మో:టృల్టి 

"యేమియు భుజియింప - కిలంబడి యున్న 

రామునిచిత్త మె - అంగ నయెడును ”” 

అని చెవిలో. బల్క_ - నొొసుమం[తుండు 

జనక జానాయకు - నముఖంబు నందు 10120 
పటిచిన దర్భలు = భావించి తెలిసి 

భరతునితో రఘు - (పవరు డిట్లనియె, 

“పక్తీబు దోవహంబు = చేజేయనటి 

లోకాపవాదంబు - లోన ముంచెదను ? 

అప్పులవాండ వే - యడ్డపాశేల? 

యిప్పుడేంటికి మాని - తీవ్ర భోజనము ? 

(పాయోప వేశంబు ల (చావ్మాణు "అందు 

జేయుదు రొప్ప నే - శ్నీతిపాలకులకు? 

తగునె? సుమంత్ర! (ప - ధాని-వై యుండి 

తెగుబుద్ధి నేర్చి యీ - తెంపు నేయింప ? 10180 
మౌనెద్బ నేరముల్‌ - మజటిచక్క_ండేసి 

పూని సింహాసనం - బున వొక్క కొదవ 

రాకుండ నడప భౌ - రము నీజెగాజ 

మాశేమి ధర్మంబు - మదింజూచుఫొనుము 


ఆఅ యూ థా కొండను 661 


అయ్య: ! వనిష్థ మహో! = మౌనిచం (ద్ర ! 

మియ్యాజ్ఞ యెవ్వరు - మోరనోఫుదురు ? 

యినవంశ 'మెల్ల మో - రిడినట్టి చట్టు 

నినునందు నొక్క_హో - ని జనించెనేని 

యెల్ల ధర్శంబులు - సనెజుంగసదు వీవు 

(పల్ల దం వినుడు చా - బాలి వల్కి_నను 10140 
విని నమ్నాతించి యా - నెంటడి గాల 

ననుంగొంచ పలచి యూ = నతి యొనంగితిది 

రావోయి! భరత! థో - య. వోవిడిచి 

యీ విధంబున నన్ను - నింత గ్రైశకొనక 

పతితుని౯ చేయం” - (పుతిన చేసితివి 

హీతుండని నిన్నునే - నెంచి యిండితినీ 

యిది ల లు నీ = విందణియగపాడి 

కదలిపట్టణ మెల్లం - గై సేయం బనిచి 

చేరి సామాజ్యంబు - చీయుము తగదు 

మారాడీ నీవు నా - మనసు నొప్పింప” 10150 
అనవిని నెలనెల - నై భరతుండు 

తనెంత దొరల నం = దిజుం జూచిపలిశె. 

“* పగవానిం 'ఎచ్చియొ - ప్పన చేసినట్టు 

తొగుందగదని మదిం - దలంచి మా రెల్లి 

ననవలసిన మాట - యసక యువేశు 

గనుచుండ మర్యాద - గాదు మోకనిన 

అందరు నేకవా = క స్ట్‌మున నోరాజ 

నందన! జలధిలో - సొవలాడంగ 

తడిక బాటు లబేల 1 - తమచేత నేమి 

గడ తేరు నతసి నం - కల్పంబటె గాక 10160 


థీ రామాయ ణము 


మాచేతం దీజెడు - మ్మాతమే మిరు 

చరాచియు వమ్ము సి = ష్టురము లాడుదురె 2 ??” 
అనువేళ భరతుని - యూోననాబ్దమునం 

దనచూపు లునిచి నీ - తాకాంతుండనియొ, 

క అనఘాత్మ ! యా సౌరు - లాడిన మాట 

వినియెన మదిని వి - వేకించు కొనుము 

కాని కార్యము సేయం = గడంగిన యట్టి 

నీనేరమున'కై న - నిష్కృతి వినుము 

విడువను మోా[పాయోప - వేశంబు వేచి 

తడయక పోయి మం - డాకినిం (సంక 10170 
ననువచ్చియంటుము ” _ నావుడు భరతుం 
డనుమూనములు మాని - యల్లన బేసి 

“మేదోవము నెటుంగ - నేమియు జేను 

లేదు నాయెడ నొక - బేశంబుం గీడు 

యింక "నేమియు నేల” - యీ రావావిభుని 

"లెంక నై రాజ్యమే - లిన గొల్పియుందు 

కానల నున్న ని - క్కడ నుందు నింతె 

కాని యేమియు బ - ల్కలా నేలనాకు ? * 

అసి యురకున్న చో = నందజుజూచి 
మనుకులాభరణంబు -- మజీయు నిట్లనియె, 10180 


= బభరతునక్రు నవమాధానము చెన్పి రానుండ యోధ్యకుం 


బంపుట (జ 


“ భరతుం డప్పుడు ధర్మ - పరుండు వివే! 
ఫర మకల్యాణాన గ వాయనద్దుణుండు 





శ్యాం భోగ కిం డ్‌ ము 668 


తప్పింపనేర్పునే?! - త ౦డియీ మాట 
చెప్పిన నదిపూని - చెల్టించుంగాక 

నను6 గాన లందును = నగరంబు లోన 
తనునుండ నియమించె - దశ రథనృవపతే 

అది విపరీత మె - ట్లగు? మూరు మాకు 
తగవు ేలుఫు. డన్వ - తంత్రుల మేము”? 
అనువేశీ నమురవి - 'ద్య్రాధరయ శు 
ముసిమహార్షులు తమ = మూదు లెవ్యరికి 10190 
కానరాకుండ న - క్క_డం బొంచియుండి 
దానిచే పంక్రికం - ధర వధమరసి 

యవుడు (పనన్నులై - నట్టినారలును 
కపటంబు మూాపి రా - ఘమవ్రన కిట్లనిరి. 

“ భిరతకునూార ! భూ - పతి మాటనీవు 
పరమ ధర్హంబని - భావింతు వేని 
ధరణీళుహోారుగా - జా రఖూద్వుహుండు 
పరికింపు వి రావు - భ్నదుని మాట 

అట్ట చందంబుగా - నాత్మలో నునుఫు 
మిట్టచలంబు నీ = కీల పాలింపు 1200 
నుత శ "భ్యుండవు కులీ - నుంతనవు _పొళ్జుందవు 
చతురుండన్రు వివేక - శాలివి గాన 

మా యఖభీష్టము విను - మాయన్న రాముం 
డీ యడనులనున్న్య - హీతముది మాకు 
యితడు భూవరు యణం = బీజేర్చుకొనిచ 
నతిశయ సంతోష - మగుమాకు నెల్ల ” 


Sp 


శ్రీరామాయణ ము 


ననుచు సంతర్షితు - లై నచేవతల 

వినయో క్లు లాలించి - వేడ్క-లం బేలి 

ఊన్న ట్ల యెడం దన = యొడ లెల్ల వడం 
ఏన్నంబాటున మాట - వెడలక యుండి 10810 
"తెబిగపగానక' దిట = దెచ్చుక మటణటియు 

భరతుండు జానకీ - పతికి నిట్లనియె, 

శ ధర్మజ్ఞ ! మనవంళ - ధర్మంబు రాజ 

ధర్మంబు నెంచి యో - తల్లుల మనవి 

నావిన్న పము విని - సాకునై సకల 

భూవలయము నీవు - |పోతువు రమ్ము 

యిలయేల నేర మ - పీంజను లెల్ల 

హోలికుల్‌ మేఘంబు - నాళశించునటుల 

నిన గోరియున్నారు - నృపునిగా'. మము స్తై 

మనుప నీవే కాని, - మరి లేరు దిక్కు 10220 
కరుణింపు ” మనుచు లో - కళరణ్యుండైన 

ధరణిజా రమణు పొ = దములపై (వాలి 

'లేవకయున్న నా - ళీకప్మ తాతు 

పావనచరితుని = భరతుని(జూచి 

యె త్తికౌంగిటం జేర్చీ = యెలవంకలోడ 

హత్తించి కరుణే - నానీను౭జేసి 

“ నిజముగా నీబుద్ధి - నీ కెట్లు౫లి™ా? 

(పజల నాలోచించి = వాలింపు ధరణి 

అడియాన నీకేల” - యాడినమూట 

పుడమి (గ్రుంగిన వార్థి - పొరలివచ్చినను 10280 


అయా భ్యాకాండ ము 665 
కములారి బింబము - కళలు మాసినను 
హామవన్నగంబు మం - చెడిలి పోయినను 
తప్పుదునే మూట - దప్పిన నీకు 
దప్పీనవాండ నెం - తయు విచారింప్రు 
కైకేయి నీమోాండి - కరుణచే నైన 
(పాకట రాజ్యలో - భము చేత్ననెన 
యిల పుచ్చుకొని నీకు - నిచ్చ నేమిటికిం 
గలలౌదు దీననొ - క్క. కొజంత లేదు 
నూయన్న! ఏటికి - మరలి పొవ్వు నిన 
యాయన్నయొదుర మొ - తాడంగ లేక 10240 
భరతుండు రత్నంవు - పావాలుదెచ్చి 
భరణీ భరం బివి - జాలువ నోపఫు 
మోాఫుము మోపాద - ములు ఏంటి మూంద 
నీ పాదుకలు రాజ్య - మేలు -చుంజెడును 
బంటనై సేతుం ద = త్పరిచర్య నెల్ల 
వంటను మరలు = విచ్చేయు దనుక”? 
అనపిని లోక్మత = యమునకు సౌఖ్య 
జనకంబులగు తన = చరణపద్దునూలు 
పాదుకలను మోప - భరతుం డుప్పొంగి 
యాదరింబున వమూాళి = యందుంగీలించి 10250 
(శ్రీరామ పదము లీ - &ంచి సేగంచి 
““వోశావు! యిదె మేం - చున్నాండం చరికి 
పదునాలు గేండులు - పాదుకా రాజ్య 
పదవిచూ దుచు మాకు - బె సేవసీతు 


666 


నీరామాయ ణము 


వోయి నందిగామ - మున వసియించి 
యా యతి వేషంబు - లిట్లనే ముంపు 
ఆమేర కందమూ - లాశినై గడును 


నీమది మజుచిన - నిమివంబు నోర్వో 


పదియు నేనవ యీండు - (పావివ్రిప నాటి 

మొదటి దినంబులో - మొదటి యావుమున 10260 
ననల [పవేశమై - నాచరింపుదును 

విను డిందజును సావ్నీ - వీథు నారనకి 

అన నట్టయగుం గాక = యని రాసనున్రండు 

కనికరంబున (గుచ్చి - శౌయగిటం జేర్చి 

భరత శతుఘ్నుల - పరికించి వారి 

విరములు మూర్కొ_ని = శ్రీరాముల డనియె, 

“కై శేయి నిపుడాదిం - గాం గానిమాట 

వాకొనవలదు కా - వలసిన నన్ను 

కౌసల్యతో సరి - గాం చెప్పినట్లు " 
చేసియాత (కు నింపు - సేయు! డిద్దణును 10270 
యేతర మజవకుం - డీ సీతతోడు 

సొతోడు దశరథ - నరపతి తోడు ” 

అసిపల్కి. కన్నుల - నానంద వారి 

చినుకం బొమ్మనుటయు - [ీరామచందు 


జజ? భరతుం డ యోధ్యకుం చేరుట :.- 


వలగాని (మొక్కి. పా - వలు పదిలముగ 
తలమోా౭ద ధరియించి = తమ్ముని గాడీ 


అయాధభ్యా కాండము 667 
మణలి శ తుంజయ - మదదంతి వరము 
శిరముమై పాదుకల్‌ - చేర్చి యావెంట. 
యిరువురుం గొలిచిరా - హితులు మంతులును 
గురుడు రాజులు మైని - కులు వేరువేర 10287 
ననిపించుకొొని పోవ - నపుడు కొనల్య 
మునుగాలగ దశరథు - ముదిత లందజును 
రోదనంబులు సేయ - (మొక్కి. పొండనుచు 
జేదెన నిలువక - యేమియు ననక 
సీతానహాయుంై. - శౌంత సౌవితి 
యేలేరం దనురున్న - యింటి లోపలికి 
తిరిగిచరాడక పోవం - బెజవ లందణును 
మఆలీ యాభరతాను - మతిం 'దెచ్చినట్ట 
చతురంత యానముల్‌ - నరవితో నెక్కి 
చతురంగ బలములు - చను బేరం గదలి 10290 
రథములపై దళ - రథ కుమారకులు 
రథ'నేవి వాయగజా - 'రావముల్‌ొ మోర 
చిత కూటము [పద - శ్నీణముగా వచ్చి 
మై(తరథంబు 'మె - చ్చ నియా శమములు 
చూచుచు వచ్చియ -చ్చో భ రచార్ధజ 
వాచంయమోాం[దుని = వానంబు చేర 
నదురుగా నమ్మని - యేకేర నతని 
పదములు కెరగిన - భరతునిం జూచి 
ఆశీర్వదించి మ - పహోతపోధనుండు 
దాళరథికిం (బమౌోా = దమున నిట్లనియె, 10800 


బగ 


శీ రామాయణము 


“అన్న నాచే మొర = లను మతులగుము 

నిన్న నేంగిన వారు - నేయ వచ్చితిరి 

నమకూడెనే నీకు = సంకల్ప సిద్ధి 

రమణీయ మూర్తు లా - శావమ లక్ష్మణులు 

యెచ్చట నున్న వా - రెణీంగింసుమనుచు 

నిచ్చ నెటీంగియు - సెజింగని యటుల 

పలికిన మానితో - భరతుండు మటుల 

కల తెరంగెల్ల ని - క్క_ముగ నిట్టనియి, 

“అయ్య ! మారామునిం - (యార్టించి మజల 

నయ్య యోధ్యకుం బిల్వ యా నాళ్ళుం గై “౫ కొోొనక్ష 10310 

ఆచార్య ననువుతి = (పాజ్బుఖుం డగుచు 

లేచి పాదముల గీ - లించి పాదుకలు 

మహియేల నియమించి - మన్నించి నన్ను 

బహుమాన "మొనరించి - వనిచితా రాక 

పదునాలుగేండ్లు భూ - పతి మాటచేసీ 

తుదివత్తు మనుచు నా - తో నానతి? హ్‌ 

మజులివచ్చితి నన్న - మాని వరుండు 

భరతుని కామోద - భరితుండై పలి 
“'అనఘాత్మ ! సీను జ్యే = ఫాను వర్తనము 

మనసున నునిచి యీ - మర్యాద నడచి 10820 

పల్లంబులను వారి - వాయని యటుల 

యెల్ల సద్దుణముల - కిరవయి నావ్రు 

కావున నినువంటి = Sos (ఖీరామ 


I కటల రొ 


అయోభ్యాకాండము 669 


యీవమాటవినిన నా - వృాదయ నంతోవ. 
మేమని వాకొందు = నింతంత గాదు 
అడిగెడి "దేమి నీ - యంత సత్పుతు 
బడయు భూపాలుం డె - ప్పటికి నున్నాండు 
పోయు రమ్మన "రాజు = పుుతుం డమ్మునికి 
జేయ_త్తి (ముక్కి_ఆె - సేనలు గొలువ 10880 
యమునయు గంగయు = నట మోరియదుర 
రమణీయ శృంగి బే = ర పురంబు దాటి 
తనదు తంగడినన్నం ల దమ్ములు "లేక 
తనకన్నులకు నయో - ధ్యా పట్టణంబు 
రహి బేనితెజులస సా - రథి చోముజూచి 
బహుళ ఖేదంబుతో - భరతుండు పలికె 


అలుక భరతం డయోధ్యనుజూచి శోకించుట :=== 


“సూత! యీపురి జేరి - చూడు 'మెల్గెడల 
గీతవాద్యాది నం - కీర్ల తల్‌ మాని 

మొగదల మార్జాల - ములును ఘూకములు 

జగడింపం దిమిర "మె - చ్చట నిండివొనంగ 10840 
పాొములాడంగం. గృ్ద - సపశంబు నాంటి 

యామినితోడి జో - జై చెలంగాడును 

అంరాహు ముఖములో  వహారిణాంకుం గూడి. 

నిలుకడ చెడురోహపీొ - ణీ ేవిబాోలి 

పలుచని నీటిలో - పలం దపీయించు 

జలజంతువుల తోడి - రురియునుం బోలె 


శీరామాయణము 


హావగ్ణంబు వేంచేజ - మణంగిన సవన 

హవ్యవాహనునిం బా - యని కీలవోగి 

కదనంబులో హారుల్‌ - కరులనుం బొలియ 

చదరి వీడరియున్న - సేనలం బోలె 10850 
మురయుచు జలధిలో - ములచి నీరంబు 

విరియ: బొంగణంగిన - వీచియుం బోలె 
మవానీయయాగ న - మా స్తీ యాజకుల 

బిహారణం బుడిగిన - వేదిక పోల 

మంద లేగల శాసి - మరి మేప్రులుడిగి 

బంద(జిక్కి. న ఛేను - పం కయ బోలి 

యెందు నాయక మణి = నెనయక మూడ 

నందంబు తేని ము - కావళిం బోలి 

వరస్రుణగ్లీ ఫలమెల్ల య వమ్మయి ఫోన 

ధరణితై యిం బడియున్న ఇ తొరక నో 10360 


g చాడ గార్బ్చిచ్చులు జో సుడిగొన్న సృ౫ల 


వాడిన నవఫృవ్ప - వల్లియుం బోలె 
జలదమాలికలు న - త్మతముల్‌ గప్ప 
లలిమాయు సొకాశ్‌ - లథ్నీ బయుంి బోతే 
పగిలిన భాండసం - పద చేత మత్తు 
లగువాడ లేనిపా - నావనిం బోలె 

కడవ సపెంచులును మొ = గ్గరములుం గలిగి 
పడిపోవు నడ తోవ - |ప్రపయునుం భోశె 
దొమి స) కోయ్య ముల శా - తుకులాక నొవ్యి 


అయోభధ్యాకాం డము 671 


సవరణ లేమియుం - జాలక ధన్యుం 

డవు సురుషునిగా[త్‌ - యస్ట్రీయుం బోలె 
జలదాగమంబున - జలథిర (ణి 
యగామిన మాయు నూ _ ర్య్వ(సభ వోఆ 
౨ఎలమి యేమియు బేక్‌ - యిాపట్ట్రణంబు 
తేలమాసి యున్న చం - దంబు మూచితిపె + 
మంగళ” అంకం - మహివముములొ టీక 
నంగీత సాహిత్య యా సొస్టువం జబెడలి 
చతురంగ బలముల - నంకులం జెడఆె 
వీతిపాల నుతులుశై. - చేసిరా కప్పుడు 10880 
తొటయలొాను సొం|(బాిణి - ధూప వాననలు 
నొలయన్రు పురితోన _ నిభవంబు తలెచట్ర 
ధరణిజ రీతి నీ - తా కందు వెనక 

ఫురలతీ, యును గూడి - పోయెంగానోవు 
యుదిస 'రీనముం జోలి ~ యిప్వుడు దోంయె 
బనునసెటుగీండులుం - “బాసిన వనక 
మం[డువేసవిం దోంచు - మబ్బుచందమున 
దం డిక్టు రాము _ తరివచ్చు వట (| 
అని వలుకుచును వం - ఇవానన హీన 
ఘనకందరముం బోలు = కాకర విభుని 10890 
నర శూన్య మైనట్టి =~ నగరిలో జొచ్చి 
తరుణులు తోడుగా - తల్లుల చెల్ల 

నచట నుండంగం జేసీ _ యాచాక్యు. జూచి 
సచరించి మయొక్రవూట = భరతుండు పలికి, 


678 


శ్రీరామాయణము 


క భరతుడు నందిగాముమున రామపాదుకల బురన్క_ 


దించుకొని రాజ్యమును జూలింపబూనుట. (జ 


“యా యయోధ్యావురం - వింకనేల నాకు? 
వోయి నందిగామ - మున వసించెదను 
రాముంయటాసిన వివా = రము గాకయున్న 
చేమిటం దీరు నిం - శేమియు నొల్ల 
రామచం[దుండు నాకు - రాజగుగాన 
నామహాోతు ని రాక = నాత + నుం చెదను 10400 
మోూమనంబుల నిది - మేలని యెంచి 
'సేమింఫుండ “నిన మం - తివరేణ్యు అనిరి, 

“ అన్నదమ్ముల మే - ర లన్నియు నీకె 
వన్నెగా కితరు లె - వ్యరు సాటినీకు ? 

సీచిత్త మెట్లుండె - నివట్ల చేసి 
యాచం[ద్రతారార్క - మగుకీర్తిం గనుము, 
సీతా విభుండని - చిత్త మెజుంగు 

నాతని హృదయ మో - వరసి వచ్చితివి 
సరిపోయినట్టు వి - చారించి కొనుము 

భరత రాజకుమోర |! - పలు మాట లేల” 10410 
అన సారథిని రథం - బరిది వేగమువ 

గొని తెమ్మునుండు మిన్ను - గోరాడు చున్న 
తళు తళుక్కున కోవి = దారధ్యజంబు 

గల రథంబతండు పెం - గట డెచ్చినిలుప 
నందరత ల్లుల - యనుమతి వేత 


అయోధ్యా కాండము 678 


నందుత మ్ముని గూడి - యచలుడ యెక్కి. 
వచ్చిన సార తె = వరు నిండ్లు పొరక 
యెచ్చటి కేంిన - నేలసద మనుచు 
రాముని భాయువా - రల మింకమిోాంద 
'నేమరనేచ్పవె యీ - విభో ననుచు 10420 
ఫీడెల్ల రఘుపతి - విడిచిన నాడు 

వాడుగా దివ్వుడు - పాడయ్య ననుచు 
యిల్లని యాం్మడని - యిచ్చట నేల! 
యెల్లరు నంటరం - డింకం జూలు ననుచు 
గురువురోహిత మంతి - కోవిదామాత్వ 
వరులుమున్ను 6౫ బౌర - వర్లంబు గొలువ 
రామచందుని నవ - రత్న పాదుకలు 
తావకాలినిడి యర - దము గదిలించి 

పోయి నంది (గామ - పురిజరం భరతుం 
జాయెడ సరుకు ము - నగు వార8ింబలి శె, 10480 
“యూయవనీ చక - మెల్ల రామునిది 
ఆయన నాచేత - నది జొంచనుంచె 
న_ర్హయిందుకు పాదు - కా యుగళంబు 
కరవ మిదినాకుం = గాచి కొల్పుటకుం 
గాక యమ్‌ నెవ్యండం = గడనురకు ననుచు 
నాశెలంకుల సుమం - (కౌదుల కనియె, 

“ పాదుకలను రాజ్య - భార మంతయును 
పొదు కొన్నదిగాన - భర వీళంబుూ 


674 


శీ రామాయణము 


నుభయ చావురములు = నుచితాతప్మత్ర 

మభిముఖు'లై. (మొక్కీ.. = యార్పింపు. డిపుడు 10440 
(శీరామవిభు(డు వ - చ్చిననాండు భక్తి 
చేరి యీపాదుకల్‌ - శీ పాదములను 
తొడిగించి చూచు నం - తోవముల్‌ గాంచి 
పుడమి యర్సింత మా - వుణ్యశీలునకు 
నాండుగడా నామ - నంబులో నున్న 
(వీడయు పాపంబు - వీడి సుఖంతు 
రామాభిపేక నం - [భమమునేం జూచి 
యా మూండు లోకంబు - లేలి నట్టుండు ” 
అనుచు పాదుకలు సిం - హోననా గమున 
నునిచి వసిష్టు ని - యోగంబుచేత 10450 
నభి పేక మొనరించి - యా పాదుకలకు 

నభిముఖుండై (మొక్కి. - యట కొల్వువేసి 

జడలతో వల్య-ల = శాలులతోడ 

ఫుడమియెంతయు. దన - భుజశ క్రిం (బోచి 

దినమును పారువ = -క్తెములు పాదుకలు 

గని విన్నపముచేసి - కాన్క్మ లే మయిన 

నవ్వారు దెచ్చిన - నెచ్చరింపుచును 

దప్వులం గనివించు - దారి యేర్చజుచి 

మనవుల వారల - మనవు లాలించి 

చనిపాదుకల తోడ - చాలంగ దడను 10460 
యేకతంబున నుండి - యెొవ్వారి కెట్లు 

భాకొనవలయు న - ర్షమునట్టు దీన 


Of 


అయోధ్యాకాండ ముః 675 


రాము(డులేని కొ - అంత రావిక 

నీవు యంతయు సుర - శీతము గాశేలి 

తముండుం దాను నా - దథళరథ తనయుం 
డమ్మేర సంతోషి - "yc యుం జి, 


న (భీరాముండు చ్మితకు*టమునువిడిచి వేశాక 
యాశ్రమమున కరుగుట :-==- 


చిత కూటంబున - (శ్రీరామ విభుండు 

మి్మతనన్నిభుండు సౌ - మితి సేవింప 

నీతల వనతరు - సీమల యందు 

నీతాంచు ముఖబింబ - నీతతోం గాడి 10470 
వసియింప నచటి పా - వన ముని శేణి 

వొసలోదిచ్చట గజం = బులు జవుబులును 

వేత యచ్చటనైన - విపిన భూముణకం 

జేరుదముని చింత - చేసి యందును 

కయ నంబులగు జూడ - భావించి మిగసల 

పీయముతోో నొకమానిం - బేర్కొని పిలిచి 

“యేల ! యీ మునిగణం - బెల్ల నుల్ల నుల 

వొాలంగు కలల్‌ వి - జారముల్‌ సేయ 
మామున్వురందు మూ - మనసులు నొవ్వ 

నేమైనం జేసితి - మేని వాకొనుండు” 10480 
అనిన నమ్మని వృద్ధం - డా రాముమాట 

పని తమ 'ెజు గొల్ల - వినుముంచుం బలి, 

“వీత నుశీల వి - శేమీంచి మాని 


676 


(కీ రామాయణము 


జాతంబునందు సొ = త్సల్యంబు "పనుచు 
మిీయెడగ్‌ "అంత్‌ లే - మియు నేలకల్లు ? 
నీయెడల (ప్రయాణ - హేతువు వినుము 
మోర లీశెలంబు - మింద వసించు 
కారణంబునం జేసి - ఖదండను వాండు 
'రావణానుజు.డై న - రాశ్షునుం డొక్క. 

డీ వనంబునంగల - బూషుల నందిని 10490) 
వెత (బెట్టుచును యాగ - వేదులు (దవ్వి 
(పతిదివసంబు యూ - పంబులు విణిచి 
నృక్కుులు వాడిసేసి - సృవములు గాల్ల్సీ 
మొక్య-ళంబున పాత - ముల్‌ పాజనై చి 
అగ్నులు చల్లార్చి - యాగ వాటికలు 
భగ్నంబులుగం "జేసి = పశువుల మెసపి 
శ్రీరామ! యేమని - చెప్పుదు ఖరుని 

"జేరిన దైత్యుల - చే దుండగములు 
నందుచే నిటనిల్వ - యజ్ఞ గాకున్న 

నెందై న గదల వీ - శెంచిన వారు 10500 
యింకనున్న (బ్రతుకుల - శేవచ్చు కొదవ 
యిక శేల యడియాన - నీ యా శమమున i 
అని (పాణముల మింది - యాసమే నిచటి 
మునులిందుకు సమోొప - మున మునుపున్న 
యడసి య.న్నదిగాన = నరిగెన రట 

యెడకు మిోనును మోస .. మిచోట నున్న 
ఖరుడు జగ (దోహీ - కాంతతో వచ్చ 


అ ఇకా థధాష్టక్రా౦డము G77 
యెణింగక యున్నాండ - విచటి ఖేదములు 
పలసిననివు మా - నలన వెంబడిని 
తొలంగిరమ్మి'ది కత్తి - తో సాము నీకి” 10510 
అనిన యేమియును మా - ఆడక యురక 
వినుచున్న తనువారి - వెనక నమా ఇని 
కదలి పోయినవెంట - ౫వాన మార్షమున 
పదియడుగులు రాలు - వరము సంయములు 
దీవించి పనుప ధా - (తీ సుతాజూని 
యాూవేళచారదిం చా -- యకలేక వుటులి 
తన పర్ష్మ శాలకు యా తమ్మునిం గిపూూడ్రి 
వనిత చంగటికి తా _ నచ్చి యచ్చటను 


టవ రాము. డతీముని యా శమము చేరుట $= 


“ కంటినే లత్ముణ ! - గవాన మార్దమున 

నొంటి వరలు వచ్చి - యున్నారటంచు 10520 
మనళశ క్తి నమ్మక - హమహోను లందటును 

దనుజులచేతి జూ - ధకు నోర్వలేక 

తొలలి పోయిరి దైత్య - దూవీతంజై న 

సెలవేల మనకు వా -ని గణంబులు న్న 

చోటు వేరొకయెడం - జూచి వసింత 

మోాెటుంకి మనబొధ = లిందరు వచ్చి 

రొచ్చు చేసిరి గాన = రుచియించి యుండ 

దిచ్చోటు పయనమై = యేతెండు మిరు” 


శ్రీరామాయణ ము 


అనుచు లత సగ నీత - లనుసరింపంగ 

మనునంనమణి అతి - మాని వసించు 10503 
ఆ|శమంబునకు ము - థ్యాహ్నంబు నందు 

న్మశములై చేరు - నా తపోధను(డు 

తనకు _మొక్కి.న రాజ - తనయులం జూల 

మనుండని దీవించి - మహిపవు[తిం గాంచి 

అమాని తనభార్భి - ననసూయం జూచి 

యీ మూనవతి నీత - సీవ్చు లాలించి 

ఉపచరింపు మటంచు - నొగ్ని నప్పగించి 

యపుడు రామునిం జూచి - యతం డిట్టులనియ 
“సుజననన్ను త | యన - సూయ (ప్రభావ 
మజహారాదులకు ని - ట్లని పల్క... రాను 10540 
వినుమెట్టులని న ని టు మ్యెలండి పూర్యమున 

నినని కానని యనా -వృ శి గోవమున 

పదియెండ్డు మహియొబ్బ = ఇభూథల నొంద 

నది తా నెజంగి మ -హో మాతశ క్రి 

కందమూల సలాది - కములు గల్పించి 

మంచాకిస్‌ నద - మహించాటం వేపి 

వసుమతిజనుల సె = వలు దీర్వంబోొచి 

మసలక వేల్పులు - మది మచ్చరించి 

పది వేలు వర్షముల్‌ - పడంతి తపంబు 

వదలక కావింప - వారు విఘ్నములు' 10550 
చేతనై నట్టు చే - సిన కొకించుకయు 

భీతి. జలింపక = "పెంపుతో నున్న 


అ యోభా్య్ఫ కాండము 679 


సున దేనతా - (శ్రేణి తచ్చి 
యుగ్గడింపుచు మెచ్చి - యోడిరి గాన 

యిీసాథి నేనుని = యెన్నదో పీకు 

కానల్యమాటు రొ - ఘవవంఫతిలక' |! 

మేలుగోరిన సీను - మేదినీతనయ 

నా లలనావుణి - యండకుం బవిచి 

(మొక్కి.౦ప్రు మనిన రా - ముండు నీతయజూాచి 

చిక్కని భక్తితో - సేవింపు మావు 10560 
య్యా పుణ్య వతీ నన్న - నిలసుత్ర వచ్చి 

యా పురాణినిం బర - మాయుసన్న తను 

ననసూయం జేరి ని - జాభీభానంబు 

వినిపించి (మొక్కిన - విని యాజెలంది 

పావన -నరితను - పరవు కల్యాణి 

నావసుభాపు[తీ - నప్పుడు చూచి 

“అమ్ము! పాత్మివత్య లు మాత్మ నేమజుక 

సమ్మినవారి మనం - (బోచినా వె? 

యిలయెల్ల నేలిన - నీ కానలందు 

మెబంగిన నమబుద్ధి = మెలల నేరుతువె ? 10570 
తరుణి వై యుండి భాం - ధవులనుం బాసి 

పరిచర్య లొనరింతు. - బతికి నేననుచు 

వచ్చిన యప్పుడో - వసునుతి నీవు 

నిచ్చట సుధము ల = న్నియు నందంగలన్ర 

తగినవాండై న నను _ తగనివాంయడై. 

నము జారపరియెన - మైలం బాతీనను 


680 


శీరామాయ ణము 


కాముకుంతై నను - కానివా(డై న 

'లేమింజెందిన వీర - చేమం బొందినను 

సతి యేది వము గాక = వడంయిల గెందు 

గతి వేళకలచె యే - గలీం దలంచినను? [0580 
నరరు సేయక పతిం - జూల నిందించు 

గరితలశెందు న - ద్దతు లేలకోల్లు 1 

నినునంటి సతులు - ర్వ నెగడంగయగాదె 

యనుపమ ఢథుర్గ్మంబు ఆ ల) ప్ఫద్ది From 

ఆది బతి[వత లై నట్టి నతుల 

వేద శా(న్రుంబులు = మనుణించు గాన 

అట్టివారలవాడ (పాణ - నాయకుని 

పట్టున మెలంగు బే - పతిహితం పెతీల్‌ 

'పెద్దలమగుటం జ - వన మాటగాక 

బుద్ధులు చేర్చనో - వుదుమె నీ కేము 10590 
నా తపంబిడేకి - నకతంబు వేత 

నాతి నేనిన్ను మ - న్ననజూడ( గల 

అనియ|తి భామిని - యాడినమాట 

వినయంబుతో నీత - విని యిట్టులనియె. 


=: సీత యనసూయతోం బాకి వత్య ధర్భుములం 


“ఓయమ్త సై! నినువంటి - యు తమ సాధ్వు 
ధ్రీ యర్గములు బల్క- = కిల మానుటురు? 
థరణి నీవంటి యు = _త్తమసతుల్‌ నడచు 


అయూభ్యా కాండము 681 
వరవు ధర ్రంబె దే. పట్టిన చాన 
నెచ్చట నా నాథు -- నిట్రవాండనల 
నచ్చునే ? లోకైక - వర్షితుండతండు 10600 
అత్త చేతను తల్లి - యందు నే వినిన 
యు_త్తమ ధర్మంబు - లుల్లంబు లోన 
అమ్మ! నీమాటచే - నవి చేళ్లువాకి 
కొనలు వెట్టి చి = గప ళ్లంకురించే 
పతిచీఐం బోలు జే - పడంతుల కెల్ల 
(వతములు' దపములు - వరనియములు 
పతినసేవచేం గాదె - భావు సావి తి 
యతిథయ సౌఖ్య ంబు - లండె స్యర్గములు 
నినుబోలి యల రోహి - ణీచేవి చందు 
నెనసి నిత్యానపా - యినిమై సుఖం=ా 10610 
నారీతి మటీయు గు - లాంగనల్‌ పతుల 
జేరియు తమసుఖ = స్థితులు 7 కొనిరి” 
అనవిని “యో సీత! - యడుగు మేమైన 
మనసున గలయభి = మతము లిచ్చాదను 
యీ మివేజద వన్న - నేమియు నొల్ల 
నోమానవతి! నీ హి - తోక్తులే చాలు 
నిన్ని కోరికలు చే నం - దితి” ననుచు 
విన్నపంచి నతి - వెలంది హార్షించి 
“ అలివేణి యిీసొమ్ము = లంబరంబులును 
వెలలేని యవి నీవు - వేడ్కథరించి. 10620 


682 


క రామాయణము 


గ్రీమహోలకీ రాజీ - వాశు.లోలి 
రాముని చి తంబు యం రంజిల్ల జేసి 

మనుమని యిచ్చిన - మాజాడ నెంచి 
అనసూయ చేత న, - య్యంగ రాగములు 
చేకొని సేవించు = నీతనుంగాంచి 

వాకొని యాపలి - (వత యిట్టుల యె, 

“ అతివ! రాఘవుడు స్వ- యంవరణమున 
అతిశ క్రి నినుంబెండ్షి - యాజనటంచు 
మునునింటి మడి నర్వ - మును 'దెల్పు ననిన 
జనకనందన పుణ్య - సాధ్వతోబలి కె, 10630 
“మాతండి సిమివంళశ - మండనుండగచు 
నీతివై ఖరి ధ = రణీ చ్శక్రమెల్ల 

పాలించి ర్‌ి నం = పన్ను[యడ్ర యాగ 

శాల దున్నింప నా - వాలు నెంబడిని. 
బుట్టితి చేను న - భోవాణి "పేరు 

చెట్టి సీతయటంచుం - జేర్కొ_ని నన్ను 
బిడ్డల 'లేనిచోం - (బేమ నా'రాజు 
గొడ్డువీంగిన తన - కులకాంతం పిలిచి 

నను జేతికిచ్చిన - నాతికి నప్పుజె 

చనుదోయి చేపిపా = ల్లడిగొని కురియ 10640 
నన్నుయటోష్‌ంఫపుచో - నాకు నానాంట 
చిన్నారి పొన్నారి = చిజుత (పాయంబు 
వచ్చినః దగినట్టి = వవనికీం దలంచి 
యిచ్చలో మాతం డ్రి ఆం యిట్లని యెంచ, : 


అ హూ ధ్యా కొండము 688 
నసిపల్కి_ తనవివా - హా (పనంగంబు 
తస వముణుందులకు ను - ద్యాహాంబు అగసట 
సీవలి కథ తమ - రే తెంచుటయును 
నోనగట్టుక పూన - (గుచ్చిన యట్లు 
పలికిన విని వీత = పై గృపాదృసి 
చెలయించి పరమసా - థి రత్న మనియె. 10650 
అతని యీకథవిని = యానందను య్యే 


 రాముం డ|తీ యా[శమంబుననుండి దండకా 
రణ్యంబునకుం భోేవుటు ఫా 


శతపష్మత మిత్రుండ - నృనగంబుం గదిసె 
గూడులు చేరె ప - తులు మేపులుడినగి, 
నాడువాగె వికాసి - వనరుహాశేణి 
మునివరానుష్టాన - ముల వేళయయ్యె 
గనువిశ్చాం గాసార - కై రవ|శేణి 

వెలి నాహవనేయ - పీతి తములు ' 
సులల నుర్వరసిండి - చీకటివీండు 
చరడియించ నవె సిశొ = చారజంతున్రులు 
వారిణముల్‌ "వేదిక - లందువసించె 10660 
'మెజ సె చుక్క..లగుంప్రు - మిన్నులనుండి 
దొరసె తూరువుదిశం - దోయజారాతి 
నిండెను పండువె - న్నైెల యెల్ల యెడల 
పంజెం గోక్కె-చకోర = పాళికి నివుడు 


స్త శ్ర 


శ్రీరామాయణ ము 


యేనొనంగిన సొమ్ము - లెల్ల ధరించి 

వానిని పొము లి ! సీ - మగని చెంగటి క” 
అనవిని యనసూయ - యానతి నీత 
యనుపమ దివ్య భూ - పాన్విత యగుదు 
రామలత్మణులంటే - రలనేంగి యి 

భామిని సేయు సం - భావనల్‌ చెలువ 10670 
వినివారు వెజుగంది - వీశీంచి యచట 
మునులచే బహువూస - ముల (బ్రతులగు చు 
నాళశేయి యతి వు- శ్యాశముంబునను 

వార లొక్కెడం దగు - _వైఖరినుండి 
మబునాడు విహిత క - ర ంబులు దీర్చి 
మటణిలి యయ్యా శమ - మహొసిఫప్రుంగవుల 
చెంతకుంచేరిన _ (ఫీరాముయజూచి 

నంతనంబున మాొనీ - నమితి యిట్లుని యె, 

“ అనఘ! మా జపతపో - హని వారించి 
యనయంబు కందమూాొ - లాదులు దేర 10680 
జనువారలకు బాధ = సలుప్రుచుగూర 
వనమృగంబులు గై - త్య వగ్గెంబు నిచట 
నిలువ రాములుచేసె - నీవ్రు మాఫొజుక్రు 
నిలిచి ముచ్చట మాకు . నెగులెల్లందీర్చి 
శరముల నహితులం - జక్కా-డి మునుల 
గరుణించి ఫుణ్యంబు - గట్టుకో వలయు 
యిదియె యాతాయాత = బుషహలా(శ్రముముల 


అయోధ్యాకాండము 685 


(బదుకుల పె యాన. = బాసి నిత్యమును 

నడవులకును. బోవు - నట్టి మూర్షంబు 

చెడకుండ యిందరి. - చెపట్టి మోరు 10690 
న్మీతోవ నడనుల - శేల నిచ్చోటి 

ఒదెతేయబాధలు - దలంగించి (పోచి 

యభయ దాన మొనంగు - మనిన మానులను 
నభిముఖు.౭డ రాము. - డంజలి సేసె 

అటుల కానిండని = యనువుతుండగుచు 

పట. శె "ర్య సిర్యాహా - బాహుగర్వమున 

విలసిల్లెనని వేద - వేద్యుని వేర 

నలమేలు నుంగాంగ - నాధీశఘుపేర 

నంచితకరుణా క - టాత్వుని వేరం 

గాంచనమణివనుయా - కల్పునివేర 10700 
వేదవేదాం 'తార్థ - వినుతుని వేర 

నాదిత్య కోట్టి ప = భాంగుని చేరం 

గంకణాంగదరత్న - కటకుని పేర 

వెంక కేళుని వేర - విశ్వాత్తు జ్ర పేర 

నంకితంబగు వెంక - టా(ధీ శచరణ 

పంకజసేవాను - భెవమూాననుండు 

పారిజానముణి కట్ట = పారిదాన రాజు 

వరదరాజు నితాంత - వరదాన శాలి 

రచియించు వాల్మీకి = రామాయణంబు 

(పచురభ కిని మదిం - బాటించి వినిన 10710 


686 


కీ రామాయణ ము 


జదివిన [వొసిన - సభలం బేర్కొనిన 

మదిదలంచిన యెట్టి - మనుజులకై న 

ధారుణిమోంద సీ - తారామచం[ద 

పారిజాతదయా (ప - భావంబు వలన 

పహాయమేధరాజ సూ - యూదిపు యాగ 

నియత సలంబులు = నిరతాన్న దాన 

సుకృతంబు నిత్యయ - శో సై భవములు 
నకళంక తీర్ణయా - (తాది పుణ్యములు 

సత్యవత పదంబు - నకల సాఖ్యములు 

నిత్య మహాదాన - నిరుపమశీలు 10720 
కలికొల నం(పా_ప్ప - కలువు నాశనము 

కలుములు హరిభ క్ర - గౌరనోన్నతులు 

న (తుజయంబును య స్వామిహితంబు 

పుతలాభంబును - భోగభాగ్యములు 
ననుకూలదాంపత్య ఆ మంగ నావ్రియము 

ధనధాన్యపళూ వస్తు - దాసీనమ్యుద్ధి 

మానస హితము ధ - ర (రువ _ర్హనము 

నానందములు ఖేద - మంద కుండుటయు 

నలఘు వివేకంబు - నతుల గారవము 
వలయుకార్యములు శై - వశము తొటయును 10780 
పావనత్వము దీర్ధ - పరమాయునులును 

వ్చైవల్య సుఖము ని - క్క_ముగాగల్లు 

నెన్నాళ్లు ధారుణి = యొన్నాళ్లు జలధు 


అ యో ధ్యాకాం తము 687 
'లెన్నాళ్లు రవిచం[దు - లెన్నాళ్లు గిరులు 
నెన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ 
మన్నాళ్లు పీకోథ - యలరు నార ౦బు 
నాదికావ్యం బయో - ధ్యాకాండమనం 
'వేదనమానమై - విలసిల్లుంగాత, 


వది 
కట్టూ వరదరాజ న? 
వాల్మీకి రామాయణ మందలి 
య యోభ్యా కాండము, 
సనా పము 


లాలో a ఖే 
Printed at tha 

RATHNAM PRESS 
WH, Badrian St, 

MADRAS. | 








«a: 





